శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


పందొమ్మిదవ సంపుటము 


ఓంకారసత్రయాగము, సాంఖ్యయోగము, దీతాశయము, 
ప్రచార ప్రాశస్తము, యధార్ధ భారతి (చిన్నపాత్తము, 
ప్రమాదము నొందకుడు, ముక్తిసోపానము, 
సమాధిచేయు విధానము 


ప్రకాశకులు 
శ్రీవ్యాసాశ్రము వజ్రోత్సవ సంభఘుము 


లత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
2001 


నివేదన 


శ్రీవ్యాసాశ్రమం (ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక గ్రంధాలు పారకలోకానికి 
సుపరిచితాలే ఈ (గ్రంధాలను భక్తులు మిక్కిలి (శ్రద్దతో పరిస్తున్నారు 
ఆధ్యాత్మిక సారస్వత (ప్రచారం ద్వారా సాటి లేని సేవ చేసే సంస్తగా ఆశ్రమం 
'ప్రసిదై వహించింది 


మహర్షి - సద్గురు (శ్రీ మలయాళస్వాములవారు స్వయంగా రచించిన 
గంధాలు ఆ(శ్రమ(ప్రచురణలలో అత్యంత విశిష్టమైనవి అవి పలు సారు 
ము(ద్రణ పొంది అనన్య సామాన్యమైన (ప్రచారం పొందాయి జిజ్ఞాసు 
జనానీకంలో జడత్వాన్ని తొలగించి చైతన్యం కల్షించడంలో విజయం 


సాధించాయి 


శ్రీవారి రచనలు (ప్రస్తుతం వివిధ పరిమాణాలలో నానాగ్రంధాలుగా 
ము(ద్రింపబడివున్నాయి వీటినన్నింటిని ఒకే పరిమాణం కల (గ్రంధ రాశిగా 
““త్రీిమలయాళసద్లురు గ్రంధావలి'? అన్న పేరుతో ముద్రించడం మంచిదని 
అభిజ్ఞులు సూచించారు ఈ సూచనను పూజ్యశీ, విద్యానందగిరి 
స్వాములవారు ఆమోదెంచారు 


శ్రీవారు గోగర్భములో తపస్సు చేసే సమయం 1919లో రచించిన 
శుష్కవేదాంత తమోభాస్కరం ఇందులో మొదటి సంపుటమవుతుంది 
ఇంచుమించు ఆ(గంధాన్ని పోలిన పరిమాణంలోనే తక్కిన సంపుటూ 


౨ 


లుంటాయి ఇలా (ప్రచురిస్తే ఒక్కొక్కటీ సుమారు నాలుగువందల పుటలు 
గల సంపుటాలు ఇరువదికి పైగా సిద్రమవుతాయి 


2001వ సంవత్సరంలో జరుగనున్న శ్రీవ్యాసా శవమువ(జోత్సవ 
శుభసందర్భంలో పై సంపుటాలను విడుదల చేయాలని శ్రీస్వాములవారి 
సమ్మతితో వ(జోత్సవ నిర్వాహక సంఘం వారు నిర్లయించారు. ఈ 
సంపుటాల (కోడీకంణ, ముద్రణ (శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి 
సంపాదకత్వం (క్రింద జరుగుతున్నది 


భగవదను(గ్రాంతో, శ్రీసద్దురుదేవుల ఆశీర్వాదంతో, భక్తుల 
ప్రోత్సాహంతో ఈ (గ్రంధ (ప్రచురణ (ప్రణాళిక విజయవంతం కాగలదని 
ఆశిస్తున్నాము 


శ్రీ వ్యాసా (శమం 
(ప్రకాశకులు 


ఎర. 


శ్రీమలయాళ సద్దురు (గ్రంధావళిలో ఇది పందొమ్మిదవ సంపుటము. 
ఇందులో ఈక్రింద పేర్కొన్న (గ్రంధాలను క్రోడీకరించడం జరిగింది 


1. ఓంకార సత్రయాగము, 2 సాంఖ్యయోగము, 3 గీతాశయము, 
4. ప్రచార ప్రాశస్త్యము, 5 యధార్థభారతి - చిన్నపాత్తము, 6. ప్రమాదము 
నొందకుడు, 7 భగవద్గీతాష్టాదశాధ్యాయ ముక్తిసోపానము మరియు 8. సమాధి 
చేయు విధానము 


28-3-1940 నుండి 17-4-1940 వరకు 21రోజులు శ్రీసద్గురు 
స్వాములవారు కృష్ణాతిరమందలి “దోనేపూడి” గ్రామములో ఓంకార సత్రయాగం 
నిర్వహించారు అప్పుడు భగవద్గీతనూ, ఉత్తరగీతనూ వివరిస్తూ ప్రవచనాలు చేశారు 
కొందరు భక్తులు ఆ(ప్రవచనాలను (వ్రాసుకొన్నారు. అలా (వ్రాసినవారిలో 
శ్రీపరబ్రహ్మానంద స్వాములవారు ముఖ్యులు శ్రీ (బ్రహ్మచారి ఆనందమోహన్‌ 
గారు (పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు) ఆ వ్రాత ప్రతులను 
సేకరించి వాటికి 'ఓంకారస త్రయాగం'ి అన్న పేరుతో గ్రంధరూపం కల్పించారు 


“సాంఖ్యయోగము” అన్న [గ్రంధం రాజమండ్రిలో 1931లో జరిగిన సనాతన 
ధర్మసభ పంచమవార్శికోత్సవములో శ్రీవారు సాంఖ్యతత్త్యముపై కావించిన 
ప్రబోధం శ్రీకొత్త వెంకటరత్నంగారు శ్రీవారి (ప్రబోధాన్ని (గ్రంధంగా 
రూపొందించారు నాటి సభలో బ్రహ్మశ్రీ, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి 
శాస్త్రిగారు శ్రీవారిని స్తుతిస్తూ సంస్కృతములో (వ్రాసిన పంచరత్నాలు, శ్రీమతి 
నందివాడ శేషమాంబగారు తెలుగులో రచించిన పద్యరత్నాలు (గ్రంధం చివర 
పొందుపరచడమైనది 


నిష్కామకర్మయోగమొక్కటే గీతాశయమని చెప్పువారి వాదం అంగికార 
యోగ్యం కాదంటూ శ్రీస్వాములవారు గీత సర్వయోగ సమన్వయాత్మకమైన 
గ్రంధరాజమని 'గీతాశయము'లో యుక్తియుక్తంగా నిరూపించారు 


“'ప్రచారప్రాశస్యము' శ్రీస్వాములవారు తమ చివరి దశలో (వ్రాసిన (గ్రంధం 
ఏదైనా ఒక విషయం వ్యాప్తి పొందాలంటే దానికి సరియైన ప్రచారం అవసరమంటూ 
ప్రాచీనకాలంలో రామాయణ - భారత - భాగవతాది (గ్రంధాలు ప్రచారం ద్వారా 
ఎలా వ్యాప్తి చెందాయో ఇందులో వివరించారు 

“'యధార్థభారతి - చిన్నపొత్తము' లో కర్మ, యుగము, వర్షము, ఆశ్రమము 
మొదలైన అంశాల యధార్ధ స్థితిని శ్రీగురుదేవులు చాలా నిపుణంగా నిరూపిస్తూ 
ఆయా విషయాలపై ప్రజలకుగల మూఢవిశ్వాసాలను దూరీకరించారు 


'తత్త్యమసి' అన్న మహావాక్యాన్ని ఒక్కసారి శ్రవణంచేస్తే చాలు అనేవారి 
అభిప్రాయం సరి కాదంటూ శ్రీస్వాములవారు 'శ్రవణ మనన నిదిధ్యాసలు 
దీర్ణకాలం అనుష్టిస్తేగాని వాననాక్షయ మనోనాశాలు సిద్దించవని అనేక 
ప్రమాణాలతో “ప్రమాదము నొందకుడు” అన్న పుస్తకములో విశదీకరించారు 

“'భక్రవద్శీతాష్ట్రాదశాధ్యాయ ముక్తి సోపానం” అన్న చిన్న (గ్రంధంలో 
సోపానాష్టాదశంతో పరబ్రహ్మప్రాప్తి (సోపానాష్ట్రాదశైరేవం పరం (బ్రహ్మాధి గచ్చతి) 
అన్న ద్వితీయ గీతా మాహాత్మ్య్యంలోని వచనాన్ని (గ్రహించి శ్రీవారు మోక్షసౌధాన్ని 
అధిరోహించడానికి గీతలోని 18 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయము నుండి 
ఒక్కొక్క శ్లోకం చొప్పున 18 శ్లోకాలను సోపానాలుగా నిరూపించారు 


మహనీయుల శరీరాలను వారిదేహ వియోగానంతరం ఎలా సమాధి చేయాలి 
అన్న భక్తుల సంశయాలను నివారించడానికి వ్రాసిన పుస్తకం 'సమాధి చేయు విధానము* 

ఈ రీతిగా శ్రీసద్గురు స్వాములవారు వివిధ విషయాలపై (వ్రాసిన (గ్రంధాలు 
సాధకులకు ఎంతో ఉద్బోధాన్ని కలిగిస్తున్నాయి 

శ్రీవ్యాసాశ్రమ వజ్రోత్సవాల సందర్భంలో శ్రీమలయాళ సద్గురు 
స్వాములవారి రచనల నన్నింటినీ క్రోడీకరించి “శ్రీమలయాళ సద్నురు గ్రంథావళి” 
అన్న పేరుతో ఇరువది సంపుటాలుగా (ప్రచురించే సదవకాశం లభించడం 
శుభావహం ఆత్మోన్నతిని ప్రసాదించే ఈ(గ్రంధావళిని భక్తులు ఆదరంతో పరించి 
కృతకృత్యులై శ్రీసద్గురు దేవుని అనుగ్రహానికి పాత్రు లగుదురుగాక! 
శ్రీవ్యాసాశ్రమము సముద్రాల లక్ష్మణయ్య 
17-12-2000 


౧ నివేదన 
౨ తొలిపలుకు 
3౩ విషయ సూచిక 


1. ఓంకారన(తయాగము 
(1-286) 
పీరిక 1 
ఉత్తరగీత 217 
అనుబంధము 253 


2.సాంఖ్యయోగ ము(287-346) 


పీరిక 289 
సాంఖ్యయోగము 293 
స్టూలపంచీకృత భూత 

వివరణము 315 
పృధ్వీతత్త్వపంఒక వివరణము 316 
జలతత్త్వ పంచకము 316 
అగి తత్త్వపంచకము 316 

co 
వాయు ల 316 
ఆకాశ క్‌ 317 
చతుర్వింశతి తత్త్వములు 318 
షట్రంశ త్రత్త్వములు 318 
షణ్జువతి తత్తార్థ వివరణము 320 
జ్ఞానేంద్రియాలు 320 
కర్మేంద్రియాలు 321 
సాంఖ్యవిచారణము 331 
పంచరత్నములు 343 


పద్యరత్నములు 344 
3.గీతాశయము(347-420) 
గీతాశయము 347 


శ్రీగురుళ్ళరణం 349 
గీతాశయము 351 
భారతము - మహాప్రస్థానిక 
పర్వము 365 
భాగవతము - ఏకాదశస్కంధము383 
ఉత్తరగీత 401 
4. (ప్రచార ప్రాశస్త్యము 
(421-479) 
మున్నుడి &23 
పీద్రిక 425 
ప్రచార ప్రాశస్త్యము 427 
సూతసంహిత 441 


ప్రచార ప్రభావము 
(భాగవత ప్రధథమస్కంధము)446 
శ్రీసీతారామాంజనేయ సంవాదము 


రామనామ ప్రభావము 458 
శ్రీరామద్రామాయణ 
మాహాత్య్యము 460 


శ్రీమహాభారత (ప్రశస్తి 463 
శ్రీమద్భాగవత మాహాత్మ్యము 464 
శ్రీవిష్ణు సహ(స్రనామ స్తోత్రము 
నందలి ఉత్తరపీరిక 468 
అధేశ్వర స్తుతి (ప్రార్థనా 471 
ఆపస్తంబసూతము 475 
పరోపకార లక్షణము 477 
సన్న్యాసి లక్షణము 478 


5. యథార్హభారతి 
(చిన్నపాత్తము) (481-514) 


మంగళము 483 
కర్మనిర్లయము 483 
యుగనిర్లయము 490 
వర్ల నిర్ణయము 493 
£3 ౯3 
ఆ(శ్రమ నిర్ణయము 495 
జననమరణముల నిర్ణయము 497 
బాల్యయౌవనాది నిర్ణయము 499 


చతుర్విధజీవరాసుల నిర్ణయము 500 


దేవమానవుల నిర్ణయము 502 

అవస్తాత్రయ నిర్ణయము 503 
డా ౯ 

(స్రీపురుషుల నిర్ణయము 505 

సర్వసం[గ్రహము 507 


6. (ప్రమాదము నొందకుడు 
(515-553) 
అవతారిక 517 
(బ్రహ్మనిష్ట్ణులలోగల (ప్రమాదము 519 
విశుద్దసత్త్యము 522 


నిరంతరాభ్యాసము 525 
శ్రవణము 527 
యాజ్ఞవల్య్యమహర్షి 529 
అష్టావ(క్రమహాముని 532 
శుష్కవేదాంతులు 533 
యోగతత్తోపనిషత్తు 535 
పంచదశి ధ్యానదీపము 536 
అనుభూతి(ప్రకాశము 538 
సో౭హము 539 
ప్రశ్న 541 
జ్ఞానము 542 
జీవన్ముక్తికి సాధనములు 543 
యోగవాసిష్టము 547 
విచారసాగరము 549 
అధికారి 551 
భగవద్గీష్టాదశాధ్యాయ 
7. ముక్తిసోపానము 
(555-566) 
కీరిక 555 
ముక్తిసోపానము 561 
8. నమాధిచేయు విధానము 
(567-577) 
అవతారిక 569 
సమాధిచేయు విధానము 571 


సమాధి స్థాపన చేసెడి విధానముర్‌72 


పూజావిధానము 575 
కర్మకాండము 575 
పూజాసం(గహము 577 


ఓంకారసత్రయాగము - 


ప్‌రిక 

తొల్లి నైమిశారణ్యమున గోమతీపుణ్యస్రవంతీ సలిలధారలచే నిత్యము 
పునీతంబొనర్పబడుచుండినట్టి పవిత్ర తీర్ణస్థలంబున ద్వాదశవార్షికంబైన 
యాగంబొండు గావింపబడ, నయ్యవసరమున ఆసేతుహిమాచల పర్యంత 
ముగల బుషి మునిగణంబంతయు విచ్చేసియుండ, నపుడు సూతాది పరమ 
భాగవతోత్తము లెల్లరు అష్టాదశపురాణాదులను భక్తకోటికెల్ల బోధించి, 
త[ద్రూపమున జ్ఞానామృతమంతయు జనులకు వెదజల్లి యుండిరి కాలక్రమ 
మున నట్టియాగములు లోకమున నరుదయ్యెను *గ్రేయా॥న్రవ్యమయాద్య 
జ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరన్తప' అని |ద్రవ్యయజ్ఞములకంటె జ్ఞానయజ్ఞము లధిక 
మాహాత్మ్యము గలవనియు, సర్వోత్మృష్ట్రము లనియు శ్రీకృష్ణపరమాత్మ 
వచించి యుండినను, జనసామాన్యముయొక్క దృష్టి మజల వాటిపైకే బోవు 
చుండెను ఇక్కారణమున అధ్యాత్మబోధలు ప్రజలలో వ్యాప్తియగుట కను 
వగు నవకాశము లభింపమి, బ్రహ్మవిద్య పతనమొంద నారంభించెను 

కాని సర్వేశ్వరుని కృపాతిరేకంబున ఇపుడిపుడు జనులలో కొంత 
(ప్రబో ధమేర్చడ, అధ్యాత్మవిద్యాప్రాళస్త్యమును గుర్తెజింగిన మహనీయులు 
కొందజు పతిత బ్రహ్మవిద్యను పునరుద్ధరించుటకై కృతనిశ్చయులైరి పరమా 
రక్రతత్వమును సర్వజనులకు సులభముగ బోధించుటకుగాను, నిగూఢవేద 
రహస్యముల తామాచరించి యితరులచే నాచరింప జేయుటకు గాను భక్త 
'సవూవేశవులను, జ్ఞానసభలను, సత్రయాగములను వారు 
గావించుచున్నారు 

కొలది దినముల క్రిందటనే కృష్ణానదీతీరమున దోనేపూడియను 
గ్రామమున ఓంకారసత్రయాగము 28 3 1940 నుండి 17 4 1940 వణకు 
21 దినములు జరుపబడెను అత్తజి నచట సమావేశమైన భక్తజనులకు, 
ముముక్షువులకు (శ్రీశ్రీశ్రీ మలయాళస్వాములవారు పెక్కుధర్మబో ధల 
నొనర్భిరి, (శ్రీవారు ప్రతిదినము ఉదయము గీతాతత్త్వక్తుము గూర్చియు, 
పతంజలి యోగసూత్రములను గూర్చియు, సాయరన్షసుమని తేమను. ఫాక్యార్ల 
వముహివును గూర్చియు తేటతెల్లముగ వచింబ్లీ 'భక్తులెల్లర నొనలద్రోట్టీ 
నోలలాడించిరి 


2 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ప్రస్తుతకాలమున నధ్యాత్మలొకమున, వేరుపురుగువలె దాపురించు 
చున్న శుష్కవేదాంతమును సమూలముగ విచ్చేదమొనర్చు విధానమును 
గూర్చియు, తన్మతానుయాయులగు కుతార్కికుల శుష్కవచనములను 
ఖండించుట గూర్చియు, ఆత్మలోకమున సమున్నతి వడయుటకై వలసిన 
యుపాయంబుల గూర్చియు శాస్త్ర ప్రమాణ సాను" వయుక్తులద్వారా 
శ్రీస్వాములబారపుడు సలవిచ్చన ౨౨౩౩ | అం బి టై ఆలయాల 
చున్నయవి కాని యెచ్ళి బోధయైనను గ్రంథరూవమున స్టిరాకృతి బడసిననే 
పలువురకు గ్రేయోదాయకమగునని యెంఏ అయ్యోంకారసత్రయాగమున 
శ్రీస్వాములవారు గావించిన హితబోధలెల్లను, సదుపదేశ దివ్యప్రసంగముల 
నన్నిటిని నొకచోజేర్చి ముద్రెంచ దలంచితిమి బోధనాసమయమున వారి 
ముఖతః వెలువడిన వాక్యామృత ధారాప్రవాహమును సమ(గరూపమున 
నందుకొని లిఖించుకొనుట కెవరికిని సాధ్యము గాకపోయినను, అచటచట 
మాత్రము కొందు భక్తులిద్దానిని లిఖితరూపమ.న ప్టిరపజచిరి వాటి 
నన్నిటిని సేకరించి “ఓంకారసత్ర యాగమాను నీ గ్రంథరూపమున భక్త 
జనుల యుపయిీాగార్టమై వెలుగు పజచు సున్నాము. ముఖ్యముగ యీడుపు 


గల్లు కీ గైవేతోబో క లలల % శ ౮న క్‌ి. =, సహ్యాోనవందసాంముల 
ల తో ఆకా టప 
TIF లీజు ఎ యొకు చాల ఎవాయము € ఛించినందున వారికంతయోా 
కృతజ్ఞులము 
సర్వులకు నుపకరించులాగు నీ [గ్రంధివ పూలలో వ్రాయబడి 
నది వూలసేడ్దా ఎతవ.లన* పో, , 1 సనా ar రల యదుంలవాతు తలుచు 


దృష్ట్రాంత దార్చాంతను.లను, ఉపమానములన్సు కథలను, యుక్తులను 
పెక్కింటిని తెలుపుచుందురు వాచినన్నిటిని సాధ్యమైనంత వరకిందులో 
జేర్చితిమి. కాననియ్యది సహేతుకముగను, యుక్తియుతముగను, మనో 
రంజకముగను గూడ నాప్పగలదు ఆధ్యాత్మజ్ఞాన పిపాసులెల్లరు ఈ 
గ్రంథము నామూలా[గ్రము పఠించి యందలి బోధనామృతసారమును 
హృద్గత మొనర్చుకొని విజ్ఞానప్రాప్తినాంది ధన్యులయ్యెదరుగాక! 

బహ్మ్మదారి ఆనందమోహన. 


ఓంకారసత్రయాగము 3 


ఉంకార సతయాగయు. 
శ్రీమలయాళస్వాములవారి ధర్మబోధ. 


(థ్రమాది నం ఫాల్గుణ ఐ 5 గురువారము విక్రమ సం చైత్ర శుధ్ధ 10 బుదవారము 
28-3-194ఇ0నుండి 17-4-1940 వరకు 
దోనేవూడిలో జరిగిన ఓంకారనత్రయాగమున బోధించినది 


1వ రోజు 28-3-1940 


ఓమ్‌ గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంగోపితం 
వేదవ్యాసవివర్రితం శ్రుతిశిరో బీజం (ప్రబో ధాంకురమ్‌। 
నానాశాన్రరహస్యశాఖమరతితాన్తిప్రవాళాజీ తం 
కృష్ణాంఘిదయభ క్రివుప్పుసురభిం మోక్షప్రదం జ్ఞూనినామ్‌॥ 


గీతాప్రాశస్త్యమును దెల్పు శ్లోకమిది ఇందు గీత కల్పవృక్షముగా 
వర్షింపబడెను. కామధేనువు, కల్పవృక్షము, చింతామణియను మూడు 
వస్తువులు దేవతలవద్ద గలవు వాటిని దేవతలేగాక ప్రయత్నముచే మానవులై 
నను సంసాదించుకొనవచ్చును వసిష్పుల యాశ్రమమున కామధేనువున్నట్లు 
మనము వినియున్నాము గదా! వీటి యంతరార్టమేమన, వికల్పము లన్నియు 
నశించి నిర్వికల్పస్టల కౌందువాడే కల్పవృక్షమను సిద్ది బడసెననియు, కామన 
లన్నియు నశించి నిష్కామస్టితి నొందువాడే కామధేనువను సిద్ది బడయగల్లె 
ననియు, చింతలెవ్వియు లేక నిశ్చింతావస్థ నొందినవాడే చింతామణి యను 
సిద్ది బొందెననియు ఎబుంగవలెను 


గీతాకల్పతరుం భజే - గీతయను కల్పవృక్షమును నేను భజించెదను 
ఆ కల్పవృక్ష మెటువంటిదనగా, భగవతా కృష్ణేన సంరోపితవ్‌ - 
భగవంతుడైన శ్రీకృష్ణపరమాత్మచేత నాటబడినదై యున్నది సామాన్య 
ముగా నొక యుద్యానమును స్టాపించునపుడుగాని, తోటను నిర్మించునపుడు 
గాని యొక్క పుణ్యపురుషుడగు మహనియునిచే ప్రప్రధమమున నొక 
వృతమునట నాటింపింతురు అట్లనే, భవిష్యత్కాలమున అనంత కాఖోప 


4 _శ్రీమలయాళసద్లురు(గ్రంధావలి 


శాఖలుగ విస్తరించి మానవకోట్ల సంసారతాపము నెల్ల నడంచి ఆత్మశాంతి 
యను వినిర్మలచ్చాయ నొసంగి సంతృషప్తిపణుపనున్న యీ గీతా కల్పవృక్షము 
ప్రప్రధవుమున శ్రీకృష్ణపరమాత్మచే లోకమున నాటజడెను వేద 
వ్యాసవివర్దితమ్‌ - వేదవ్యాసులచే నది వృద్దినొందింపబడెను చెట్టును పెట్టినం 
తమాత్రాన పని పూర్తికాలేదు దానిని పోషించి వృద్దిపజిచువారు కూడ 
నుండవలెను. అట్లనే కృష్ణపరమాత్నచే నాటబడిన యీ గీతాకల్పవృక్ష మును, 
అనగా భగవానునిచే రణరంగమున నర్జునును బోధింపబడిన సూత్ర 
వాక్యములను, గైకొని శ్రీవ్యాసమహర్షి యమునానదీ మధ్యస్థ ద్వీిపమునందు 
నేకాంత మున గూర్చుండి బాగుగ చింతనజేసి శ్రుతార్ధమును విస్తరించి 
ఛందోబద్ద మొనర్చి శ్లోకరూపేణ లోకమునకు బహిర్గతమొనర్చెను అదియే 
నేడు దాదాపు 700శ్లోకములతో గూడి విఖ్యాతిగాంచిన ఈమన గీతా 
శాన్ర్రుము ఇవ్విషయ మెటుంగని సామాన్య ప్రజ్ఞగల కొందు రణరంగమున 
నంత స్వల్పకాలమున 700శ్లోకములతో గూడిన విస్తారమగు నీ గీతాశా(న్హ 
మంతయు కృష్ణపరమాత్మ యర్జునున కెట్లు బోధింపగల్లెనని ప్రశ్నింతురు 
అట్టివారు తమ యల్ప మానవ ప్రజ్ఞతో దైవప్రజను కొలుచువారే యగుదురు 
అఘటనా ఘటనా సమర్ధలగు ఈశ్వరీయ శక్తిగల మహాత్ముల కసాధ్య 
వుగునది యెద్దియు నుండదు పోనిండు, వుజియొక విధముగ 
విచారించినను కృష్ణపరమాత్మ సూత్రప్రాయముగ వచించిన దానిని 
వ్యాసభగవానులు తదుపరి విస్తారముగ వ్రాసియుండిరనియు నిశ్చయింప 
వచ్చును గొప్పవటవృక్ష వుుంతయు నొక సన్నని బీజమున నెట్టిమిడి 
యుండునో అట్లనే అతివిశాలవుగు అర్హము ఒక్క 'సూత్రములో 
నిమిడియుండును సూత్రముయొక్క నిర్వచనమేమనగా 


అల్పాకరమసందిగ్ధం సారవద్విశ్వతో ముఖమ్‌ | 
అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః ॥ 


అల్వ్పాకరములు గలదియు, 'సందిగము కానిదియు, సారవంత 
మైనదియు, పెక్కు అర్ధములు గలదియు, ఎదిరి లేనిదియు, లోపరహితమైన 


ఓంకారస త్రయాగము 5 


దియు సూత్రమనంబడును ఇపుడు సంస్కృతమున చదువబడు పాణిని 
వ్యాకరణముకూడ మొదట సూత్రప్రాయముగ నున్నదే చిదంబరమున 
నటరాజేశ్వరుడగు శివుడు తన డమరుకమును వాయించినపుడు ఉద్భవించిన 
పదునాలుగు ధ్వనులను గైకొని పాణినిమహర్షి అష్టాధ్యాయి యను గొప్ప 
వ్యాకరణ([గ్రంధమును వ్రాసెను దానికి కాత్యాయనుడు వార్తికముల నిర్మిం 
చెను పతంజలి దానికే గొప్ప భాష్యమును విరచించెను ఇట్లు సూత్రప్రాయ 
ముగ నున్న దానిని మహనీయులు వారివారి ప్రజ్ఞాతశయంబులచే విస్తరించి 
వ్రాసిరి ఇట్టుండ నిక “వ్యాసో నారాయణో హరిః- అన్నట్లు సాక్షా 
న్నారాయణుని అపరావతారుడైన వ్యాసభగవానునకు, కృష్ణపరమాత్ముని 
సూత్రవాక్యములను విస్తరించి వ్రాయుటయందు ప్రయాసమేల? 


“శ్రుతిశిరో బీజం? ఆ గీతాకల్పవృక్షమునకు బీజము శశ్రుతిశిరస్సు 
అనగా ఉపనిషత్తులు కనుకనే “సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనందనణ 
అని గీత ఉపనిషత్సారముగ పేర్కొనబడినది కాన గీత కృష్ణపరమాత్మ 
సాంతముగ కల్పించినది కాదనియు, ఉపనిషత్తులనే యాధారము చేసికొని 
వచించినదనియు, వేదమంత్రములు సామాన్యులకు దురవగాహమైనందున 
సర్వులను తరింపజేయు నుద్దేశ్యముతో వాని సారమంతయు సుబోధక 
మగునట్టు సులభశైలిలో వచించెననియు దీనిచే స్పష్టమగుచున్నది 


“ప్రబోధాజ్మురమ్‌ ఇంకను ఆగీతాకల్పతరు వెటువంటిదనగా, 
సాక్షాత్కారజ్ఞానమే అంకురముగా గలదియు, నానాశా(న్త్ర రహస్యశాఖమ్‌- 
వృక్షమునకు శాఖలవలె సకలశా(స్త్రరహస్యములే శాఖలుగా గల్లినదియు, 
అరతిక్షాన్తిప్రవాళాంకితమ్‌ - విషయాసక్తి లేకుండుట, ఓర్పు, (తితికు య 
నునవే చిగుళ్లుగా గలదియు, కృష్ణాంఘిదయభక్తిపుష్పుసురభిం- కృష్ణప 
రమాత్మయొక్క పాదకమలములందలి భక్తియే సుగంధపుష్పముగా గల 
దియు, మోక్షప్రదం జ్ఞానినామ్‌ - జ్ఞానులకు బంధరాహిత్యమను ముక్తిఫల 
మును గలుగజేయునదియునై యున్నది 


2 ఎన్ని పూజ్యములున్నను ప్రక్కన ఒక సంఖ్య లేనిచో వాటి కేమా 


6 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


త్రము విలువ యెట్టుండదో, అట్లనే దేహేంద్రియ ప్రాణమనంబులును, దృశ్య 
పదార్దములున్ను ఆత్మయను వైతన్యముచేతనే ప్రకాశింపజేయబడుచున్నవి 
కావున అది లేనిచో శూన్యములగును దేహేంద్రియములు జడములు గనుక 
స్వ(ప్రకా శనాశక్తి గలవి కావు. 


౩ నీరున్ను, నూనెయున్ను కలువనట్టు, హీనగుణములు కలిగిన 
వారు అనుష్టానరహితులు పవిత్రాత్ములతో నెన్నటికి కలియజాలరు. ఒక వేళ 
నీటిని, నూనెను ఒకపాత్రలో కలబోసి యుంచినను నూనె పైకిన్ని నీరు 
క్రిందకున్ను చేరుకొనునట్లు పవిత్రాత్ములు ధ్యేయైక స్టితిగలవారు ఎల్లప్పుడు 
ఉచ్చస్థానమునే యలంకరించుచుందురు కాన మమ్ములను గౌరవించలేదని 
యెవరున్ను తలంపరాదు అట్టి గౌరవమునకు తగిన యోగ్యత, పవిత్రత 
సంపాదించుకొనిన చాలును. లోకమే మీకు బ్రహ్మరధము పట్టును 


4 ఆధ్యాత్మికరంగమున ముముక్షువులు ప్రారంభముననే కరిన 
సాధన లవలంబింపరాదు ఒక మిణుగురు నిప్పు దొతిీకిన వెంటనే దానిపై 
పెద్దపెద్ద కట్టెలు పడవైచిన అది చల్లారిపోవును కాన జప, వ్రత, స్వాధ్యాయ, 
పూజనాది చిన్న చిన్న పుడకలు వేయుట ద్వారా వెరాగ్యస్సులింగమును 
క్రమశః ప్రజ్వలింపజేయవలెనేగాని కరిన తపశ్చర్యలచే దాని నణగద్రొక్కి 
నశింపజేయరాదు దీపపు వత్తిని మెల్లగా పై కెత్తి మితముగా నుంచవలెనేగాని 
ఒకే పర్యాయము పెంచి పెద్దది చేసినచో చిమ్మి మసిబట్టును లేక పగిలి 
పోవును. దూరదేశమునకు నడచిపోవునపుడు త్వరత్వరగా పరుగెత్తినచో, 
కొంతదూర మేగు సరికి అలపు వచ్చి, దేహమునకు అధికగ్రమ కలుగును. 
ముందు ప్రయాణమునకు ఆటంకమున్ను గలుగవచ్చును అట్టుగాక మెల్లగా 
శక్తివంచన లేక నడచుచుపోయిన కొంతకాలమునకు నిరాటంకముగా గమ్య 
స్థానము చేరవచ్చును సాధకు లీవిషయము ముఖ్యముగా గమనింపవలెను 


కొందలు కొంతవైరాగ్యమును చేపట్టి యిల్లు విడిచి ఏకాంతమున జేరి 
ఆహారాదులను మాని వైచి, తీవ్రముగ ప్రాణాయామాది యోగసాధనలకు 
గడంగుదురు వెంటనే యేరక్తభేదులో ప్రారంభమగును. దేహమందశక్తత 


ఓంకారసత్రయాగము 7 


యేర్పడును ధ్యానచింతనాదులకు శక్తి చాలకుండును. దానిజూచి యిక 
జనులేమి తలంచుదురనగా, ఓహో అధ్యాత్మవిషయములందు ప్రవర్తించి 
నందువలననే ఈతని కీగతిపట్టినది కాన వానినుండి విడుదల బొందవలయు 
నందురు మటథటికొందటు "ఈతడు పూర్వము భుజించుచుండిన పదార్ధము 
లను వర్టించినందువలననే యిట్టి రుగ్మత గలిగినది కాన వాటిని మజల 
యధారీతి భుజించుచు వచ్చిన తొలగునని వచింతురు ఇక దైవవిషయము 
- అందు తన కున్ను కొంత యుత్సాహము తగ్గిపోవును ఇట్లు సర్వవిధంబుల 
నాటంకమే గలుగును గాన ముముక్షువు ఆధ్యాత్మిక క్షేత్రమున కడు 
జాగరూకుడై మెలంగుచు, ప్రారంభముననే తీవ్రసాథనల నవలంబింపక, 
క్రమమార్గముననే వర్తించవలెను ఒకే పర్యాయము స్ట్రీమ్‌ వృద్ది చేసిన 
ఇంజనుబాయిలర్‌ యేమైన నిలుచునా? 


5 “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ* అన్నట్టు మనస్సు 
కూడా ఆత్మస్థానమును జేరలేక తిరిగివచ్చునట! ఆస్థానములో బృహస్పతి 
కూడ వాచాలుడు కాకపోవును. శుక్రాచార్యునివంటి మనీషులు కూడ నచట 
తూష్టీంభావమును పొందుదురు. దానిమహిమ యటువంటిది అట్టి దివ్యప్ర 
కాశమును ప్రపంచములో వ్యాపింపజేయదగిన అనుభవజ్ఞులు లేనికారణ 
ముననే లోకమున కట్టి పతనము గలిగినది. పాత్ర మంచిదైనను అందు 
కళాయి లేనిచో దానిలో వండిన పప్పుపులుసు చిలుమెత్తి నిరుపయోగ 
మగునట్టు, ఏనాడు జనులు అపవిత్రులై, విషయాసక్తులై క్రూరకృత్యముల 
సల్పుచు అసన్మార్గమున నిరయముగ వర్తించుచు, సైకివూత్రము 
పవిత్రులవలె నటించుచుందురో నాడే లోకము పతనమొందును. 


6 కృష్ణ గోదావరి మున్నగు నదులయొక్క కాలువలను అప్పు 
డప్పుడు రిపేర్‌ చేయకపోయినచో అవి చెడి, తద్ద్వారా జలము (ప్రవహించక 
పైరు పంట లెట్లు నశించిపోవునో, ఆలాగున దివ్యవైతన్య శక్తి కలిగించు 
ప్రబోధకు లెపుడు లేకపోయిరో అపుడే ప్రపంచములో జ్ఞానశక్తి సన్నగిల్లిన ది. 
హృదయ క్షేత్రమున శాంతి, కరుణ, సత్యము, అహింస, దయ, పుణ్యశీలము 


8 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


మున్నగు ఉత్తమ సస్యములన్నియు వర్షము లేని పైరువలె ఆత్మ 
జ్ఞానాభావముచే నెండిపోయినవి కనుకనే శుష్కవాదములు పెరిగినవి 
విశాలమైన రోడ్డెనను ప్రతిసంవత్సరము రిపేర్‌ చేయనిచో వృక్షములు పెరిగి 
క్రమముగ నది యరణ్యమై గమనయోగ్యము ఎట్లు కాకపోవునో, అట్లే 
అధ్యాత్మిక ప్రబోధకులు లేని కారణముచేతనే గమ్యస్తాన మిదమిత్చమని 
స్పష్టముగా జూపు ననుభూతిపరులు లేకుండుటంబట్రియు, జనులందు 
కామక్రోధాది దుర్గుణంబులు పెరిగి గమ్యస్థానము తెలియకపోవుటకు 
హేతువగుచున్నది. అదంతయు జనుల దోషము కాదు. సరియైన బోధకులు 
లేని కారణమే యగును 


7. మతియు, మేఘజలమెంత స్వచ్చమైనను చవిటినేలపై బడిన 
యోగ్యముగాక అనారోగ్యమునకు నెట్టు హేతువగునో, అట్లనే అతి స్వచ్చ 
మైన వేదాంతబోధ యైనను రాగద్వేషాదియుతములగు కలుష హృదయము 
లోబడి చెడిపోయి విపరీతఫలము నొసంగుచున్నది. క్షీరాన్నమెంత పవిత్ర 
మైనను పాసిపోయినచో దానిని చూడనైన చూడక దూరముగ నెట్టు 
పారవైతురో, అట్లనే అమృతసమానమైన వేదాంతమునకును ప్రపంచములో 
నట్టి హీనస్థితి సంభవించినది. అది బ్రహ్మవేత్తలగు వారి తప్పే యగునుగాని 
ప్రజల దోషము కాదు క్షీరాన్నమును చక్కని స్థితియందుంచని దోషము 
పాచకునిదే యగును. కాని భోక్తలది కానేరదు గదా! కనుకనే గొప్పగొప్ప 
మేధాసంపత్తి గలవారలకు, విద్వాంసులకు, ధర్మశీలురకు (శ్రీమంతులకు 
భక్తులపై, బ్రహ్మ వేత్తలపై, సాధువులపై అవిశ్వాస మేర్చడుచున్నది. సామాన్య 
గృహస్సుని కుండవలసిన యోగ్యతకూడ లేనిచో నిక నా సాధువుల స్థితి 
యేమని చెప్పవచ్చును. 


గృహస్థాశ్రమములో నుండు వారిని సరియైన మార్గములోనికి 
నడుపవలసిన వారు గృహస్థాశ్రమములో నుండువారిచేతనే బోధింపబడు 
చుండు కాలము వచ్చినదనిన నిక వారి హీనావాస్టను గూర్చి యేమని 
చెప్పవచ్చును! ఆహా! ఇది యెట్టి దీనావస్టయో యోచింపదగినది ఇందతయు 


ఓంకారసత్రయాగము 9 


గృహస్తుల..టోషము కాదు, సాధువులు బ్రహ్మవేత్తలగు వారియొక్కయు, 
భక్తులయొక్కయు లోపమే యగును అయితే అందటున్ను ఆలాగున 
నున్నారని తలంపవలదు ఒక విదేశీయుడు హిందూ దేశమున పెద్దపెద్ద 
పట్టణములలోగల మురికి కాలువలను జూచి పవిత్రమైన గంగ, గోదావరి, 
కృష్ణ మున్నగునవి కూడా యట్లనే యుండునని యూహించిన, వాని 
యోగ్యత యెట్టిదో పైవిధమున తలంచువారి యోగ్యతయు అట్లనే 
యుండును కాన ఎందరో పుణ్యపురుషులున్ను, అనుభవజ్ఞాలున్ను కూడ 
గలరు. అందును పైవిధమున నున్నారని తలంచుట పొరబాటు అట్టి 
రకమువారు గూడ గలరని మాత్రమే విజ్ఞులు తలంచి యూరకుందురు 


8 మనస్సును ఏకాగ్రపజఅచి భావయుక్తముగా చేయు జపమే ఎక్కువగ 
ఫలించును కాన ఎంతవజకు మంత్రాధిష్టానదేవత ప్రత్యక్షము కాలేదో, 
ఎంతవజకు ఏకాగ్రత సిద్దింపలేదో, ఎంతవజకు మంత్రారము భావనకు 
రాలేదో, అంతవజఅకు జపమాలను త్రిప్పకుడు. అట్లనే అర్చన చేయునపు 
డున్ను, అనన్యభక్తియుతమై ఇతర విషయములు స్ఫురింపక, మనస్సు 
కేవలము అర్భింపబడు మూర్తియందే లగ్నమైనపుడు మాత్రమే పుష్పమును 
వూర్తిపై వదలవలెను. అపుడే తాను చేసిన జపముగాని, పూజగాని 
పూర్ణఫలమును గలుగజేయును 


9 సాధకులకు సాధనాదులందు కాలనియమ మేల యుండవల 
యునని కొందణు ప్రశ్నింతురు నిజమే భూమిపై నడచునపుడుగాని, నీటిపై 
బోవునపుడుగాని, మార్గము సరిగా నున్నదా లేదా యని చూడవలసివచ్చునే 
గాని ఆకాశముపైన సంచరించినచో చూడబనిలేదు అయితే అట్టు విమానా 
దులపై సంచరించు వారెందటు గలరు? రైళ్లపై, బండ్లపై పోవువారెందణు 
గలరు? దీనిని మీరే యోచించుకొనుడు ప్రపంచములో నొక రహస్యము 
గలదు. తనకు లేని ప్రభావమునుగూర్చి చెప్పుకొన్నచో తనకు రానున్న 
ప్రభావము కూడ రానేరదు కాన ప్రారంభావస్టయందే ని(స్తెగుణ్య పదమందు 
జరించు యవధూతలతో తమ్ములను బోల్చుకొనక, కాలనియమాదుల నను 
F2 


8 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


మున్నగు ఉత్తమ సస్యములన్నియు వర్షము లేని పైరువలె ఆత్మ 
జ్ఞానాభావముచే నెండిపోయినవి కనుకనే శుష్కవాదములు పెరిగినవి 
విశాలమైన రోడ్డెనను ప్రతిసంవత్సరము రిపేర్‌ చేయనిచో వృక్షములు పెరిగి 
క్రమముగ నది యరణ్యమై గమనయోగ్యము ఎట్లు కాకపోవునో, అట్లే 
అధ్యాత్మిక ప్రబోధకులు లేని కారణముచేతనే గమ్యస్తాన మిదమిత్చమని 
స్పష్టముగా జూపు ననుభూతిపరులు లేకుండుటంబట్రియు, జనులందు 
కామక్రోధాది దుర్గుణంబులు పెరిగి గమ్యస్థానము తెలియకపోవుటకు 
హేతువగుచున్నది. అదంతయు జనుల దోషము కాదు. సరియైన బోధకులు 
లేని కారణమే యగును 


7. మతియు, మేఘజలమెంత స్వచ్చమైనను చవిటినేలపై బడిన 
యోగ్యముగాక అనారోగ్యమునకు నెట్టు హేతువగునో, అట్లనే అతి స్వచ్చ 
మైన వేదాంతబోధ యైనను రాగద్వేషాదియుతములగు కలుష హృదయము 
లోబడి చెడిపోయి విపరీతఫలము నొసంగుచున్నది. క్షీరాన్నమెంత పవిత్ర 
మైనను పాసిపోయినచో దానిని చూడనైన చూడక దూరముగ నెట్టు 
పారవైతురో, అట్లనే అమృతసమానమైన వేదాంతమునకును ప్రపంచములో 
నట్టి హీనస్థితి సంభవించినది. అది బ్రహ్మవేత్తలగు వారి తప్పే యగునుగాని 
ప్రజల దోషము కాదు క్షీరాన్నమును చక్కని స్థితియందుంచని దోషము 
పాచకునిదే యగును. కాని భోక్తలది కానేరదు గదా! కనుకనే గొప్పగొప్ప 
మేధాసంపత్తి గలవారలకు, విద్వాంసులకు, ధర్మశీలురకు (శ్రీమంతులకు 
భక్తులపై, బ్రహ్మ వేత్తలపై, సాధువులపై అవిశ్వాస మేర్చడుచున్నది. సామాన్య 
గృహస్సుని కుండవలసిన యోగ్యతకూడ లేనిచో నిక నా సాధువుల స్థితి 
యేమని చెప్పవచ్చును. 


గృహస్థాశ్రమములో నుండు వారిని సరియైన మార్గములోనికి 
నడుపవలసిన వారు గృహస్థాశ్రమములో నుండువారిచేతనే బోధింపబడు 
చుండు కాలము వచ్చినదనిన నిక వారి హీనావాస్టను గూర్చి యేమని 
చెప్పవచ్చును! ఆహా! ఇది యెట్టి దీనావస్టయో యోచింపదగినది ఇందతయు 


ఓంకారసత్రయాగము 11 


యుతమగు కాలము ధ్యానాదుల కనుకూల మైనది కాదు. సత్త్వగుణమయ 
కాలమే యుక్తమైనది. బుషులందజును, పరమభాగవతోత్తము లందజున్ను 
యక్కాలమున తమ చిత్తముల పరమాత్నవైపునకు కేంద్రికరించుదురుగాన 
ఆ సమయము ధ్యానాదుల కత్యంతోపయుక్తమైనది ప్రవాహవేగమున కను 
కూలముగ వాయువు వీచునపుడు నావయొక్క గమనమింకను త్వరితమగు 
చందమున, అట్టి కాలమున ధ్యానము చేయుచు రాగా రాగా జీవుడు 
తురీయమగు ఆత్మవిశ్రాంతియను రేపులోనికి శీఘ్రముగా చేరగల్లును. ఈ 
తత్త్వమునే దివ్యజ్ఞానసంఘము వారెక్కువగ నమ్ముచుందురు 


11. అయితే * ఆ దివ్య (ఆత్మ జ్ఞానము మా హృదయములలో ఏల 
నిలచుటలేదని కొందలటు సంశయింపవచ్చును బుషులు చెప్పిన విద్య 
(బ్రహ్మవిద్య) వెజ్ఞానికమే (5018౧80) గాని బూటకము గాదు కాని దానిని 
విప్పి చెప్పునట్టి అనుభవజ్ఞాలవలననే దాని నెబటుంగవలసియుండును. 
స్వయముగ తెలిసికొన యత్నించిన ప్రమాదము సంభవించును జనుల 
హృదయ గుహలలో నాబ్రహ్మవిద్య యేల ప్రవేశించుట లేదో కారణము 
చెప్పెద, వినుడు. ఏయింట్లో రేడియో యంత్రముండునో, అయింట్లో 
జపాన్‌, అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ మున్నగు నన్నిచోట్లను పాడునట్టి 
పాటలన్నియు స్పష్టముగా వినిపించును రేడియో యంత్రము లేనిచో, ఆ 
పాడునట్టి చోటునకు సమీపమున నున్న ఇంటిలో నైనను, ఆ పాట 
వినిపించదు. అదే విధముగ, ఎవరు తమ హృదయమను రేడియోయంత్ర 
మును ఈశ్వరోన్ముఖ మొనర్తురో, అట్టివారికే యాబుషుల దివ్యవాణి 
వినిపించును. అట్టు చేయనిచో తాము ఎచట వసించినను, భూలోక 
మందున్నను లేక చంద్రలోక మందున్నను, అంగారక, బుధ, సూర్యాది 
గోళము లందున్నను, ఆబుషివాణి దైవవాణి వినరాదు 


వాస్తవముగా విచారించిన ఆ రేడియో యంత్రముకూడా జడమైనదే 
మనస్సో! దాని కంటె నింకను విశేషశ్రక్తి గల్లినది అది బ్రహ్మాండము అంతట 
వ్యాపించి యున్న వస్తువు కాన నట్టి మనస్సును శుద్దపజచి సర్వేశ్వరశక్తిలో 


12 శ్రీములయాలసద్దురు గ్రంధావళి 


నెక్యమొనర్చిన, నిక సంకల్పమాత్రము చేతనే మనుజుడు సమస్త కార్యము 
లను చేయగల్లును. అయితే దానితో కలియవలెనన్న, అదియును దాని వలె 
శుద్ధమై, నిష్కళమై, తేజోవలయమై యుండవలెను లేనిచో కలి యదు 
ఎలెక్టిక్‌కర్రెంటులో ఏ పదార్థమున్ను కలియనేరదు. ఏలన, దానియం దేది 
పడినను క్షణములో దానినది భస్మీకృత మొనర్చివేయును. తెల్లకిరసనా 
యిలు, నీరు చూచుట కొకేవిధముగ నున్నను, కలియనట్లు ఈశ్వరస్థితి జీవు 
నకు కలుగనంతవజకున్ను ప్రాకృతమైన సంస్కారము లుండును. అంత 
వబికున్ను, జేయమగు ఆత్మలో నాతనికి నిలుకడ కలుగనేరదు ఒక వేళ కలి 
గించుకొనుటకు యత్నించినను నిలువక క్రిందకు దిగిపోవును. దీపము వెలి 
గించునపుడు (ప్రమిదెలోని చమురులో నీరుపడిన ఆ దీపము వెలుగజాలనట్లు, 
హృదయమందు విషయవాసనాదు లణుమాత్రమైన నున్నచో జ్ఞానజ్యోతి 
ప్రకాశింపదు. అట్టి వాసనాదోషము లున్నంతవజకు దేవతలైనను, ఇంద్రుడై 
నను, త్రిమూర్తులైనను కూడ ఆత్మ నెబుంగజాలకుందురు ఇదే వేదాం 
తము మనకు బోధించు వవిత్రబోధ. 


12. ఇంకొక రహస్యము కూడ కలదు. ప్రతిదినము నియమపూ 
ర్వకముగ ధ్యానాదులను శీలించుచు వచ్చిన, కొంతకాలమునకు నిర్యత్నము 
గనే మనస్సు ఆ సమయమునకు మనలను ఆప్రాకృతమగు దైవస్టితిలోనికి 
తీసికొని వెళ్ళుచుండును. దృష్టాంతమునకు - (ప్రతిదినము ప్రాతఃకాలమున 
నియమపూర్వకముగ బహిర్భూమికి జనువారిని (సకాలమున నియమితా 
హారాదులను (గ్రహించుచు వచ్చిన) ప్రకృతియే ఆసమయమున అక్కార్య 
మునకై పురికొల్పుచుండును. ఇది యందటకు విదితమేగదా. అట్లనే 
నియమపూర్వకముగ ఆహారమును (గ్రహించు వారికి ఆ భుజించుకాలముననే 
సరిగా జరరాగ్ని ప్రజ్వరిల్డును. 


ఈశక్తి మనుష్యమాత్రులకే కాదు పశు పక్యుదులకు కూడను 
గల్గియున్నది. కొన్నిదినములు పిల్లికిగాని, కుక్కకుగాని, ఉడుత, పక్షి 
పావురమునకుగాని ప్రతిదినము ఏదో ఒక సమయమున ఆహారమిచ్చుచు 


ఓంకారసత్రయాగము 13 


వచ్చిన ఇక ప్రతిదినము సరిగ ఆకాలమునకే అవి యట వచ్చి చేరుచుండును. 
వాటికా సమయమెట్లు తెలొసెను? గడియారము లేవైన వాటికి గలవా? ఆ 
లగ్న నిశ్చయమును వాటికెవరు తెలిపినారు? కాన ఆసన ధ్యాననిష్టాదులను 
ప్రతిదినము నియవుపూర్వకముగ ననుష్టించుచుండిన, క్రమముగ 
నప్రయత్నముగనే యాసమయమునకు మనస్సు ధ్యేయాకారస్టితిలోని 
బోవుచుండును ఒక రైలింజను ముందునకు సాగిన, తక్కిన పెట్టెలన్నియు 
దానిననుసరించియే సాగునట్లు, నియతిబద్దులైనచో, ఆ నియతియే మనలను 
గమ్యస్టానము చేర్చగలదు. 


ప్రతిముముక్షువు టైముప్రకారము ధ్యానానుష్టానములు జరుపు 
చున్నచో ఆ బైమునకు ఆప్రయత్నముగనే మనసు అనుష్టానము వైపునకు 
తిరుగును. జడమైన గడియారమే సకాలమునకు గంటల కొట్టుచుండుట 
లేదా? బొంబాయి మొదలగు పట్టణ ప్రదేశములలో సుమారు 15 నిమిషముల 
కొకతూరి ఎలెక్షిక్‌ మిషన్లద్వారా జలము తనంతట నదియే పడి మరుగుదొడ్ల 
నన్నిటిని శుభ్రము చేయుచుండుటలేదా? అట్లనే నిద్రాహారాదులను 
నియమపూర్వకముగా గ్రహించుచు మీ జీవితముల నెపుడు నియమబద్దము 
లుగా నొనర్భెదరో అపుడానియతియే అ ప్రయత్నముగ మిమ్ములను 
భవసాగరమును దాటింపగలదు. కాన నియతిని ప్రాణమువలె సంరక్షింప 
వలెను. సంసారమను నదిని దాటుట కది యొకటియే వంతెన ఆచరణ 
యొక్క మహిమ అటువంటిది 


13 ఎచట రోగులుందురో అచటనే వైద్యులుండవలెను అట్లనే 
యెచట భవరోగు లుందురో అచటనే భవరోగభిషక్కులగు బ్రహ్మజ్ఞాను 
లుండవలెనని (శ్రీ యేసుక్రీస్తు సెలవిచ్చిరి 

14 అనుష్టానము మజువరాదు అదియే మిమ్ములను రక్షించును. 
బాల్యకాలమునాటి నాయనుభవమునుగూర్చి యొకింత చెప్పెద. చిన్న కాల 
మున మాతల్లిదండ్రులు నన్ను పారశాలకు బంపిరి కొంతకాలమునకు 
సంస్కృతము అభ్యసించవలెనను తలంపు గల్లినది. కాని యందులకు 


14 (శీములయాలళసద్నురు గ్రంధావళి 


మాతాపితరు లొప్పుకొనలేదు అయినను హరము పట్టితిని నీ యిష్టము 
వచ్చిన చోట చదువుకొమ్మని అప్పుడు వారు చెప్పిరి అంతనొక 
దేవాలయమున పూజాదికార్యముల నిర్వహించుచు, నొకయాచార్యునివట్ద 
సంస్కృతవిద్య నభ్యసింపదొడగితిని ఏరోజు పారము ఆరోజు పూర్తిగ 
వల్లించినపిదపనే ఆ రాత్రిభోజునమునకు వెళ్ళ్లువాడను ఉదయమున్ను 
పూజాదికార్యములను సమాప్తి గావించుకొని, ఆపిదప పారమునకుబోయి, 
చిన్నవారలకు నేనున్ను పారము చెప్పి అటుపిమ్మట మటల థ్యానముచేసిన, 
పిదపనే భుజించెడి స్వభావము గలవాడను 


చిన్నకాలమునుండి ధ్యానమునందే నాకెక్కువ ప్రీతి యుండెడిది 
ధ్యానమైన తరువాతనే భుజించెడి స్వభావము గలదు. కనుక, ఒక్కొక్కపుడు 
రాత్రులయందు 12, లేక 1 గంటకు భోజనము చేసినరోజు లెన్నియో గలవు 
ఒక్కొక్కపుడు ధ్యానముపూర్తి యగుసరికి తెల్లవారెడిది. వేడియెక్కువై నిద్ర 
వచ్చునేమోయని, శిరస్సుపై అప్పుడప్పుడు చన్నీళ్లతో తడిపిన వస్త్రము 
పెట్టుకొని ధ్యానము సల్పితిని 

కాని దానిచేతను సంతృప్తి గల్లనందుచే నెచటికైన నేకాంత ప్రదేశము 
నకు వెళ్ళి తపస్సు చేయవలెనను బుద్దిపొడవు, పాదచారినై, ఆసేతు 
హిమాచలము కొంతకాలము తీగ్ధయా్రచేసి దినమునకు కనీసము 20మైళ్ళ 
చొప్పున పర్యటనము చేసి తుదకు తిరుపతి చేరితిని ఇది వజికెవరైన 
మహర్షులు, యోగిపుంగవులు తపస్సు చేసిన స్టలమైనచో ననుకూలముగ 
నుండునని యెంచి గోగర్భమున ప్రవేశించితిని భోగము లున్నచోట యోగ 
మభివృద్ది కాదు. యోగము వృద్దినొందవలెనన్న స్వల్పాహారము గైకొన 
వలెను బొత్తిగా ఆహారమున్ను మానరాదు అట్టు యుక్తాహారాదులు గల్లి 
ఘంటలకొలది ప్రణవ, పంచాతరీ, అష్టాతర్యాది మంత్రముల జపించుచు 
థ్యానాద్యనుష్ట్యానములను చాలకాలము సల్పీతిని కాని అప్పటికిని యధార్ధ 
మగు సత్యము బోధపడక చాల దుఃఖించితిని 


తుదకు ప్రాణము విసిగి ఆత్మహత్య యొనర్చుకొనుటకు సంసిద్దుడ 


ఓంకారసత్రయాగము 15 


నైతిని ఒకవిధమయిన పాషాణమును మింగి జీవితము నంతమొందింప 
దలంచితిని, కాని అట్టుచేసిన ప్రాణ వియోగకాలమున భగవత్స్భృతి 
యుండదేమోయను సంశయము వుజల బాధింప, తిరిగి యింకొక 
యుపాయము నాలోచించితిని కొండపై నుండి జారి పడి ప్రాణవియోగ 
మొందదలంచితిని కాని మజల దానినుండియు చిత్తమును మటఅల్బుకొని 
యప్పటినుండియు మూడువత్సరములు తదేకనిష్టతో ధ్యానము సల్పితిని. 
ఈశ్వరాను[గ్రహముచే ప్రణవాదివుంత్ర ధ్యానవఎటలచే తత్కాలమునకు 
ఆత్మశాంతి దివ్యప్రబోధము నాకు గల్లెను 


ఇయ్యది పొగడ్తకై చెప్పుట కాదు నిజముగా నాకాలమున 
ధ్యానాదులందు ఒక రోజు మేము గావించిన యత్నము నిప్పటి సామాన్యులు 
ఒకసంవత్సరమైనను చేయజాలరు రోజున కొక లక్షరూపాయలు సంపా 
దించి బ్యాంకులో వైచుచున్నానను విశ్వాస మపుడు నాకుండెడిది దాని 
వడ్డియే యిపుడు పరులకు నుయోగపడుచున్నది బుష్యాదులు ఎంతయో 
కష్టపడి, ఎన్నియో శ్రమలకోర్చి, ఎన్నియో విఘ్నముల నెదుర్కొని ధ్యానాను 
ష్టానములను సల్పిరి కనుకనే వారు మహాప్రబోధకులై “తీర్ణాస్వృయం 
భీమభవార్ణ్లవం జనానహేతునా౭_న్యానపి తారయన్త* అనునట్లు తాము 
తరించి ధన్యులగుటయే గాక అనేక ముముక్షువులను కూడ తరింపజేసి 
కృతార్జులైరి తామనుష్టించి యితరుల ననుష్టింపజేసిరి 

15 ఇపుడట్టి యనుష్టానము చాలా అరుదై నందుచే తనే 
వేదాంతమునకు పతనము గల్లినడి కాన ముఖ్యముగ తురీయాగశ్రమపరులు, 
తాము పూర్వపు బుషులవలె ధ్యానాదుల తీవ్రముగ సల్పి తాము తరించి 
లోకమును తరింపజేయవలెనను దృఢనిశ్ళ్చయము గల్లియున్నచో, 
లోకములో సాధువులందు సోదరీసోదరులకు విశ్వాసశ్రద్ద లంకురించును 
మతీయు వారి వాక్యములందు నమ్మకము గలిగి బుష్యాదుల వచనము 
లందును, ఉపనిషద్వాక్యములందును, ఈశ్వరథ్యాన పూజాదులందును 
విశ్వాసబుద్ది గలవారై థన్యులు కాగలరు 


16 _శ్రీనులయాళసద్ద్లురు గ్రంధావళి 


16 ** నిత్యస్సర్వగతస్థాణు రచలో౭యం సనాతనఖి సనాతన 
ధర్మమనగా అన్నిటికిని మొదటిదియైన ధర్మము సృష్టి స్థితి లయములకును 
సర్వదేశకాలములకును మూలమగునట్టి యే సచ్చిదానంద స్వరూపము 
గలదో ఆనిత్య సత్యస్వరూపము నెజుంగుటకై ధ్యానయోగాద్యనుష్టానము 
లవలంబించుచు ప్రజ్ఞావంతులై యుండవలెను అట్టి సనాతన ఆత్మతత్త్వ 
మును డెలియుటకొజకే యీ సనాతనజ్ఞానసభ యిప్పటికి పదునాలుగు 
సంవత్సరముల నుండియు జరుపబడుచున్నది బుష్యాదుల యనుష్టానము 
మనమున్ను గలియున్నచో అట్టి స్వరూపులము మనమున్ను కాగలము 


17 ఒకటియను సంఖ్య ప్రక్కన సున్నయుంచిన పదియగును మతటిీ 
యొక సున్ననుంచిన నూఅగున్తు ఇంకొక సున్న నుంచిన వెయ్యి అగును 
ఇంకొక సున్ననుంచిన పదివేలగును మతియొక సున్ననుంచిన లక్ష యగును 
ఆరీతిగనే యేకమగు ఆత్మయందు క్రమముగ మనస్సు చేరినయెడల సంకల్ప 
వికల్పవఎలు గలదగును (ర0డవసున్నయను)ు బుద్దినుంచి యెడల 
ఆసంకల్పమునే నిశ్చయించునదగును (మూడవ సున్నయను) జ్ఞానేంద్రియ 
ముల నుంచినయెడల దృశ్యప్రపంచముతో సంబంధము గల్లియుండును 
నాల్గవదగు కర్మేంద్రియముల నుంచిన ఆయా కర్మేంద్రియ వ్యాపారములు 
గల్లియుండును. అయిదవదగు దృశ్యము నుంచిన విషయాదులందు జిక్కు 
కొని, పెక్కుతలంపులు గల్లి అధోగతిని పొందును ఇదియే సృష్టిక్రమము 
కాని ఒక్కొక్క సున్నను తీసి వేయుచు వచ్చిన ఒకటియను సంఖ్య శేషించు 
నట్టు మనస్సును అంతరమునకు త్రిప్పుచు వచ్చిన క్రమశః దాని చేష్టలుడిగి, 
వృత్తులు సన్నగిలి, ఏకమగు ప్రత్యగాత్మయందు లయింప ఆత్మ యొక్కటి 
మాత్రమే శేషించును ఇదియే లయయోగ మనంబడును ,ద్యానపద్దతియు 


నిదియే న 


జె.వ రోజు 29-3-1940 


18.“ అశోచ్యానన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే! 
గతాసూనగతాసూంశ్చ నానుశోచ న్తి వణ్ణితాః ॥ (2-11) 


ఓంకారసత్రయాగము 17 


అను శ్లోకమునుండి యధార్ధముగ గీతాబోధ ప్రారంభమయ్యెను 


అనన్యాశ్చి నయనో మాం యే జనాః పర్యుపాసతే! | 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ॥ (9-22) 


అనునది గీతామధ్యమశ్ళోకము 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (ప్రజ! 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ (18-66) 


అను శ్లోకముతో గీతాబోధ అంతమయ్యెను 


19 హృదయకమలమను యంత్రముపై *'సోఒ హం (ఆ పరమా 
త్మయే నేను అను అజపాగాయత్రీ మంత్రము నధిష్టింపజేసి యద్దానిని 
నిరతము జపమువేయుచున్నచో, మంత్రార్ధము నవగాహన మొనర్చుకొని 
చింతన చేయుచున్నచో, నచిరకాలములోనే ఆత్మానుభూతి సంప్రాప్తమగును 
(+ ఆ రెండక్షరములే ధనాకర్షణ జనాకర్షణ బీజాక్షరములు) 


20 *“పరనం పారనం శ్రుతం?” - అన్నట్లు భగవద్గీత చదివిన వారికి, 
చెప్పువారికి, వినువారికిగూడ ఫలితముగలదు కాన కొంచెము బిగ్గజిగా 
చదివిన, వినువారికిగూడ పుణ్యము గలుగజేసిన వారవుగుదుము 
*౫౫'విధినాఅ_ విధినా వాణ_పి? భక్తిశ్రద్దలతో గూడి గీతాపారాయణాదులు 
చేయువారికి స్వరలోపాదులు మొమ్మొదట సంభవించినను అంత ప్రమాదము 
లేదు. భక్తియే ప్రధానము కాని స్వరలోపము లేకుండ క్రమముగ 
నభ్యసించుటయే యుత్తవుము సంస్కృతము ఖర్జూరకాయవంటి ది. 
ఖర్జూరకాయ మొదట నమలు నప్పుడు కఠినముగా నుండి క్రమముగ మెత్త 


*'మీ కేదైన ధనాకర్షణ, గలుగ జేయు మలయాళ మంత్రము వచ్చి యుం డునాాయని 
శ్రీస్వాములవారిని కొందజడి గినవుడు (శ్రీవారాసంగిన జవాబు 


*౫*౫ గీతాపారాయణ సమయమున కొందటు గీతను మెల్లమెల్లగా చదువుచుండ 
శ్రీస్వాములవారు వారలంగూర్చి వచించిన వాక్యములు 


18 (శ్రీములయాళసద్లురు గ్రంధావళి 


బడి ద్రవమగునపుడు అమృతతుల్య మగునట్టు సంస్కృతభాషయు ప్రారం 
భమున కరినముగాను, ఉచ్చరించుటకు కష్టసాధ్యముగాను నుండినను క్రమ 
ముగ నభ్యసించినకొలది అలవడి అతిమధురమై, శ్రావ్యమై యొప్పారును 


21 భగవద్గీతయన, భగవంతు డొనర్చిన గానము. దేహేంద్రియాది 
విషయములందు తగుల్కొనిన ప్రాకృతస్వభావముగల అర్జునుడను జీవునకు 
ఆత్మసంయనము నుపదేశించి జీవన్ముక్తునిగ చేసినదే యీ గీత రణరంగ 
మున నిరుత్సాహయుతుడై రథముపై గూలియున్న యర్షునునియొక్క 
యధోదృష్టిని నూర్ద్వదృష్టిగా పరిణమింపజేసి, ఆత్మోన్ముఖ మొనర్చినదే 
యీగీత. 


22 ఈ మధ్య *నాష్టు అను క్రొత్తపదము మన ప్రాంతములోనికి 
జొరబడ్డది ఆ పదము ఇదివజకు మన ప్రాంతములో లేదు నిఘంటువు 
లోను అది కనుపించదు అది అరవదేశం నుంచి వచ్చినట్లుగా తోస్తున్నది 
దాని యస్రము ఉదయం 8గం॥లకు ఫలాహారము పుచ్చుకొనుట యని 
పూర్వపు బుషులకు అట్టివాడుక లేనందుచే వారి బోధలలో ఆ పదమెచ్చటను 
కనుపించి యుండలేదు కాని నిష్టను భ్రష్ట్రమొనర్చునదే నాష్టయనినచో 
నింకను మంచిది ఏలయన, సాధువులు, సన్నాసులు భక్తులు, మున్నగు వారు 
ధ్యాననిష్టాదుల సల్పుకొను సమయమగు ఉదయం 8గంటలకు నాష్టను 
ఉప[క్రమించినవో నింక వారి నిష్ట వినష్టముగాక యుండునా? సాధువులు 
గాని, సన్న్యాసులుగాని, భక్తులుగాని సామాన్యముగా పదునొకండు 
పండ్రెండు గంటలపుడు భుజించిన మంచిది ఏలన, అప్పటికి నిష్టాదులు 
వూర్తియగును జరరాగ్ని బాగుగా ప్రజ్వారిల్లును అతిధి, అభ్యాగతులు కూడ 
వచ్చి చేరుదురు ఆకలి లేనపుడు భుజించిన జిహ్వ అనేకరుచులను 
కోరుచుండును అపుడు దానికి వారు దాసులు కావలసియుందురు. 


23 మన జీవితమంతయు నిద్దజు దొంగలపహరించుకొనిపోవుచు 
న్నారు వారు నిద్రాహారాలే. నిద్ర వచ్చినప్పుడు పరుండుట ఆకలి కలిగి 
నపుడు భుజించుట యలవజచుకొన్నచో నిక నారెండును జయింపబడినట్లే 


ఓంకారసత్రయాగము 19 


అట్లు గాక మనమే నిద్రను ఆహ్వానించిన, - దిండున్నదా, పరుపున్నదా, గాలి 
తగులుచున్నదా,- ఈ విధముగా సవాళ్లు వేయును లేకున్న ఏరాతిమీద 
పరుండినను గాఢనిద్ర పట్టిపోవును అట్లే, మనమే ఆకలిని పిలిచిన మంచి 
కూరలున్నవా, పచ్చుళ్ళున్నవా, ఊరగాయలున్నవా, అపుడములున్నవా యని 
ఇవ్విధముగ వేధించును అట్టుగాకున్న ఏ అంబలియో, గంజియో, 
సంకటియో యైనను సంతృప్తి కరముగానే యుండును ఇదియే యిందలి 
రహస్యము ఇట్లీ రెంటిని జయించిన నిక మన జీవితము నిరపాయముగా 
గడచిపోవును ఒక్కసారి భుజించువాడు అనశనుడనియు, నిద్ర వచ్చినపుడు 
పరుండువాడు అస్వప్పుడనియు చెప్పబడును వారే నిద్రాహారములను 
జయించువారు ఒక పాత్రలో బియ్యము ఉడుకునప్పుడు, ఉడుకుట 
పూర్తిగాక మునుపే అందు మజల మటిల బియ్యము వైచిన వృధా యగునట్టు 
మనదేహమను పాత్రయందును ఏకభుక్తమైన పిదప మఅల మధ్య మధ్య 
పదార్థములను వైచుచుండిన నవి పులిసి అనారోగ్యము గల్లి వ్యాధి 
సంభవించును 


24 మనస్సును పరమాత్మయందు లీనము చేయుట మనస్సుయొక్క 
తపస్సు, భజనకీర్తనాదులను జేయుట వాక్‌ తపస్సు, ఆశ్రమసేవ, దేశసేవ 
మొదలగునవి చేయుట శారీరక తపస్సు ఈ మూడు తపస్సులు చేసిన త్రికర 
ణములు శుద్దమగును బుష్యాదులు ఈ త్రివిధశుద్దులు బడసినవారే అన్ని 
జాతులవారున్ను, మతములవారున్ను, (స్త్రీలున్ను, పురుషులును కూడ వీటి 
నాచరించవచ్చును 


25. ఆత్మానం రథినం విధ్రి శరిరం రథమేవ తు | 
బుద్దిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ॥ 


ఇంద్రియాణి హయా నాహుర్విషయాం స్తేషు గోచరాన్‌ | 
ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషికాః ॥ 


(కరోపనిషత్తు) 


20 (శ్రీవములయాళసద్లురు గ్రంధావళి 


శరీరమే రధము, ఆత్మయే రధికుడు, బుద్ది సారధి, మనస్సు కళ్లెము 
ఇం(ద్రియములు గుజ్జములు, దృశ్యవిషయములు బాట, సామాన్యముగా 
ఒకటి, రెండు గుజ్జములుగల బండినే జనసమూహముగల రోడ్డుపై నడుపుట 
ఎంతయో ప్రయాసము! అబ్లెన నిక 10గుజ్జములు కట్టబడిన ఈశరీరరధము 
నడుపుటకు సారధికెంత చాతుర్య ముండవలెను? అవియు, అన్ని ఒకే 
వైపునకు కట్టబడియుండలేదు కొన్ని ముందు(నేత్రాదులు), కొన్ని వెనుక, 
కొన్నిప్రక్కల(కర్ణాదులు), కొన్ని క్రింద, కొన్ని పైన ఇవ్వివిధమున - ఈ 
ఇంద్రియహయములు శరీరరధమునకు కట్టబడియున్నవి తర్చీదు లేని 
గుజ్జములైనచో బండిని త్రోవలో పడగొట్టి రధికున కపాయము గల్లించి, 
గమ్యస్తాన మెట్లు చేర్చజాలకుండునో, అట్లే వశీకృతముకాని యింద్రియము 
లైనచో జీవుని స్వస్థానమును జేర్చజాలకుండును కనుకనే “తస్మాత్త్వ్వమిం 
డ్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభి అనగా ఇంద్రైయములనే మొమ్మొదట - 
నిగ్రహించుకొనుమని భగవాను లానతిచ్చిరి కాన, ఇంద్రియములను 
జయించి బుద్దిని అతిసూక్మ మొనర్చి కడుజాగరూకతతో వర్తించిననే, 
జీవుడు స్వస్థానమగు ఆత్మను జేరగలడు 


26 సంజయుడనగా, సమ్యక్‌ జయుడు - లెస్సగ సర్వేంద్రియము 
లను జయించినవాడని యర్రము ఆతడు సూతపుత్రుడు అబ్రాహ్మణుడు 
మొట్టమొదట నాతడే గీతను లోకమునకు బోధించినవాడు సంజయత్వ 
నునునది ఒక బిరుదు ఇంద్రియాదుల సమ్యక్‌ జయత్వము గలవా 
రందజును ఆ సంజయపదవికి అర్హులే 


27 ఏకాంతమున గాక రణరంగమందు సర్వజన మధ్యముననే 
భగవానులు గీతనుపదేశించి యుండగా ఇక దానియందు దాపరికమేల? 
రహస్యమేల? స్త్రీ పురుషాదు లందటును, సర్వజాతులవారును నిరాటంక 
ముగా దానిని పరించి, యనుష్టించి తరింపవచ్చును 


28 ఆదిలో భగవద్భక్తుల సంఘమందు ఐదుగురే యుండిరి వారే 
పంచభూతములు (ప్పథధివి జలము, సూర్యుడు (అగ్నీ), వాయువు, ఆకా 


ఓంకారసత్రయాగము 21 


శము వారే భగవంతుని ఆంతరంగికభక్తులు ఆ సంఘములో జేరదలంచిన 
వారందణున్ను ఆ పంచభూతములవలె సమబుద్దిగల్లి యుండవలెను పృధివి 
సర్వజీవులకును సవుముగనే ఫలించుచుండును, జలవుందబకును 
నాకేవిధమున తృప్తిని గలిగించుచుండును సూర్యాగ్నులు సమముగనే 
ప్రకాశోష్ట్ణతల నొసంగుచుందురు శత్రుమిత్ర భేదములేక వాయువంద 
అకును సమముగనే వీచుచుండును అట్లనే ఆకాశమందటకు నొకేరీతి యవ 
కాళము గలుగజేయుచున్నది ఇవ్విధమున సర్వజీవరాసులయెడ సమదృష్టి, 
(పీమగలవారే నిజమైన భక్తులగుదురు వారే భగవంతుని ఆంతరంగికభక్త 
కోటిలో జేరినవారు, వారే ఈశ్వరప్రియులు, తదితరులు భక్తులు కాదు, 
భుక్తులే 


29 నిజమైన యోధులకు, యుద్దము వచ్చినదంటే వుహా 
సంతోషము వారు నిర్భీకముగా సమరమున ప్రవేశింతురు. కాని భీరువులు 
మాత్రము యుద్ధమున వెనుకకు తగ్గుదురు అట్లనే నిజమైన భగవద్భక్తుల 
యొక్క, గురుభక్తులయొక్క, ధర్మబోధకులయొక్క లక్షణమేమన, వారట్టి 
దైవ, గురుకార్యములు సం ప్రాప్తించినపుడు తదితరకార్యము లన్నింటిని వదలి 
తదేకనిష్టతో వాటినే నెరవేర్చుచు ఆనందభరితులై యుందురు ఆహా! మాకిట్టి 
పుణ్యకార్యము సంప్రాప్తించినది అని తలంచుచు వారెంతయో మోదము బడ 
యుచుందురు తదితరులకు మాత్ర మాకార్యము మహాభార మనిపించును 


౩౦ సామాన్యముగా యుద్దమునకు జనువారు జయాకాంకచే 
ప్రాణములనైన సరకుగొనక, శత్రువుల శరాఘాతముల కించుకైన జంకక 
ఖడ్గప్రహారములు జరుగుచున్నను బాంబులు వర్షించుచున్నను, అస్త్ర 
శృన్రములు పైబడుచున్నను ముందునకే బోవుచుందురు నశ్వరమైన ఒక 
చిన్న రాజ్యమునకయ్యే వారంత తాగ్యము, నిర్భికత జూపుచుండనిక శాశ్వ 
తమైన మోక్షపదవికై, ఆత్మసా మ్ర్రూజ్యా ధిపత్వమునై వెయ్యేల, స్వారాజ్యము 
నై యెంత త్యాగము, నిర్భయత్వము గల్గి యుండవలసియుండును? ఈ 
బ్రహ్మాండమందు, లేక ఈ నక్షత్రగోళములలో, లేక ఈనవ (గ్రహ కూటమిలో 


22 (శ్రీములయాళసద్లురు (గంధావలి 


మన యీ భూమీ అణువుకంటెను న్యూనమైనదే యగును అట్టిదానిలో ఒక 
చిన్న భూఖండలేశము కొజకే మనుజులు తమ ప్రాణములనుకూడ నర్చించు 
చుండ నిక సమస్త బ్రహ్మాండాధిపత్యము నొసంగి విశ్వమున కేకైకప్రభువుగ 
జేయు ఆత్మవిభూతికై యెంత త్యాగ మొనర్పవలసియుండునో మీరే యోచిం 
చుకొనుడు 


౩1 తన దేహమను పట్టణములోగల సర్వేంద్రియములను ని[గ్రహిం 
చినచో నిక ప్రపంచమంతయు నిగ్రహించినట్లే యగును ఏలన, ఎపుడు 
వ్యష్టిత్వము నశించునో, అపుడు మిగులునది 'సవుష్టిత్వము, లేక 
ఈశ్వరత్వము కాన తనకు తాను గురువైనచో లోకమున కంతకునుకూడ 
గురు వగును. 


౩2 సన్నని వటబీజమునందు గొప్పదైన వటవృక్షము ఇమిడి 
యున్నట్లు, చిన్న భూతద్దమునందు విశాలమైన పర్వతములు, క్షేత్రములు 
ఇమిడి యున్నట్లు, పరమేశ్వరునియందు ఈసర్వమున్ను ఇమిడియున్నది 
అనగా సర్వేశ్వరుడు చరాచరము లందంతట వ్యాపించి యున్నాడని 
యర్ధము 

33 *ఒక తెరకలవాడు భార్యాబిడ్డలను బోషింపలేక సన్న్యసించెను 
ఆతడు చాలా రూపవంతుడు ఆదేశపు రాజునకొక సందేహము పొడమెను, 
ద్వైతము సరియా, లేక అద్వైతము సరియా యని ఆతడు దానిని గూర్చి తన 
యాచార్యుని ప్రశ్నించెను కాని యాతడద్దానికి ప్రత్యుత్తర మీయ సమర్ధుడు 
కాకపోయెను అయినను తన గురుత్వము పోవునేమోయని భయపడి యెవరి 
చేనైన నా ప్రశ్నకుత్తర మిప్పించవలెనని యత్నించుచుండ నింతలో పైవచించిన 
సాధువు వానికి గనుపించెను ఆసాధుమూర్తిని కొన్ని ధర్మములను గూర్చి 
ప్రశ్నించెను గాని సరియైన సమాధానము రాలేదు. అందులకాతడు, మీరు 
మాత్రము మౌనముగా నుండుడని వచించి యా స్వామిని రాజుగారి వద్దకు 


తీసికొని పోయి-రాజా! మాగురువుగారు వచ్చిరి, వారు చాతుర్మాస్య 
* పొట్టకూటిసన్నాసమును గూర్చి (శ్రీవారు సెలవచ్చిన యొకానొక కధ, 


ఓఒంకారస(త్రయాగము 23 


మౌనదీక్ష నవలంబించుచున్నారు కాన మాట్లాడరని చెప్పు నంత నా రాజు 
దానిని మిగుల గౌరవించి, సంజ్ఞచే(అంగుళికము జూపి ఒకటా, 
రెండా(ద్వైతము సరియా లేక అద్వైతము సరియా) యని ప్రశ్నించెను 
రెండు కాదు ఒకటే యని అతడున్ను సంజ్ఞచే జూపెను రాజునకు 
సంశయము తీరి వానిని బహురితుల సత్కరించి పంపెను కాని యధార్ధ 
ముగా నా సాధువునకు అద్వైత జ్ఞానము కలిగికాదు అట్టు చెప్పుట మీరు 
ఒకయెద్దు గానుగ వారా లేక రెండెద్దుల గానుగవారా యని రాజా అడిగానని 
తలంచి యాతడు తాను ఒకెద్దుగా నుగవాడే యని సంజ్ఞ చే ఒకటి చూపెనట! 


౩4 ఒకడు కుటుంబభారము వహింపలేక తనకు తానే సన్చ్యుసించెను 
ఒకదినమున నొక మహాసాధ్వి వానిని తన గృహమున కాహ్వానించి భిక్షచేసి, 
తదనంతరము గీత నొక పట్టువ్వస్త్రముచే జుట్టి కాగితములోనుంచి తీసికొని 
వచ్చి స్వామీ! గీతను పుచ్చుకొనుడు(ైకొని బోధింపుడు అని ప్రార్థింపనంత 
ఆతడది యేమో ఫలాహారమని తలంచి, ఇపుడు కాదు తరువాత పుచ్చు 
కొనెద ననెను ఆహా గీతయననేమో తెలియని వారు కూడ సాధువులలో 
కొందు కలరు గదా! 


౩5 అజ్ఞానవృత్తులను ఆంతర్యమున నణగద్రిక్కక బాహ్యమున 
మాత్రము డాంబికముగా మనోవాక్కాయముల ని[గ్రహమును ప్రదర్శించుట 
తమోగుణతపస్పే యగును ఇతరులను మోసపుచ్చవలెనని చేయు 
తపస్సుకూడా తామసతపస్సే యగును తీర్టప్రసాదముల నేమియు గైకొనక 
యోగము చేసినచో, ఆకటిబాధచే జీవుడు తపనపడి, శరీరము కృశింప, 
వ్యాధి[గ్రస్తుడగును అట్టి తపస్సున్ను తామసతపస్సే యగును దానిచే 
యోగసిద్ది గలుగదు పది చిల్లులు గల కుండలో నీరుపోసిన నిలువనట్లు భక్తి, 
జ్ఞాన, వైరాగ్య, ఇంద్రియ నిగ్రహములు లేని యోగము యోగికి సిద్దిని గలుగ 
జేయజాలదు అట్టుగాక్క ఇంద్రియని[గ్రహము, బ్రహ్మచర్యము, భక్తిజ్ఞాన 
ధ్యానాదులు గలిగి యోగము సల్పెనేని ఆయోగ మంతకంతకు వృద్దియై 
భోగాదులందు విరస్వతము జనింప త్వరలో జీవుడు పరబ్రహ్మైోకృ్యము 


24 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నాందగలడు. 


36 ఒక బీజమును మంచి భూమిలో నాటి నీరు కొంచెము కొంచె 
ముగా పోయుచున్నయెడల, అది క్రుళ్ళిపోక, మొలకెత్తి [క్రమముగా పెరుగు 
చుండును అత్తజీ ఎటువు, నీరు విశేషముగా జేర్చవచ్చును వృక్షము అభివృద్ధి 
యగు కొలది అధికమగు ఎబువును, నీటిని భరించగలదు అపుడది క్రమశః 
శాఖోపశాఖలుగ విస్తరించి పుష్ప పత్రఫలపల్లవాదులతో శోభించును 
అట్టుగాక భూమియందు విత్తనము పెట్టినదాదిగ ఎరువు, నీరు విశేషముగా 
నుంచుచు వచ్చిన అయ్యది క్రుళ్ళి నశించిపోవును ఒక వేళ మొలచినను 
నభివృద్ది నొందక క్రమేణ క్షీణించిపోవును అట్లే భూమియందు బీజముంచి 
ఒక పర్యాయము నీరుపోసి వుజల నెన్నడు పోయకున్నను మొలక 
మొలచినప్పటికి చెమ్మ లేనందునే వేరు ఎండి వృక్షము నశించిపోవును 
ఆరీతిగనే గురుని సన్నిధిజేరి మంత్రోపదేశ మొందినను, ధ్యానానుష్టాన భక్తి 
వైరాగ్యాదులు లేనిచో జ్ఞానాభివృద్ది కానేరదు ఇక తీర్ణప్రసాదములను 
విశేషముగా పుచ్చుకొ నుచు వచ్చిన, ఆయాసము మెండయి నిద్ర జాస్తియై 
యోగదశనుండి భోగదశకు దిగిపోవును కాన సాధకుడు కడు జాగరూకుడై 
యుక్తాహార్హ వివి క్రవాస, బ్రహ్మచింతనములను సల్పుచు క్రముముగ 
సాధింపవలసియుండును 


3౩7 ఇడా, పింగళ సుషుమ్నలను మూడునాడులు ముఖ్యముగ 
శరీరమునందు గలవు అందులో సుషుమ్న ప్రధానమైనది అది 
బ్రహ్మరంధ్రము వజకు వ్యాపించియుండును ఈసుషువ్నూ మార్గమున 
మనస్సును సంయమనము చేసిన, అచ్చట ప్రణవనాదము వినవచ్చును 
చుండును. నాదబ్రహ్మమునందు మనస్సును లీనముచేసినవో నిక బాహ్య 
ప్రపంచవినోదమున (భ్రమ నివృత్తియగును తదుపరి అభ్యాసయోగముచే 
క్రమముగ నాదబిందు కళాతీతమగు ప్రత్యగాత్మయందు చిత్తమేక మగును 
ఇదియే చిత్తెకాగ్రత యోగళ్ళిత్తవృత్తి నిరోధః - అను పతంజలి 
యోగసూత్రముయొక్క ముఖ్యాభి ప్రాయ మిదియే 


ఓంకారసత్రయాగము 25 


38 శ్రీ) శంకరాచార్యుల వారికి ప్రధానులగు శిష్యులు నలుగురు 
గలరు వారిలో నొకరు గొప్ప పాండిత్య ప్రకర్ష గలవారు మటీయొకరు గొప్ప 
తపస్సంపన్నులు ఇంకొకరు విశేషబోధనాశక్తి గలవారు మరొకరు గురుభక్తి 
మిక్కుటముగ గలవారై ఆశ్రమసేవ, సాధుసేవ, అతిథి అభ్యాగతుల సంరక్ష 
ణము గావించుచునుండినవారు శ్రీపద్మపాదాచార్యుల వారు ఈ నల్లుణీలో 
మొదటి మువ్వురకు మాత్రము పీరస్తాన మలంకరింప నభిలాష గలదు. ఈ్టి 
తిని గ్రహించి శంకరు లొకదినమున నొక దొన్నెపై గంగానది యావలితీరము 
జేరి ఈవలి తీరమున నున్న శిష్యులను - దాహము తీసికొని రమ్మని సంజ్ఞ చేసి 
పిలిచెను తక్కిన మువ్వురును ఆవలితీరమున కేగుటకు దోనె తెడ్డు మున్న 
గువాటికై వెదకుచుండిరి కాని పద్మపాదులు గురువాక్యమును వినుటతోడనే 
దాహమునకై నీటిని గైకొని తెప్పలేకనే (గురువాక్యమందు నమ్మికగల్లి 
గంగకడ్డుపడి నీటిపై నడచిపోవుచుండ నాతని యొక్కొక్క పాదము క్రింద 
నాక్కౌక్క తామరపుష్పుము ఉద్భవించెను కనుకనే యాతడు పద్మపాదు డని 
ప్రసిద్దికెక్కెను అట్బాతడు ఏరుదాటి, గురుసన్నిధిజేరి జలపాత్ర శ్రీవారి 
కొసంగెను అపుడు తక్కిన శిష్యులందటున్ను పద్మపాదుల గురుభక్త్యతి 
శయంబుల గుర్తెజీింగి లజ్జితులైరి అంత పద్మపాదులనే పీరాధ్యక్షులుగ 
జేయుట కియ్యకొనిరి 


39 * అందయును మనస్సును ఏకాగ్రపజచి, తాబేలు తన సకలావయ 
వములను లోనికి ముడుచుకొనునట్టు సర్వేంద్రైయములను నిగ్రహించుకొని 
ఓంకారము యొక్క నాల్లవపాదమైన తురీయస్థానములోనికి ప్రవేశించవలెను 


తైలధారామివాచ్చిన్నం ద్నిరఘంటా నిదవత్‌। 
ఉపాస్యం ప్రణవస్యాగ్రం యస్తం వేద స వేదవిత్‌॥ 


అనునట్లు తైలధారవలె నెడతెగక భావానుసంధానము చేయుచు 
మనస్సును నూర్ద్యముఖ మొనర్చి, ప్రణవనాదమందు మనస్సును లీనపజచి 
తురీయమందెవరు నివసించుచున్నారో, అట్టివారే వేదము నెతింగివారు 


* నాటి సంధ్యాకాలము గావించిన బోధ 
F3 


26 (శ్రీవములయాళసద్లురు గ్రంధావళి 


నావుసంకీర్తనాదులు వాక్‌ క్రియలు తాళవాద్యనర్తనాదులు కాయిక 
క్రియలు చింతన, ధ్యానాదులు మానసిక క్రియలు ఈ మూటికంటెను 
పరమై, సర్వేంద్రియముల కతీతమై ప్రణవా(గమైనట్టి నాల్గవ పాదమగు 
తురీయానందము ఏ స్టానమున ననుభూత మొనర్చబడునో, ఏస్టా 
నమునుండి చెప్పిననడి తెలియబడునో అదియే వేదము త్రివిధావస్టలు 
త్రివిధదేహములు, త్రివిధపాదములు - అన్నియు ప్రకృతి లక్షణములే తురీ 
యమగు ప్రత్యగాత్మ వీటికి విలక్షణమై యుండును అది అంతర్ముఖ లక్యాను 
సంధానపరులకే తెలియును తంతివార్త పంపునవుడు దానిని పంపువారున్ను, 
(గహించువారున్ను ఆపరీక్షయందు త్తీర్ణులెనవారైననే ఆ వార్త తెలియగలదు 


40. చింతనాప్రవాహము ఇసుకలో మోట తోలినట్టుండును అనగా 
మోటను త్రెంపులేక తోలుచున్ననే జలము ప్రవహించుచుండునుగాని, ఆగి 
నచో వెంటనే నీరంతయు ఆయిసుకలో నింకిపోవునట్లు మనళ్ళక్తియు స్వస్థా 
నమునకు చేరునపుడు మధ్యలో త్రెంపు గల్గిన చేరజాలదు కనుకనే గొప్ప 
గొప్ప వక్తలు ఉపన్యసించునపుడు వారి చింతనా ప్రవాహమున కడ్డు కల్గింపక 
అందటును నిళ్ళబ్దముగాను, నిశ్చులముగాను నుందురు 

41 దృశ్యమునకు సమీపము దేహము దానికి సమీపము కర్మేం 
'ద్రియములు, దానికి జ్ఞానేంద్రియములు, దానికి వునస్సు; దానికి 
ప్రత్యగాత్మ - ఈరీతిగా చాల మెట్టు గలవు ప్రణవా(గ్రమైన ఆ ప్రత్య గాత్మను, 
వేదముయొక్క అంత్యమును ప్రారంభముననే యవగాహన మొనర్చుకొనుట 
కష్టసాధ్యముగాన క్రమేణ జపములు, కీర్తనలు, భజనలు, పురాణకధలు 
మున్నగు వాటిని సాధనలుగా నేర్చజచిరి 


42 “మెయిల్‌ వచ్చుటకు ముందుగనే అందయును టికెట్టుకొని ప్లాటు 
ఫారముపై సిద్దముగా నుండునట్ను, దేహవియోగకాలము వచ్చుటకు 
మునుపే పరబ్రహ్మసాక్షాత్కారమను టిక్కెట్టు కొని సిద్దముగా నుండవలెను 


43 ఒక స్టేషనునకు అర్హరాత్రి మెయిల్‌ బండి వచ్చు మామూలైనచో 


ఓంకారసత్రయాగము 25 


38 శ్రీ) శంకరాచార్యుల వారికి ప్రధానులగు శిష్యులు నలుగురు 
గలరు వారిలో నొకరు గొప్ప పాండిత్య ప్రకర్ష గలవారు మటీయొకరు గొప్ప 
తపస్సంపన్నులు ఇంకొకరు విశేషబోధనాశక్తి గలవారు మరొకరు గురుభక్తి 
మిక్కుటముగ గలవారై ఆశ్రమసేవ, సాధుసేవ, అతిథి అభ్యాగతుల సంరక్ష 
ణము గావించుచునుండినవారు శ్రీపద్మపాదాచార్యుల వారు ఈ నల్లుణీలో 
మొదటి మువ్వురకు మాత్రము పీరస్తాన మలంకరింప నభిలాష గలదు. ఈ్టి 
తిని గ్రహించి శంకరు లొకదినమున నొక దొన్నెపై గంగానది యావలితీరము 
జేరి ఈవలి తీరమున నున్న శిష్యులను - దాహము తీసికొని రమ్మని సంజ్ఞ చేసి 
పిలిచెను తక్కిన మువ్వురును ఆవలితీరమున కేగుటకు దోనె తెడ్డు మున్న 
గువాటికై వెదకుచుండిరి కాని పద్మపాదులు గురువాక్యమును వినుటతోడనే 
దాహమునకై నీటిని గైకొని తెప్పలేకనే (గురువాక్యమందు నమ్మికగల్లి 
గంగకడ్డుపడి నీటిపై నడచిపోవుచుండ నాతని యొక్కొక్క పాదము క్రింద 
నాక్కౌక్క తామరపుష్పుము ఉద్భవించెను కనుకనే యాతడు పద్మపాదు డని 
ప్రసిద్దికెక్కెను అట్బాతడు ఏరుదాటి, గురుసన్నిధిజేరి జలపాత్ర శ్రీవారి 
కొసంగెను అపుడు తక్కిన శిష్యులందటున్ను పద్మపాదుల గురుభక్త్యతి 
శయంబుల గుర్తెజీింగి లజ్జితులైరి అంత పద్మపాదులనే పీరాధ్యక్షులుగ 
జేయుట కియ్యకొనిరి 


39 * అందయును మనస్సును ఏకాగ్రపజచి, తాబేలు తన సకలావయ 
వములను లోనికి ముడుచుకొనునట్టు సర్వేంద్రైయములను నిగ్రహించుకొని 
ఓంకారము యొక్క నాల్లవపాదమైన తురీయస్థానములోనికి ప్రవేశించవలెను 


తైలధారామివాచ్చిన్నం ద్నిరఘంటా నిదవత్‌। 
ఉపాస్యం ప్రణవస్యాగ్రం యస్తం వేద స వేదవిత్‌॥ 


అనునట్లు తైలధారవలె నెడతెగక భావానుసంధానము చేయుచు 
మనస్సును నూర్ద్యముఖ మొనర్చి, ప్రణవనాదమందు మనస్సును లీనపజచి 
తురీయమందెవరు నివసించుచున్నారో, అట్టివారే వేదము నెతింగివారు 


* నాటి సంధ్యాకాలము గావించిన బోధ 
F3 


28 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


యొసంగును 

47 రాత్రిళ్ళు కుక్కలుగాని, నక్కలుగాని స్వప్నములో ఏదో ఒకటి 
అరచినచో అది యేమో అనుకొని అన్నియు అరచుట ప్రారంభించును అట్లే 
సంఘములో ఒకరు లోపము చేసిన, తక్కిన వారు కూడా దాని ననుసరిం 
చుట చాల పొరబాటు 


48 భోగమునకును, యోగమునకును ఉత్తరధ్రువ, దక్షిణ ధ్రువము 
లకు గల తారతమ్యము గలదు 


49 సింహము - ఏనుగు, గరుడపక్షి - సర్పము లొకేప్టలములో 
నుండ నట్టు యోగ భోగములు రెండును నొక్కరియందు నుండజాలవు 
యోగ మపేక్షించెదరా భోగములను వర్టింపుడు, భోగము లాశించెదరా, 
యోగమునకు తిలోదక మిండు 


50 రోగియైనవాడు ఆయుర్వేదములో జెప్పబడిన మందులన్నియు 
తినబనిలేదు దాహము గలవాడు ప్రపంచములో నున్న అన్ని నడినద సరో 
వరముల నీరు త్రాగనక్కరలేదు అట్లే మోక్షేచ్చుగలవాడు వేదమున జెప్పబడిన 
ధర్మములన్నిటిని అనుష్టింప బనిలేదు కాని రోగియగువాడు ఏయొక్క 
కాషభమునైన సేవింపకున్నచో నాతని రోగమెట్టు శమించదో, దాహము గల 
వాడు ఏ యొక్క బావినీరో, నదినీరో త్రాగకున్నచో నాతని దాహమున్ను ఎట్లు 
ఉపశమింపదో, అట్లే భవరోగము గలవాడున్ను ఏయొక్క ధర్మమునైన పూర్తిగ 
ననుష్టించనిచో నాతని అజ్ఞానవ్యాధిన్ని శమించదు తన హృదయ క్షేత్రములో 
ఏయొక్క బైన ధర్మబీజమును పెట్టి శాంతి, శమ దమాదులను జలమువే పో 
షించుచు నున్నచో నచిరకాలములోనే యది గొప్పవృకూకారము నొంది 
మోత్షఫలము ఫలించగలదు కాన ప్రాణము పోయినను సరే, ఏదో యొక 
ధర్మమును (భక్తియో, జ్ఞానమో, యోగమో, నిష్కామ కర్మమో దేనినో 
యొకదానిన్సి తన జీవితమున పూర్ణముగ ననుష్ట్రింప ప్రతిముముక్షువు 
బద్ధకంకణుడై యుండవలెను అట్టు దృఢప్రతుడైననే ప్రకృతి వానికి త్రోవ 
యిచ్చును 


ఓంకారసత్రయాగము 29 


51 చెట్టు మొలకగా నున్నపుడు దాని చుట్టు కంచె, లేక ప్రహరి 
యున్ననే బాగుగ సంరక్షింపబడును లేనిచో పశువులు మేసివేయును అట్లనే 
అభ్యాసకాలములో భక్తిజ్ఞానయోగాదులను నంకురము ఎంతబాగుగ పోషిం 
పబడినను వైరాగ్యమను ప్రహరి లేనిచో క్రమశః అది హరించిపోవును 


52 ఇల్లు కట్టుటకై కొయ్యలు మున్నగునవి తెచ్చినపుడు వాటిలో 
కొన్ని వంకజగాన్కు కొన్ని కుఅుచగాను, కొన్ని లావుగాను నుండును 
అపుడు వడ్రంగి బాడిస, ఉలి మొదలగు పరికరములతో వాటిని బాగుగ చెక్కి 
గృహనిర్మాణమునకు తగినవిగ జేయును అట్టు ప్రాకృతజీవులను బ్రహ్మ 
నిష్పుడగు గురువు తగిన యుపదేశ, సాధనముల ద్వారా, క్రమశిక్షణద్వారా 
ఆఫ్రాకృతస్థితిలోనికి దీసికొనివచ్చి ముక్తిధామ ప్రవేశమునకు యోగ్యులను 
నానర్భును 


53 భగవద్గీత చదివినను, అంతరార్ధము తెలిసికొన పోయినచో ధన 
పేటిక దొరకి తాళపుచెవి లేకున్నట్టుండును అపు డాధనమువలన నెంత 
ప్రయోజన ముండునో పైదానివలనను అంతే ప్రయోజన ముండునని 
గ్రహింపవలెను భగవద్గిత నిత్యము పారాయణ మొనర్భినను అనుష్టానము 
లేనిచో, తురీయానందము లభింపజాలదు భవబంధరహితులు గానేరరు 


54 సూర్యప్రకాశ మంతటను వ్యాపించియున్నను మట్టియందు గాని, 
గోడయందుగాని, పలకయందుగాను ప్రతిఫలింపదు నిర్మలమైన అద్దము 
నందు శుద్దమైన నీటియందు మాత్రమే ప్రతిఫలించును అట్లే సర్వేశ్వరు 
డంతట నిండియున్నను విశుద్దాంతఃకరణములందే బాగుగ ప్రకాశించును. 


55 వేసవికాలమున అరణ్యములో గొప్పగొప్ప వృతముల తాజ్జలలో 
అగ్ని రగుల్కొని ప్రజ్వలింప, క్రమముగ నావృతవు ఆకులు, కొమ్మలు, 
చిగుళ్లు వాడి యెట్లు రాలిపోవునో, ఆలాగున ఎవరి హృదయబిలమందు 
జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లునో వారి సర్వేంద్రియ వ్యాపారములును సన్నగిలి, 
వాసనలు, సంస్కారములు ధ్వంసమైపోవును అట్టివారికి నింకను వాసన 
లున్నవని నమ్మకూడదు ఇంద్రియాంతః కరణాది వృత్తు లున్నంతవణకు 


30 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నింకను యోగానుష్టానము సిద్దించ లేదని, జీవన్ముక్తి కలుగలేదని నమ్మ 
వలెను కాన ప్రప్రథమమున నంతఃకరణాది వృత్తులను జ్ఞానాగ్ని యందు 
విలయము చేసికొనుడు 


56 తురీయాతీతమగు నిర్వికల్పసమాధియందు మాత్రము ప్రారబ్ద, 
ఆగామి, సంచితములు లేవు ఏలన, త్రిగుణాతీతమగు ప్రత్యగాత్మయందు 
ప్రారబ్దాదు లుండవు గదా 


57 కొందరు బాల్యమున తమోగుణదశయందున్ను, కౌమారమున 
రజోగుణదశయందును యౌవనమున సత్త్వదశయందును వార్టక్యమున 
విశుద్దసత్త్వ దశయందును నుండి జీవన్ముక్తు లగుచున్నారు 


58 ఓంకారము పూజకు ముఖ్యము తక్కిన విగ్రహము లన్నియు 
దీని తరువాతివే సవికల్పమునుండి నిర్వికల్పములోనికిని పోవుటకు ప్రణ 
వము సాధనము అందును మంట్రార్థమే ముఖ్యమైనది వాచకమునకన్న 
ఉపాంశువు వెయ్యి రెట్లధికఫలము గలది ఉపాంశువుకన్న మానసికము 
ఇంకను వెయ్యి రెట్లధిక ఫలము నిచ్చునది *అనన్తం నిర్వికల్పకమ్‌ అనగా 
నిర్వికల్చధ్యానఫల మనంతమని యరగ్ధము అదియే ఆరూఢస్టితి 


59 ప్రణవమంత్ర మొకటితప్ప తక్కిన మంత్రము లెవ్వియు అద్వైత 
సిద్దిని గలుగజేయజాలవు అవన్నియు సాధనములు మాత్రమే యగును కాన 
ఓంకార మంత్రోచ్చరణ చేయువారు గొప్పవృక్షము యొక్క మొదలంట 
నీరుపోసిన వారగుదురు. సర్వచరాచరములకును మూలమైనట్టి ప్రణవ 
మంత్రముచ్చరించినచో సర్వదేవతలను వూజించినట్లే యగును “తస్య వాచకః 
ప్రణవః అని పతంజలి మహర్షి కూడ ఆటప్రణవమే పరబ్రహ్మవాచకమని 
సెలవిచ్చియున్నారు 


పిపీలికాది బ్రహ్మపర్యంతము గల సర్వోపాధులం దున్నట్టి చైతన్యమే 
ప్రజ్ఞాన మనబడును ఆ చైతన్యమే తానని, తనకన్యముగ నేదియు లేదని 
యెవడట్టి వైతన్యమున సంయమన మొనర్చునో అతడు సర్వమును పూజిం 


ఓంకారసత్రయాగము 29 


51 చెట్టు మొలకగా నున్నపుడు దాని చుట్టు కంచె, లేక ప్రహరి 
యున్ననే బాగుగ సంరక్షింపబడును లేనిచో పశువులు మేసివేయును అట్లనే 
అభ్యాసకాలములో భక్తిజ్ఞానయోగాదులను నంకురము ఎంతబాగుగ పోషిం 
పబడినను వైరాగ్యమను ప్రహరి లేనిచో క్రమశః అది హరించిపోవును 


52 ఇల్లు కట్టుటకై కొయ్యలు మున్నగునవి తెచ్చినపుడు వాటిలో 
కొన్ని వంకజగాన్కు కొన్ని కుఅుచగాను, కొన్ని లావుగాను నుండును 
అపుడు వడ్రంగి బాడిస, ఉలి మొదలగు పరికరములతో వాటిని బాగుగ చెక్కి 
గృహనిర్మాణమునకు తగినవిగ జేయును అట్టు ప్రాకృతజీవులను బ్రహ్మ 
నిష్పుడగు గురువు తగిన యుపదేశ, సాధనముల ద్వారా, క్రమశిక్షణద్వారా 
ఆఫ్రాకృతస్థితిలోనికి దీసికొనివచ్చి ముక్తిధామ ప్రవేశమునకు యోగ్యులను 
నానర్భును 


53 భగవద్గీత చదివినను, అంతరార్ధము తెలిసికొన పోయినచో ధన 
పేటిక దొరకి తాళపుచెవి లేకున్నట్టుండును అపు డాధనమువలన నెంత 
ప్రయోజన ముండునో పైదానివలనను అంతే ప్రయోజన ముండునని 
గ్రహింపవలెను భగవద్గిత నిత్యము పారాయణ మొనర్భినను అనుష్టానము 
లేనిచో, తురీయానందము లభింపజాలదు భవబంధరహితులు గానేరరు 


54 సూర్యప్రకాశ మంతటను వ్యాపించియున్నను మట్టియందు గాని, 
గోడయందుగాని, పలకయందుగాను ప్రతిఫలింపదు నిర్మలమైన అద్దము 
నందు శుద్దమైన నీటియందు మాత్రమే ప్రతిఫలించును అట్లే సర్వేశ్వరు 
డంతట నిండియున్నను విశుద్దాంతఃకరణములందే బాగుగ ప్రకాశించును. 


55 వేసవికాలమున అరణ్యములో గొప్పగొప్ప వృతముల తాజ్జలలో 
అగ్ని రగుల్కొని ప్రజ్వలింప, క్రమముగ నావృతవు ఆకులు, కొమ్మలు, 
చిగుళ్లు వాడి యెట్లు రాలిపోవునో, ఆలాగున ఎవరి హృదయబిలమందు 
జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లునో వారి సర్వేంద్రియ వ్యాపారములును సన్నగిలి, 
వాసనలు, సంస్కారములు ధ్వంసమైపోవును అట్టివారికి నింకను వాసన 
లున్నవని నమ్మకూడదు ఇంద్రియాంతః కరణాది వృత్తు లున్నంతవణకు 


32 (శ్రీమలయాళసద్లురు (గ్రంధావళి 


చేసియుండిరని తలంచి వారెట్లు ఆనందింతురో, ఆలాగున అజ్ఞాన 
వృత్తులలోనున్న మనుజులను బ్రహ్మవేత్తలు ఆయావృత్తుల నుండి తొలగిం 
చుటకు యత్నించునపుడు వారికి కొంత మనణ్షేశము గలిగినపుడు కొంత 
కాలమున కవి తమ భావిగ్రేయస్సుకొజికే యని వారు (గ్రహించి యాబుషుల 
జాదార్యము నెంతయో కొనియాడుదురు రోగాదులు గల్లినపుడు డాక్షర్లు 
సరియైన ఆహారము పెట్టరు అట్టు చేయుట మన బాగుకొాఅకే యని రోగులు 
తలంచవలెను రోగము నిర్మూలమైనచో, ఆ డాక్టర్లే వారికి అనగా రోగు 
లడుగక మునుపే సరియైన యాహారము తెచ్చిపెట్టుదురు అట్లే 
అజ్ఞానావస్టయందున్న జీవులకు భవరోగ నిరావరణకై మహర్షులు కొన్ని కరిన 
సాధనలు నియోగించినపుడు అవన్నియు తమ గ్రేయస్సుకొజికే యని వారు 
తలంచ వలసియుండును 


63 బుద్దదేవుడిట్లు చెప్పెను గాలికి నెదురుగా దుమ్ము విసరిన అది 
విసరినవాని కండ్లలోనే పడునట్లు మనదృష్టి బహిర్ముఖముగా నుంచిన బాహ్య 
వ్యాపారము లన్నియు మన యంతఃకరణములోనే నిలుచును ఒక రాతిని పై 
కెగురవేసిన అది మజల నతివేగముగ అచ్చోటనే పడి బాథ గలుగజేయును 
అట్లనే మన మితరులక క్లేశము గలుగజేయు కార్యము చేసిన అది మనకే 
యొకపుడు సంభవించును మన మేమి విత్తనము నాటిన ఆఫలమే యనుభ 
వించగలము కనుకనే భావి విపత్తులనుండి తొలగించుటకొాఅకే ద్తగ్ణదర్భు 
లును, కరుణాళువులును పైన మహర్షులు సర్వజీవులకును శ్రేయము గలు 
గునట్లు ఆయాసాధనల నుపదేశించి6 


64 అయితే, లోకములో కొందటు తామెట్టి క్రూరకృత్యములు సల్పి 
నను, ఎట్టి దౌష్ట మాచరించినను సుఖమునే పొందుచున్నార మనియు, 
తమకేమియు నష్టము రాలేదనియు వచింతురు అట్లనే మతీకొందరు తాము 
థర్మబుద్ది గల్లి పుణ్యకర్మల నాచరించుచు సదాచరణ గల్లియున్నార మనియు, 
కాని తమ కెన్నియో కష్టములు గల్లుచున్న వనియు వచింతురు అట్టొకపుడు 
గలుగవచ్చును మనమిపుడు భుజించు ఆహారము గత సంవత్సరము పైరు 


ఓంకారసత్రయా గము 33 


చేసిన ధాన్యమై యున్నది ఇపుడు పైరు చేసినది ఇంక కొంతకాలమున కుప 
యోగమునకు వచ్చును అట్లనే తాను పూర్వమాచరించిన కర్మయొక్క 
ఫలమునే జీవుడిపు డన_భవించుచున్నాడు అది పుణ్యవంతమైనచో 
సుఖమును, పాపవంతమైనచో దుఃఖమును అనుభవించుచున్నాడు. ఇపుడు 
వుణ్యకర్మ లాచరించిన, దాని ఫలమునుగూడ కొంతకాలమున కాతడు 
పొందియే తీరును కాన శాన్హ్రవాక్య వుసంగతము కాదు "గహనా 
కర్మణోగతిః అనునట్లు కర్మయొక్క రహస్య వుతినిగూఢమైనది 
పరిణామకాలమందే అది స్పష్టముగ గోచరించును తననీడ నెట్టు తాను 
వేటుపటుపజాలడో ఆలాగున తన కర్మ నుండియు జీవుడు వేటుపడజాలడు 
బండి నడుచునప్పుడు ఎద్దు వెంటనే బండియు వచ్చునట్లు జీవుడు తానెట 
కేగునో అచటకు తన కర్మయు వెంబడించి వచ్చును నియతి అనుల్లంఘనీయ 
మైనది త్రిమూర్తులైనను దానిని మార్చ జాలరు 


65 వేదాంతశా;న్హ ప్రకారము కర్మయోగమైన తరువాత జ్ఞానయో 
గము బోధించవలసి యుండును అట్టుగాక గీతయందు రెండవ అధ్యాయ 
మున సాంఖ్యయోగ మనంబడు జ్ఞానతత్త్వము నుపదేశించిన పిదప ని 
మూడవ అధ్యాయమున కర్మయోగ ముపదేశింపబడెను ఇడి క్రమవిరుద్దము 
కదా యని కొందరడుగవచ్చును జ్ఞానియైన తరువాత కర్మనుగూర్చి వానికేల 
ఉపదేశింపవలెను? సత్కర్మాదుల నొనర్చి అంతఃకరణశుద్ది బడసి తద్ద్వారా 
జ్ఞానము పాందవలసియుండును గదా! అట్లైన, జ్ఞానము పొందిన వెనుక 
మజఅల కర్మలను గూర్చు యుపదేశింపనేల? అని సంశయింపవచ్చును 
ఇందులకు సమాధాన మేవున 1 జ్ఞానము పొందిన తరువాతగూడ 
నిష్కామకర్మ (ఫలాపేక్షలేని కర్మ) చేయవలసి యుండుననుట యొకటి, 2 
జ్ఞానము పొందిన వెనుకనే నిష్కామకర్మ కళ్లత లభించు ననుట రెండవది 
ఆత్మతత్త్వమును పూర్ణముగ నెణీంగిననే యధార్దమయిన నిష్కామకర్మను 
జీవుడాచరించ గల్లును, లేనిచో సాధ్యము కాదు కనుకనే యెందరో తాము 
దైవకర్మము, ఈశ్వరకర్మము ఫలాపేక్ష లేక ఆచరించుచున్నామని చెప్పుకొని 


34 _శ్రీమలయాళసద్దురు గ్రంథావళి 


నను, అపరిపక్వతచేత ఆత్మతత్త్వజ్ఞానాభావముచేత పూర్ణమగు నిష్కామ 
త్వము సంభవింపమిచే కర్మలందు తగుల్కొనుచునే యున్నారు ఈతత్త్వము 
తెలిసియే బుషులు ద్రీర్ణవిచా రముచేసి యివ్విధమున నుడివిరి 


కర్మాణి చిత్తశుద్ద్యర్ధమైకా గ్రార్రముపాసనమ్‌! 
'మోక్షార్ధం బ్రహ్మవిజ్ఞానమితి వేదాంతడిజ్హీమః॥ 


'మొవె్య్ముదట చిత్తశుద్దికై పుణ్యకర్మాదులు, ఆపిదప చిత్తెకా గ్ర 
తకొటకు ఉపాసన, ఆపిమ్మట బంధవిముక్తి రూపమగు మోక్షమునకై బ్రహ్మ 
జ్ఞానము జీవుడాచరింప వలసియుండునని, వేదాంతభేరి విస్పష్టముగ 
లోకమున కెటీంగించుచుండ నిక నావిషయమై 'సందియమేల? పైవిషయము 
నందింకొక రహస్యముగూడ గలదు బుసకొట్టుచున్న త్రాచుపామును 
పట్టుకొనిన అది వెంటనే కజచును కాని గారుడమంత్రమును తెలిసినవానిని 
అది యేమియు చేయజాలదు ఆమంత్రశక్తిచే అది అణగియుండును అట్లనే 
యుద్దరంగములో దుమికి, నిష్మామబుద్దితో కార్యాచరణముచేసి ప్రకృతి 
యను సర్పము నాడించుటకు తగిన సమర్దునిగా అర్జునుని చేయదలంచి 
శికృష్ణభగవానుడు వానికి మొదటనే, ధైర్యోత్సాహములను పురికొల్పి 
కార్యశూరునిగ జేయునట్టి స్వస్వరూపవిజ్ఞానమును, అఖండాత్మతత్త్యమును 

అచ్చేద్యోణ_య మదాహో్యోఐఇ_యమక్షేద్యో2_శోష్య ఏవ చ । 

నైనం ఛిన్ద న్తి శస్రాణి నైనం దహతి పావకః । 

ఇత్యాది వాక్యము ద్వారా బోధించెను అపుడర్జ్హునున కిదివజకున్న 
భీతి తొలగి (భ్రాంతిరహితుడై, అవమృతస్వరూపుడై స్వకార్యాచరణకై 
రణరంగమున దుమికెను అట్టి ఆత్మతత్త్వమను గారుడమం త్ర ముపదేశించి 
నందువలననే యుద్దములో దుముకుట కాతనికి ధైర్య మబ్బెను అట్లే 
ప్రపంచములోని ప్రతిమానవుడును ఆత్మస్వరూపప్టితి నొందిన వెనుకనే 
ఏమహాకార్యమైనను చేయుటకు సమర్హుడగునుగాని తత్పూర్వము గాదు 
కాన పవిత్రమైన మానవజన్మమెత్తి దుఃఖరహితమైన శాశ్వతస్టితి బొంద 
వలెనన్న బ్రహ్మవిద్య యొక్కటియే సాధనముగాని అన్యము గాదు ఎన్ని విద్య 


ఓంకారసత్రయాగము 35 


లున్నను, ఎన్నిపదవులు బొందినను, ఎన్ని సౌఖ్యములు గల్లియున్నను, సార్వ 
భౌముడైనను, ఇంద్రుడైనను, చతుర్ముఖ బ్రహ్మదేవుడైనను, త్రిమూర్తులై 
నను సరే జన్మరాహిత్యమగు నిరతిశయానందము నొందవలెనన్న బ్రహ్మవిద్య 
యొక్కటియే శరణ్యము 


66 రామతీర్చు లమెరికాకు ఆహ్వానింపబడినప్పుడు, అచట రేవు 
దిగగనే, కొందజు మిషనరీలు-మీరు ఏ సంప్రదాయమునకు జెందిన వారని 
వారి పడిగిరి అపుడాత డేమియు ప్రత్యుత్తర మివ్వలేదు మజల నడిగిరి 
అంతనాతడు మీదేశములో గొప్ప గొప్ప విజ్ఞానవంతు లుండియు ఇంత 
యల్ప ప్రశ్న నన్నడిగితిరే యని లజ్జ యగుచున్నది అండపిండ బ్రహ్మాండము 
లన్నియు, సకల చరాచరమంతయు, సూర్యుచంద్ర నక్షత్రాది గోళము 
లన్నియు నాయందు నిండి నిబిడీకృతమై యుండ నా స్వరూప మెచటి 
సంప్రదాయ మెచట? మీకంటే నేనన్యుడనా? అయ్యో, యింత చిన్న ప్రశ్న వేసి 
తిరే! భారతీయులు సో౭_హంభావపరులు మీరు జడమునే ఆశ్రయించుచుం 
దురు సోఇహంభావప్రకాశముచేతనే జడమగు దేహేంద్రియాదు లన్నియు, 
ప్రకాశించుచుండును అనిరి అక్కాలమున రామతీర్ణులు అమెరికాలోని 
సర్వశా(న్ర్రజ్ఞాలను జయించి అద్వైతమతమును స్టాపించిరి అంత నాదేశీ 
యులు - మీవంటివారింకను మీదేశములో గలరా యని యడిగిరి అపుడు 
రామతీర్ణులు - లేకేమి? నేను కేవలము సామాన్యుడను అచట నుండువారి 
దాసుడను మహనీయులెందరో యచట గలరు మీరు హింసాపూర్వకమైన 
పదార్ధములు భుజించుచు క్రూరస్వభావము గలవారగుటచే వారిచటికి రాక 
నన్నే పంపిరి అని సమాధాన మొసంగెను 


రామతీర్చుడు సామాన్యముగా ప్రణవమో, ప్రణవార్టమో బోధించునే 
గాని, అంతకు క్రిందికి నెన్నడును దిగిరాడు కాన నాబోధ అమెరికావారికి 
నందలేదు అంత, వారిలో కొందు - ఈ బోధ మాకనుభవము గాక 
యున్నది ఏమియో భజనలు ప్రార్దనలు - వీనిని గూర్చి చెపుడీ యనిరి 
అపుడు రామతీర్దులు, ఇది చిల్లర దుకాణము కాదు. రత్నముల యంగడి 


36 (శీమలయాళసద్దురు గ్రంధావలి 


వారమున కొకరత్నమైన అమ్మిన చాలును ఆలాగున ఏ కొలదిమంది 
మాత్రమైనను దీనిని తెలిసికొనిన చాలును అని చెప్పెను తదు పరి కొంత 
తాబోధను విని యానందించి వెంటనే ప్రపంచమున కంతకు బ్రహ్మవిద్యకు 
సాటియైన మతీయే యుత్తమ విద్యయు లేదని చాటిరి అప్పటి నుండియు 
అమెరికా వారికి అధ్యాత్మ విద్యయందు చాల నమ్మిక యేర్చడి నది 


67. లోకేజ_స్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా౭_నఘ । 
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌ ॥ 


సృష్టికాలమునుండి నేటివజకు జ్ఞాన, కర్మయోగములు రెండును 
నుండియే యున్నవి ఈ రెంటిలో దేనిని లెస్పగ ననుష్టించినను, ముక్తులు 
కాగలరు ఇవి యొక రౌండురోడ్డు మార్గము వంటివి ఏమార్లమున 
నడచినను ఒకే గమ్యస్టానమును జేరుదురు కర్మయోగము గృహస్టులకున్ను, 
జ్ఞానయోగము విరాగులకున్ను సామాన్యముగా నేర్చడియుండును 
కాషాయవాస్త్రము గట్టినను యాజ్ఞవల్క్మ్యునివలె అనుష్టానపరులై యుండిననే 
ధన్యులు గాగలరు లేనిచో బంధనము తొలగదు 


68. వురా మునీనాం గణనావ్రసంగే కనిష్టి కా ధెష్టితమై థిలేశః | 
ఆద్యాపి తత్తుల్యమునేరభావాత్‌ అనామికా సాగ్ధవతీ బభూవ ॥ 


ఒక తూరి బుషులందటునుజేరి, లోకములో నింతవజికు గృహస్తు 
లలో తరించిన వాజెందరు అనిగలరని ప్రన్నించుకొనిరి జనకుడొకడు అని 
చిటికెన ద్రేలు వంచి లెక్కించుట ప్రారంభించిరి ఆ తరువాత మటీయొక 
డట్టివాడు కనుపించనందునే నిక లెక్కించుట కెవరును లేకపోయిరి అందుచే 
నుంగరపువేలు చాల దుఃఖపడినదట! (ఉంగరపు వ్రేలికి 'అనామికి అను పేరు 
సార్దకమైనది ) 

69. యద్యదాచరతి శ్రేస్టస్తత్తదేవేతరో జనః | 

స యత్ర్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 

యజమానుడెట్టు నడచునో తదితరులును అట్లనే వడచెదురు కాన 


ఓంకారసత్రయాగము 37 


లోకసంగ్రహార్దమైనను తానాచరించియే తీరవలెను “నియతిం న విముజాన్లి 
మహాన్తో భాస్కరా ఇవి(యోగవాసిష్టము) అనునట్లు సృష్ట్యాదినుండి నేటివ 
అకు సూర్యభగవానుడు రేఖాగణిత ప్రకారము కాలనియమము తప్పక నడ 
పుచున్నాడు తన శింశుమార చక్రమునుండి కాసంతైన నాతడు తొలగు 
టలేదు అట్టుండ నిక సూర్యభగవాని కంటె యతీతులమనియా మనము 
నియతి నుల్లంఘించుట! మౌఖికముగ మాత్రము కర్మరహితుల మైతిమని 
చెప్పుకొనిన తగునా? కాన, నియతి ననుసరించి వర్తించుచు బంధవిముక్తి కె 
యత్నించవలెను 


70 ఒక రాజొక యవధూతను సమీపించి మీరింత తేజోమయులుగ 
నుండుటకు కారణమేమని యడిగిరి అపుడాతడు నాకిటువది నల్లురు గురు 
వులు గలరు. అందు సముద్రమొకటి అపారజలరాశి కాస్తుదమై ఉత్తుంగ 
తరంగ సవున్వితమై అతివిశాలమై యున్నను సముద్రము తనహద్దు 
దాటకయే మితి ననుసరించి యున్నది అట్లే ఎంత యోగప్రభావము గల్లి 
యున్నను మనుజుడు దానిచే త్రుళ్లగూడదను బోధ నాకు దానిచే గల్లెను 
మతీయు సముద్రమట్టి మహామహిమాతిశయంబు గల్లియున్నను అనేక వేల 
యోజనములవటికు విస్తరించి యున్నను, తనయందేదైన నొక చిన్న గడ్డిపోచ 
పడినచో వెంటనే తరంగముల ద్వారా దానిని ఒడ్డు జేర్చును కారణమేమన, 
ఆవిధముగ ఒక్కొక్కతృణము పడిపడి క్రమముగ తన్నావరించి, తన మహ 
త్వమును భంగపజిచునేమో యని దాని భయము అట్లనే, సముద్రమువంటి 
అపారజ్ఞానము గలిగియున్నను, ఏ యొక్క ప్రపంచవృత్తి నాహృదయమున 
స్ఫురించినను వెంటనే దానిని తొలగ ద్రోయవలె ననియు, అట్టు చేయనిచో 
క్రమముగ దృళ్యవృత్తు లన్నియు నొకటొకటిగ జేరి మహత్తరజ్ఞానరాశి 
నంతయు క్రమముగ విహిత మొనర్భుననియు నాకు దానిచే బోధగల్లెననెను 


71. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వ న్లి భారత! 
కుర్యాద్విద్వాం స్తథాస క్రశ్చికీర్షురోకసజ్లహమ్‌. 
అజ్ఞాని సక్తుడై కర్మల జేయు విధమున జ్ఞాని అసక్తుడై కర్మల నాచ 


38 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


రించవలెను లోకసం[గ్రహమున కైనను అటాచరించుట శ్రేష్టమని భగవానులు 
సెలవిచ్చిరి ఇట్టుండ కొందటు గురువులు కర్మ లేదు, జన్మ లేదు, పాపము 
లేదు, పుణ్యము లేదు, అంతయు (బ్రహ్మమే, అచలమే అని అమాయకులకు 
బోధించి వారికున్న పుణ్యకర్మాసక్తిని గూడ నశింపజేసి భ్రష్టుల నొనర్చు 
చుండుట కడు శోచనీయము అట్టి వారినిగూర్చు భగవంతుడు, 


యే త్వేతదభ్యసూయన్లో నానుతిష్టన్తి మే మతమ్‌ | 
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ది నష్ట్రానచేతసః i 


అని యుపదేశించి యున్నారు అనగా నెవరు సత్కర్మలను దూషిం 
తురో వారు తత్త్వము నెజుంగనివారు, శ్యాన్త్రదృష్టిలేని వారు, ఏమియు 
తెలియని వారని భగవాను లానతిచ్చిరి ఇంద్రియములకు విషయములు 
స్వభావములు, కాన వాటి ననుభవించిన నికదోషము లేదని వచించు 
శుష్కవేదాంతులకు భగవంతుడే ఈ క్రిందిశ్లోకమున సరియైన ప్రత్యుత్తర 
మొసంగెను 


ఇన్లియస్యే న్లియస్యార్టే రాగద్వేషా వ్యవస్థితౌ | 
తయోర్న వశమాగచ్చేత్తాహ్యస్య వరివన్టినౌ ॥ 
ఇంద్రియములకు విషయాదులందు రాగద్వేషములు గల్లియున్నవి 
కాన వాటికి లోబడవలదు అవి పరమశత్రువులు అని దీనియర్దము 


72. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః | 
మహాశనో మహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్‌. ॥ 


“ఒకరిని నిందింపరాదు కోపగించరాదు, అసత్యమాడరాదు అని 
నిశ్చయించుకొనినను హరాత్తుగ కోపము, ద్వేషము వచ్చిపడునే అదేమియని 
అర్జునుం డడిగినప్పుడు భగవానులు పై విధమున నుడివిరి దానికి కారణము 
అంతఃకరణములో నిగూఢమై యుండు కామక్రోధాదులేయని చెప్పిరి 
రజస్తమోగుణ ప్రభావముచే కామక్రోధాదులు ప్రజ్వారిల్లీ విషయాదులను 
లోనికి లాగుచున్నవి 


ఓఒంకారసత్రయాగము 39 


73 సువర్ణ్లపాత్రలో ఆమ్హ్లరస ముంచిన చిలుమెక్కదు కాని రాగిపాత్ర 
లోనుంచిన వెంటనే చిలుము పట్టును అట్లే కామాదివృత్తులు నశింపనివాని 
హృదయములో జ్ఞానము ప్రవేశపెట్టినను, అది నిలువదు 


74 మహాగ్నియందు కట్టెలు వేసినకొలది యింకను అధికముగనే 
ప్రజ్వారిల్లునట్లు కామాగ్నియందు విషయేంధనముల వెచినకొలది జ్వలిం 
చునేగాని శమింపదు విషయేంధనములను వేయనిచో కామాగ్ని తనంతట 
నదియే చల్లారిపోవును కాన తీవ్రవైరాగ్య వివేకబుద్దులచే, శమదమాదులచే ఆ 
విషయాగ్గి నెట్టైన నుపశమింపజేయవలెను 


75 దీపము శుద్దమైన గ్లాసునందు వెలుంగుచున్నను, వత్తి పెద్దదియైన 
మసిబట్టి యెట్లు మలినమగునో, అట్లే యెట్టి జ్ఞానియైనను స్వల్పమాత్రమగు 
నంతఃకరణ దోషముండిన క్రమముగ నది పెరిగి తుదకు వాని నధోగతి 
పాలొనర్చును “ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా' - ఈ యజ్ఞాన 
మెట్టి జ్ఞానము నైనను ఆవరించి అనుభవమునకు రానీకుండ చేయును కాన 
బ్రహ్మనిష్టుల కిది పరమశత్రువని యెజంగవలెను కనుకనే “ప్రధమమున 
నీవింద్రియముల వశము జేసికొనుము అవి నీజ్ఞాన విజ్ఞానముల రెంటిని 
(తాను గురుశాస్రాదులవలన నెటింగినది జ్ఞానము, స్వానుభవమువలన 
తెలిసి కొనినది విజ్ఞానము) నిర్మూఖించును అని భగవంతుం డర్జునున 
కుపదేశించినది 


76.యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। 
యో౭._పాకరోత్తం ప్రవరం మునీనాం వతష్థాలిం ప్రా్థాలిరానతోఐ_స్మి 


ప్రణవాది మంత్రజపములచే, భగవన్నామ సంకీర్తనాదులచే, వాక్కుల 
యొక్క మలము నశించును ధ్యానముచే మనోమలము నశించును నిష్కా 
మకర్శ్మ, యోగాది పుణ్యకార్యములచే శారీరకమలము నశించును ఈ 
మూడనుష్టానములును యధార్టమగు బ్రహ్మనిష్టులు నిరంతరము చేయు 
చుందురు చేయవలెను 


40 (శ్రీనులయాళసడద్లురు గంధావలి 


77 శ్రుతులు (ఉపనిషదాదులు) స్ఫృతులు, కలియుగమున వ్రాయ 
కూడదు బుషులకే ఆయధికార ముండియుండెను కలియుగమున 
ఇంద్రియముల కతీతమైన జ్ఞానము గలవారరుదుగ నుందురనియు, జనులట్టి 
శక్తి నందుకొనజాలరనియు తలంచి యానియమ మేర్చజుచి యుండవచ్చును 


78 ఒకడాక గొప్ప పర్వతము నధిరోహించి దూరదర్శినీ 
యంత్రముచే నంతయు పరిశీలించి తాను గాంచినది చెప్పెను మజియొక 
డాపర్వతమునకు దిగువనే యుండి చూచి పైవాడు చెప్పినది అసత్యమని 
వాదించెను అట్లనే తురీయమను పర్వతమును తీవ్రవైరాగ్య ధ్యానాదులచే 
నధిరోహించి వచించిన బుష్యాదుల దివ్యసత్యప్రబోధవచనముల నజ్ఞులు 
గనజాలక వాటియెడ విశ్వాసము లేక యుందురు పూర్వబుషులవలె 
ననుష్టానపరులైననే, వారు పొందినట్టి యప్రాకృతప్టితిని పొందగల్లి వారి 
వాక్యముల సత్యతను గనగలరు 


79 లోహమిగ్రితమగు సువర్ణము అపరంజి కావలెనన్న స్ఫుట 
మొనర్చబడునట్లు కర్మరాహిత్యస్థితి నాందవలెనన్న సత్కర్మానుష్టాన, భక్తి, 
థ్యానాదు లాచరింపవలసియే యుండును అపుడే తముయందున్న 
దుష్కృత్యము నశింప జీవులు కృతార్జు లగుదురు 


80. *దేహియగు ఆత్మకొజుకై జనులేవిధముగ యత్నము సల్పుచు 
న్నారో, ఆవిధముగ దేహము స్వష్టముగ నుండుటకయ్యు ప్రయత్నింపవ 
లెను దేహరక్షణ లేనిచో దేహికై యత్నింప శక్తి సామర్ధ్యము లుండవు కాన 
దేహము, దేహీ - ఈ రెంటిని కూడా జాగరూకతతో చూచుచుండవలెను 
అయితే, జనుల దారిద్ర్యము బాపుట లక్యముగాగల రాజకీయ క్షేత్రమున 
మీరేల (బ్రవేశింపలేదని నన్నడుగవచ్చును ఒక పెద్ద ఆసుపత్రి (జనరల్‌ 
హాస్పిటల్‌లో అనేక శాఖలుండును నేత్రవ్యాధులన్నియు ఒకచోట 
చూడబడు చుండును చెవికి సంబంధించినవి యింకొకచోట చూడబడు 


శనాటి మధ్యాహ్నము, యాగస్టలసమీపమున జాతీయపతాకారోహణము, రాట్న 
పరిశ్రమ గావింపబడెను తత్సందర్భమున (శ్రీస్వాములవారు నుడివిన వాక్యములు 


ఓంకారసత్రయాగము 41 


చుండును ఆయా శాఖలకు జెందిన డాక్షర్గున్ను వేణువేణుగానే యుందురు 
అందొకరు తక్కువని యెక్కువని, ఒకరు అవసరమని ఒకరు అనవసరమని 
లేదు అందణు సమానమే, అందజు అవసరమే దేహారోగ్యమున కన్ని 
చికిత్సలు కావలసినవే ఆయా పరీక్షలు ప్యాసైనవారు ఆయా శాఖలందు 
పనిచేయుచుందురు 


ఇట్టుండ, కంటి డాక్షరుతో నీవేల చెవిని బాగుచేయుట లేదని యడిగిన 
ఎట్టుండునో, యోచించు కొనుడు అన్ని రోగములు బాగుపడిన మాత్రమే 
పూర్ణారోగ్యము గల్గును డాక్టర్లు వేటువేజుగానే యున్నను 
వారందతియందును పరస్పరము మైత్రి యుండును అట్లనే ఒక గవర్న 
మెంటునందు అనేక శాఖలలో పనిచేయువారున్నను వారందజీయందును 
మైత్రి యుండును లోకక్షేమముకొటుకై అన్నిశాఖలున్ను అవసరములే 
ఆవిధముగానే స్వరాజ్య, స్వారాజ్యములు రెండును అవసరములే, ఆ రెంటి 
యైక్యమే పూర్ణత్వమునకు చిహ్నము 


81 కర్మ భక్తి, జ్ఞాన, ధ్యానము లనెడు నాల్లుమార్లములు సనాత 
నములై యున్నవి ఇవి మనచే నిర్మింబడినవి కావు సృష్ట్యాదినుండి పరమేశ్వ 
రునిచేతనే యేర్చ అొపబడిన్వవె యున్నవి వీనియం దేదేది ఏయే కాలములో 
పతనమొందునో ఆయాదాని నుద్దరించుట కొక దివ్య పురుషుడు సర్వేశ్వరు 
నిచే లోకమునకు పంపబడును జ్ఞానము క్షీణదశ నాందినపుడు శ్రీ) 
ఆదిశంకరు లవతరించి దాని నుద్దరించిరి భక్తి సన్నగిలినపుడు శ్రీరామాను 
జాలు, శికృష్ణ చైతన్యులు మున్నగు వారవతరించి దాని యాధిక్యమును 
బోధించిరి ఆలాగున కర్మ యంతరించినపుడు వుధ్వాచార్యులున్ను, 
వర్తమానకాలమున నిష్కామ కర్మను జూపుటకు శ్రీగాంధిమహాత్ములున్ను 
అవతరించిరి ఇవ్విధమున సనాతనముగా జరుగుచునే యుండును ఇది 
ఈశ్వరనియతి 


ఒక గోవునకు గల నాల్లుపాదములలో, ఒక మండపమునకు గల నాల్లు 
స్తంభములలో ఏది శ్రేష్టము? ఏది నికృష్టము? అన్నియు ్రేష్టములే, అన్నియు 
F4 


42 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


సమానములే ఆలాగున కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములను నాల్గుపాదము 
లున్ను సౌష్టవముగా నున్ననే ముక్తియను కామధేనువు బాగుగ చరింపగల్లును 
కాని యందొక రహస్యము గలదు దేనినుద్దరించుట కెవరెవరు వచ్చుదురో 
వారు వారు దానిదానికే యాధిక్యము నిచ్చుచు నుందురు అంతియేగాక తమ 
సిద్దాంతమును బలపఅచుటకై శాస్త్రము లందును ఉపనిషదాదులందును 
ప్రమాణములను గూడ జూపుదురు అదియే ఉత్తమమనియు చెప్పుదురు 
అట్లు చెప్పునిచో వారాకార్యమును నిర్వహింపలేరు అది యుక్తిచే చెప్పుట 
కాదు పరమేశ్వరుని సంకల్పము వారల నావిధముగ వచింపజేయును కాన 
మీకు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములలో దేని యందు విశేషముగా ప్రీతి 
యుండునో దానినే యాదరించి తద్ద్వారా యుత్తమ స్థితిని బడయవచ్చును 
అయితే యోగము, భక్తి మున్నగునవి శీలించుచున్నను, ఆవిధమున స్వారాజ్య 
మునకై యత్నించుచున్నను, తామందటును శరీరమునకు తగిన ఆహారము 
నెట్టాసంగుచున్నారో, అట్లే స్వరాజ్యము, దేహస్వాతంత్ర్యము గూడ 
సర్వులును సంపా దించవలసినదే 


Ne 
4వ రోజు 31-3-1940 


82. యదా పజ్బూతిస్టన్తే జ్ఞానాని మనసా సహ | 
బుద్ధిశ్చ న విచేష్టేత తామాహుః పరమాం గతిమ్‌. ॥ 


జ్ఞానేంద్రియ, క్రర్మేంద్రియ, మనోబుద్ద్యాదుల వ్యాపారము లేప్టితి 
యందుడిగియుండునో దానినే పరమావస్టయని బుషులు పేర్కొనిరి 
అట్లనుటచే నది సుషుప్త్యవస్థ కానేరదు జా(గ్రదవస్టలోనే అట్టి స్థితి 
తోచవలెను కేవలము జ్లేయాకారము మాత్రము మిగులవలెను. అదే 
పరమగతి దానికి మించిన దేదియును లేదు 


83 బద్దావఫ్ట, అభ్యాసావస్ట, ముక్తావస్ట యని మూడు అవస్థలు గలవు 
వర్షర్తువునందు మేఘము సూర్యుని క్రమ్మివెచునపుడు సూర్యుడు కానుపించ 


ఓంకారసత్రయాగము 43 


నట్టు, హృదయాకాశమున అజ్ఞానము ఆత్మజ్యోతిని కమ్మియుండుట 
బద్దావస్ట. వేఘము దట్టముగ నావరించి యుండునపుడు ఉరుము 
లురుముచు, మెరుపులు మెరయుచు నుండునట్టు, బద్దావస్టయందున్నపుడు 
రజోగుణ (పీరితములైన ఉద్రేకపు మాటలను ఉరుములున్ను, విషయవృత్తు 
లను మెరుపులున్ను గలుగుచుండును వర్షము కురిసిన తదుపరి మేఘ 
ముయొక్క నలుపుతనము పోయి తెల్లబడును అయినను అదికూడ 
సూర్యుని కొంచెము కొంచెము అడ్డుపజిచుచునే యుండును అట్లే 
దుర్వాసనలను నలుపుదన ముడిగినను, హృదయమున పుణ్యకార్యములను 
గూర్చిన సంకల్పము లపుడపు డుదయించుచుండుట మధ్యమస్థితియగు 
అభ్యాసావస్థ ఇట్టి సితియందు హృదయము చాలమట్టుకు శుద్దమైననుు 
పూర్ణశుద్దత యింకను జెందలేదు క్రమముగ వసంతకాల మేతెంచ ఆకసము 
శుద్ధమై, నిర్ణలందమైయుండ సూర్యభగవానుడు నిరావరణముగ ప్రకాశించు 
నట్టు, హృదయ (గ్రంధులన్నియు విచ్చిన్నమయి, అజ్ఞానావరణ మంతయు 
తొలగగ, జ్ఞానజ్యోతి విస్పష్టముగ ప్రకాశించును అదియే జీవన్ముక్తప్టితి ఇది 
మూడవదగు ముక్తావస్థ. 


84. యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేఇ౭_స్య హృది శ్రితాః | 
అథమర్త్యోఇ_మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్చ్నుతే ॥ 

ఎపుడు సమస్తవాంఛలు నశించిపోవునో, చిరకాలమునుండి వచ్చు 
చున్నట్టి వాసనాజూలము పూర్ణముగ విచ్చిన్నమగునో, అపుడిచటనే మాన 
వుడు మృత్యురహితుడై అమృత స్వరూపు డగుచున్నాడు; అనగా దేవుడే 
యగుచున్నాడు. కనుకనే బ్రహ్మవేత్తలైన (శ్రీరామ కృష్ణపరమహంస మున్నగు 
మహనీయులను ప్రజలు దేవునివలెనే పూజించుచు వారి పటముల నర్చించు 
చునున్నారు. అట్టి వారినే భక్తులు పూజించెదరు, మమ్ముల నేల పూజించుట 
లేదని సందేహపడవలదు మీలో నెవరైన ఆ యమృతత్వ స్టితి నొందినచో మీ 
ప్రయత్నమునులేకనే జనులు మిమ్ముల గూడ పూజింతురు శ్రీరామకృష్ణ 
పరమ హంస మున్నగువారు తమ్ముల పూజింపుమని యెవరితోనేని జెప్పిరా? 


44 (శ్రీమలయాళసద్నురు గంధావళి 


85. ఉన్నతస్టితి, గౌరవము నొందదలంచు ప్రతివారును తమ మనస్సు 
నకొక పారము చెప్పవలెను. అదేమన - "ఓ మనసా! నీవు ఉన్నత పదవిని 
గోరుచుంటివి. కాని యే అనుష్టానమువలన బుషు లున్నత పదవుల 
నొందిరో, యెట్టి కృపినే వారట్టి కీర్తనీయమైన సధ్గతినాందిరో అట్టి 
అనుష్టానము, కృషి నీవున్ను గల్లియున్నావా? అట్టిచో నిపుడే నీవాసద్గతిని 
తప్పకనొందగలవు కాన ప్రయత్నపూర్వకముగ_ బ్రహ్మసాక్షాత్కార 
రూపమగు ఆ ముక్తా వస్టను, ఉపాధి యున్నపుడే అనగా జీవించియుండగనే 
పొందునట్లు చూడు ము” అని యిట్టుపదేశింపవలెను 


86 ఒక జిల్లాకలెక్షరు తాను (బ్రాహ్మణుడైనను, ఆబ్రాహ్మణుడైనను, 
(కెస్తవుడైనను, మహమ్మదియుడైనను స్త్రీ) యైనను, పురుషుడైనను, ఆస్టాన 
మునకు తగిన హోదా, గౌరవము, అధికారము ఎట్టు గల్గియుండునో, అదే 
విధమున ఏ జాతివారైనను, (స్త్రీలైనను, పురుషులైనను బ్రహ్మనిష్టయం దారి 
తేరినచో బ్రహ్మత్వమునకు, బుషిత్వమునకు, ఈశ్వరత్వమునకు అర్హులగు 
దురు అయితే ఐ సి ఎస్‌. పరీక్షలో ఉత్తీర్ణులైనమాత్రమే కలెక్షరు ఉద్యోగము 
వచ్చునుగాని లేనిచో రానట్లు ఆత్మసాక్షాత్కారమను పరీక్షలో నెగ్గిననేగాని 
జీవుడు శివత్వమున కర్షుడు గానేరడు. సామాన్యముగా పారశాలలో ఉపా 
ధ్యాయులకుగాని, ఆసుపత్రులలో డాక్షర్లకుగాని, పురుషులకంటె (స్త్రీలకే 
హెచ్చు జీతముండుట మనము చూచుచున్నాము అట్లే ఆధ్యాత్మిక జేత్రమం 
దును, యోగ్యత గల్లియున్నచో (స్త్రీలకు గౌరవము హెచ్చుగనే యుండును 
గాని తగ్గదు ఈ విషయము నారీమణులెల్లరు జ్ఞాపకము నందుంచు 
కొనవలెను 


87. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్‌ । 
వివస్వాన్మననే ప్రాహ మనురిక్ష్వాకవే£_(బ్రనీత్‌॥ 


ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః । 
స కాలేనేహ మహతా యోగో నష్టః పర న్తవ! ॥ 


ఓంకారసత్రయాగము 45 


గితను ప్రప్రధమమున పరమేశ్వరుడు సూర్యున కుపదేశించెను 
సూర్యుడు వునువునకు, వునువు ఇక్వాకునకు నుపదేశించెను కాన 
(శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు దానిని బోధించకపూర్వమే అయ్యది 
లోకమున ప్రతిష్టితమై యున్నట్లు తెలియుచున్నది బహుకాలమునకు 
క్షీణించిన ఆయోగమునే మజల నీకిపుడు ఉపదేశించుచున్నానని భగవాను 
లర్జునున కానతిచ్చిరి అయితే అట్టియోగము క్షీణించుటకు కారణమేమియని 
సందేహపడవచ్చును త్రేతాయుగమున పరశురాముడు 21 పర్యాయములు 
తత్రియు లందటిీని వధించినందుచే రాజపరంపర యంతయు క్షీణించి 
నందున వారల యధినమున నున్న బ్రహ్మవిద్యయు క్రమముగ లయ మొంది 
యుండవచ్చును లేక ఆవిద్య నెతీంగినవారు బహుకాలమునకు యుద్దాదు 
లందును, భూకంపాదులచేతను నశించి యుండవచ్చును 


88 ఈశ్వరత త్త్వము తెలిసినవారు అంతయు తమస్వరూపమే యని 
యెంచి సర్వులను (పేమించుచుందురు తక్కినవారు, వేయువేజని తలంచి 
భేదభావము గల్లియుందురు వివేకానందులు చెప్పినట్టు, నాటకములోని ఒకే 
పాత్రధారి ఒకసారి బుషిగాను, ఒకసారి రాజాగాను, వేతొకసారి (స్త్రీగాను, 
ఇట్లు అనేకవేషములు వేసికొని రంగముపైకి వచ్చుచు నుండును ప్రేక్షకుల 
కాతడు అనేకముగానే కన్పించునుగాని ఏకముగా కాదు వెనుకనున్న 
తన్నాటక సంబంధికులకు మాత్రము ఒకడే అనేకవేషములు వేయుచు 
న్నాడను బుద్దిగల్గియుందురు అట్లనే జగన్నాటకమున గూడ సర్వేశ్వరుడు 
లీలామాత్రముగ అనేక జీవుల వేషముధరించి ప్రత్యక్ష మగుచున్నాడు. ఈ 
సత్యము నెజుంగని వారు పరస్పర విద్వేషు లగుచున్నారుగాని, యెజింగినట్టి 
జ్ఞానులు మాత్రము సర్వము భగవత్స్వరూపముగానే అవలోకించుచు 
ఆనందభరితులై యున్నారు 


89 బ్రహ్మవిద్యను లోకములో బోధించుటకై అర్జునుని భగవానులు 
నిమిత్తమాత్రముగా జేసికొనెను ఆతడే ప్రధమమున బోధింపబడుటకు సమ 
ర్హుడని వారెంచిరి తగిన శిష్యుడు దొఅకినపుడే ఉత్తమ గురువులు వేదతత్త్వ 


46 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


రహస్యములను వారి కెటీగింతురు (శ్రీరామకృష్ణపురమహంస, వివేకానందులే 
యిందులకు తార్కాణము తంతివార్త పంపువాడు, ([గ్రహించువాడు ఇరువు 
రును ఆవిద్యయందెట్టు కుశలురై యుండవలెనో, అట్లనే గురుశిష్యు లిరువు 
రును సమవ్యక్తిత్త్యము గల్లియున్ననే , గురుబోధ శిష్యునియందు ప్రవేశించి 
ప్రభావయుత మగును బహుజాగరూకత గలవాడే గురువాక్యమును 
పూర్ణముగ గ్రహించగలడు 


90 జాగ్రత్తున నున్నవాడే నిద్రించువారిని లేపగలడుగాని నిద్రించు 
వాడు నిద్రయందున్న వారిని లేపజాలడు అట్లే సంసారనిద్రనుండి 
వేల్కాంచిన బ్రహ్మజ్ఞులే, భవబంధనమున తగుల్కొని దీర అజ్ఞాన 
నిద్రయందున్న జీవులను స్వప్రబోధముచే జ్ఞానయుతులను జేయగల్లుదురు. 
కాని అజ్ఞాను లజ్ఞానుల నెట్టుద్దరింపగలరు? ఒక రైలుస్టేషనులో రాత్రి 
మెయిల్‌ [టైన్‌ రాక మునుపు స్టేషనులో పలువురు నిద్రించుచుందురు 
వారెవరైనను సరే (రాజులైనను, పండితులైనను, ఉద్యోగస్పులైనను, 
అందటును రైలు వచ్చు టైమునకు ఒక్క కూలివానిచే లేపబడుదురు 
ఆకూలివాడు ఏజాతివాడైనను, ఏదేశీయుడైనను, విద్యావిహీనడైనను, 
దరిద్రుడైనను మేల్కొనిన కారణముచే గొప్పగొప్ప విద్యావంతులను, 
ధనవంతులను గూడ లేపగల్గుచున్నాడు అట్లే ఆత్మానుభవము గలవారెవరై 
నను, ప్రపంచములోగల అజ్ఞాను లందటిీకిని జ్ఞాన ప్రకాశ మొనగూర్చుగలరు 
నిద్రితుడు తన్ను తెలిసికొనలేడు, ఇతరులను గూర్చి తెలిసికొనజాలడు 
మేల్కొన్నవాడు తన్నెటుంగును, ఇతరులకు నెజంగును. అట్లే అజ్ఞాని 
తన్నుద్దరించుకొనజాలడు, ఇతరుల నుద్దరింప లేడు. జ్ఞానియో తన్నుద్ద 
రించుకొని యితరులగూడ నుద్దరింపజేయును. 


91 (1 )పూర్వమీమాంసకులు అగ్నికి నేడు జిహ్వలున్నవని చెప్పిరి, 
అగ్ని ప్రజ్యాలించునపుడు జాగ్రతగా పరిశీలించిన అది వేటు వేణు రంగులతో 
గూడి యున్నట్లు కాన్పించును (2.) నవధాన్యములుగాని, సమిధలుగాని, 
ఆజ్యముగాని అగ్ని యొక్క జిహ్వాగ్రమున హోమించిననే ఫలము గలుగ 


ఓంకారసత్రయాగము 47 


జేయును ప్రక్కలబడినచో సరిగా కాలక, అగ్నికాహుతికాక పూర్ణఫలమును 
కలుగచేయజాల కుండును ఆ నవధాన్యములు మొదలగునవి అగ్నిమధ్యమ 
మున బడక ప్రక్కలబడినచో తుదకు బూడిదయంతయు నెత్తి పారవైచు 
నపుడు వర్షము కురిసిన వెంటనే యవన్నియు మొలకెత్తును. అట్లనే జ్ఞానాగ్ని 
యందు భస్మమైనచోమాత్రమే కర్మబీజములు పునర్ణన్మాంకురములను గలుగ 
జేయజాలవుగాని, భస్మము కానిచో పునర్దనన హేతువు లగును. ఇందొక 
రహస్యముకూడ గలదు నవధాన్యములనగా నవ రంధ్రములు, తద్విషయ 
ములు నవధాన్యము లన్నింటిని ఆజ్యములో ముంచి హోమింతురు గనుక ఆ 
యాజ్యమాన నవధాన్యము లంతటను వ్యాపించియుండును ఆవిధముగానే 
దశేంద్రియగు స్పర్శేంద్రియము దేహమంతను వ్యాపించి యుండునదై 
యున్నది ఆదశేం[డ్రియములను, వాటివృత్తులను ఆత్మజ్ఞానాన్ని యందు 
భస్మీకృత మొనర్చి లయింప జేయుటయే పై హోమముయొక్క రహస్యార్థ 
మగును 

92  ్వ౨షయములతలంపులు గలుగుచున్నంతవ అకు ఇంకను 
బ్రహ్మనిష్ట సరిగ కుదురలేదని తలంచవలెను బీజములు మజల మొలకెత్తిన 
అగ్నిలో సరిగా ద్రేల్చుబడలేదని యర్థము కొందటు విషయబుద్దిగల వారైనను 
తాము జ్ఞాను లవునియు, అట్టి విషయబుద్ది తముప్రారజబ్దవునియు, 
దేహస్వభావ మనియు, దానిననుభవించి తీరవలెననియు ఇట్లు 
శుష్కవేదాంతమును వచించుచుందురు ఇట్టి శుష్కవేదాంతమే జీవుల 
నధోగతికి దెచ్చినది అది సరికాదు జ్ఞానిని ఏకర్మయు బంధించదు అట్లు 
బంధించిన ఆతడు జ్ఞానియే కాడు “అజ్ఞానజన బోధార్దం ప్రారబ్దం వక్తి వై 
శ్రుతిః అని (శ్రీశంకరాచార్యులవారు, జ్ఞానికి కూడా ప్రారబ్దము గలదను 
విషయమును ఖండించిరి అజ్ఞాలబోధనార్థమే ప్రారబ్దవును శబ్దము 
కల్పింపబడిన దనియు, జ్ఞానికది లేదనియు వారు సెలవిచ్చిరి "జ్ఞానాగ్ని 
స్పర్వకర్మాణి భస్మసాత్కురుతే తధా? యని గీతయందు చెప్పబడినందున 
సర్వనామప్రయోగముచే సమస్తకర్మములు జ్ఞానికి క్షయించినవని యర్హమే 


48 (శీనులయాళసద్లురు గ్రంధావళి 


గాని ప్రారబ్ద మొకటి యింకను మిగిలియున్నదను నరము కాదు. కాన నిక 
నైనను నిట్టివారు పాపవృత్తులనుండి మజలి పుణ్య శీలురై బ్రహ్మనిష్టాపరులై 
తరించెదరు గాక! 

93 నాకు తెలిసినంతవటజకు ఆహారదోషముకంటె నివాసదోషముచే 
చెడినవారు ఎక్కువ మంది గలరు ఏలన, ఒకవేళ చెడు ఆహారము తినినను, 
అది జీర్ణమై, రక్తమై, శుక్షమగుసరికి కొంతకాలము పట్టును అప్పుడు 
మాత్రమే వానికి దుర్చుద్ది కలుగును కాని నివాసదోషమో మానవుని వెంటనే 
పతితునిగ జేయును. కాన ముముక్షువు లందటును ఈ విషయమున 
కడుజాగ రూకులై మెలంగవలెను 


94 ఒక వేళ నెపుడైన అట్టి నివాసముచే దోషము గలిగినను వెంటనే 
పంచవిధ ప్రాయశ్చిత్తము చేసికొనవలెను ఆ పంచవిధప్రాయశ్చిత్తమేమన (1) 
ఉపవాసము, (2 ) మౌనము, (3 ) దివ్యమంత్ర జపము, (4 ) పశ్శాత్తాపము, 
(5) అన్నదానము వనము మలినమైనను, మురికిగలదిగాక కట్టబట్టిన 
దైనచో శుభ్రపడుటకు కొన్ని దినములు పట్టును అట్లనే అంతఃకరణదోషము 
విశేషముగా నుండిన, ఉపవాస మధికముగజేసి, బ్రహ్మనిష్ట తీవ్రముగ 
నొనర్చుచు పశ్చాత్తాపబుద్దితో భక్తిభావనతో నాదోషమును రహిత మొనర్చు 
కొనవలెను మలినమైన నీటిలో వస్త్రము నెన్నిరోజు లుతికినను శుభ్రపడదు 
అట్లే గొప్పుగురువు వద్ద యుపదేశ మొందినను అంతఃకరణశుద్ది, సరియైన 
అనుష్టానములు గురుభక్తి, ఆత్మానాత్మవిచారణ లేనిచో జీవులు పరిశుద్దత 
నొంది ఆత్మస్వరూపులు కాజాలరు 


95 ఆహారనియమము చాలజాగ్రత్తగ పాటించుచుండవలెను నియ 
మము తప్పి అపుడపుడు మధ్యమధ్య తినుచుండుటచే ఆరోగ్యము చెడుటే 
గాక ఇంద్రియములు వశపడనేరవు. తల్లులు పిల్లలకు మిరాయి దినుసులు 
కొనిపెట్టెదరు అది చాల పొరబాటు దానిచే వారికి పెక్కు వ్యాధులు 
వచ్చును తామే వండిపెట్టిన నికను మేలు ఏలన బజారువస్తువులపై అనేక 
(క్రిములు వాలు చుండును ధూళిపడుచుండును బీదవారు వాటినిజూచి 


ఓంకారసత్రయాగము 49 


తినవలెనని వాంఛ గల్లి కొనుటకు డబ్బులేక, వాటిపై దృష్టిపజచి పోవుదురు 
కాన వాటిని తిను వారికి దృష్టి దోషముకూడ వాటిల్లును 


సామాన్యముగా ఆహారము (1) పాపార్టనము, (2)వస్తుమాలి 
న్యము, (3) దృష్టిదోషము, (4) చేయు వారి దుష్టస్వభావము అను నాల్లు 
విధముల నపవిత్ర మగుచుండును కాన నీనాల్లు విధములగు దోషములు 
లేకుండ జూడవలెను 


నిజముగా మీరు పవిత్రులగువారి హస్తముతో ప్రసాదము పుచ్చుకొనిన 
యెడల తప్పక పవిత్రులగుదురు పాపరూపమున సంపాదించిన పదార్థము 
భుజించిన పాపమే సంభవించును ఎట్లన - వాల్మీకి ప్రచేతసుడను బ్రాహ్మణుని 
కుమారుడై యుండెను పాపకృత్యముగల యొక వ్యాపారస్టుడు వానికాహార 
మిచ్చుచుండెను వాల్మీకితల్లియు అట్టి దుష్ట్రునియాహారమునే భుజించుటచే 
వాల్మీకి దుష్టుడై క్రూరుడై జన్మించినాడు అపుడు తపస్సుచేసి తద్దోషమును 
రహిత మొనర్చుకొనుమని బుషులు వాని నాశీర్వదించిరి మాతాపితరులు 
భుజించెడు ఆహారము, భావించు భావము సర్వనాడులందు ప్రసరించి, 
వ్యాపించుటచే తదనుగుణమగు బుద్దిగల శిశువే వారికి జన్మించును కాన 
మాతా పితరులు సత్యమార్గ్లమువలన లభించిన శుద్దాహారమునే గైకొనవలెను 
శుద్ద స్వభావమే గల్లియుండవలెను. దొంగిలించిగాని, బెదిరించిగాని, 
దుష్టవర్తనతో కూడిగాని సంపాదించినది తినినచో అట్టి లక్షణములు గల 
సంతతియే జనించును 


97 పూర్వము యతులు వైరాగ్యము గలిగి, భక్తులై బ్రహ్మనిష్టాపరులై 
పవిత్రాహారమునే గైకొనుచు వచ్చిరి కాననే వారు పవిత్రులై యుండిరి రాను 
రాను సాధువులు ఇతరుల ద్వారా వచ్చు రుచికరపదార్టములకు మటీిగి, 
విషయదోషము గలవారై క్రమముగ పతితులు కాజొచ్చిరి ఈతత్త్వము 
దెలిసినచో సాధువులకు ఏకభుక్తము చాల నుపయుక్త మైనదని తోచును 
కనుక నేకపర్యాయము తినువాడు యోగియనియు, రెండుమార్గ్గు 
భుజించువాడు భోగియనియు, మూడుసార్లు తినువాడు రోగియనియు, 


50 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


నాలుగుమార్చు గైకొనువాడు ప్రాణముతో కూడిన శవమనియు పెద్దలు 
వచించిరి. ఇప్పటి సాధువులలో పెక్కువా రీనాల్లవ తరగతికి జెంది 
యున్నారు వారు నిష్టనువదలి భ్రష్టత్వము నొందుచున్చారు ఇకనైనను 
సాధువు లేక భుక్త మవలంబించి ధ్యాననిష్టాగరిష్పులై యుండుడి! భోగమెక్కు 
వైనచో యోగము నశించునని మలువకుడు! 


దేవతార్చన, అతిధిసత్కారము, భగవద్ద్యానము అయిన వెనుక 
భుజించు పదార్థము యజ్ఞశిష్టముగాన అది భగవత్రసాదము, అతిపవిత్ర 
మైనది భగవంతునికి అర్పించనిది భగవద్భావముతో యుక్తము కానిది 
యునగు పదార్ధము భుజించరాదు. యజ్ఞశిష్టాశినస్సన్లో ముచ్యన్తే సర్వకిల్చి షైః 
- అనియిట్లు యజ్ఞశేష మమృతమనియు, సర్వపాపములను బోగొట్టు 
ననియు చెప్పబడినది. కాన నిష్టాసమయములో నాష్ట నవలంబింపక, 
తదుపరియే యజ్ఞశేషమును గైకొనుచు వచ్చిన, యోగనిష్ట సిద్దించి బ్రహ్మ 
ప్రాప్తికలుగును అతిధిఅభ్యాగతులకు ప్రసాదంబు లొసంగి, యాపిదప తాను 
భుజించుటయు యజ్ఞమే. విదురుడు చేసిన దివ్యమగు అతిధి యజ్ఞములో 
(శ్రీకృష్ణుడు పాల్గొని భుజించినందుచేతనే యాతడు (విదురుడు ధన్యు 
డయ్యెను జ్ఞానయజ్ఞ మనగా అంతఃకరణశుద్ది గావించుటయే, అనగా 
మనస్సును పరమాత్మయందు సంయమనము చేయుటయే యని భగవాను 
లానతిచ్చిరి ధనముండియు ద్రవ్యయజ్ఞము చేయక పైవచించిన దానితో 
మాత్రము సంతృప్తి బొందరాదు అదియు దోషమే యగును. అట్టి ద్రవ్య 
వంతులు దానాదులు చేయవలసియే యుందురు ఎంతభూమి యుండునో 
అంతశిస్తు గవర్నమెంటునకు చెల్పించవలసియే యుండునుగదా! 

98. అపిచేదసి పాపేభ్యస్పర్వేభ్యః పాపకృత్తమః | 

సర్వం జ్ఞానవ్లవేనైవ వృజివం న న్తరిష్యసి ॥ 

పాపులైనవారుకూడ జ్ఞానమను నావచే భవసాగరమును దాటు 
దురనిన, నిక పుణ్యాత్ముల సంగతి వేజలుగ జెప్పవలెనా? రోగము గలవానికే 
యౌషధము గాన, పాపుల అజ్ఞానదోషమును పోగొట్టుటకొజకే జ్ఞానబోధ 


ఓంకారసత్రయాగము 51 


యని (గ్రహించవలెను 


99 భగవద్గీతాదులందలి ఎన్నియో శ్లోకముల భావము ఒక్క 
సూత్రములో( బ్రహ్మసూత్ర యోగసూత్రాదులలో) నిమిడియుండును కాన 
సూత్రముయొక్క మహిమ యెటువంటిదో గ్రహింపనగును 


100 పరిశుభ్రమైన ఓషధులవలన లభించిన యాహారము గైకొనుటనే 
దేహము పుష్టిగను ఆరోగ్యవంతముగను నుండును శరీరమను యంత్రము 
సరిగ లేనిచో, శరీరియగు యంత్రికిని ముప్పువాటిల్లును, అనగా అపుడు 
యోగనిష్ట సరిగ కుదురకుండును. కాన దేహారోగ్యకరమైన శుచివస్తువులనే 
మితి ననుసరించి భుజించుట మంచిది 


101 బ్రహ్మభావమును పొందినవారికి నితర వ్యాపకము లెవ్వియు 
నుండవు. కాని సామాన్యులకు నిష్టనుండి బయటకు వచ్చునపుడు వృత్తి 
గుణాకారమై పరిణమించును అట్టు గాకుండ మనస్సును నిగ్రహించుటయే 
యోగసాధన 


102 పూర్వము బ్రహ్మనిష్టులను బాగుగ పరీక్షించియే వారలకు 
సన్యాస మిచ్చుచుండెడి వారు కనుకనే అపుడు వారు తాము తరించి యిత 
రులను తరింపజేయ సమర్హులైరి ఇపుడట్లు కానందున జనులు తమ యిష్ట 
ప్రకారము విచ్చలవిడిగ సన్న్యసించి, అనుష్టానము లేనివార్రై తాము సత్య 
దూరు లగుటయేగాక లోకమునుగూడ భ్రష్ట మొనర్చుచున్నారు మోటార్‌ 
'డ్రయివర్లు (టైనింగ్‌ పరీక్ష ప్యాసుకానిచో, తాము అపాయమును దెచ్చు 
కొనునదేగాక, ప్రయాణికులకు కూడ అపాయమును కలుగజేతురు కను 
కనే లైసెన్సుగలవారే (డైవర్ణుగ నియోగింపబడుదురు వారు కార్లను సరిగా 
నడుపుచు, అపాయము గలుగనీయక వర్తించుచుందురు యోగ్యతగల్లి 
యధారీతి శాన్రప్రకారము, గురుపరంపరానుసారము సన్న్యసించి, ఆత్మని 
ష్టులై యుండు సన్న్రాసు లీతెఅంగున నుందురు 


103 రంధ్రములు గల ఘటములో దీపముంచిన, లోపలను, బైటను 


52 _శ్రీనమలయాలళసద్లురు గ్రంథావళి 


కూడనది ప్రకాశింపజేయునట్లు, దేహేంద్రియాదుల కంతరమున అతీతమై 
ఆత్మజ్యోతి వెలుగుచు బాహ్యాభ్యంతరముల రెంటిని ప్రకాశింపజేయుచున్నది 
అట్టి యాత్మ అంతర్ముఖులగు వారికే బాగుగ గోచరించును. 


104. “తత్త్వమసి ఆ పరమాత్మయే నీవు, సమస్తము నీయొక్క 
స్వరూపమే, సర్వప్రపంచము నీయొక్క నివాసమే యని ముముక్షువుల 
కుద్బోధించి కృతార్హులను జేయుటయే నిజమైన సన్న్యాసముయొక్క అర్ధము 


105 సముద్రమును తరించుటకు నావ యెటువంటిదో సంసా 
రమును దాటుటకు ప్రణవమున్ను అటువంటిది. ప్రణవము తప్ప సంపార 
సాగరమును తరించుటకు మజీయొక యుపాయ మెద్దియును లేదు 
మంత్రము (ప్రణవము) వాచకము, మంత్రార్థమగు పరబ్రహ్మము వాచ్యము 
“ప్రాణాస్సర్వాన్‌ పరమాత్మని ప్రణామయతీతి ప్రణవజ* (అధర్వశిఖో 
పనిషత్తు) - సర్వప్రాణములను పరమాత్మయందు చేర్చుట బట్టియు, సర్వ 
జీవులకు ప్రాణము (ఆనందము నొసంగి, పరబ్రహ్మెకృ్యమును గలుగ 
జేయించునది యగుటవలనను ప్రణవ మనబడెను మతియు “సకృదు 
చ్చరితమా త్రమూర్ద్యమున్నామయతీత్యోంకారణ ఒక్కసారి యుచ్చరించిన 
మాత్రముననే జీవులను నూర్ద్వముగ దీసికొనిపోవున దగుటచే ఓంకార 
మనంబడెను సుషుమ్నానాడిలోనికి జేర్చి పరబ్రహ్మమును సాక్షాత్కా 
రింపజేయున దగుటచేతను ఓంకార మనబడియెను. తారయతీతి తారకణ 
సర్వజీవులను తరింపజేయున దగుటచే ఓంకారము తారకమని చెప్పబడెను 
పూర్వము కాశీపట్టణమున విశ్వనాధుని యాలయమున మృగశ్చంగమహర్షి 
భార్యలగు నలుగురు (స్త్రీ రత్నములు పరమేశ్వరుని ధ్యానించుచు త్రోవలో 
ప్రదక్షిణము చేయుచుండ, కండ్డుతిరిగి క్రిందపడ, అపుడు కాశీవిశ్వేశ్వరుడు 
వారిపై కరుణ గల్లి వారి దక్షిణకర్ణములందు ఒకేసారి ఓంకారమను తారక 
మంత్రోపదేశమును చేయగా వారందజు కృతార్దలైరని శాన్త్ర్యములందు 
గలదు. ఇందులకు ప్రమాణము 


కాశీపతిః కారుణికః కరాభ్యా మాదాయ మూర్చాన మతీవ తాసామ్‌ । 


ఓంకారసత్రయాగము 53 


ఆగమ్య వేగాద్యుగవచ్చ తాసామోకారమోంకారయతి స్మ కర్ణే ॥ 


106 ఓంకారమునకు ఎనిమిది అంగములు, నాల్ల్గుపాదములు 
మూడు స్థానములు, పంచదైవతములు గలవు విశ్వుడు, తైజసుడు, 
ప్రాజ్ఞాడు, ప్రత్యగాత్మ యను జీవుని నాల్లు అంగములును, విరాట్‌, హిరణ్య 
గర్భ, అవ్యాకృత, పరమాత్మలను ఈశ్వరుని నాల్లు అంగములును చేరి అష్ట్రాం 
గమగును. చతుష్పాదమనగా అకార, ఉకార, మకార, అర్హమాడత్రాకములు, 
త్రిస్టానమనగా జాగ్రత్స్వప్న సుషుప్తులు పంచ దైవతమనగా బ్రహ్మ, విష్ణు, 
రుద్ర, సదాశివ, మహేశ్వరులు - ఇవన్నియు చేరి ప్రణవమగును. 

107 అంతఃకరణశుద్ది గలవారికి ధ్యానయోగము చాలును అది లేని 
వారు ప్రాణాయామాది యోగము నభ్యసింపవలెను పరిశుద్ద మనస్సు గల 
వారికి రాజయోగము చాలును అనగా, దేహేంద్రియాంతః కరణాదులకు 
విలక్షణముగా నున్న పరమాత్మయే నాయందును, అందజీయందును 
గలదను భావము జేపట్టి అనుష్టానయుతులై యుండు వారే రాజయోగులు 
“గురు దైవతభక్తానాం సర్వేషాం సులభో జవాత్‌' గురునియందును, 
దైవమందును భక్తి యున్నయెడల త్వరలోనే యోగము సిద్దించును 
ఇంద్రియాంతఃకరణాదులను ని(గ్రహించ లేనివారు కర్మబద్దులు; వాచా 
వేదాంతులు అట్టివార లీకాలమున చాలమంది గలరు 


108. అగ్నిలో వ్రేల్పిన బీజము భస్మమై మొలకెత్తని రీతి, బ్రహ్మజ్ఞా 
నియొక్క ఇంద్రియాది వృత్తులు జ్ఞానాగ్నిలో దగమగుటచే, ఆయా ఇండి 
యాదులు గల్లియున్నను వాటిచే బాధింపబడక ఆత్మయందే సదా మెలం 
గుచుండును. 


109 పరావిద్య యనగా పరమాత్మను తెలిసికొనువిద్య అపరావిద్య 
యనగా ధర్మాధర్మములను తెలిసికొను విద్య 


110. హృదయబిలమనియు, నాసా గ్రమనియు, భూమధ్యమనియు, 
బ్రహ్మరంధ్రమనియు, సుషుమ్నూ గ్రమనియు ఒకే తురీయమునకు పేర్గు 


54 _శ్రినులయాలళసద్లురు గ్రంధావళి 


111 సర్వటప్రపంచము, సర్వలోకములు క్షరమే పరబ్రహ్మ మొక్క 
టియే అక్షరము( నశించనిది. ప్రథమమున అక్షరాభ్యాసమని చెప్పి కరమగు 
విద్యనే జనులు ఉపదేశించుచున్నారు! అనగా విద్యయని చెప్పి అవిద్యనే 
బోధించుచున్నారనుట! 


112 ప్రణవోపాసకులు మహాబోధకు లగుచున్నారు ప్రణవము మణి 
వంటిది. తక్కిన మంత్రములు ముత్యములవంటివి 


= 


రవ రోజు 1-4-1949 


113 పరమాత్మకు భిన్నముగా జీవేశ్వర జగత్తులు లేవని అద్వైత 
సిద్దాంతము పరమాత్మ జీవులకు ప్రాప్యుడనియు, ఆతనికంటె నధికు 
డొకడు లేడనియు జీవులు ఈశ్వరాంశులనియు విశిష్టాద్ర(త సిద్దాంతము 
జీవ, ఈశ్వర, జగత్తులు వేయివేటని ద్వైతమత సిద్దాంతము భగవంతుడు 
తాను జలమందు రసరూపముగాను, సూర్యునియందుష్టత్వ రూపముగను, 
చంద్రునియందు శీతత్వ రూపమునను చక్కెరయందు మాధుర్యరూపము 
గను నున్నాడని చెప్పినపుడు విశిష్టాద్రైతమునకు సరిగానున్నట్లు తోచు 
చున్నది కాని యధార్ధముగా చూచిన జలముకంటె రసముగాని, సూర్యుని 
కంటె తేజోష్ట్రత్వములుగాని, చంద్రునికంటె శీతలత్వముగాని, చక్కెరకంటె 
మాధుర్యముగాని వేజుగా లేవు కాన ఏకత్వరూపమగు అద్వైతమున్ను 
దీనియందు సంభవించుచున్నది అట్లే ద్వైతులు జల్క రసములను భిన్నమని 
చెప్పుదురు. ఇట్లు త్రివుతస్టులున్ను భగవంతుని ఆయారీతి ద్వైత, 
విశిష్టాదైత, అద్వైత రూపముల గాంచుచుందురు 


114. దృశ్యమొకటి, దృక్కొకటియని చెప్పినను మజిల బంధమే 
అంతయు దృక్కేనని చెప్పిన నిక బంధము లేదు 


115 ఏ విత్తనమైనను పైపొట్టు ఉండువణకు అది మొలకెత్తుచునే 


ఓంకారస[తయాగము 55 


యుండును మెల్లగ నా పొట్టు నూడబెరికిన మజల నెన్నటికిని మొలకెత్తదు 
అట్లే జీవునకు అజ్ఞానావరణ మున్నంతవజకు మజల మజల జన్మపరంరలకు 
లోనగుచునే యుండును విచారజ్ఞానముచే నద్దానిని తొలగించిన భవబంధ 
రహితుడై పునరావృత్తి లేకయుండును 


116 *సాగరం గోప్పదాయతే గోష్పుదం సాగరయతే”* యన్నట్లు 
బ్రహ్మనిష్ప్టునకు సంసార సాగరము గోప్పుదజలతుల్యముగాను, బ్రహ్మనిష్ట 
లేనివానికి గోప్పదజలసంసారము మహాసాగరతుల్యముగాను కన్పించును 
అనగా నజ్ఞానకు సంసారసాగరము దాటుట యంత ప్రయాసముగా నుండు 
నని భావము 


117 సృష్టికి పూర్వముగల ఏకవస్తువే తదుపరి ప్రకృళతివెచి త్రముచే 
అనేక బ్రహ్మాండములుగ, స్థావరజంగమాదులుగ కల్పింపబడుచుండునని 
తెలియవలెను. ఆరోపితమైన ప్రకృతి యిట్లెన్ని పర్యాయములు మారుచున్నను 
అధిష్టానవుగు ఆత్మ (బ్రహ్మము) మాత్రము ఏకమై, నిర్వికారమై 
ఏమార్పున్ను లేక యుండును 


118 బీజమందు వృకమంతయు నిమిడియున్నట్టు బీజభూతమగు 
మూలషప్రకృతియందే సర్వము ఇమిడి యున్నదనియు, అది ఆత్మయందు 
కల్పితమనియు, ఆత్మయొకటియే సత్యమనియు, త్రికాలాబాధ్యమనియు 
నెటీంగి అట్టి ఆత్మస్వరూపముననే స్థితి గల్లియుండు వారికిక దృశ్యవాసనలు 
స్ఫురింపనేరవు అదియే యధార్దమగు సత్యస్టితియని యెబుంగవలెను అటు 
గాక ప్రాపంచిక విషయవాసనలు మనస్సున స్ఫురించుచున్నచో నింకను నాత్మ 
స్టితి బొందలేదని తలంచవలెను. ఎండలో నిలబడినపుడు తననీడ తనలో 
నైక్య్వముకాక, కొంత మిగిలి యున్నచో నింకను మధ్యాహ్న సమయము కాలే 
దని యెబుంగవలెను ఉదయము చూచిన తననీడ తనకంటె నెన్నియో 
రెట్లధికమును, భయంకరముగను తోచును రాను రాను మధ్యాహ్నమగు 
కొలది అది క్రమముగ తగ్గితగ్గి తుదకు సరిగా 12గం॥ లకు తనలో విలీనమై 
పోవును అట్లనే జ్ఞానభాస్కరుడు క్రమముగ వృద్దియగుచు, ఉన్నతస్టితి నాం 


56 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


దుచున్న, అజ్ఞాన మాయామోహమున్ను, ప్రాపంచిక భ్రాంతియు దృశళ్యవా 
సనాజాలమున్ను తగ్గుచు తగ్గుచు నుండి, తుదకు పూర్ణవికాస స్థితియందు 
నేమియు లేకుండ నదృశ్య మగును. అట్టు గానిచో అనగా దృశ్యవాసనలు 
తనయందింకను నావిర్భవించుచున్నచో అవి నశించువరకు, ఆత్మవిచారణా 
దులతో గూడి యనుష్టానము తీవ్రముగ సల్చుచుండవలెను దృఢవైరాగ్యము 
గల్లి, నిర్వికల్చసమాధి సిద్దించువబకు, త్రిగుణాతీతమగు (బ్రహ్మైక్యమగు 
వలకు, (ప్రకృతి సంపూర్ణముగ వినాశమగు వకు ఆచరణ అనుష్టానములు 
సల్పుచునే యుండవలెను. 


119 ఎవరు సర్వజీవుల యంతరంగమున గల సర్వాంతర్యామియగు 
పరమాత్మయే తానని యెజీంగి, ఏకత్వ బుద్దిగల్గి ఆవరణ రహితులై సర్వ 
సాక్షిత్వము నొందుదురో వారే ముక్తులు 


120 “మాండూక్యమే మేకవాలం ముముత్తూణాం విముక్తయే”” 
అని ముక్తికోపనిషత్తునందు శ్రీరామచంద్రులు ఆంజనేయుల కుపదేశించిరి. 
అనగా ము క్రినొందుటకు ఒక్క మాండూక్యోపనిషత్తును బాగుగ (గ్రహించిన 
చాలు నని యర్రము (ఈమాండూక్యోపనిషత్తునకే (శ్రీశంకరుల గురువగు 
(శ్రీగౌడపాదాచార్యులవారు కారికలను వ్రాసిరి) అదియున్ను చాలనిచో 
ఈశాది దశోపనిషత్తుల పరింపుమనియు, వాటివలనను శాంతి లభించనిచో 
అష్టోత్తర శతోపనిషత్తుల పరింపుమనియు (శ్రీరాములు అతని కెటీంగించిరి 


121. అగ్నిర్యథై కోభువనం ప్రవిష్థో రూవం రూపం ప్రతిరూపో బభూవ ॥ 
ఏకస్తథా 'సర్వభూతాన్తరాత్మా రూపం రూపం (ప్రతిరూపో బహిళ్చ॥ 


ఈశ్వరుడు సర్వజీవులందును సమముగా వ్యాపించి యున్నను 
ఆయా జీవులు భిన్నభిన్నముగా నుండుటకు హేతువేమియనిన సమాధాన 
రూపమున ఉపనిషత్తు పైశ్లోకమును వివరించినది, అగ్ని ఒకటైనను ఆయా 
యుపాధుల ననుసరించి ఎజ్జగనో (వుత్తాబులందు వలె, పచ్చగనో, 
నీలముగనో, ఇట్లనేకరంగులుగ వేట్వేలుగ కన్పించునట్ను, ఆత్మయు 


ఓంకారసత్రయాగము 57 


ఒకటైనను జీవుల యంతఃకరణోపాధుల ననుసరించి భిన్నభిన్నముగా 
తోచుచుండును చిమ్నీ యొక్క రంగుల ననుసరించి దీపపు ప్రకాశము 
వేజ్వేటుగ కనుపించినను, లోనున్న జ్యోతి యొకటిగనే ఉండును అట్లే 
దోషమంతయు అంతఃకరణ మువలననే కలుగుచున్నది గాని ఆత్మయందే 
దోషమున్ను లేదు కాన అంతఃకరణ శుద్దియే ముఖ్యసాధనమై యున్నది 


122 నిష్కావుకర్మ యనగా సర్వజీవులయొక్క సేవచేయుట 
మాత్రమే యనికొందలు చెప్పుదురు. కాని దాని కింకను విశేషార్టము గలదు. 
కరణములచే చేయబడునది కర్మ అంతఃకరణ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, 
దేహ, ప్రాణాద్యవయవములచే సర్వేశ్వరుని శుద్దబుద్దితో ధ్యానము చేయు 
టయు నిష్కామకర్మమే యగును బుద్దితో పరమాత్మను నిశ్చయించుట, 
మనస్సుతో సంకల్పించుట, ధ్యానించుట, కరచరణాద్యవయవములచే 
సేవించుటకూడ నిష్కావుకర్మవే యనంబడును విగ్రహారాధనకూడ 
ఫలాపేక్ష లేక యొనర్చిన(అంతఃకరణశుద్దికె యేర్చడినదిగాను నదియు 
నాకవిధమగు నిష్కామకర్మయే యగును 


123 దివ్యపురుషులు భక్తి, జ్ఞాన, యోగ, నిష్కామకర్మాదులలో దేని 
లోనో యొకదానియందు ముఖ్యముగా నిలుకడ గల్లి తక్కినవి గౌణమని 
చెపుచుందురు యోగమార్గావలంబకులు యోగమే ముఖ్యమని చెప్పుదురు. 
నిష్కామకర్మ పరులు లోకోద్దారణ, దేశసేవయే మోక్షహేతువని వచింతురు 
ఇది గదా భగవచ్చిత్రము! ఎవరు ఏపనికై వచ్చియున్నారో వారికదియే ముఖ్య 
ముగ గోచరించును అట్టి వారికి వేదాదిశా(న్త్రృములలో తత్సబంధములగు 
శ్లోకములే గానుపించును. వాటినే వారు ప్రతిపాదించుచుందురు అది 
యుక్తికుతర్కములచే చెప్పుట గాదు పరమేశ్వరుడు ఎవరిని నేకార్యము 
కొకు బంపియున్నారో వారు దానినే ముఖ్యముగా జూతురు. భక్తియోగ 
పరులు భక్తియే ముఖ్యమని ప్రతిపాదించునట్టి పదివేల శ్లోకములను 
శ్రుతియుక్తి ప్రమాణములతో వాసియిచ్చెదరు అట్లనే తక్కిన మార్గావ 
లంబులును వారి వారి పద్దతియే యుత్కృష్టవుని చెప్పుట కెన్నియో 
F5 


58 _డ్రీనులయాళసద్ద్లురు గ్రంధావళి 


శ్లోకములను క్షణములో సమకూర్చి పెట్టెదరు ఇవి అన్నియు మాకు 
సమ్మతమే నదులన్నియు సముద్రము నేజేరునట్లు ఈ నాల్గ్లుయోగములలో 
దేనినైనను ఈశ్వరార్చణ బుద్దితో ఈశ్వర ప్రాప్తి నొందువజకు దృఢవిశ్వాస 
ముతో నాచరించెనేని తప్పక ధన్యులు కాగలరు. 


అట్లనే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతులు వారివారి మతమే గొప్పదని 
వాదించి ప్రమాణముల నెన్నిటినో చూపుదురు అదేవిధముగ బ్రహ్మచర్యమే 
గొప్పది, అన్ని ఆశ్రమములకు పునాది యదియేయని కొందణజున్ను, కాదు, 
కాదు! గృహస్థాశ్రమము లేనిచో తక్కిన మూడాశ్రమముల వారికి అన్న ప్రసా 
దములే దొజకవు అపుడు వారి కష్టములు దేవునకెజుక, క్రమముగా వారు 
కీణత్వమునే పొందుదురు, కాన గ్నార్లస్థ్యమే ప్రధానమని కొందయున్ను 
వాదింతురు మటీకొందజు ఇదియేమి? వానప్రస్థాశ్రమము లేనిచో గృహష్టా 
శ్రమ దోషములు నశింపవని మనుస్కృతిలో చెప్పబడియుండ లేదా? కావల 
సినచో ప్రమాణ పూర్వకముగ పదివేలశ్లోకముల ప్రాసి యిచ్చెదమని 
యందురు అయితే యింక కొందు - వాన ప్రస్టులు పంజరములేని పక్షి 
వంటివారు, సర్వసంగ పరిత్యాగము వారికి లేదు, వారు సాధకుల వంటివారే, 
కాన సన్వ్యాసమే ముఖ్యము అని చెప్పుటయే గాక పై పెచ్చు పదివేల 
శ్లోకములను అందుకొజకై శ్రుతి, యుక్తి, ప్రమాణ దృష్టాంత దార్హాంతిక 
పూర్వకముగ జూపుటకు సంసిద్దులై యుందురు కాని విశాలబుద్దిగలవా 
రవియన్నియు సనాతనవుగు పరబ్రహ్మవముయొక్క అంగములే యని 
తలంతురు గోవున కేపాదము శ్రేష్టము, ఏపాదము నికృష్ణమని చెప్పెదము 
అన్నియు గ్రేష్టములే. అట్టి విశాలబుద్ది గలవారు లేనందుచేతనే జనులు 
సంకుచిత భావ గ్రస్తులై కూపస్టమండూకములవలె మెలంగుచున్నారు 


124. నిత్యసన్నాసి, అనిత్యసన్నాసి అని సన్వ్యాసు లిలుతెజంగులు 
ఎవరైన చూచునపుడు మాత్రమే నిష్ట ధ్యానము చేయువాడు అనిత్య 
సన్న్యాసి నియమప్రకారము అనుష్టానము శీలించువాడు నిత్య సన్నాసి 
మజియు నిరపేక్షగల్లి తనకు సంప్రాప్తమైన సత్పదార్హమునే గ్రహించుచు 


ఓంకారసత్రయాగము 59 


సంతుష్టి నొందువాడు నిత్యసన్నాసి, ఇతరు లేభావముతో వచ్చిరో, వారి 
సంకల్పములను తీర్చుటయే ప్రధానముగా తలంచి అపేకాయుతుడై యుండు 
వాడు అనిత్యసన్నాసి ఈతడు కుటిలుడు భక్తులిచ్చు పదార్థములను 
అనియతముగ పుచ్చుకొనుచుండుటచేతనే సాధువు లధఃపతన మొందిరి 
సాధుత్వ మసాధుత్వమునకు వచ్చెను నాయనుభవమునందు, భోజన 
కాలమునందు దప్ప మజల మంచినీరుగాక మటేవస్తువును మధ్య నేను 
పుచ్చుకొనునది లేదు ఒకవేళ పరమభక్తులు దేవునకు అర్పించిన ప్రసాదము 
దెచ్చి స్వీకరింపుడని కోరిన అణుమాత్ర మప్పుడు గైకొని తదుపరి యద్దానిని 
ఆహారసమయమున భుజింతును 


125 ఆహారనియమము లేనివారికి ఆత్మనిష్ట కుదురదు. ద్రవ 
పదార్ధము విశేషముగా పుచ్చుకొనిన నది జలతత్త్వమగు చిత్తమయి (ఆత ఫ్ర 
చింతన కనుకూల వుగుననియు, కరినపదార్లము పుచ్చుకొనిన నది 
పృధివీతత్త్వమగు అహంకారమును వృద్దిపరచుననియు ఆయుర్వేదములోని 
సుశ్రుతమున చెప్పబడినది “తస్మాదన్నమయం మనః అని ఛాందోగ్యో 
పనిషత్తునందున్ను చెప్పబడినది అనగా మనస్సు అన్నమయ మైనది ఎవరెవ 
రేపదార్థమును భుజింతురో దాని కనుగుణవుగు తలంపులే వారికి 
గలుగుచుండును. 


126 సర్వసుఖములను, భోగములను విడచువాడే నిత్యసన్వాాసి, 
సుఖదుఃఖములకు తాళలేక అనియమితుడై మెలంగువాడు అనిత్యసన్నాసి, 
ఈతడు క్రమముగ నధోగతుడగును. సాంఖ్యము లేదు యోగము లేదు, 
భక్తి లేదు అని చెప్పువారు సామాన్యులే గాని విశేషజ్ఞులు కారు 


127 నిజముగా జూచిన, అన్నిటికంటె కష్టమైనది సన్యాసమే, 
యోగానుష్టానమే దేహసంబంధ వాసనలను విడుచుట సులభమేకాని దేహి 
సంబంధ వాసనలను విడుచుట కష్టము అవి అనాదినుండి దృఢపడి వచ్చుచు 
ఘనరూప మొందియుండును అరటి, చేమ, మున్నగు దుంపలను పైన 
మొలక వద్ద కోసివేసినను మటల నంకురించి పిలకలు వేయ నారంభించును 


60 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


దుంపతోకూడ త్రవ్వివేసిన మజల మొలవవు అట్లే మూలావిద్యను విచ్చిన్న 
మొనర్చినవానికే సమూలవాసనా రాహిత్య మగును అందుల్వై తీవ్రసాధన, 
అనుష్టానము నవసరము. అది గలవాడే యుత్తమసన్వ్యాసి యగును. 


128 ఆజీవితము యోగ, ధ్యాన, స్థాన నియమాదులను జాగ్రత్తగా 
కాపాడుకొనుచుండవలెను ప్రారబ్దనాశ పర్యంతము స్వస్వరూపానుసంధా 
నము చేయుచునే యుండవలెను ఉపాధి యున్నంత వజకు దాని పోషణకై 
అన్నాదు లెట్లవసరములో, అట్లే అనుష్టానమున్ను అవసరముగాన దానిని ఆజీ 
వితము విడువరాదు 


129 ఎలుక కజచినచో ఆ విషమెంత కొంచెముండినను క్రమముగా 
నది వృద్దియై, వ్యాధిగ్రస్తుని చేసి చంపును ఆ రీతిగనే అంతఃకరణమునందు 
కొంచెమేని దోషముండినచో నడి యంతకంతకు ప్రబలి జీవుని నధో గతికి 
దెచ్చును కాన అంతఃకరణ శుద్దియైన వెనుకనే సన్న్ర్వాస ముపకరించును 


130 సన్నాసి తాటిచెట్టు నెక్కు వాని వంటివాడు. ఏమాత్రము కాలు, 
చేయి జారినను అమాంతముగ ఒకేసారి క్రిందకు పడిపోవును. గృుహస్టుడు 
చింతచెట్టు నెక్కువాని వంటివాడు ఒకేవేళ జారినను మధ్య ఏదో యొక 
కొమ్మను పట్టుకొని ప్రాణరక్షణ యొనర్చుకొనవచ్చును అట్లే సన్నాస 
ధర్మముల ననుష్టించువాని కేదేని లోపము ”బ్లెనేని వెంటనే పతితు డగును 
గృహ స్థాశ్రమమున నున్ననారికి కొన్ని సంకల్పములు గల్లినను తవు 
గృహస్టదర్మవఎలను 'సంతానక్షేవుములను చూచుకొనుచునే యుండ 
వచ్చును యత్యాశ్రమ మునకన్న గృహస్టాశ్రమమునకు కొన్ని హెచ్చు 
సదుపాయములు గలవు కాన యత్యాశ్రమము మిగుల కష్టసాధ్యమైనది 


131. ఊర్చ్వరేతా జితక్రోధో నియతాశీ చ సంయమి। 
నిగ్రహేఐజ.నుగ్రహశక్తస్స త్యసంధో భవేదృషిః ॥ 


ధ్యానయోగానుష్టానమువలననే జనులు బుషిత్ర్యము నొందుదురు 
బుషి యనునది ఒక బిరుదుమాత్రమే యగును ఈ క్రింది నియమములు 


ఓంకారసత్రయాగము 61 


గలవారై యెవరుందురొ" వారెట్టివారైనను బుషిత్రుమున కర్టుతె యగుదురు 
ఊద్చ్వరేతస్సు గలవాడై, కామాదిటోఒములను జయించి, నియతాహారియ్రై, 
సంయమియై, ఇంద్రియని[గ్రహము గలవాడై నిగ్రహానుగ్రహశక్తి గల్లి, సత్య 
సంధుడై యుండువాడే బుషి యనంబడును 


132 రాజు భటుని యభిప్రాయము (ప్రకారము నడచినచో క్రమముగా 
వాని రాజ్య మరాజక మగును అట్లే దేహేంద్రియాదుల యాజ్ఞకు లను లోబ 
డెనేని తప్పక పతితుడగును అట్టుగాక అమాత్యులను రాజు 
వశీకరించునట్లు ఇంద్రియాదులను తన వశమొనర్చుకొని, నిగ్రహపరుడై 
యెవడుండునో ఆతడే రాజయోగి యనంబడును హృపీకేశుడలి శ్రీకృష్ణు 
నకు పేరు హృషీక ములనగా ఇంద్రియములు వాటిని జయించినవాడే 
హృషీకేశుడు 


133 విషయాదులను ని(గ్రహంచి యుండుటయే నిజమైన యోగము 
ప్రాణాయావుము శీలించుటచేతగాని, ఆసనములు వేయుటచే గాని 
యోగియని చెప్పరాదు అవి శరీరారోగ్యమును కాపాడుకొనుటకు సాధనలు 
మాత్రమే యగును 


134. మీనస్నానవరః ఫణీ పననభుక్‌మేషోఐ స్త్రి పర్ణాశనో 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః | 
భస్మోద్దూళితవి[గ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి నహి జ్ఞానం పరం కారణమ్‌ ॥ 


తీరములలో స్నానము చేసిన ము క్తివచ్చునందురు కాని చేపలు 
మొదలగునవి నిత్యము తీర్చాదులలో స్నానము చేయుచునే యున్నవి వాటికి 
విముక్తి లభించినదా? సర్పము వాయువే ఆహారముగా గల్లియుండును కాన 
దీనికి నిత్యోపవాసఫలితము రావలసియుండును గదా! మేకలు ఆకులు, 
అలములు తిని బ్రదుకును కాన పఫలపర్జాదులు భుజించి యుండటు 
ఆరోగ్యముకొటికేగాని ముక్తికొజకు గాదని యెజుంగవలెను ఎలుక 
కొండబిలములో నివసించును చాతకపక్షి జలమే ఆహారముగా గొనును 


62 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


వాటికట్టి క్రియచే వెూూాతము గలిగినదా! కొందటు దిగంబరత్వమే 
మోక్షహేతువని తలంచి దిగంబరులయ్యో, లేక కౌపీనము ధరించియో, 
భస్మమును నొడలంత రాసుకొనియో యుందురు చలికాలమున కుక్కలు 
మున్నగునవి బూడిదలో పొర్ణాడుట లేదా? కొంగ ధ్యానము చేయు 
చుండును వాటికేమైన ఫలితము లభించినదా! కాన జనులారా! ఇవన్నియు 
మోక్షహేతువులు కావు ఆత్మజ్ఞాన మొకటియే ముక్తిహేతువు 


135 సాధకులు ఆహారాది విషయములందు నిష్కపటులై వర్తించ 
వలెను నిరాహారులై ఆత్మనిష్ట గలవారగుచో అట్లనే యుండవచ్చును లేక 
ఆత్మనిష్టకు భంగము కలుగనట్లు, దేహారోగ్యమునకు హాని కలుగకుండు 
నట్టు ఫలమూలాదులనో, అన్నమునో భుజించి ఏకభుక్త ముండవచ్చును లేక 
రెండుపూటలైనను భుజించి యుండవచ్చును వాతాధిక్యము గలవారికి 
(ఆహారమున) ఉప్పు ఉండవలెను పైత్యాధికృ్కము గలవారికి పులుపుండ 
వలెను శేష్మాధిక్యము గలవారికి కారముండవలెను ఆయారీతిగ వారి వారి 
దేహానుకూలముగ వర్తింపవచ్చును కాని ఉప్పుకారములను సాధ్యమైనంత 
వఅకు తగ్గించుటయే మేలు ఖరీదు గల పదార్ధములను తినక, స్వల్పఖరీదు 
గల వానినే గైకొనుచు అదిన్ని మితముగాను, నియమితకాలమునను 
భుజించుచు, ఆత్మనిష్టకు భంగము కాని రీతి ప్రవర్హింపవలెను ధ్యానమునకు 
ప్రతికూలముకాని వానిని పుచ్చుకొనుచు నిష్టను శీలించవలెను గొప్పబలము 
గల పదార్థములను భుజించిన నిష్ట కుదురునేమోయని తలంతురు 
గాని,వాటిని తీవ్రధ్యానాదులచే హరింపజేసికొన జాలకపోయినచో పైపెచ్చు 
రక్త శుక్షాదులుగ పరిణమించునపుడు వికారములనే గలుగజేయును కాన 
విలువ తక్కువ గలవి త్వరలో జీర్ణమగునవి, దేహమున కారోగ్యము గలుగ 
జేయునవి, యోగాభివృద్దికరములైనవి నగు వస్తువులు గైకొనుచుండిన 
త్వరలో యోగసిద్దిని బడయగలరు 


136 ఒక రైలు యింజనునందు బాయిలర్‌ శుద్దముగా నుండిన, అగ్ని 
వ్రజ్వలించుటవే ఆవిరి తయారై, దానివలన ఆయంత్రము సరిగ నడుచును 


ఓంకారసత్రయాగము 63 


అపుడెంత బరువునైనను అది లాగుకొని పోవుటకు సమర్దవుగును 
అట్లుగాక, ఆ బాయిలరున కొకరంధ్ర ముండినచో స్టీమంతయు పోయి 
యింజను నడువదు అట్లే దేహమను బాయిలరును జా(గత్తగ సంరక్షించుచు 
ధ్యానశక్తిని ప్రజ్వలింపజేసిననే యచిరకాలములో గమ్యస్తానమగు మోక్ష 
మును చేరగల్లుదురు మజియు దేహేంద్రియమనంబుల వృత్తుల నణచి, సర్వ 
శక్తులను యూర్ద్వముఖ మొనర్చి లక్యానుసంధా నవుందున్న యెడల, 
యోగశక్తి ప్రజ్వరిల్లి మహత్తరస్థితి చేకూరును అట్టుగాక దేహారోగ్యము, 
అంతఃకరణ శుద్ది లేనిచో, శక్తి అధోముఖమై యెంత స్వల్పకార్యము నైనను 
చేయజాలరు 


137. దుష్టవృత్తులతో, అనగా దొంగలించిగాని, లంచము 
తీసికొనిగాని, ఒకరికి అన్యాయము చేసిగాని సంపాదించిన వస్తువులనే 
తయారుగావింపబడి తేబడిన ఆహారము ఎంత శుద్దమైనను అది పంది 
మాంసముతో సమానమే యగును అట్టి హీనాహారము భుజించిన కొలది 
తపస్సు ఎడి బ్రహ్మనిష్పు లధోగతు లగుచున్నారు శ్రీ), వివేకానందస్వాముల 
జీవితచరిత్రయందు, ఆతడెట్టి మానవు లేపదాకము దెచ్చియిచ్చినను 
భుజించువాడని గలదందురు ఎవరైన దాని గూర్చి ప్రశ్నించిన అగ్నియందు 
వ్రేల్చిన కట్టెలన్నియు భస్మమగునని వారు ప్రత్యుత్తర మిచ్చినారు వారు 
నిజముగా అట్టి ధ్యానశక్తి గలవారే దేహేంద్రియాది సముదాయమంతయు 
తోచనట్టి యేసద్వస్తువునందలి స్థితిగలదో, అట్టిదానిని నొక్కక్షణములో 
పాందగల్లుటయే గొప్పది అట్టిస్టితి శ్రీవివేకా నందులకు సహజమయ్యెను 
కాన నతనికది ( ఏయాహారమైన గైగొనుటు సరిపోయెను తక్కినవారు 
ప్రారంభములోనే అట్టు చేసిన, గారుడ మంత్రము నేర్చుకొననివారు 
సర్పమును బట్టిన చందమున నుందురు అనగా నపాయమునే పొందుదురు 


138 ప్రణవమంత్రాద్దమును నిరంతరము స్మరించుచు, థ్యానాను 
ష్టానములో నుండిన బ్రహ్మనిష్ట త్వరితముగా సిద్ధించును ఆతపముననున్న 
వృక్షము చక్కగా వృద్రినాందును బాగుగా ఫలించును చాలకాలమువజఅక. 


64 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


ఫలించును అట్లే హెచ్చుకాలము బ్రహ్మనిస్ట చేసినచో కల్పాంతమునకుకూడ 
తరగనట్టి శాశ్వతమైన అమృతత్వము సిద్దించును ఏ ఆశ్రమమువారైనను, ఏ 
జాతివారైనను దృఢభక్తితో నద్దాని ననుష్టింతురేని తప్పక వారికి అట్టి ఫలితము 
గలిగియే తీరును పూర్వము బుషులందబును అట్లే కష్టించి చాలకాలము 
ధ్యానానుష్టానము సల్పినందువలననే వారికి నిత్యమైన బ్రహ్మత్వము 
సంప్రాప్తించినదని వారి జీవితచరిత్రలలో వ్రాయబడియుండెను గదా! 

139 మౌనముగానుండిన మాత్రమున నేమియు గొప్ప ఫలితము 


లేదు. మౌనము శీలించు వారందజును కృతనిశ్చయులై, దృఢనియమము 
గలిగి, సునిశ్చితవ్రతులై ఏదేని నొకకార్యమును సాధించవలెను 


140 ప్రాపంచికజనుల వాక్యముల నాధారముగ గైకొని యెపుడును 
నుండరాదు. వారు దృశ్యమునే సత్యముగ నమ్మువారు దృశ్యములోగల 
యాసక్తి వారలకు దైవకార్యములో నుండదు 


141. జ్ఞాని యొకప్పుడు ఆనందమున తాండవ మాడుచుండును 
మటీయొకప్పుడు చిరునవ్వు నవ్వుచుండును ఇంకొకప్పుడు సమాధినిష్పుడై 
గంటలకొలది యట్లనే యుండును కొన్నిదివసములుకూడ నొకప్పుడట్లనే 
యుండును, వేజొకప్పుడు అవధూతవృత్తిని సంచరించుచుండును 
ఒకప్పుడు అతిగహనమైన వేదాంతబోధన అత్యద్భుతముగ బోధించుచుం 
డును ఒకప్పుడు పరమషప్రసన్నభావముతో నిశ్చేష్టుడై చిత్రపు బొమ్మవలె 
కూర్చుండును ఇంకొకప్పుడు నిస్తరంగ సాగరమువలె పరిపూర్ణ బ్రహ్మభా 
వములొ నిమగ్నుడై యుండును 


శ్ర 


ఓంకారసత్రయాగము 65 


6వ రోజు 2-4-1940 


142. ఏష సర్వేషు భూతేషు గూఢో౭_౭_త్మాన (ప్రకాశతే! 
దృశ్యతే త్వ గయా బుద్ధ్యా 'సూక్మయా 'సూక్మదర్శిభిః ॥ 
సర్వవ్యావపకుడగు పరమాత్మ కొందటిీకి అగుపించుటకును, మటి 
కొందటిీకి నగుపించకపోవుటకును కారణ మీశ్ళోకమున గలదు సర్వజీవులం 
దున్నను ఆత్మ మందబుద్దులకు గోచరించుట లేదు సూక్మబుద్రి గలవారికి 
మాత్రమే గోచరించును దుర్చిణీయంత్రముతో జూచిన వారికే వాయువు 


నందును, జలమునందును క్రిములున్నట్టు కనుపించును తక్కినవారి కవి 
కనుపించవు 


143 దుఃఖసము[ద్రమగు సంసారమున బడి, పాపకార్యముల నాచ 
రించువా రేయాగ్రమ వాసులైనను సంసారులే ధర్మబుద్ది గల్లి పుణ్యశీలురై, 
పవిత్రాచరణతో సత్కార్యములను జరుపువా రేయాశ్రమస్టులైనను సాధువులే, 
సన్నాసులే ఎవడు జ్లేయస్వరూపము నెజుంగ లేదో, మనస్సును స్వాధీనము 
చేసికొనలేదో, సదా నిర్మలాంతః కరణము గల్లియుండలేదో, పాపకార్యము 
లలో మగ్నుడై యుండునో, యాతడు తత్పదార్దలకృ్యమగు పరమాత్మను 
బొందజాలడు, సదా దుఃఖవుయవుగు సంసారవమునందే తిరుగాడు 
చుండును “నేను అంతట నున్నను అందటథీికిని గోచరమగుట లేదని 
భగవానుడు చెప్పెను అనగా నెవరు మాయాబద్దులై యుందురో వారు 
భగవత్తత్త్వము నెజంగ జాలరనియు, మాయావిరహితులు మూత్రవేం 
ఎయింగుదురనియు భావము 


144 రాజమహిషి యంతఃపుములోని తెరలోనుండి బయటనున్న 
జనులందటథిని జూచుచున్నను, బయట నున్నవారు ఆమెను జూడజాలన 
ట్టును, అంతఃపురములో నున్న పిన్నవయస్సుగల రాజకుమారులు రాజు 
కొమార్తెలు చూడగల్లునట్టును, భగవంతుడందబిని జూచుచున్నను అందు 
భగవంతుని జూడగల్లుటలేదు అంతరంగభక్తులు మాత్రమే చూడగల్లుచు 


66 (శ్రీమలయాళసద్దురు గ్రంధానలి 


న్నారు. వారు తమ్ము నెజుంగుచున్నారు భగవంతుని కూడ నెలుంగు 
చున్నారు అట్టివారే లోకోద్దారము చేయుచుందురు 


145. సూర్యుడు సర్వత్ర ప్రకాశించుచున్నను సృటికమణియందును, 
అద్దమునందును, సూర్యకాంత వమణియందును స్పష్టముగా ప్రతిబిం 
బించును కాని సృటికముణియందును, అద్దమునందును ఉష్ణత్వము 
మాత్రముండదు సూర్యకాంతమణియందు అగ్ని ప్రజ్వరిల్లి ఉష్ణత్వము 
కూడ గలుగును అట్లే వారివారి అంతఃకరణముల శుద్దాశుద్ద విశుద్దత్వముల 
బట్టి ఆత్నచైతన్యమున్ను జీవులందు వేజువేజుగా స్ఫురించుచుండును 
తమోగుణము నల్బ రాతివంటిది. నల్లరాతియందు సూర్య (ప్రకాశ మేమియు 
కనుపించదు రజోగుణము మలినదర్పణమువంటిది. అందు కొంచెము 
ప్రకాశము మాత్రము కనుపించును సత్త్వగుణము శుద్దదర్పణము వంటిది 
ప్రతిబింబము స్పష్టముగా గోచరించును గాని ఉష్టత్వమందు లేదు. అనగానట్టి 
స్టితిలో ఇంకను జ్ఞానాగ్ని ప్రజ్వలించలేదనియు, అంతఃకరణ దోషము 
పూర్ణముగ నశింపలేదనియు భావము జ్ఞానాన్ని ప్రజ్వలించనిచో కర్మకట్టై 
లన్నియు దహింపబడవు కర్మకట్టైలన్నియు దహింపబడనిచో జన్మ 
రాహిత్యము గాదు విశుద్దసత్త్వ గుణము సూర్యకాంతమణివంటిది. 


విశుద్దస త్వస్య గుణాః ్రసాదస్ప్వాత్మానుభూతిః పరమా శాన్తిః 
తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ణా యయా సదానందరసం సమృచ్చతి ॥ 


అని విశుద్దసత్త్వగుణ లక్షణములు శ్రీశంకరులచే వివేకచూడామ 
ణియందును పేర్కొనబడినవి అనగా మనఃప్రసన్నత, స్వాత్మానుభూతి, 
పరమశాంతి, తృప్తి, ప్రహర్షము, పరమాత్మనిష్ట - ఇవి గలవారే విశుద్దసత్త్వ 
గుణోపేతులు 


147. ధ్యానయోగమందు ప్రీతిగలవారు గీత ఆఅవ యధ్యాయమగు 
ఆత్మసంయమ యోగమును బాగుగ కంరస్టముచే సి చింతన చేయవలెను 
అట్లే కర్మయోగమందు ప్రీతిగలవారు గీత మూడవ అధ్యాయమగు కర్మ 


ఓంకారసత్రయాగము 67 


యోగమును, భక్తియోగమందు ప్రీతిగలవారు పండ్రైండవ అధ్యాయమగు 
భక్తి యోగమును, జ్ఞానయోగమం దాసక్తీ గల వారు పదునాల్గవ అధ్యాయ 
మగు గుణ త్రయవిభాగ యోగమునున్ను బాగుగ చింతనేయవలెను. ఈ 
కర్మ, యోగ, భక్తి, జ్ఞానములు నాల్లును భగవానునకు చతుర్చుజముల 
వంటివి 


148 ఆత్మనుండి వియోగము గలుగని ప్టితి యేది గలదో అదియే 
యోగముయొక్క అవధి సర్వము భగవత్స్వరూపముగా దోచుటయే భక్తి 
యొక్క అవధి ఆత్మకన్యముగ అణుమాత్రమైన లేదనునట్టి అద్వైతస్టితియే 
జ్ఞానమున కవధి అంతఃకరణ శుద్దత్వమే కర్మము యొక్క అవధి. ఉప్పును 
నీటిలో వేసిన కలగి నీరగునటుల భగవంతుని యందు మనస్సు లీనమగు 
టయే భక్తియోగ తాత్పర్యము 


149. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్లి భారత!। 
కుర్యాద్విద్వాంస్తథా౭_సక్తశ్చికీర్షుర్లోకసబ్లహమ్‌ ॥ 
అజ్ఞాడు సక్తుడై ప్రాపంచిక కార్యముల నాచరించు విభముగనే 


తానసక్తుడై దైవకార్యములనుు పుణ్యకార్యములను అచరించుటయే 
కర్మయోగరహస్యము. 


సత్కర్మలను అనగా దేవాలయములు కట్టించుట్క ఆశ్రమములు 
నిర్మించుట. చెరువులు బావులు త్రవ్వించుట అన్నదానము చేయుట 
మొదలగు వానిని స్వలాభము కొఅకు గావించుట సత్త్వగుణములో 
స్వల్పముగ తమోగుణము మిశ్రితమైనట్టి కర్మ పుణ్యకర్మమును కీర్తి 
కొజకు, పేరుప్రతిష్టలకొఅకు చేయుట రజోగుణమిశ్రిత సత్త్వగుణ కర్మ. 
ఇతరాపేక్ష యేదియు లేక పుణ్యకర్మ నాచరించుట సత్త్వగుణ కర్మ. అయితే 
ఆకార్యము జరిగినచో నాతనికి సత్త్వగుణకర్మకు సంతోషము లేనిచో 
దుఃఖము అట్లయినప్పటికి ఆకర్మ జ్ఞానమునకు సహాయకారియే యగును. 
విశుద్దసత్త్వగుణకర్మ నాచరించు వానికి ఆ పని నెరవేరిన సంతోషముగాని, 
నెరవేరకున్న దుఃఖముగాని యుండదు జ్ఞాని సత్కార్యములను జేయు 


68 _డ్రీమలయాళయతీ గీతా 


చున్నను ఫలమును కోరనందున పరమశాంతిని బొందును అజ్ఞాని ఫలాపేక్ష 
గలవాడై బద్దుడగును కనుకనే మహనీ యులెట్టి ఆపత్తులు సంభవించినను 
ఎన్ని యిక్కట్టు గలిగినను ఆనందముతోనే యుందురు. 


151 గాలి వీవనప్పుడు రాళ్ళు, ఎండుటాకులు ఒకేవిధమున పడి 
యుండును గాలి వీచినవో ఎండుటాకు లెగిరిపోవును రాళ్ళు స్టైరముగనే 
యుండును అట్లే ఆపదలు తటస్టించినప్పుడు, అన్నియు అనుకూలముగా 
నున్నపుడు, పరిస్థితులు తారుకూరు గానప్పుడు అందును పెద్దలే కాని 
వికట పరిస్టితు లేర్పడినప్పుడు, విపత్తులు సంప్రాప్తించినపుడు సామాన్య 
మనుజుడు చంచలత్వము నొంది మనశ్శాంతిని గోల్పోవును కాని ఆత్మ 
జ్ఞాని లేక స్టేతప్రజ్ఞుడు అచంచలుడై పరిస్థితులకు లోనుగాక, యధారీతి 
ఆనందమగ్నుడయ్యే యుండును ఇదే వారిరువురకును గల భేదము 


152 వల్మీకమున సర్పమున్నచో, నాగస్వరముచే నది బుస్సున పైకి 
లేచును అట్లే సాధకులు తాము పరిశుద్దుల మైతిమని తలంతురు కాని, 
సమయము వచ్చినపుడు, లోన ఏకోశములోనో సూక్మరూపేణ దాగియున్న 
కోపము, తాపము అసూయ, అహంకారము మున్నగునవి విజృంభించును 
అపుడింకను ధ్యాననిష్టు నిగ్రహము, సంయమన శక్తి చాలదని యెంచి 
మటీంత యెక్కువ సాధన చేయవలెను అట్లు గానిచో వారు పూర్ణవాసనా 
రాహిత్యము లేనివారై బద్దులే యగుదురు 


153. కాకః కృష్ణః పికః కృష్ణ కో భేదః పికకాకయోః 
వస న్తకాలే సంప్రాప్తే కాకః కాకః పేకః పికః ॥ 


కాకి, కోకిల చూచుట కొకేవిధముగ నల్లగా నుండును. కాని వసంత 
కాలము రాగానే స్వరభేదముచే కాకి యేదియో, కోయిల యేదియో తెలిసి 
పోవును అట్లే ఆత్మనిష్టగలవారు లేనివారు చూచుట కొకేవిధముగనున్నను, 
జీవితపరిక్ష యేతెంచునపుడు, ప్రకృతి తన ప్రహారమును తీవ్రముగ 
సాగించునపుడు, సామాన్యులు తలక్రిందై పోవుదురు వారి మనస్ప 
మాధానత యంతరించిపోవును కాని బ్రహ్మజ్ఞులగు మహాత్ములు సిర 


ఓంకారసత్రయాగము 69 


చిత్తులయ్యే యుందురు 


154. న హ్యసన్న్య స్తసజ్బల్పో యోగీ భవతి కశ్చన. (5-2) 


ఎవరి హృదయమందు సంకల్పము కీణించలేదో వారు యోగులు 
కారు, సన్యాసులు కారు కాన యోగము శీలించువారు తమకెట్టిస్టితి 
'సంభవించినదా యని పరీకించుకొనుచుండవలెను 


155. దీపము చలించుచున్నచో, ఏకిటికీగుండా, ఏతలుపుద్వారా 
గాలి వచ్చుచున్నదో చూచి దానిని మూయునట్టు, ఏయింద్రియము ద్వారా 
విషయవృత్తిలోనికి ప్రవేశించి ఆత్మజ్ఞానమును నశింపజేయుచున్నదో బహు 
జాగ్రత్తగ పరిశీలంచి దానిని వెంటనే రహిత మొనర్చవలెను 


156 ధర్మకార్యములను ప్రపంచములో ననుష్టించి చిత్తశుద్ది నొంది 
తదుపరి ధ్యానయోగము శీలించిన, బుద్ది నిశ్చలత గల్లి యే వికల్పమున్ను 
పొందకయుందురు కొందటు ఆరూఢులు కార్యరంగమున ప్రవేశించినను 
ధ్యానమగ్నులయ్యే యుందురు దృష్టాంతముగ, నేడుగాంధీ మహాత్ము 
డెంతయో లోకోపకారార్టము దేశసేవ జేయుచున్నను అహర్షిశము నెందజీ 
తోనో మాట్లాడుట, లెటర్లు చూచుట, ప్రత్యుత్తమరము లిచ్చుట, వ్యాస 
ములు వ్రాయుట యొనర్చుచున్నను నియమము దప్పక ధ్యానమును శీలించు 
చునే యుండును లోకములో గొప్పగొప్ప బ్రహ్మవేత్తలు మహనీయులు విద్యా 
శాలలను ప్రతిష్టించుట, ఆశ్రమముల నెలకొల్పుట, పత్రికల నడుపుట, 
ధర్మ[గ్రంధములను వ్రాయుట, సాధువులకు భోజనాది వసతుల నేర్పజచుట, 
బోధనజేయుట మున్నగునవి గావించుచున్నను, సంసారులవలె నుండక 
ఆయాకార్యములను నిస్పంగముగ నాచరించుచు ధ్యానావస్థిత చేతస్కులయ్యే 
యుందురు. కాని సామాన్యులకు సర్వవృత్తులు నిగ్రహించుకొని 
ధ్యానయోగము చేయుటయే మేలు “ఆరురుకోర్య్మునేర్యోగం కర్మ కారణ 
ముచ్యతే అనగా ఆరోహణము చేయువారికి, లేక సాధకులకు ధ్యాననిష్ట 
సోపానమువంటిది కాన స్నాన సంధ్యాద్యనుష్టానములు అభ్యాసులకే గాని 
మాకు కాదని వారనరాదు. భగవద్వాక్యమే మనకు ఆధారముగాని మధ్య 


70 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


మధ్య కొందజు వ్రాయు వాక్యములు ప్రమాణములు కావు 


157. బ్రహ్మవేత్త వేదవిరుద్దమగు కర్మను చేయడు సూర్యుని నుండి 
తమస్సు ఎన్నడును ఉద్భవించదు ప్రకాశమే యుద్భవించును అట్లే బ్రహ్మ 
వేత్త నుండి ప్రకృతి సంబంధగుణములుగాని, అనాత్మ స్వభావములు గాని 
బయల్వెడలవు. ఆతడెల్లప్పుడు స్వస్వరూపమునందే యుండును కాన 
తదనుగుణమగు ఆత్మస్వభావమే దైవికలక్షణమే వాని నుండి గల్లుచుండును, 


158 మామిడిపండు పండిన తర్వాత అందు తీపియే యుండును 
గాని చేదు, వగరు, పులుపు మొదలగునవి యుండవు లేతకాయకుగాని, 
ఎజ్జగా నుండినప్పటికి తెగులుతో రాలిన కాయకుగాని మాధుర్య ముండదు 
అట్లే అపరిపక్వచిత్తులు, ధ్యానయోగానుష్టానము సంపూర్తి చేయనివారు 
తమకింకను పక్వావస్థ గలుగలేదని తలంచి మటీంత ధ్యానము చేయవలెను, 
ఆలసింవరాదు తమయందున్న దోషములు తమకు తోచకపోయినను, 
ఇతరులు తెలిసికొని ధర్మమును బోధించినపుడు వాటిని గ్రహించి యా 
మాలిన్యమును రహిత మొనర్చ్భుకొనవలెను అటు కాకున్న వారు తమకున్న, 
ఒరులకున్ను కూడ అపకారము చేసినవారే యగుదురు 


159 కేవలమానంద స్వరూపుడై ముఖమెల్లపుడు వికసించి ప్రకా 
శవంతముగా నుండువాడే యోగారూడుడని తెలిసకొనవచ్చును 
“సర్వసంకల్ప 'సన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే* - 'సమస్తసంకల్పములు 
నశించి ఊర్ద్వరేతస్కుడై బ్రహ్మనిష్టను వదలక యుండువాడే యోగారూ 
ఢుడని యెజంగవలెను 


160. యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్టిరమ్‌ | 
తత స్తతో నియమ్వైతదాత్మన్యేవ వశం నయేత్‌. ॥ 


మనస్సు చంచలమై ఏయే విషయములందు పోవుచుండునో, ఆయా 
విషయములనుండి లాగిపట్టి ఆత్మయందు వశపణుపబడునట్టి దానినిగ జేయ 
వలెను. దొంగపశువును పట్టుకొని ముక్కుకు త్రాడుగట్టి కట్టుకొయ్యకు 


ఓంకారసత్రయాగము 71 


బలముగ గట్టివేసిన ఎట్టు లొంగునొ, అల్లే సత్యమునుండి ధర్మమునుండి 
తాలగి బహిర్ముఖమైన మనస్సును ఆయా పాపకార్యములలో నుండి 
బుద్దియను త్రాటితో బయటకీడ్చి జ్ఞేయమను స్తంభమునకు బలముగ 
గట్టివెచిన నికదాని మదమణగి పోవును అపుడే తలంపులు నశించును కాని 
తీవ్రవైరాగ్య ముండవలెను. ఆ కట్టుకొయ్య బలముగ నాటబడనిచో పశువు 
దానినూడబెరుకుకొని పోవునట్లు జ్ఞేయమునందు వమునస్సును సరిగ 
నెలకొల్చ్పక పోయినచో, లేక ఆత్మనిష్ట దృఢముగ లేనిచో, క్రమముగ నధోగతి 
పాలగును (దేహేంద్రియాద్యంతఃకరణ వృత్తుల కతీతముగానుండి 
సర్వమును నేది వెలిగింపజేయుచున్నదో అదియే పరమాత్మ, అదియే 
జ్లేయము. బుద్ది నిశ్చయము గలవాడే అట్టి తన స్వస్థానము నధిష్టింపగలడు ) 


161. అష్టావక్రగీత, బుభుగీత, (బ్రహ్మగీత, శివగీత, పాండవగీత 
మొదలగు గీతలెన్నియో ప్రపంచమున నుండినను భగవద్గీతయే యెక్కువ 
ప్రాముఖ్యముతో నున్నది నేటికియ్యది షుమారు అయిదు వందల భాషల 
లోనికి ననువదింపబడియున్నది శంకరాచార్యులవంటి మేధాసంపత్తి 
గలవారు కూడ నేను గీతార్ధమును సౌంతముగ వ్రాయజాలకపోతినని 
చెప్పియుండ నిక నద్దాని భావగాంభీర్య మేమని చెప్పవచ్చును! గీత గంగా 
ప్రవాహము వంటిది ఎవరెంత పాత్ర తెచ్చుకొనిన వారికంతే నీరు 
లభించునట్టు, ఎవరిబుద్ది యెంత విశాలమై యుండునో అంతే యర్రమును 
వారు దానినుండి (గహింపగల్లుదురు ఇంకను ప్రవాహము మిగిలియే 
యుండునట్లు దీనియర్షమున్ను మిగిలియే యుండును. కాన గీతయొక్క 
పూర్ణమైన యర్హమును నేటివజకెవరును వ్రాయలేదు ఏ (గ్రంధమైన 
చదువునపుడు (గ్రంథకర్త యందెంత యధథికముగ శ్రద్దా విశ్వాసము 
లుండునో అంతంత యధికము దానిభావము బోధపడుచుండును గాన 
గీతను పరించునపుడు వినిర్మల హృదయముగల్లి శ్రీకృష్ణ పరమాత్మ యందు 
భక్తిభావముతో చిత్తమును సంలగ్న పజచియుంచినచో భావము బాగుగ 
బోధపడును తక్కిన గ్రంధముల వలెగాక గీతయందు పారకులకు వారివారి 
మనఃపరిపక్వతను బట్టి నూతన నూతనములైన యర్రములు బోధపడు 


72 (శ్రీనులయాళసద్లురు (గంధావళి 


చుండును 


162 భూరేఖ చంద్రున కడ్డుపడుటచే దినమునకు రెండుఘడియలు 
చొప్పున చంద్రప్రకాశము కనుపించకపోవును కాని రానురాను పూర్ణిమ 
దినమున కాయడ్డు సంపూర్ణముగ తొలగుటచే చంద్రుడు పరిపూర్ణుడై 
ప్రకాశించునట్లు హృదయాకాశమందు అవిద్య, మాయ, మోహాది వృతు 
లున్నంతవటకు ఆత్మప్రకాశము గోచరము కాదు అవి సంపూర్తిగ తొలగినచో 
జ్ఞానసూర్యుడు నిరావరణముగ ప్రకాశింప, ఆత్మసాకాత్కార ముదయ 
మగును దినియందింకొక రహస్యముకూడ గలదు. అమావాస్య దినమున 
కూడ పూర్ణచంద్రుడు లేకపోలేదు ఉండియే యున్నాడు కాని వ్యక్తముగాక 
యుండును. అట్లే అజ్ఞానదశ యందును ఆత్మ లేకపోలేదు. కాని అవిద్యచే 
మరుగుపడియున్నది ఆమరుగును తొలగించుటయే జీవుల కర్తవ్యముగాని 
లేని ఆత్మను సంపాదించుట కాదు. 


163. వ్యాపారస్థులు నష్టము వదలి లాభము కొజికే యెట్లు ప్రయ 
త్నింతురో అట్టే ముముక్షువులున్ను ఆత్మానాత్మ విచారణజేసి వేద విరుద్దము 
లైన కార్యములను ద్యజించి ఆత్మభావమునే (గ్రహించి సంతుష్టులు కావలెను 


164. * పదార్థము రుచిగలదైనను, దానిలో విషము కలిసినదని 
తెలిసిన జనులు దానినుపేక్షింతురు గదా! అట్లే విషయాదులు విష 
సదృశములని యెణీంగి వానిని త్యజించి అతీతమగు ఆత్మలోనికి మనస్సును 
ప్రవేశపెట్టి సత్యదయాది ఉత్తమగుణములు గల్లియుండవలెను ఇది 
మనస్సును ని[గ్రహించుటకు మొదటి యుపాయము 


దొంగలించుచున్నవారిని మతి యొకరు చూచుచుండిన నికవారు 
దొంగిలింపజాలరు. అట్లే దృక్రైన తాను తనకెదురుగా నున్న 
దృశ్యపదారముల మీదికి మనస్సను నాయకుడు పోవు చుండుట బాగుగ 
గమునించినచో నిక నావునస్సు అటకు బోక నిలిచిపోవును ఎపుడు 


ఈ ఇటనుండి మనస్సును నిగ్రహించుటకు కొన్నియుపాయములు చెవ్పబడుచున్నవి 


ఓంకారసత్రయాగము 73 


నాయకుడు నిలచునో అపుడు సేవకులగు నింద్రియాదులున్ను నిలచి 
పోవును. (స్వరూపస్రితినుండి చూచిన మనస్సున్ను ఒక బాహ్యేంద్రియమే 
యగును) ఇది రెండవ మనోని[గ్రహము ఇది పైదానికంటె హెన్చైనది 

ఇక మూడవది, వునస్సు ఎచటచటికి పోవునో అదంతయు 
బ్రహ్మవనియే భావించుట సర్వీంద్రియములచే గ్రహంపబడుచున్న 
సమస్తమును బ్రహ్మమే యని భావించుటచే నిక మనస్సునకు ఆత్మేతర 
వస్తువునందు బోవుట కవకాశమే లేక తనంతట నదియే నిలిచిపోవును ఇది 
యింకను అతీతమైన పద్దతి. ఇది సామాన్యులకు సాధ్యము కాదు 
జ్లేయస్వరూపము నెటీ గినవారికే సాధ్య మగును 


నాల్గవది పరమార్హస్థితియందు మనస్పను వస్తువే _వేజొకటి 
లేదు అగ్నినుండి వెలువడిన మిణుగురు అగ్ని కన్యము గానట్టు ఆత్మనుండి 
వెలువడిన మనస్సు ఆత్మకన్యము గాదను భావమునేగాని, ఆత్మయందు 
మనస్సు కేవలము కల్పితముగాన అది మిధ్యయను భావముచేగాని, మనస్సు 
యొక్క అస్తిత్వమే లేదను దృఢనిశ్చయము గల్లి సదా అమనస్కష్టితి 
యందుండుట అన్నిటికిని చరమసాధనము ఇది గొప్పది శక్తి (WII Power) 
మనోదార్హ్యము గలవారికి మాత్రమే సాధింప నలవియగును 


165. శ్రీబుద్దదేవుడు ఆత్మసాక్షాత్కార స్టితియగు నిర్వాణమును 
పొందిన పిదప, తాను అనుభూత మొనర్చుకొనిన దానిని గ్రహించునంతటి 
సామర్శ్యాతిశయము గలవారు లేరని తలంచి ఏమియు బోధింపక యూర 
కుండ నంత చతుర్ముఖబ్రహ్మ వచ్చి (శ్రీ) బుద్దదేవునకు మూడు పర్యాయ 
ములు ప్రదక్షిణ మొనర్చి, కేల్మోద్చి, దేవా! తాము లోకమునకు ధర్మ మును 
బోధింపుడు తెలిసకొనువారు గలరు తామిందుకొజబకే లోకమున 
నవతరించియున్నారని ప్రార్టింప, నంత బుద్దదేవుడు మొమ్మొదట నెవరికి 
బోధింపవలెనని యూహించి దివ్యదృష్టితో పరికించి చూడ, సారనాధ్‌ అను 
ప్రదేశమున పూర్వము తాను తపస్సు చేసికొనునపుడు తన్ను వీడి చనిన 
ఐదుగురు శిష్యులుండిరనియు, వారే యోగ్యులనియు తలంచి వారికే 


74 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావలి 


యుపదేశింప సమకట్టి యచ్చోటికి తానే పయనమాయెను 


శ్రీ) బుద్దదేవుడు తపస్సు చేయుకాలమున అతని కైదుగురు 
శిష్యులుండిరి. ఇట్టుండ బుద్దదేవుడు క్రమముగ తీవ్రతపం బాచరించిన 
కొలది, అతని శరీరము శుష్కించి, శైధిల్యము నొంద తుదకు చింతన 
చెయుటకు కూడ నొకపుడు సామర్ధ్యము లేకపోయెను అట్టితజి నామార్గ 
మున నొక కళావంతుల మేళము పోవుచుండెను అందు వీణ వాయించువారి 
వీణా వాద్యముయొక్క తంతి సడలినందున స్వరము సరిగ పలుకకుండెను 
అపుడు వారి నాయకురాలు, తంతిని బిల్హుచేయ నాజ్ఞాపించెను అట్లే చేయగా 
స్వర మింకను కరినమై కర్కశరూపము దాల్చెను అపుడు తంతిని మధ్యస్థాన 
మందుంచమని చెప్పు వారట్టు చేసిరి అపుడు స్వరము సొంపుగ వినవచ్చెను 
ఇదంతయు ప్రక్కనున్న బుద్దచేవుడు ఆలకించుచునే యుండెను ఆహా! 
మనకిపుడు మంచి బోధ లభించినది శరీరము నత్యధికముగ భోగ్యపదార్ధ 
ములచే పోషించుచు వచ్చిన విషయోన్ముఖమై మదించి, ధ్యానమున కుపక 
రింపదు. ఏమియు తినక శుష్కింపజేసినచో, ధ్యానమునకు శక్తి సామర్ధ్య 
ములు లేకుండపోవును కాన మధ్యమార్గ మవలంబింపవలెనని తలంచి నడువ 
శక్తిలేనందున ప్రక్కనున్న [గ్రామమునకు ద్రొర్జుచుపోయి కొంచెము పెరు 
గన్నము తెచ్చుకొని తినెను అప్పటినుండియు ప్రతిదినము మధ్యాహ్న 
సమయమున స్వల్పముగ నాహారము గైకొనుట ప్రారంభించెను అదిగాంచి 
అతని శిష్యులైదుగురును “ఓహో మన గురువుగారు ఉపవాసము చాలించి 
తినుట ప్రారంభించినారు ఇక వీరి నిష్ట తగ్గినది, ' సంయమనశక్తి యంతరించి 
నది. జిహ్వాచాపల్య మంకురించినది ఇట్టివారివద్ద యుండిన తమకేమి 
లాభిమని నిశ్చయించుకొని వెంటనే యచ్చోటువీడి సారనాధ్‌ అను చోటుజేరి 
ప్రత్యేకముగ సాధనల జేయదొడంగిరి 


166 బుద్దదేవుడు అత్యంత దృఢవ్రతము గలవాడు. తాను తపంబు 
చేయుకాలమున ఎంత ప్రయత్నించినను పూర్ణసిద్ది గలుగమి, చాల దుఃఖించి, 
తుదకు నివ్విధంబున భీషణ ప్రతిజ్ఞ జేసెను 


ఓంకారసత్రయాగము 75 


ఇవాసనే శుష్యతు మేశ రీరం త్వగస్థిమాంసం ప్రలయం చ యాతు । 

అప్రావ్య బోధిం బహుకల్పదుర్లభాం నై వాసనాత్కాయమతశ్చలిష్యతే ॥ 

ఈ ఆసనమున నాశరీరమున శుష్కించి పోయినను సరే, అస్టిమాంసా 
దులు శైధిల్యము నొందినను సరే, పూర్ణ సాక్షాత్కారబోధ (నిర్వాణము) 
గలుగు నంతవఅకు నేనీ యాసనమును వీడను ఓ మాంసాస్టిసమూహమా! 
మీరు పోయిన పొండు మీయొక్క సాంగత్యము వలన నేనెన్ని జన్మల 
నుండియో దుఃఖయాతనల ననుభవించుచున్నాను సంసారమున బడి 
యున్నాను ఇకనైన చాలు!! ఇట్టు గంభీర (ప్రతినజేసి, నలుబదియైదు 
దినములు తపస్సు చేసి తుదకు నిర్వాణమును బడసెను 


167 ప్రకృతి కవ్వల నొక పరమశాంతిపదము గలదనియు, అచట 
చేరిననే జీవుల సర్వదుఃఖములు శమించుననియు శ్రీబుద్దదేవు డెతింగి, 
అద్దాని కొజకే యత్నించి సిద్దిని బొందెను ఏ నిరతిశయానందమగు ఆత్మ 
సుఖముచే సమస్త విషయసుఖములు ప్రకాశింపబడుచున్నవో, అట్టి 
యానందప పదవినే యాతడు పొందెను అట్టి బ్రహ్మనిర్వాణపదవి తాను 
'స్వయముగ నొందువజికును నద్దాని నాతడెవ్వరికిని బో ధింపలేదు 


168. మనోనిగ్రహ మొనర్చ దలంచువారు గాని, ధ్యానమును శీలిం 
చువారుగాని ప్రారంభదశయందు నేత్రములు మూసికొనుటయే మంచిది 
అయితే నేత్రములు తెఅచుకొని చేయు ధ్యానమే గొప్పది కాని అది అంద 
టీకిని మొదట సాధ్యము కాదు అట్లు తెజిచికొనునప్రుడు దృశ్యస్సురణ 
గలుగనిచో మా[త్రమే స్రఫలమగును లేనిచో మూయుటయే శ్రేష్టము 
తెజిచి ధ్యానింప గలశక్తి ఆరూడులకే లభ్యమగును పులిని బోనులోనుంచి 
తలుపులు వేయునట్టు కనురెప్పల మూయుటయే ప్రారంభకులకు మంచిది 
సర్వేశ్వరుడు సర్వేంద్రియములను మనకిచ్చియున్నను, తెజచుటకు 
మూయుటకు కిటికీ తలుపులవలె కంటికి ప్రత్యేకముగ రెప్పల నమర్చి 
యున్నాడు భీకరమగు దృశ్యవితతినుండి ఉపరతి నొందుటకే కాబోలు, 


76 (శ్రీమలయాళసద్లురు (గ్రంధావళి 


అభ్యాసులయెడ కరుణగట్లి దయావుయుడగు సర్వేశ్వరుడట్సానర్భి 
యున్నాడు! 

169. అమావాస్య దృష్టి పాడ్యమిదృష్టి పూర్ణిమదృష్టి, అని మూడు 
దృష్టులు గలవు వీనిని గూర్చి మండల బ్రహ్మణోపనిషత్తునందు వివరింప 
బడినది. అభ్యాసము లేనివారికి నేత్రములు మూసికొనుట యను 
అమావాస్య దృష్ట. ధ్యానకాలమున బాగుగ నుపకరించును కొంత 
యభ్యాసము గలవారికి సగము చూపుగల్లి భ్రూమధ్యమున దృష్టి నిలుపుట 
యను పాడ్యమి దృష్టి మంచిది ఆరూఢులు ధ్యానమందు పరిపక్వస్థితి 
నొందినవారు సామాన్యముగ నేత్రములు తెజచికొనియే ధ్యానము చేయు 
దురు అది పూర్ణిమ దృష్టి 


170. చతుర్వేదములను, షచ్చా(న్హ్రములను అధ్యయనము చే సినను 
గూడ ప్రణవముయొక్కయధార్ధ తత్త్వము బోధపడదు. స్టూలసూక్య్మ కారణ 
మహాకారణ శరీరములను చక్కగ విచారించి అనుష్టానము చేయుచు తురీ 
యావస్థ నొందినవారికి మాత్రమే అది బోధపడును. ఓంకార మొకదాని 
యొక్క అనుభవమే కాదు సమస్త వేదవేదాంతములయొక్క అనుభవమున్ను 
వారికి సిద్దించును. దీనిచే విద్య యవసరము లేదని చెప్పుట కాదు కేవల 
పొండిత్యముచే నది లభించునది కాదనియే యభిప్రాయము 


యథా ఖరశ్చందన భారవాహీ భారస్య వేత్తా న తు చవ్షనస్య | 
తథైవ శాస్రాణి బహూన్యధీత్య సారం న జానన్‌ ఖరవద్వహేత్సః 1 


అని ఉత్తరగీతయందు గలదు. అనగా గాద్దభము సుగంధపు చెక్కల 
మోయుచున్నను తత్పు గంధానుభవమెట్లు పొందలేదో, అట్లే అనేక శా(న్హ్రము 
లను జదివిన వారైనను అనుభవజ్ఞులు గానిచో పరమార్ధము నెటుంగ జాలరు 


171. అశ్వమేధయాగములు నూజటేసి చొప్పున డెబ్బదిసార్లు చేసిన 
నేఫలము గలదో, యట్టిఫలము అంతఃకరణ శుద్దిగా ప్రణవము నాక్కమాటు 
స్మరించిన మాత్రమున సిద్దించునని చెప్పబడినది. శిఖిద్వజుడు సర్వత్యాగ 


ఓంకారసత్రయాగము 77 


మొనర్చి తుదకు ఓంకారోపాసన యనబడు సుషుమ్నాంతర  ్యనయో గము 
చేతనే కడతేరెనని వాసిష్టము చెప్పుచున్నది ఓంకారార్టము నెబుంగని వాడు 
బ్రాహ్మణుడు కాడు ఓంకార మంత్రధ్యానము సర్వదోషములను నశింపజేసి 
మోక్షమును గలుగజేయును 


172 దేహమే ఘటము ఆత్మయే అంతరమునగల జ్యోతి, వైరాగ్య 
ధ్యానయోగములే ఘటతాడన రూపక్రియ, ఘటాంతర్గతమైనున్న జ్యోతి 
రూపమగు ఆత్మను దర్శించుట కీవైరాగ్యాదులే పరమోపాయంబులు 


173 వైరాగ్యమను ప్రమిద, భక్తియను తైలము, చిత్తెకాగ్రతయను 
వత్తి నిర్వాసనాస్టితియను గాలిలేని స్థలము, - ఉన్నచో జ్ఞానమను జ్యోతి 
నిరాటంకముగా వెలుంగును 

174 గుహ్య జొహ్వేంద్రియములు ని[గ్రహింపబడ నంతవజకు బ్రహ్మ 
రంధ్రము లేక మోక్షద్వారము మూయబడియే యుండును జిహ్వోపస్టల 
నిగ్రహము గలవారలకే యవి తెఐవబడును 


ఫ్‌ 


₹వరోజు 3-4-1940 


175. “కామ స్పంకల్పో విచికిత్సా శ్రడ్దా౭_[శ్రద్దా 
ధృతిరభధృతిక్రీ దీ క్చీరిత్యేతత్సర్వం మన ఏవ.” 

(బృహదారణ్యకోపనిషళ్తు ) 
మనస్పనగా వేలు ఒక వస్తువేమియు కాదు కామము, సంకల్పము, 
సంశయము, శ్రద్ధ, అశ్రద్ద, ధృతి, అధృతి, లజ్జ, భయము మున్నగువాని 
కూటమియే యగును. మేఘ మనునది అనేక త్ర సరేణువుల సంఘాతమేగాని 
ప్రత్యేకమగు ఒకవస్తువు కాదు. అట్లే మనస్సున్ను పైజెప్పిన వృత్తుల సము 
దాయమే యగును శీతవాయువు సోకుటచే మేఘమెట్లు విచ్చిన్నమై ద్రవీభూత 
మగునో అట్లే నిష్కామకర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులచే మనస్సున్ను 


78 (శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


విలయమొందును. 


176 ఆత్మశుద్ధి ముఖ్యము దేహశుద్ది గౌణము కాని రెండును 
నుండవలసినవే ఒకపాత్రయొక్క బాహ్యాభ్యంతరములు రెండును శుభ్ర 
ముగానే యుండవలెను అపుడే అందు వండిన పదార్హము పరిశుభ్రముగా 
నుండును కాని వెలిశుద్దికంటె లోశుద్ది ముఖ్యము 


177.యస్త్వవజ్ఞానవాన్భవత్యమనస్కు.స్సదాజ.. శుచిః 1 
తస్యేన్రియాణ్యవశ్యాని దుష్ట్రాశ్వా ఇవ సారథేః ॥ (కరోవనిషత్తు) 
దుష్ట్రాశ్వములచే రధమునకును సారధికిన్ని హాని యెట్లు కలుగునో, 
అట్లే అస్వాధీనములైన యిం[డ్రియములచే జీవునకును దుఃఖము కల్లును అప 
విత్ర హృదయులకు, మనోమాలిన్య యుతులగు అవివేకులకు ఇంద్రియములు 
వశపడజాలవు 


178 లత్యమున మనస్సును నిలుపక జప, పూజా ధ్యానాదులను 
చేయ ప్రారంభింపరాదు అట్టు నిలిపిననే ఫలితము చేకూరును. లేకున్న కలు 
గదు ఇక్కారణముననే మూడుకోట్లు, నాల్లుకోట్లు రామకృష్ణాది నామ 
ములు లిఖించి కూడ మా కింకను మనస్సు నిలువలేదే యని జనులడుగు 
చున్నారు. కాన రావుకోటిగాని, శివకోటిగాని, విరల్‌కోటిగాని, ఏకోటి 
వ్రాసినను లక్ష్యమును బాగుగ నిల్పి వ్రాసిననే యెక్కువఫలమును గలుగ 
జేయును. అంతఃకరణ శుద్దియు కలుగును 


179 రామదాసు శ్రీరాముని స్తుతించుచు పదివేల పద్యములను 
వ్రాసి యందు చిత్తెకాగ్రత గల్లి మనస్సును కేవలము (శ్రీరామమూర్తి యందు 
నిలిపి వ్రాసినవి యెన్ని యుండునో చూడదలంచి ఆపద్యములు వ్రాసిన తాటి 
యాకుల నన్నిటిని గోదావరీ ప్రవాహ మధ్యమున బడవైచెను వాటిలో చాల 
వజకు కొట్టుకొనిపోయెను కాని కొన్ని మాత్రము (ప్రవాహమున కెదురుగ 
బోయి యొడ్డు చేరెను అవన్నియు చేతి నూజు పద్యములయ్యెను. అవియే 
(శ్రీదాశరధి శతక రూపమున నేడు ప్రపంచమునకు లభ్యమయ్యెను 


ఓంకారసత్రయాగము 70 


180 అట్లే దక్షిణదేశమున కంబరామాయణ మనునొక (గ్రంధము 
గలదు పూర్వము పండితులందటును పరిశీలించనిదే ఏగ్రంధమును ప్రచార 
మునకు వచ్చునది కాదు అరవదేశీయులగు పండితులలో నెవరైన నే (గ్రంధ 
మైన వ్రాసిన మధురాపురియందు దానినొక పీఠముపై నుంచి ఇంతకు 
పూర్వము అంగీకరింపబడిన [గ్రంధములను కూడనుంచి పూజించి యొక 
కోనేటిలో వదలెదరు ఆ [గ్రంధము మహత్తు గలది కానిచో తక్కిన 
(గ్రంధములు దానిని నీటిలోనికి త్రోసివైచును కాని కంబరామాయణమను 
[గ్రంధము తక్కిన పూర్వపు గ్రంధములన్నిటిని నీట త్రోసి వైచెను ఇక దాని 
మహత్తెంతయో! ఇట్టు పరీక్షింపబడిన (గ్రంథధములుకూడ, ఆదేశములో 
విద్వత్తు తపశ్శక్తి రెండును గల యొక నారీమణియొక్క అనుమతి పొందిననే 
ఆ పిదప సర్వులచే నంగీకరింపబడుచుండెడివి అట్లా కంబరామాయణ 
మునున్ను వారివద్దకు తీసికొని వెళ్ళగా దాని మహత్తెటుంగుట తన వశము 
గాదనియు శ్రీ) రంగనాధునివద్దకు తీసికొని పొమ్మనియు ఆమె చెప్ప అట్లనే 
శ్రీరంగనాధుని వద్దకు తీసికొని పోయి దానినంతయు ఆమూలాగ్రముగ 
భగవత్సన్నిధిని చదివిరి ఏయే శ్లోకములు చదువునపుడు * శ్రీ 
రంగనాథస్వామి శిరఃకంప మొనర్చునో అవియే శ్రేష్ట్రములని నిర్ణయించిన 
అవన్నియు సుమారు 10 వేలుండెను మొత్తము లక్షశ్లోకముల వ్రాసి 
యుండిరి 90వేలు అనంగీకృతములై తీసివేయబడినవి పదివేల శ్లోకములు 
మాత్రమే వైతన్యవంతములనియు, తక్కినవి భక్తిభావముతో వ్రాయబడినవి 
కావనియు అర్ధము కాన పూజాధ్యానాదులు చేయువారు గాని, రామకోటి 
మున్నగునవి వ్రాయువారు గాని ఈవిషయము జ్ఞప్తి యందుంచుకొని తాము 
వ్రాయువాటిలో నెన్ని చైతన్యవంతములై, భక్తిభావ యుతములై, యున్నవో 
బాగుగ యోచించు కొనవలెను 


+ నేటికికూడ దక్షిణదేశమున కంబోత్సవమనునది జరుపబడు చున్నది కాని యిపుడు 
శ్రీరంగనాథుడు స్వయముగ తలయూపకున్నను అతని ఉత్సవ వ([హము మెడక్రింద నొకకీలు 
పెట్టి దానిచే నూగించుదురు జనుల కాకీలుభాగము కనుపించకుండునట్టు పుష్టములచే దానిని 
గప్పివైచుదురు 


80 (శ్రీమలయాళసద్దురు గ్రందాచలి 


181 కాన భక్తిభావము కుదిరినపుడే నామము లిఖించుట ప్రారంభించ 
వలెను అట్లనే పూజించునపుడున్ను మనస్సు మూర్తిపై బాగుగ లగ్నమగు 
నపుడే పూజ నుపక్రమించవలెను అట్లే మంత్రాధిష్యానదైవమందు చిత్తము 
కేంద్రీకృతమై మంత్రార్ధము గోచరించునపుడే జపమారంభింపవలెను 


182 కొబ్బరి లేతగా నున్నపుడు చిప్పనుండి వేణుపడదు ముదురు 
పడి కురుడియైనచో, నీరంతయు నింకిపోవ చిప్పునుండి వేణుపడును లేతగా 
నున్నపుడు కొబ్బరి ఎక్కువకాల ముండదు చెడిపోవును కురుడి యైనచో 
ఎంతకాలమున్నను చెడదు అట్లే సాంఖ్యము కడవజకు విచారించినను, 
వృత్తులను జలమింకిపోకున్నచో దేహత్రయమునకు తనకు సంబం ధము 
(హృదయ గంధి) వీడకనే యుండును 


183 శ్రీ యేసుక్రీస్తును శత్రువులు కొట్టి, బల్లెములతో పొడిచి, 
శిలువపై వేసిననుు వారలగూర్చి ఆయన “ఓపరమేశ్వరా! వీరల |బ్రోవు” 
మనియే వేడెను ఆహా! ఎట్టి దయారసము! ఎంతటిహృదయ విశాలత |! 
బల్లెములతో పొడుచునప్పుడు ఆ పరిశుద్దాత్ముని దేహమునుండి చిమ్మిన రక్త 
మాఘా తకుని గ్రుడ్డికంటిలో పడినవెంటనే వానికి కన్ను వచ్చినది! ఓహో! 
అతని దేహమందలి ప్రతి అణువున్ను మహత్తర శక్తిమంతమై, కరుణారస 
పూరితమై యలరారుచుండెను గదా !!! 


184 గీత రెండవ అధ్యాయమున 55వ శ్లో. నుండి 72-వ శ్లో వణకు 
చెప్పుబడిన ప్రత ప్రజ్ఞాని లత్షణములున్ను, పండ్రైండవ అధ్యాయమున 13 వ 
శ్లో. నుండి 20వ శ్లో వజకు చెప్పబడిన అద్వేష్టుత్వాది భక్తుని 
లక్షణములున్ను, పదమూడవ అధ్యాయమున 8-వ శ్లో నుండి 12వ శ్లో 
వజకు చెప్పబడిన అమానిత్వాది జ్ఞానలక్షణములున్ను, ఆయధ్యాయమందే 
14వ శ్ఞో నుండి 18-వ శ్లో వబికు గల జేయముయొక్క లక్షణములున్ను, 
14-వ అధ్యాయమున 22వ శ్లో. నుండి 25 వ శ్లో వఅకుగల గుణాతీతుని 
ప్రితియున్ను, 16-వ అధ్యాయమున 1-వ శ్లో ॥ నుండి శ్లో ॥ ౩-వ వటికు 
చెప్పబడిన దైవిక సంపత్తుయొక్క లక్షణములున్ను, 18-వ అధ్యాయమున 


ఓంకారసత్రయాగము 81 


గితాసారమంతయు దెల్పునట్టి 51,52,53 శ్చోకములున్ను ముముక్షువు 
లందరు తప్పుక [గ్రహించవలసి యుండును 


185 సంకల్పము లాబుఎథములు-1 మృగసంకల్పము, 2 మనుష్య 
సంకల్పము, ౩ దేవసంకల్పము, 4 బుషిసంకల్పము, 5 ఈశ్వరసంకల్పము, 
6 నిస్సంకల్పము వాటి లక్షణము లిట్టుండును- 


మృగ సంకల్పము ఆహారని(ద్రా భయములు, విషయచింతనలు 
మాత్రము గలిగి, పశుతుల్యులై, ధర్మమాచరింపక, యితరులకు కీడునే 
కలిగించు స్వభావము గలవారి సంకల్పము మృగసంకల్ప మనబడును అది 
తుచ్చమైనది వారు చేయు కార్యములు చవిటినేలలో వేయువిత్తనముల 
వంటివి వ్యర్ణమే యగును 


రెండవది మనుష్యసంకల్పము! తన సామాన్య ధర్మమును తాను 
నెరవేర్భుచు ఇతరులను చెరుపకయుండువారి సంకల్పము మనుష్య 
సంకల్పములో చేరినది. 


డినికంచెను శుద్దమైనది దేవ సంకల్పము దైవిక సంబంధములగు 
కార్యముల నొనర్చుచు, కొంత యంతఃకరణ శుద్దిగల వారియొక్క సంక 
ల్పమే యిది ఇది మనుష్య సంకల్పము కంటె కొంచెము ప్రభావవంతమైనది 
అట్టివారికి వారి వారి అంతఃకరణశుద్దిని బట్టి తాము కోరినది, కొంతకొంత 
ఫలించుచుండును. కాని పూర్ణసంకల్పసిద్ది యింకను కలుగదు 


నాల్గవది బుషిసంకల్పము ఇది విషయాది వాసనాతితము 
ఈస్టితియందు వారి సంకల్పము లన్నియు ఫలించును సర్వజీవకారుణ్యము 
శాంతి వారలకు ఉండును వారు మమాత్మా సర్వభూతాత్మా యను 
వాక్యము నెల్లపుడు చరితార్థ మొనర్చుచుందురు 


ఐదవది ఈశ్వర సంకల్పము ఇదియే విశుద్ద సంకల్పమనిగూడ 
యనంబడును ఇయ్యది త్రిమూర్తుల కుండినదై వారివారి లోకపాలనాది 
కార్యములను నెరవేర్చుచుండును అట్టివారికి సమస్తము గోచరించు 


82 'శృమలయాళసద్దురు గ్రంధావళి 


చుండును 

ఆటివచి నిస్స్పంకల్పము, డృశ్వమేమియు తోపకయుండి ఆత్మాకారమై 
కేవలము జ్లేయస్వరూపమందే యుండువారి స్టితి యది వారిది చక్రవర్తి 
యాజ్ఞవలటిది దేవతలు త్రివూర్తులుకూడ వారి యాజ్ఞను 
శివసానహింతురు ఎస్పభూమికల దాటినవారికే యీ పెస్టితి సంభవించును 


186. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణా మ్‌! 
తే ద్వన్వ్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢ(ర్రతాః ॥ (7-28) 


ధ్యానానుష్టానమున మనస్సు లత్యమందింకను నిలుచుట లేదే యని 
పన్నింతురు పుణ్యకర్మానుష్టానముచే పాపము క్షయించి అంతఃకరణశుద్ది 
గలుగని కారణముచేతనే వారట్టి స్టితినొందుచున్నారు కాన పుణఖ్యకర్మలచే 
పాపమును రహిత మొనర్సి క్రమముగ నాత్మశుద్ది బడసిన చిత్తము వికల్ప 
రహితమై ధ్యేయాకారమున నిల్బ్భును 


187 “ఆభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధజ* (పాతంజలయోగ 
సూత్రము మనస్సుయొక్క వృత్తిరూప పరిణామావస్టను లేక వికల్పత్వ 
మును అభ్యాస వైరాగ్యముల ద్వారా నివారింపవచ్చును దినదినమునకును 
ధ్యానయోగ మభివృద్ది పజచుటయే యిందులకు హేతువు, వృక్షము 
మొమ్మొదట రెండు ఆకులతో ప్రారంభించినను క్రమేణ పెరుగుచు గొప్ప 
మ్రూనగునట్లు వస్తాదు దినదినమునకును కొంత కొంత బరువు మోయుచు 
తుదకు నేనుగనుకూడ రొమ్ముపై నిలుపుకొన గలుగునట్టును, ధ్యానయో 
గమును నిత్యమభివృద్ది పజచుచుండిన కొలది చిత్తనిరోధ మేర్చడి ఆత్మాను 
భూతి యవలీలగ సంపన్నమగును 


1885 ఒక రాజగృహమున నొక ముసలిది (ప్రతిదినము ప్రాతః 
కాలమున రాజగృహము నెదుట అలికి 'ముగ్గుపెట్టుచుండెడి అట్టు ముగ్గు 
పెట్టి వెళ్ళుట తడవుగా నా రాజుగృహమున నున్న నొక యేనుగుగున్న 
అచ్చోటికి వచ్చి దానిపై బడి పొర్లీ ఆమ్రుగ్గంతయు చెరుపుచుండెడిది అపుడా 


ఓంకారసత్రయాగము 83 


ముదుసలి వచ్చి దానివెత్తుకొని పోయి దూరముగ విడనుచుండెడిది 
ప్రతిరోజు ఇట్లనే జరుగుచుండెను ఇట్టుండ మూడువత్సరములు గడిచెను 
ఏనుగు పెద్దదాయెను. కాని ప్రతిదిన మెత్తుచుండుటవే ముదుసలికి అది 
భారమని పించలేదు ఇట్టుండ నొకదినమున రాజూ కార్యార్షమై ప్రాతలాల 
ముననే లేచి బయటకు పోవు సవయమున ఆ యల్ప(్రకాశమున 
రాజగృ్భృహము నెదుట పెద్ద యేనుగు నెత్తుకొని పోవుచున్న యొకరిని చూచి 
దయ్యమో భూతమో అని తలంచి భయపడి లోనికి పరుగెత్తుకొని పోయెను 
కిటికీలోనుంవి చూడ ఆపె తమ గృహమందు పనిచేయు ముసలిదియే. 
అపుడు బయటకు వచ్చి తానెట్టు అంత భారమగు నేనుగును మోయగల్షెనని 
ప్రశ్నింప అవ్విషయ. వుంతయు తెలీయబటణిచెను అభ్యాసమాహాత్మ్య 
మిట్టుండును గదా యని తలంచి రాజా అచ్చిరు వొందెను 


189 ఒక భక్తుడు మితాహారమును నీ క్రిందివిధముగ సాధించెను 
వానియొద్ద గంధపు చెక్కతో చేయబడిన యొక కొలత పాత్ర యుండెను. 
దానితో నిత్యము బియ్యమును కొలిచి వండుకొని తినువాడు భుజించుటకు 
పూర్వము ఆ కొలతపాత్రయొక్క ముఖమును సానపై నరగదీసి గంధమును 
పెట్టుకొని కొంతసేపు ధ్యానించువాడు మజుల మటునాడు ఆ పాత్రతోనే 
బియ్యమును కొలిచి, అంతపరిమాణపు బియ్యమునే వండి తినువాడు ఇట్టు 
చేయుచు రాగా కొంతకాలమునకు ఆ పాత్ర యరుగుచు వచ్చి చాల చిన్నదై 
పోయెను కాని యాతడట్లునే దాని కొలత మాత్రమే బియ్యమును వండి తిను 
చుండెను అభ్యాసముచే ఆతనికి కష్టమనిపించ లేదు క్రమముగ ఆపాత్ర 
యంతయు అరిగిపోయినపుడు కొన్ని దినము లుపవాసము చేయుటకు కూడ 
నాతడు శక్తిమంతు డయ్యెను అభ్యాస ప్రాబల్య మివ్విధముననే యుండును 


190 పూర్వము విశ్వామిత్రుడు గృహస్థాశ్రమమున నున్నపుడు వసి 
ష్రునకు వారికిని కలహము సంప్రాప్తించెను. విశ్వామిత్రుడు శ్వన్త్ర యుద్ధమున 
గొప్పునేర్పరి కాన వారితో యుద్దముచేయ నారంభించెను కాని విశ్వామిత్రుని 
బాణము లన్నియు వసిష్పని యోగదండముచే భస్మీభూతము లయ్యెను 


84 శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


అపుడాతడు 


ధిక్‌ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలమ్‌ 
ఏ కేన బ్రహ్మదండేన 'సర్వాస్రాణి హతాని మే ॥ 


అని తనక్షాత్రబలమును ధిక్కరించుకొని బ్రహ్మబలమే గొప్పదని 
తలంచి తపస్సుచేసి యద్దాని నార్జింప నెంచి, తీవ్రతపం బాచరించెను ఆ 
తపోలి_గ్నీకి తాళజాలక దేవతలు త్రిమూర్తుల యొద్దకుబోయి మొజపెట్ట 
అంత త్రిమూర్తులు వచ్చి నీవు బ్రహ్మర్ష్‌వైతి వని వచించినను, ఒప్పుకొనక 
వసిష్టుని ముఖతః యట్టివాక్యము వచ్చిననే తాను తపము చాలించెదనని చెప్పి, 
తపము నింకను తీవ్రముగ కొనసాగించెను. అపుడు రజస్తమోగుణములు 
పూర్ణముగ నంతరించి సత్త్వ విశుద్ధ సత్త్వము లుదయింప బ్రహ్మర్షివెతివని 
వసిష్టుడు చెప్పెను అభ్యాసముయొక్క ప్రాభవ మిట్లనే యుండును 


పూర్వ మొకపుడు విశ్వామిత్రుడు వసిష్టునియెడ ద్వేష భావము గల్లి 
తన క్షాత్ర ధర్మప్రకారము వానిని దునుమ నిశ్చయించుకొని యొక పున్నమ 
నాటి రాత్రి ఖడ్గమును చేబూని వశిష్టాశ్రమ సమీపమున నొక పొదలో దాగు 
కొని సమయమునకై వేచియుండెను నాటి యర్దరాత్రి వసిష్పుడెందులకో 
బయటకు వచ్చి మనోహరముగ నున్న యా చంద్రికను గాంచి ఆహా! 
విశ్వామిత్రుని తపళ్ళక్తిచేత ప్రపంచమంతయు నెట్టు ప్రకాశించుచున్నదో, అట్లే 
నేడీ చంద్రిక లోకము నంతయు ్రకాశింపజేయుచున్నది అను నర్ధమిచ్చు 
నొక శ్లోకమును బాడెను అది విని, విశ్వామిత్రుడు వెంటనే లేచి ఖడ్గమును 
దూరముగ పారవైచి వసిష్టుని సమీః ఏ సాష్టాంగ నమస్కార మాచరించెను 
అంత వసిష్టుడు “ఇప్పుడు నీ రజోగుణ మంతరించెను. ఇంతదనుక నీవు 
గర్విష్టుడవై అహంభావముతో శిరస్సు పెకెత్తుకొనియే తిరుగుచుంటివి 
నేటికది వంగినది. నీదు రభిమాన ముడిగినది, ఇపుడు నీవు (బ్రహ్మర్షి వైతివి 


అని వచించెను ఇట్లు విశ్వామిత్రుని బ్రహ్మర్షిత్వమును గూర్చిన మజియొక 
గాధయున్ను కలదు 


ఓంకారసత్రయాగము 85 


191 మనుజానకు దేహోత్పత్తికి కారణభూతుడగు జనకుడొక 
తండ్రి. ఆత్మోదయ మొనర్చు గురువు మరియొక తండ్రి 


192 మూడు దేహములు శుద్దమగుటకుగాను త్రివిధ (శారీరక, 
వాచిక, మానసిక) తపస్సు లుండియే తీరవలెను ఈ మూడును ఆత్మయను 
దీపమునకు మూడద్దముల వంటివి మూటిని శుభ్రముగ తుడిచిననే ఆత్మ 
ప్రకాశము దేదివ్యమానమై వెలుంగును ఒకటి తుడువబడి మతీయొకటి 
మసిబట్టి యున్నను, ప్రకాశము సరిగా కనుపించదు కాన మనోవాక్కా 
యములు మూడును శుద్దముగా నుండవలెను అందులకై గీత 17-వ 
అధ్యాయమున 14,15,16 శ్లోకములందు చెప్పబడిన మూడు విధములగు 
తపస్సుల నాచరింపవలసియుండును 


193 రాజ్యమునకు రాజు ఒకడే యుండవలెను పెక్కుమంది 
యున్న వైమనస్యముచే దేశము ఛిన్నాభిన్నమగును అట్లే పరబ్రహ్మ మేకమే 
గనుక తన్మంత్రమున్ను ఏకాక్షరమే కావలయును కాన సర్వమంత్రములలో 
ఏకాతరరూపమైన ప్రణవమే ఉత్తమమైనది సస్తకోటి మహామంత్రములలో 
నిదియే యగ్రగణ్యముగ నెంచబడుచున్నది 


194. ఓంకార మనగా ఓమ్‌ అను శబ్దము కాదు దాని శబ్దార్థము గీత 
8-వ అధ్యాయమున ఈ ఓంకారమును గూర్చి విస్తారముగా చెప్పబడినది 


యదక్షరం వేదవిదో వద న్లి విశ ని యద్యతయో వీతరాగాః | 
యదిచ్చన్లో బ్రహ్మచర్యం చర న్లి తత్తేపదం సంగ్రహేణ ప్రవజ్యే॥ 


దేనిని గూర్చియైన వాదించునపుడు సాక్షముండవలెను ఇచట 
ఓంకారము యొక్క మహిమను దెల్పుటకై భగవానుడు మువ్వురు సాక్షుల 
నేర్చజచియున్నాడు వేదము నంతమువజుకు చదివిన మహనీయు లెద్దానిని 
వేదసారముగ వచించుచున్నారో, వీతరాగులగు తప స్పంపన్నులే యమల 
పదమును బొందుచున్నారో, ఏయకురింతపదవి నిచ్చగించి బ్రహ్మచర్య 
వ్రతము సల్పబడుచున్నదో అట్టి భవ్యపదమే యీ ఓంకారము ఇట్లు 


86 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


ప్రణవమంత్ర ప్రాళస్తః ను జూపుటకై వేదజ్ఞ, వీతరాగ, బ్రహ్మచారులను 
మువ్వురను భగవానుడు సాక్షులుగ నెన్నుకొనెను. మటీయు, 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్‌ ! 

యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్‌॥ 

ఎవడు సర్వేంద్రియములను నిగ్రహించి మూర్దమందు లక్ష్యముంచి 
ఓమ్‌ అను ఏకాత్తరమును స్మరించుచు ప్రాణము విడుచుచున్నాడో, ఆతడు 
నన్నే పొందునని పరమాత్మ యానతిచ్చెను. కాన ఈ మంత్రమే గీతయొక్క 
ప్రాణమని యెజుగుడు. ఇయ్యనుష్టానమునకు గృహస్థ, వాన ప్రస్ట, (స్త్రీపురు 
షాది బేదమేమియును లేదు సర్వ మానవులును ఈ ప్రణవమంత్రోపాసనను 
జేసిన ధన్యులు కాగలరు. 


195 రోగము గలవారికే వైద్యులును వైద్యశాలలును నేర్చణుప 
బడినవి అట్లే భవరోగపీడితులకొలుకే, అజ్ఞానులకొలకే, తాపత్రయాగ్ని 
బాధితులకొజకే వేదములను, శాస్త్రములను, బ్రహ్మవేత్తలను, ఆశ్రమ 
ములను ఈశ్వరు డేర్చరచెను. 


196. మొమ్మొదట ధర్మమున్ను, తదుపరి భక్తి, దైవారాధన సత్కర్మ 
లను, పిదప వైరాగ్యమును, పిమ్మట జ్ఞానమున్ను, ఆపిదప అతీతమార్గావ 
బోధకమగు విజ్ఞానమున్ను జనులకు బో ధింపవలయును 

187 కలరావ్యాధి గలవారిని సమీపించువారి కావ్యాధి యంటుకొను 
నట్టు బుద్దిహీనులకు ధర్మమును బోధించుటకు వెడలినచో, వారి దోషము 
లాసజ్ఞనుల కంటుకొనునని కొందఅందురు అయితే కలరా వచ్చినచో 
గవర్నమెంటు వారు తన్నివారణార్టమై కొన్ని ద్రావకములను మందులను 
తయారు చేతురు మతీయు నావ్యాధి సోకకుండుటకై కొన్ని పరికరములను 
కూడ నిర్మింతురు. అవి గలవారికిక నావ్యాధి సోకదు. వారు నిర్భయముగ 
ఆరోగుల చెంతకేగి వ్యాధి నివారణ మొనర్చవచ్చును అట్లే బ్రహ్మనిష్పుడు 
పాపులవద్దకు నిర్భ్మయముగ పోయి, ధర్మోపదేశముల జేయుచుండును. వారి 


ఓంకారసత్రయాగము 87 


యా బోధామృత మజ్ఞూనుల భేదములనెల్ల తృటిలో సంహరించివేయును 


కాని సామాన్యులట కేగిన వ్యాధి సంక్రమించునట్టు, తాను ముందు 
శుద్దుడుగాక, జ్ఞానార్టనము చేయక, యితరుల యాత్మోన్నతికై ప్రయత్నింప 
జూచువాడు తప్పుక పతితుడగును మల్లెపుష్పముల వాసన హెచ్చ్ళుగ 
నుండిననే ఉల్లీవాసనను అణగటద్రొక్కగలదు లేనిచో ఉల్లివాసనయే 
విజృంభించును కట్టెలెన్ని యున్నను అగ్నిలో దహించి భస్మమగురీతి, బ్రహ్మ 
నిష్టలు తమసన్నిధినున్న యజ్ఞానుల పాపగుణము లన్నిటిని నశింపజేసి, 
సర్వధర్మములను వారికి బోధించి కృతార్జులుగ నానర్పగలరు కాన 
సన్న్రాసు లగువారు గృహస్టుల యిండ్లలో భిక్షల గైకొని వారి భ్రాంతి లోజిక్కి 
తాము పతితులై వారలంగూడ ్రష్టుల జేయక, తాము ని[గ్రహపరులై, 
వారలకుకూడ నిగ్రహము నేర్చునట్లుగ నుండవలెను లేనిచో సన్నాసి 
వంశమునకే అపకీర్తి వచ్చును లోకులున్ను వారలను నిందించెదరు 
ప్రస్తుతము 'సన్న్యాసులలో పెక్కురు గృహస్థుల యిండ్లలో బడి యిట్లనే 
అధర్మముల పాలగుచున్నారు ఇదంతయు విరక్తులని తలంచువారి 
యొక్కయు, సన్న్యాసులయొక్కయు లోపమేగాన అట్టి వారు గృహస్థుల 
యిండ్లలో కడుజా (గ్రత్తగ ఆహారము గైకొనవలెను 


198 శ్రీ బుద్దదేవుడు రాజవైభవము లన్నియు అనుభవించుచు, 
సుఖముగ కాలము గడుపుచున్న తటి నొకరోజురాత్రి అతనికొక 
యాకాశవాణి యిట్లు వినవచ్చెను - ఓ బుద్దుడా సర్వ ప్రాణికోట్ల నుద్దరించు 
టకై యవతరించిన వుహాపురుషుడవగు నీవీ చందమున వ్యర్ణముగ 
కాలయాపన చేయు చుంటివా? ఇకనైన లోకోద్దరణ మొనర్చెదవా, లేక 
పశుప్రాయుడవై విషయ భోగమగ్నుడవై పడియుండెదవా? యని ్రశ్నింప 
నావాక్యములను విని యాతడు మహలునుండి బయటకువచ్చి, తన 
కర్తవ్యమును గుర్తెతీంగి, సర్వసంగ పరిత్యాగియై ఆయు వత్సరము లఖండ 
తపంబొనర్చి, యా పిదప లోకోద్దరణము గావించెను 


88 (శ్రీనులయాళసద్ద్గురు గ్రంధావళి 


రెవ రోజు 4-4-1940 


199. తిలేషు తైలం దధినీవ సర్చిరావస్రోతస్స్వరణీషు చాగ్నిః। 
ఏవమాత్మని గృహ్యతే౭._సౌ సత్యేనైనం తవసా యో౭._నువశ్యతి. ॥ 


నువ్వులయందు నూనెయు, పెరుగునందు వెన్నయు, భూమియందు 
జలమును, కట్టెయందు నిప్పును ఎట్లు నిగూఢములై యున్నవో అట్లే 
ఆత్మయు దేహేంద్రియాదులందు నిగూఢముగ నున్నది కాని నువ్వులను 
గానుగాడించిననే నూనెయు, పెరుగును తఅవచిననే నెయ్యిన్ని, భూమిని 
త్రవ్విననే జలమున్ను, అరణిని మధించిననే నిప్పున్ను బయల్వెడలునట్టు, 
ఆత్మానాత్మవి చారణవేతను, ఈశ్వరధ్యానముచేతను, సత్య తపోనిష్టల చేతను 
మాత్రమే ఆత్మ ప్రత్యక్షము కాగల్లును 


200 ఒకనికి నలుగురు కుమారులు గలరు అంత్యకాలమున 
నాతడు తన కుమారు లందజిని బిలిచి, ఒక్కొక్కనికి ఒక్కొక్కపుల్ల యిచ్చి 
విరువుడని చెప్ప అందజును తమ తమ పుల్లలను విరచివేసిరి. మజల కొన్ని 
పుల్లలను కలిపి ఒక్కొక్కరికిచ్చి విరువుడనిచెప్ప, ఎవరును విరువజాలక 
పోయిరి అపుడు తండ్రి- నాయనలారా! ఒక్కొక్క పుల్లయు విడిగా నున్నచో 
(త్రుంచివేయ బడినట్టు మీరందటును వేటువేణు భావములు గలిగి, 
భిన్నభిన్నముగా నున్నచో, మిమ్ముల నెవైనను చులకనగా నోడింతురు. 
అట్టుగాక అందును ఏకీ భవించియున్నచో ఎట్టివారైనను మిమ్ముల 
నెదుర్కొనజాలరని యుపదేశించెను అందబును ఒకే లక్యమందు మనస్సు 
నిలిపి ధ్యానముచేసిన, లేక ధ్యానకాలమున ఒకే శబ్దముతో నుచ్చరించిన, ఆ 
శుద్దాణువులన్నియు ఏకాకారమై ఒకవిధమైన మహత్తరశక్తి నుదృవింప 
జేయును కాన ఒక సంఘములోగాని, సమాజములోగాని నున్నవారు 
ప్రొర్ధనాదికాలములందు ఒకేచోట సమావేశమై ఆయాకార్యములను నెరవేర్చి 
నచో, ఇతరులవలన ఏయాటంకములున్ను కలుగవు. భూతప్రేత పిశాచాదు 
లున్ను బాధింపవు 


ఓంకారసత్రయాగము 89 


201. ఇంజనునందు మొదట చిన్నచిన్న బొగ్గులువేసి మండించి 
తదుపరి పెద్దపెద్దవి వేయుచునుండ స్ట్రీమ్‌ వృద్దియై ఎంత బరువునైన నది 
యీడ్చుకొని పోగల్లును అట్లే క్రమముగ ధ్యానమభివృద్ది పరచుచు రాగా 
రాగా నిరంతర ఆత్మచింతనాదులచే నొక గొప్పశక్తి తనయందు ఉద్భవింప, 
నపుడు జీవుడు లోకోద్దరణము చేయ సమర్హుడగును శ్రీయేసుక్రీస్తు, శ్రీ 
బుద్దదేవుడు, శ్రీమహమ్మదు నబి, (శ్రీ గాంధీమహాత్ముడు మున్నగు వారంద 
అును బాల్యమున సామాన్య మనుజులుగానే యుండిరి కాని బ్రహ్మచర్యము, 
సత్యము, ఈశ్వరచింతన మొదలగు వానిచే గొప్పశక్తిమంతులై లోకమును 
నడుపజాలిరి వుహాపురుషులందటు నిట్ను సత్యధ ర్మానురక్తులయ్యే 
అమోఘశక్తి నార్జింపగల్లిరి మీ హృదయమున జ్ఞానాగ్ని యొకప్రక్క, దైవ 
చింతన మజీయొక ప్రక్క గలిగి, రెంటిని ప్రజ్వాలింపజేసినచో మీరున్ను గొప్ప 
శక్తి గలవారై లోకోద్దరణ మొనర్పగల్లుదురు కాని వైరాగ్యము, బ్రహ్మచర్యము 
తప్పక యుండవలెను లేనిచో నింజను రంధ్రము పడినదైనట్టు శరీరము 
వ్యాధుల పాలగును అపుడు వైతన్యమను స్ట్రీమ్‌ అందు తయారు గాకయే 
యుండును. 


202 అంత్యకాలమున నెవరు ఓంకారమును స్మరించుచు, పరబ 
హ్మమునందు మనస్సు నిలుపుదురో వా రాపరబ్రహ్మమునే పొందుదురని 
చెప్పబడియుండ నిక ఆజీవితము భగవచ్చింతన యేల చేయవలెనని కొందణ 
డుగుదురు ఇది, ఒక విద్యార్దిని గూర్చి సంవత్సరాంతపు పరీక్షకై పారశాల 
కేగి సమాధానము వ్రాసిన చాలుగదా, రోజున్ను చదువుట, పారశాలకేగుట 
యేల? ఎందుల కీశ్రమ యని అడుగుటవంటిది సంవత్సరమంతయు చదివిన 
గదా, పరీక్షా సమయమున కది జ్ఞప్తికి వచ్చును అట్లే ఆజీవితము 
భగవచ్చింతన, స్మరణ, ధ్యానము చేయుచున్ననే మరణకాలమున దైవస్పృతి 
గల్లునుగాని లేకున్న గలుగదు పారశాలలో ఈ సంవత్సరము తప్పిపోయిన 
విషయములందు మరుసంవత్సరమెట్టు పరిక్ష యివ్వవలెనో, అట్లే ఈ 
జన్మయాందారూఢుడుగాక, యోగ భ్రష్టుడైనచో, 'యతతే చ తతో భూయః 
F7 


90 (శ్రీమలయాళసద్ద్గురు గ్రంధావళి 


సంసిద్దా కురునన్టని యన్నట్లు వుజుజన్మలో నచ్చటినుండి వుజల 
ప్రారంభించి, అనుష్టానము సల్పుచు క్రవుముగ నారూఢత్వము 
నొందవలసియుండును 


203 సముద్రముపై ప్రయాణముచేయు నావికులవద్ద కంపాసు అను 
యంత్రమొకటి యుండును దాని సాయమున వారు పడవలను నడుపు 
చుందురు. అది ఎల్లపుడు ఉత్తరపుదిక్కునే చూపును ఎట్టు త్రిప్పినను 
తుదకచ్చో టికే పోయి నిలుచును సముద్రమధ్యమున గొప్పు తుపాను వచ్చి, 
సెనుగాలి వీచి దిక్కు తెలియకున్న పరిస్టితియంందుకూడ నావికులు 
ఆయంత్రసహాయముచే తవు గవునదిశను సులభముగ నిశ్చయించు 
కొందురు అట్లే ప్రపం చమను సముద్రమున జీవుడను యోడ గమ్యస్టాన 
మును జేరవలసియున్న మనస్సును చుక్కానిని నెల్లప్పుడును ఆత్మోన్మ్నుఖము 
గనే యుంచవలెను ఎట్టి పుణ్యకార్యములు, ధర్మకార్యము లాచరించు 
చున్నను చిత్తము లత్యమగు పరమాత్మయందు కేంద్రీభూతమై యున్నచో 
నచిరకాలములోనే ఆపర మాత్మరూప గమ్యస్థానమును జీవుడు చేరగల్లును 

204 కవాతు మున్నగునవి బాగుగ నభ్యసించిన వాడే రణరంగమున 
ధీరుడై నిలుచునట్టు దినదినము యోగ మభ్యసించువాడే తుదకు 
యోగాభ్యాసమున కుశలుడై ప్రకృతి సంగ్రావుమున విజేతయగును 
మటీయు విద్యార్ది పుస్తకముల నింటియందుంచి, సోమరియై పరీక్షరోజున 
మాత్రము చదివిన నుత్తీర్ణుడు కానట్టు, నిత్యము ధ్యానాద్యనుష్టానములు 
గావింపకున్ననో జీవుడు పరమావధిని జెందనేరదు 


205. వేదేషు యక్టేషు తపస్సు చై వ దానేషు యత్పుణ్యఫలం (వ్రదిష్టమ్‌! 
అత్యేతి తత్పర్వమిదం విదిత్వా యోగీ వరం స్థానము పైతి చాద్యమ్‌ ॥ 
థ్యానయోగమహిమ యీ శ్లోకముచే వెల్లడియగుచున్నది బీదలగు 

భక్తులను కరుణించి భగవంతు డీశ్లోకమును చెప్పియున్నాడు ఏలయన, 
కొందటు నిరనులును చదువులేనివారునగు భక్తులు అయ్యో! మాకు దాన 
ధర్మములు చేయుటకుగాని, యజ్ఞాదు లాచరించుటకుగాని ధనములేదే, 


ఓంకారసత్రయాగము 91 


శాస్త్రము చదువుటకు విద్య లేదే యని చింతించుదురేమో యని తలంచి 
కరుణామూ ర్రియగు పరమేశ్వరుడిట్లు చెప్పెను - వేదాధ్యయనములచేగాని, 
యజ్ఞాది క్రతువులచేగాని, కృచ్చచాం[ద్రాయణాది తపస్సులచేగాని గోదాన, 
భూదానములచేత గాని ఏఫలము లభించునో, దానికంటె నధికమగు ఫలము 
ధ్యాన యోగముచే వునుజునకు లభించును దీనిచే విద్య, ధనము 
నిరుపయోగములని కాదు, ధనముండిన సత్కర్మలకు వినియోగపడును. 
విద్యయున్న శా స్రార్థ మెణుంగుటకు సహాయపడును 


206. స తు ద్విక్టకాల నైర న్తర్య సత్కారాసేవితో దృఢభూమిః ! 
(వతంజలి యోగనూత్రము.) 


అభ్యాస, వైరాగ్య, బ్రహ్మచర్యాదులను విడువక చాలకాలము ఆద 
రముతో ననుష్టించిననేగాని చిత్తనైర్మల్యము, ఏకాగ్రత సిద్దించి ఆత్మాను 
భూతి దృఢపడదని దిని భావము 


207 ఇహపర భోగేచ్చా రాహిత్యమే వైరాగ్యము విషయాదివృత్తులను 
వదలినవాడే విరాగి (వైరాగు; తనలోని త్రిగుణసంబంధ వృత్తుల నెతీంగి 
వాటిని నిగ్రహింమవాడే గుణవిరాగి 


208 పంచదశిలో నాల్గువిధములగు ఆనందములు చెప్పబడెను 
(1) అవిద్యానందము, (2) విద్యానందము, (3)యోగానందము, (శఉుజ్ఞానా 
నందము, స్పూలదేహ సంబంధములైన వాసనలవలనను, దేహేన్లియ విషయ 
సంపర్కమువలనను గల్లునానందము అవిద్యానంద మనబడును బాహ్య 
విధ్యల వలన గల్లునానందము విద్యానందము యోగధ్యానాదులచేతను, ప్రణ 
వానుసంధానమువేతను గల్లునానందము యోగానందము అపుడు విజ్ఞా 
నమయ కోశము బాగుగ వికసించును తన్మయత్వ మొందినపుడుగాని, ఆవే 
శమునగాని కొన్ని తత్త్వములు, పద్యములు జనులు వ్రాయుచుందురు కాని 
అడియున్ను అంతరమున బాహ్యానందమే యగును అది అపూర్ణస్థితియే 
కాన దానిచే భ్రమనొందగూడదు నాదానందముకూడ బాహ్యామేగాన దాని 


92 _శ్రీమలయాళసద్దురు (గంధావళలి 


చేగూడ భ్రమయగూడదు అపూర్ణస్థితియందే బహిర్ముఖుడై బోధలను 
ప్రారంభించినచో, అభిమానము గలవాడై, క్రమముగ ధ్యానానుష్టానములు 
సన్నగిల, పతితుడైపోవును ఈ యనుభవము అనుష్టానము గలవారికే 
గోచరమగును కొండనెక్కువాడు నెత్తము జేరక యేమాత్రము కొంచెము 
క్రింద నున్నప్పటికి కాలుజారినచో అమాంతముగ క్రిందపడిపోవును కాన 
పూర్ణస్టితి నొందువజకు మధ్య యెచ్చటను ఆగకూడదు. ఆత్మానందమే 
జ్ఞానానందము, సాక్షాత్కార జ్ఞానము కలుగునపుడు జనించు నిరతి 
శయానందమే యది 


209. మహమ్మదునబి హీరాయను పర్వతముపై నొక గుహయందు 
చాలకాలము తపస్సుచేసెను తపస్సు పరిపక్వము కాగా నొక దైవశక్తి తనలో 
ప్రవేశించినట్లును, లెమ్ము, లోకోద్దారణ చేయుమని యుద్భోధించినట్లును, 
అపుడు తాము బోధింపవలసిన దంతయు తనయందావేశ మైనట్లును, తదు 
పరి యాతడు లోకమున ధర్మబోధకై బయల్వెడలినట్లును చరిత్రగలదు 


జి 
9-వ రోజు. 5-4-1940 


210 *“హ్రస్వో దహతి పాపాని దీర్టో మోత(ప్రదాయకణ- ఓంకార, 
మును హ్రస్వముగ నుచ్చరించినయెడల పాపములను దహింపజేయును. 
ద్నీరముగ నుచ్చరించిన మోక్షమును గల్లుజేయును కాన నుచ్చరించునపుడు 
ద్గీర్ణముగానే యుచ్చరించుట మంచిది అపుడే స్టూలమును సూక్ష్మమందును, 
సూక్ష్మమును కారణమందును, కారణమును మహాకారణమందును, మహా 
కారణమును అవ్యక్తమందును అవ్యక్తమును పరమాత్మయందును విలీన 


పఅచి ఇవ్విధమున ప్రణవారమును చింతనజేయుటకు అవకాశము 
లభించును 


211 దుఃఖము కనుగొనుట, దాని యుత్పత్తి నెలుగుట, దాని 


ఓంకారసత్రయాగము 93 


నివారణమునకు యత్నించుట, అట్టి నివారణోపాయమును సర్వజనుల 
కెజీంగించుట - ఈ నాల్గింటిని (శ్రీబుద్దదేవుడు బోధించెను 


212 కొందజు- ఆత్మకు స్టానమెక్కడ నని అడుగుదురు మీకు 
నెక్కడ శాంతి కలుగునో అదే ఆత్మస్థానము దానినే బ్రహ్మరంధ్రమనియు, 
సుషుమ్న యనియు, వేంరుస్త్రానవునియు, హృదయకుహరవునియు, 
భ్రూమభ్యమనియు వివిధములుగా చెప్పుచుందురు. అవన్నియు యోగ 
శ్యాస్త్రములందు అభ్యాసులకొటికేర్పుడినవే యగును ఆత్మ ఒక వస్తువైననే 
గదా యిచటగాని అచటగాని ఉండునని చెప్పుటకు లేక, అదియొక్క 
మాత్రవంటిదా! హృదయములోగాని, మజెచటనైనగాని దాచిపెట్టుటకు? 
సర్వచరాచరములందును వ్యాపించి పరిపూర్ణమై తన కన్యముగ నెద్దియును 
లేకయుండునట్టి ఆత్మకు ఒక స్థానమెచట? వుజీయు ఏవస్తువెచట 
నుంచబడునో, అది యావస్తువు కంటెను పెద్దయై యుండవలెను అట్లు 
కాకున్న అది దానిలో నిముడజాలదు అంటే ఆత్మ నొకస్థాన మందుంచ 
వలెనన్న అది ఆత్మకంటె నతీతమై యుండవలెను ఆత్మయే అన్నిటికి నతీతమై 
యుండనిక దాని కతీతమై యేది యుండ గలదు? కాన పైన వివరించిన 
వన్నియు అభ్యాసులకొఅకు కల్పింపబడినవే యని యెజుంగవలెను 


213. ఎట్లన, ఒక పెద్ద మైదానము గలదు గవర్నమెంటు వారు 
దానినింకను పంచి పెట్టలేదు ఈ లోపుగానే జనులు వారివారికి తగినట్టు 
కొన్ని హద్దులేర్చరచుకొని ఇది మాది, ఇది మాది యనుకొనుచుండిరి 
కాని వుటల దానినంతయు గవర్నమెంటు వారు స్వాధీినపఅచుకొని 
హద్దులూడ బెలుక, ఒకే మైదానముగానే యుండెను అట్లే అనంతవస్తువును, 
జనులు వారివారి నౌకర్యార్ధము సాంతముగా భావించి యుపాసించు 
చుందురు చిత్తము పరిపక్వమైన కొలది అవన్నియు కల్పనలే యని వారికి 
గోచరించును 


214 గీతను వరించుట యనగా శ్లోకములను వల్లించుట మాత్రము 
కాదు శ్ఞోకార్హమును అనుష్టానమందుంచుటయు నగును అట్టిచో దాని 


94 (శ్రీనులయాళసద్లురు (గ్రంథావళి 


యందొక్కొక శ్లోకమైనను చాలును ఎంతయో ఫలము చేకూరును దినిని 
గూర్చిన యొక కథ గలదు గీత 18-వ అధ్యాయమున గీతాసారము 
నంతయు దెల్పునట్టి మూడు శ్లోకము (51,52,53,)లు గలవు అందు 
మధ్య శ్లోకము (52) ఇంకను ముఖ్యతరమైనది అదేదన, 


వివి క్తసీవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । 
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం 'సముపా శ్రితః॥ (18-52) 


అనగా, నిర్మలమైన యేకాంత ప్రదేశమున, మితాహారియై, 
మనోవాక్కాయముల సంయమన మొనర్చి, వైరాగ్యమును లెస్సగ నాశ్ర 
యించి, నిత్యము ధ్యానయోగవరుడై యుండువాడు బ్రహ్మత్వ రూపమగు 
మోక్షము నొందగలడని యద్ద్లము ఈ గీతా శ్లోకమును పండ్రెండు సంవత్సర 
ములు మననము చేసినచో దానియద్దము బాగుగ తెలియగలదని యొక 
బ్రహ్మచారియగు బ్రాహ్మణున కొకరు చెప్పిరి ఆతడట్లనే యొక నదీతరమున 
గూర్చుండి యాళ్లోకార్థమును బాగుగ మననము చేయుచు ధ్యానించు 
చుండెను అప్పటికిని ఆబుసంవత్సరములు గడచెను ప్రతిదిన మనేక 
పండితులు, విద్యావంతు లాత్రోవబోవుచు వానిని జూచి, సోమరియై పడియు 
న్నాడని తలంచిపోయి, విద్య నేర్భుకొనరాదా, సంస్కృతము చదువు 
కొనరాదా, వేద మభ్యసించరాదా, భగవద్గీత చదువరాదా, సోమరియ్లై 
వ్యర్హముగ కాలము గడుపుచు బ్రాహ్మణవంశమున కట్రతిష్ట తెచ్చుచుంటివా 
యని వివిధ రీతుల చెప్పిరి కాని యాతడేమియు ప్రత్యుత్తర మొసంగలేదు 


మటునాడింకను బెదిరించి పల్కిరి, అపుడును మాజుబల్కలేదు 
మూడవనాడు ప్రహారమున కియ్యకొనిరి అప్పుడు తన మౌనమును 
విరమించి యా బ్రాహ్మణుడిట్లనియె “మిత్రులారా! నేను శాస్త్రములను, 
ఉపనిషత్తులను చదువలేదనుకొంటిరి అన్నిటిని చదివితిని. గీతను చదవలేదని 
మీరు తలంచుచున్నారు చదువుచునే యున్నాను. కాని ఆలు సంవత్సరముల 
నుండి చదువుచున్నను అందలి యొక్కశ్లోకమైనను ఇంకను పూర్తికాలే”” దని 
వచింన నంత నాపండితోత్తము లందజును, “ఓహో! ఇదియా నీవైదుషి! 


ఓంకారసత్రయాగము 95 


నీప్రజ్ఞ నీకంటె చిన్న వాజెందరో మా పారశాల యందు రోజునకు పది, 
పదిహేను శ్లోకములను ఒక్క పెట్టున వల్లీంచివేయుదురే, ఇంతకాలమునుండి 
అర్దశ్ళుకమునైనను చదవలేకపోతివా??* అని ప్రశ్నింప నంతనాతడు కడు 
శాంతముగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను - “నాయనలారా! నేను చదువుచున్న 
శ్లోకమిది-(వివిక్తసేవీ .సముపాగ్రితః, వివిక్తసేవీ- ఆసక్తి లేని అనగా ప్రతి 
బంధకములేని యేకాంతస్టలము నాశ్రయించి - అని అర్ధము, నాకీ యాలు 
సంవత్సరములకు స్టూలమగు నేకాంతమే లభించినడిగాని, సూక్మమగు 
నేకాంతము (సంకల్పరహితానస్ట్ర లభించలేదు, లఘ్వూశీ! లఘువుగ 
నాహారము గైకొనుచు- అట్లనే లఘ్వాహారము స్టూలశరీరమునకు లభించినది 
గాని ఆత్మకు శాంతి దొబకలేదు, యతవాక్కాయ మానసః - మనో 
వాక్కాయముల నిగ్రహించి నామనస్సు పూర్ణముగ నిగ్రహింపబడ నందుననే 
బహిర్ముఖమై మీరనుచున్న దానిని సహింపక ప్రత్యుత్తరమీయ సమకట్టినది 
మౌనమును భంగమొనర్చుటచే వాక్‌నిగ్రహమింకను పూర్తిగ గలుగలేదని 
సిద్దించుచున్నది. అట్లనే కాయ నిగ్రహమున్ను ధ్యానయోగపరో నిత్యం- 
నేనును నిరంతర ధ్యానశీలుడనై యున్నచో మీతో సంభాషింప కుండియే 
యుందురు కాన నదియు సగమే సిద్దించినది వైరాగ్యం సముపా శ్రితః - 
వైరాగ్యము లెస్పగనుండి యున్నచో నేను మీకు సమాధానము చెప్పవలసిన 
యగత్యమే లేకపోయెడిది కాన నేనింకను ఆటుసంవత్సరములు వాటి 
నభ్యసించిననే గాని బోధింపజూ”నని చెప్ప నాపండితులందటు విస్మయా 
విష్టచేతస్కులై, యధథార్టపరనమన నేమియో (గ్రహించి, తాము గావించిన 
యపరాధమును క్షమింప వేడుకొనిరి కాన గీతాది (గ్రంధములను 
పరించువారందజున్ను తదర్ధమును బాగుగ మననముచేసి యాచరణ 
యందుంచిననే పూర్ణఫలమును బొందగలరని నిశ్చియించుకొనవలెను 

215 ఆత్మయొక్క స్థానమును గూర్చి శ్రీశంకరాచార్యులవారొక 
శోకము చెస్పిరి అది చాలముఖ్యమైనది అదేదన- 


జాగ్రత్యుద్భూత బాహ్యేన్రియ విషయ సముల్లాస సాక్షీ శినోఐ హం! 


96 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


స్వప్నే దృష్టప్రవంచ వ్రతిఫలనమనో వృత్తి సాక్షీ శివో2_హమ్‌ ! 
సుస్తే చిత్తే ప్రలీనే ప్రబలతమమహామోహ సాక్షీ శివోఐ_హమ్‌। 
నిత్యానందే తురీయే విగత కలిమలస్సర్వసాక్షీ శివోహమ్‌ । 


జా[గ్రదవస్టయందు దృళ్యప్రపంచ మెచటనుండి యెబుంగబడు 
చున్నదో అదియే ఆత్మస్థానము అట్లే స్వ్పష్నావప్రయందు సూక్మరూపములైన 
సమస్తస్వవ్నవృత్తాంతము లెచటనుండి యెటుంగబడుచున్నవో అదియే ఆత్మ 
స్థానము. జా[గ్రదవస్టయొక్క ప్రతిబింబితస్టలమే స్వవ్నమని చెప్పబడినది 
ముఖమద్దమునందు ప్రతిబింబించురీతి జాగ్రత్తునందు తాననుభవించిన 
దృశ్యవిషయము లన్నియు సంస్కారరూపేణ సూక్ష్మముగ దాగియుండి 
స్వవ్నమందంతఃకరణమున ప్రతిఫలించును 

216. కనుకనే జా[గ్రదవస్టయందు తాను శుద్దుడైనది, లేనిది 
తెలిసికొనుట కిదియొక గొప్ప ఉపాయము స్వప్నమందింకను వికారములు 
దుష్ట్రచేష్టలు కలుగుచున్నచో, జాగ్రత్తునందింకను పూర్ణముగ శుద్దము కాలే 
దని తలంచవలెను అపుడు మతటీంత హెచ్చుగ ధ్యానాదులొనర్చి దానిని 
రహిత మొనర్పవలెను. ఎపుడు స్వవ్నమందేవిధమైన మాలిన్యము, వికారము 
కలుగకుండునో, జూగ్రత్తయందున్నట్లే శుద్దముగా నుండునో అపుడే తన 
యాచరణ పరిపక్వస్టితికి వచ్చినదని సాధకు డెలటుంగవలెను 


217 అట్లే సుషుష్యవస్ట యందేస్తానమునుండి యా నిర్విషయా 
నందము ననుభవించునో పిదప మేల్కొనిన తరువాత నేను ఆనందముగా 
నిద్రించితినని చెప్పబడుచున్నదో అదియే ఆత్మస్థానను అనగా సుషుప్తి 
యందలి ఆనందము, గాఢతరమగు అజ్ఞానము ఎచట నుండి యెటుంగ 
బడుచున్నవో అదియే బ్రహ్మ( ఆత్మ) స్థానము. జా(గత్నప్న సుషుప్తులను ఈ 
త్రైవిధావస్టలనే సామాన్యు లెజుంగుచున్నారుగాని, తురీయమగు నాల్లవ 
యవస్ట నెబుంగుట లేదు అట్టి ప్రతి, అంతఃకరణము శుద్దమ్టై, విషయ 
వాసనలు నశించినవారికి మాత్రమే గల్గును ఎచట నుండి సమస్తమును సాక్షి 
రూపముగా గాంచుచు నిత్యానందరూపమై వెలుగుచుండునో అదియే తురీ 


ఓంకారసత్రయాగము 97 


యస్తానము అట్టి తురియస్టమగు ఆత్మ అజ్ఞాల కనుభవైక వేద్యము కాదు 
జ్ఞానులకే యగును కనుకనే గీతలో ఇవ్విధమున నుడువబడెను- 


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పళ్యతో మునేః॥ (2-69) 


సమస్త జీవులు ఏవిషయవాసనా రూపమగు దృశ్యమున మేల్కాంచుచు 
న్నారో, అయ్యది జ్ఞానులకు రాత్రిగాను, ఏనిర్విషయ ఆత్మానందమున 
జ్ఞానులు మేల్కొని యున్నారో, అయ్యది జ్ఞానులకు రాత్రి (శూన్యము 
గాను నుండును 


218 మనము భూమిపై నుండినందువలననే రాత్రింబగళ్ళు మనకే 
ర్పడుచున్నవి సూర్యునియొద్ద నున్నచో కలుగవు అపుడు నిత్యప్రకాశమే 
యుండును అట్లే ప్రకృతియందు తగుల్కొని యున్నంతవజకు ద్వంద్వము 
లేర్చడుచుండును ప్రకృతి కతీతమైన ఆత్మస్టితి యగు తురీయమున 
నవేవియు నుండవు అట్టి జ్ఞానసూర్యుని చెంత కేగుటకు ప్రతిముముక్షువును 
యత్నింపవలెను అట్టి స్పానమందుండువాడు నిత్యజాగ్రత్తున నున్నవాడే 
అట్టిదాని నెజంగనివారు సన్నాసులు కాలజారు 


219. నేత్రే జాగరితం విద్యాత్‌ కంరే స్వవ్నం 'సమావిళేత్‌ 1 
సుమ ప్తిగ్‌ం హృదయస్టం తు తురీయం మూ మ సంస్థ్రితమ్‌. ॥1 


జాగ్రదవస్టయందు జీవుని స్టానము నేత్రము స్వప్నమందు కంరము 
సుషుప్తియందు హృదయము, తురీయమందు మూర్ష్న (బ్రహ్మరంధ్రము, 
అని యోగశా(న్త్రుమున వచింపబడినది 


220 సమాధినిష్టలో శరీరము పడదు ఎంతకాలమున్నను అట్లే 
యుండును ఆ తురీయపదమున సోహం మంత్రార్హమగు చైతన్యము ప్రకా 
శించుటవలననే అది ఆత్మ స్వరూపజా[గత్తు అనబడినడి అచట సోఇ_హం 
మంత్రమును మౌఖికముగ చెప్పుట కాదు. ఆత్మయే దానిని పలికించు 
చుండును 


98 శీనులయాభపద్దురు గ్రంధావలి 


221 యతయో యత్నశిలాః - ఆత్మకొఅకు యత్నించు వారే 
యతు లనబడుదురు అనగా 'ప్రకృతివిలక్షణవుగు ఆత్మనుగూర్చి 
చింతించువారే యతులు 

222. యతనో యోగిన్రానం పశ్యన్హాత్మన్యవస్థితమ్‌ । 
యతన్లోఐ_ప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ॥ 
చవిటిభూమియందు కృషిచేసి పైరుపెట్టినను ఎట్లు సరిగ పండదో, 
అట్లే అంతఈకరణకశుద్దిలేక, ధర్మాచరణ లేనివారై, నిత్యము గీత పరించుచుండి 
నప్పటికి, యోగాదులు శీలించుచున్నప్పుటికి ఫలిత మెక్కువ గోచరింపదు 


223. గీత తొమ్మిదవ అధ్యాయమునకు రాజవిద్యారాజ గుహ్యయోగ 
మని పేరు అనగా రాజ్యపరిపాలనా రహస్యములు అంతరంగులగు 
మంత్రులకే తెలియునట్టు, ఈ బ్రహ్మవిద్యను అంతరంగ భక్తులే తెలిసికొం 
దురనియు, రాజరహస్యముల నతిగుహ్యముగా నుంచునట్టు బ్రహ్మవిద్య 
నతిగూఢముగా నుంచవలెననియు భావము రాజులకు జ్ఞానము గలిగి 
యున్నచో ప్రజలను సక్రమముగ పాలింతురని యెంచి రాజులకే పూర్వము 
బ్రహ్మవిద్య నుపదేశించిరి కనుకనే “ఇమం రాజర్లయో విదుః (దీనిని 
రాజర్షులు తెలిసికొనిర్సి అని గీతయందును చెప్పబడినది 


224. జ్ఞానం విజ్ఞాననహితం యత్‌జ్ఞాత్వా మోత్యసీఐ...శుభాత్‌ | 


జ్ఞానమనగా జ్ఞానికి నుండవలసిన అమానిత్వాది గుణములు విజ్ఞాన 
మనగా అనుభవజ్ఞానము బ్రహ్మమును తెలిసికొనునట్టి జ్ఞానము రెండును 
నుండవలెను జ్ఞానమార్దించిన వరీక్షయం దుత్తీర్ణులెనట్టు విజ్ఞానము కలిగిన 
ఉద్యోగము దొఅకినట్టు, పరీకప్యాసైనను ఉద్యోగము దొటుకనిచో లాభ 
మెట్టులేదో, అట్లే జ్ఞానగుణములు గల్లియున్నను, జ్లేయము నెజుంగనిచో 
పూర్ణత్వము సిద్దింపదు మజీయు జ్ఞానము రాజబంధువువంటిది. రాజు 
బంధువునకు రాజభోగము లన్నియు లభించునుగాని రాజ్యాధికారము 
మాత్రము లభింపదు అట్లే జ్ఞానగుణములచే పుణ్యలోకప్రాప్తి, పరలోక 
సుఖము కలుగునేగాని జన్మరాహిత్యపదవ చేకూరదు. 


ఓంకారసత్రయాగము 99 


225 సామాన్యముగా మనస్సు చేయవలదను దానిని చేసియే తీరును. 
శేయమనుదానిని చేయకయే యుండును ఇదియే సోమరితనముయొక్క 
లక్షణము కాన మనస్సును జయించుట కుపాయమనగా- అది చేయుమనిన 
దానిని చేయకుండుటయు, చేయవలదనిన దానిని చేయుటయు - ఇంతే, 
ప్రాఈకాలమున బ్రహ్మముహూర్తమున లేచి స్నానమాచరింప దలచిన - 
ఇపుడు చలిగనున్నది, లేవవలదు, ఇంకను కొంచముసేపు పరుండుమని 
మనస్సు హితము బోధించును. అపుడు విజ్ఞుడగువాడు లేచి వెంటనే స్నానము 

సియే తీరవలెను. అట్లే గీతాపారాయణము, ధ్యానము చేయుదమని 
తలంచిన వలదని చెప్పును అపుడు వాటిని చేసియే తీరవలెను ఇవ్విధమున 
చేయుచు రాగా రాగా తన ప్రభుత్వము సాగమిచే మనస్సు నెమ్మదిగ 
వశపడును దీనిని గూర్చున యొక కధగలదు - 


226 పూర్వమొక (గ్రామమున కలహ యనునాక బ్రాహ్మణ (స్త్రీ 
గలదు పేరు చేతనే ఆపె స్వభా మొకింత గమనించుకొనవచ్చును ఆగ్రామస్సు 
లందజితోను కలహించుటయే ఆమె పని భర్త వద్దనిన దానిని చేయును 
చేయుమన్నదానిని చేయదు ఇట్టుండ నొకదినము ఆ బ్రాహ్మణుని తండ్రి 
గారి శ్రాద్దము వచ్చెను. ఆ విషయము క్రిందటి డినముననే యాతడు తన 
భార్య కెజింగించెను వెంటనే యా కలహోత్సుక తన అనిష్టమును దెల్పి 
దానిని వారింపనెంచెను అయ్యో! పాపమాబ్రాహ్మ డత్యంతచింతాకులితుడై, 
గత్యంతరము దోపక, తన గురువువద్దకు బోయి జరిగిన సమాచా 
రమంతయు నతని కెజీంగించె అంత నాతడిట్లాక యుపాయంబు వచించెను, 
- ఓ బ్రాహ్మణుడా! నీవిపుడే నిభార్యయొద్దకేగి - నేడు శ్రాద్ధము వద్దు, 
ఏమియు వద్దు, ఒక్క బ్రాహ్మణునకు కూడ అన్నము పెట్టవద్దు అని చెప్పు 
మనెను అతడట్లే చేసెను అది వినగానే ఆ చండగాత్రి అరుణనేత్రయై- 
అట్లెప్పటికిని కాదు, నేడు చేసియే తీరవలెను ఒకరికి కాదు, పదిమందికి 
భోజనము పెట్టవలెను, నేనే తయారు చేసిపెట్టదను- అని భీష్మించి యక్కార్య 
మున కుపక్రమించెను, భూసురుడు లోలోన సంతసించి తన్ను రక్షించిన 


100 (శీమలయాళసద్ద్గురు గ్రంధావళి 


గురువును వేనోళ్ళ పొగడుకొనెను మనస్సును కూడ ఈరితిగనే లొంగదీసి 
కొనవలెను అయితే అది క్రమముగ నభ్యసించుచు రావలెను ఎట్లన - 


227. ఒక యూరిలో నొక ధనవంతుడు గలడు బహుస్టూల 
కాయుడు కాలుతీసి కాలుపెట్టవలెనన్న పదిమందాసేవకులు దగ్గజనుండ 
వలెను ఒకనా డాధనికునకు రుగ్మత యేర్చుడెను వెంటనే స్వంత డాక్షరును 
పిలిపించి చూపించిరి రోజునకు పదిమైళ్లు నడచినగాని ఆ వ్యాధి తగ్గదని 
యాతడు చెప్పెను. ఇంకేమి, ధనికుడు హతోత్సాహుడాయెను. అడుగు 
పెట్టలేని వాడు పదిమైళ్ళ్లు నడచుటెట్టు? అయితే డాక్టరుగారు కడు 
సమర్ణుడు బాగుగ నాలోచించి యిట్లనెను- సరే, నేడుసాయంత్రము 
బండిలో షికారుగా వెళ్ళి మంచి గాలి సేవించుము, రోగము కొంచెము 
తగ్గునని వచించెను అట్లనే యానాడు ధనికుడు తన చేతికజ్టతీసికొని 
బండిలోగూర్సాని వాయుసేవనమునకై యూరిబయటకు పయనమాయెను 
డాక్షరుగారుకూడా వెంట వచ్చిరి ధనికుడు ముందుప్రక్కను, డాక్టరు 
వెనుకప్రక్కను బండిలో కూర్చొనిరి బండి సాగి కొంతదూర మేగగనే 
వెనుకనున్న డాక్షరు మెల్లగ నాధనికుని చేతికజ్జను క్రిందకు పడద్రోసెను 
డాక్టరుగారు చాల గొప్పవారు గాన వారిని దిగి తీయు మనుట యుచితము 
కాదని తలంచి ధనికుడు తానే దిగెను దిగి యాకజ్ఞ నెత్తునంతలో డాక్షరు 
గారు బండిని కొంచెము ముందుకు జరిపించిరి. ధనికుడు బండిని సమీపించు 
నప్పుటికి ఇంకకొంత జరిపించిరి ఇంకను కొంత జరిపించిరి ఇట్లు జరుపుచు 
జరుపుచు వానిని బండిఎక్కనీయక సుమారొకమైలు వానిచే నడిపించెను. ఆ 
దినమునుండి వానికి నడచుట యభ్యాసమై, క్రమముగా రోజునకు 10మైళ్ళు 
నడువ శక్తిగలిగి, దానిచే తన రుగ్మతను బోగొట్టుకొని యారోగ్యవంతు 
డయ్యెను అభ్యాసముయొక్క మహిమ యిట్లనే యుండును 


228 ఒకనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణపరమాత్మ నిట్లడిగెను - నాధా! 
న మోహం సర్వభేతేషు న మేద్వేష్యో౭_స్తిన ప్రియః (9-29) అని గీత 
యందు చెప్పియున్నారు అట్లయిన భక్తులనే రక్షించుట, తదితరుల 


ఓంకారసత్రయాగము స్త్ర] 


నుపేక్షించుటేల? అందలును మీకు సములే గదోోతపుడు పరమాత్మ 
యిట్లనెను, ఎ ఒకతండ్రికి నలుగురు పుత్రులు గలరు వారిలో ముగ్గుణు 
ఉద్యోగముచేయుచు జీవించుచున్నారు ఒకడు పాపము పిచ్చివాడు తల్లి 
వానినే దగ్గఅకు పిలిచి అన్నముపెట్టును ఆతడు తల్లిదండ్రులపైననే 
ఆధారపడు వాడు కాన నల్వురిపైనను ప్రేమ యున్నను తల్లిదండ్రులు 
ముఖ్యముగ వానినే కనిపెట్టి చూచుచుందురు అట్లనే సర్వజనులు 
విషయాదులందు మునింగి నాయాశ్రయమును వదలుకొనుచున్నారు 
భక్తులు మాత్రము నన్నే శరణుజొచ్చుచున్నారు కాన వారినే నేనెక్కువగ 
గమనించుచుందు నని చెప్పెను 


229. అపిచేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌ | 
సాధురేవ స మ న్తవ్యస్పమ్యగ్వ్యవసితో హి సః ॥ 
జీప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చా న్లిం నిగచ్చతి । 
కాన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 
మిక్కిలి పాపాత్ముడైనను తన దుష్టగుణములను విడిచి అనన్య 
మనస్కుడై యెపుడు నన్ను ధ్యానించునో, అపుడాతడున్ను త్వరలో 
ధర్మాత్ముడు కాగలడు. అవచిరముననే దివ్యపదము నొందగలడు ఓకుంతీ 
పుత్రా! నన్ను నమ్మినవాడు చెడడు, చెడడు, చెడడని ముమ్మాటికి 
నెబుంగుము ప్రతిజ్ఞ చేయుచున్నానని రణభేరి మోగించి భగవంతు 
డుద్దోషించెను అయితే మజల నెన్నడు పాపకార్య మాచరింపకుండ 
నుండవలెను. లేనిచో, ఒక (ప్రక్క ధ్యానముచేయుచు మజీయొక ప్రక్క 
దుష్కృత్యము లాచరించుచు వచ్చిన ఫలితము మృగ్యమే యగును 


230 పూర్ణత్వము నొందినవానికి మజల నెన్నడును_మా మాలిన్యమేల 
కలుగదని కొందటు ప్రశ్నింతురు అట్టివారికి సర్వరు షక యు గ గ్రస్త 
ట్టునుగాన భేదభావమున కచట తావులేదు. శ్రీతన వీడి వారెపుడు 
నుండరు జీవన్ముక్తస్టితి గలుగనివారు wai జల [పక్సతీదోషము గలి 


102 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


వారె పతనము నొందవచ్చును గాని అట్టీస్టితి గలిగిన వారుమాత్రము పతనము 
నొందరు టెంకాయ(బొండము గాని, సారకాయగాని పచ్చిగా నున్నపుడు 
నీటిలో మునుంగును ఎండినచో ఎంతముంచినను పైకే తేలునుగాని 
మునుగదు అట్లనే జీవన్ముక్తుని స్టితియునని విజ్ఞులు తలంచుకొనవలెను 


231. పంచకోశములలో ఆనందమయకోశమే పరమాత్మకు స్థాన 
మని చెప్పిరి కాని అది యధాన్టము కాదు. ఆత్మ పంచకోశాతీతము కాన ఏ 
కోశమున్ను దానికి స్థానము కానేరదు ఉపాసనాపరుల కనుకూలతకొలఅకే 
అట్లు ఆత్మస్థానము కల్పింపబడియుండవచ్చును ఐదు చిమ్నీలుగల ఒక 
దీపమునకు పైగల నాల్లుచిమ్నీలను తీసివైచి కొంతదూరమునుండి చూచిన, 
చిమ్నీ లేనట్లుగను, దీపమొకటే యున్నట్టుగను కనుపించును కాని, 
సమీపమునకు వచ్చి చూచిన, నింకను నొక ఆవరణ గలదనియే స్పుష్ట్రపడును 
అట్లనే, ఆనందమయకోశ మాత్మకతి సమీపమున నుండుటంబట్టి దానినాత్మ 
యని పఠిభ్రమింపవచ్చును కాని యధార్లమున కదియునాక యావరణమే 
కాన దానినిన్ని భేదింపవలసియుండును అపుడే ఆత్మను జేరగల్లుదురు 
ఒక్క చిమ్నీ యున్నప్పుటికి, దానికి జ్వలనశక్తి లేదు, దివమునకే గలదు అట్లే 
ఆనందమయకోశమున నిత్యత్వ, జ్ఞానత్వ, (ప్రకాశత్వములు లేవు కాన 
జ్ఞానాగ్ని యచట ప్రజ్వలింప నేరదు తదేకైకపటలవిచ్చిత్తెచే సచ్చిదానంద 
మగు ఆత్మ బహిర్గతమై, పూర్ణత్వము సంభవించును అయితే అంతవజ 
కేతెంచినవారు సామాన్యులకంటె చాలగొప్పవారే కాని ధ్యయాకారస్థితి 
ఇంకను వారికి కలుగలేదు. కాన జన్మరాహిత్యమున్ను కలుగలేదనియే 
అర్ధము శుద్దాంతఃకరణు లైనందుచే వారికి పుణ్యలోక ప్రాప్తిమాత్రము 
చేకూరును 


232.పూర్ణ ధ్యేయాకార స్టితిగలవారు ఎన్నియో సంవత్సరముల 
కొకసారిమాత్రమే లోకమున నవతరింతురని (శ్రీరామకృష్ణపరమహంస 
వచించిరి. ఉద్యోగస్టులందువలె గురువులలోకూడ చాల భేదము కలదు 
వారలందును అనేక తరగతులు గలవు సామాన్యులే తజిచు అగపడుచుం 


ఓంకారసత్రయాగము 103 


దురుగాని కారణగురువులు (కేవలము భగవదాదేశముచే లోకమునకు పంప 
బడినవారు) బహు అరుదుగా నుందురు 


233 సామాన్యస్థితిచే సంతుష్టిపడక క్రమేణ జ్ఞానమభివృద్దిపజచి తా 
నుత్తీర్ణుడై, యితరుల కూడ నుత్తీర్ణుల జేయవలెను అందులకై తీవ 
వైరాగ్యము గలిగి అనన్యభగవచ్చింతన చేయవలెను స్వాతికార్లెలో కృత్తికా 
నక్షత్రము. పైనున్నపుడు వర్షించు జలబిందువునకై ముత్తెపు చిప్ప 
లెంతకాలమో సముద్ర పైభాగమున నోరు తెజచికొని వేచి యుండి, 
ఆజలబిందువు పడగనే నోరు మూసివైచి అగాధజలములోనికి దిగిపోయి, 
యట దానిని గూర్చియే చాలకాలము చింతనచేయుచు నుండ, క్రమముగ 
నాబిందువు ముతెముగా పరిణమించును అపుడు దానికెంతయో 
అమూల్యత యేర్చడును అట్లే ధ్యాననిష్కడగు ముముక్షువున్ను మహాత్ము 
లగు గురువుల సద్బోధ లెపుడు లభించునా యని కాచుకొని కాచుకొని 
యుండి అయ్యవి లభించుటతోడనే యిక మెదలక నొకచోట గూర్చుండి 
తీవ్రముగ వాటిని వునననిది ధ్యాసనము లొనర్పవలెను. అపుడే 
తద్బోధనామృతశీకరములు ముక్తిమౌక్తికములై పరిణమించి శాశ్వతసుఖ 
మొనగూర్పగల్లును ఇదియే వేదాంతము యొక్క పరమ రహస్యము 


234 దయాల్‌బాగ్‌ సత్సంగమువారి యభిప్రాయము దేహేంద్రియా 
ద్యంతఃకరణవృత్తుల కతీతమైయుండు సాక్షిచైతన్యమున సంయమనము 
చేయుటయే యగును ఆ వైతన్య మనాది, అనంతము, సర్వ ప్రకాశకమున్ను, 
నిత్యోదితము బావి త్రవ్వకపూర్వమును అచ్చోట జలముండియే యుండి 
నట్టు, సర్వజీవులందున్ను ఆదివ్యవైతన్య శక్తి ఎల్లప్పుడుండియే యున్నది 
కాని త్రవ్వబడిననే జలము కన్పడినట్టు, ధ్యానాద్యనుష్వానముల వలననే ఆ 
యాత్మశక్తి ప్రస్ఫుటముగ గోచరించును దానినే కుండలినీ ఉద్పోధమనియు, 
జ్ఞానశక్తి యనియు అందురు 


235. పక్వమై వృక్షమునుండి రాలినపండు వుజల చెట్టున 
కంటుకొనదు అట్లనే సంసారవృక్షమునుండి విచ్చిత్తినాందిన జీవన్ముక్తులైన 


104 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


మహాత్ములు మజల నా సంసారమున దగుల్కొనరు వారికిక పునరావృత్తి 
లేదు రంగులరాట్నమును పట్టుకొనిన వారుమూత్రమే దానితో బాటు తిరుగు 
చుందురు బయటనున్నవా రాయం[త్రమును సాక్షిరూపమున గాంచు 
చుందురు అట్లనే, సంసారచ క్రభ్రమణ పరితాపోపశమునము నొందిన 
జీవన్నుక్తులు బంధరహితులై లీలారూపమున నీ జగంబును గాంచు 
చుందురు. 

236. 'సన్నాసులకు, బ్రహ్మనిష్టులకు నిక నేకర్మయు లేదని కొందు 
చెప్పుదురు అది సరి కాదు 

ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్పువివర్షితమ్‌ । 

జ్ఞానస్య కారణం కర్మ జ్ఞూనం కర్మవివర్ణితమ్‌ i 


అనగా ఫలము పుష్పరహితమైనను, సలోద్భవమునకు పుష్పమే 
హేతువు అట్లనే జ్ఞానము కర్మవివర్షితమైనను, జ్ఞానోద్భవమునకు కర్మయే 
హేతువు కాన నిష్కామకర్మముచే సత్కర్మానుష్టానముచే, పూజా, భక్తి, 
ఉపాసనాదులచే నంతఃకరణశుద్ది బడసి, ఆపిదప ధ్యానాద్యనుష్టానములచే 
విజ్ఞాన మభివృద్ధి కాగా ఆత్మసాక్షాత్కారమును జీవుడు పొందగల్లును కాన 
మొదటనే కర్మల నుపేక్షించిన నిక జ్ఞానము శూన్యమగును ఒకవేళ జ్ఞానము 
పొందినప్పుటికిని నితరులకొజకైనను తాను సత్కర్మల నాచరించుటయే 
మంచిది. తనదేహమును తాను కాపాడు కొనుచున్నంతవజకు లోకమును 
కూడ కాపాడుచుండుట శ్రేయస్కరము. 


237 ప్రమిద, తైలము, వత్తి, గాలిలేని స్థలము - ఇవన్నియు 
నుండిననే జ్యోతి వెలుగగల్లునట్టు వైరాగ్యమును ప్రమిదె, _భక్తియను 
తైలము, యోగమను వత్తి, నిర్వాసనారూపమగు గాలిలేని స్థలము నున్ననే 
జ్ఞానమను జ్యోతి ప్రకాశించును పైజెప్పినవన్నియు నున్నచో ఆదీపమెక్కడ 
పెట్టినను, ఎవరు వెలిగించినను ప్రమిద ఏరూపముగా నున్నను, అది 
మట్టిదైనను బంగారుదైనను, చిన్నదైనను, పెద్దదైనను; రంధ్రము లేనిదైనచో, 
తైలము నీరు కలియనిదైనచో, వత్తి కొడిగట్టనిచో, స్వచ్చముగ వెలుగు 


ఓంకారసత్రయాగము 105 


చుండును అట్లనే ఏజాతివారైనను (స్త్రీలైనను, పురుషులైనను, ధనికులైనను, 
దరిద్రులైనను, ఇచట నున్నను, కాశీ హరిద్వారము మున్నగు స్టలముల 
కేగినను, దృఢ వైరాగ్యమును రంధ్రములేని ప్రమిద, విషయమాలిన్యమను 
నీరుతగులని పరిశుద్ధమైన యచంచలభక్తియను. తైలము, ఏకాగ్ర 
మానసంబను కొడిలేని వత్తి, వాసనారహితస్తితి యను నిర్వాతస్టలము 
జేపట్టినచో జ్ఞానజ్యోతి నిరాటంకముగా వెలుగగలదు. 


238 బ్రహ్మనిష్పులకు నాడీశుద్ది ముఖ్యముగ నుండవలెను పాపని 
వృత్తి గలిగినచో, దృఢగాత్ర మేర్చడును తగరపుకత్తితో గొప్పవృత్షమును 
నటుకజాలనట్లు దుర్చలదేహముతో బలవత్తరమైన ప్రకృతిపాదపమును 
ఉన్మూలించుట యసాధ్యము బ్రహ్మచర్యానుష్టానము సరిగనున్ననే వీర్య 
మోజస్సుగ పరిణతమై దేహము శక్తిమంతవుగును దుర్పలదేహులు, 
దుర్చలచిత్తులు (బ్రహ్మస్థానము నెపుడును నలంకరింపజాలరు కనుకనే 
గొప్పగొప్ప బ్రహ్మవేత్తలందయును దృఢకాయులై, తేజోవంతులై, అస్టలిత 
బ్రహ్మచర్యపరులై యుండుదురు అయితే దేహమును మాత్రము పోషించు 
చుండుడని చెప్పుట కాదు. దేహమానసంబులకు సన్నిహిత సంబంధము 
గలదు గాన మనళ్ళుద్లికె దేహశుద్ది యవసరమని చెప్తుటయే యగును 


239 బ్రహ్మచర్యము గలవాడు, కామసంకల్ప రహితుడు, గురుభక్తి, 
దైవభక్తి గలవాడు, శమదమాది సాధనచతుష్టయ సంపత్తిగలవాడు మాత్రమే 
బ్రహ్మవిద్య కద్దుడగును 


240 ఇక ధ్యానమెట్టుపక్రమింపవలెనో చెప్పెద- అనుకూలమైన 
స్టలముండవలెను అది లేనిచో, ఏదైన ఏకాంతప్రదేశముగాని, ఆశ్రమము 
గాని చేరుట యుత్తమము జలము, ఫలవృక్షాదులు సమీపమున నుండు 
నట్టిచో బైనచో చాల మంచిది క్రూరమృగ సంచారము లేనిదై యుండవలెను. 
శబ్దము లేకుండ నుండవలెను బ్రహ్మముహూర్తముననే స్నానమాచరించి, 
విభూతి ధరించి మట్టినేలపై కృష్ణాజినముగాని, దర్భాసనముగాని వైచుకొని, 
సిద్దాసనముగాని, పద్యాసనముగాని యవలంబించి, దేహమును బుజువు 
F8 


106 (శీమలయాళసద్ల్గురు గ్రంథావళి 


నొనర్పవలెను “సమం కాయశిరో గ్రీవం అని గీతయందు చెప్పబడినదిగాన 
శిరస్సు, కంరము, నడుము సమముగా నుంచవలెను ఏలన వెన్నెముక మధ్య 
భాగమునుండి సుషుమ్న ప్రవహించుచుండును అయ్యది వక్రముగానున్న, 
కుండిలినీస్టాన మగు మూలాధారమునుండి ఊర్చ్రముఖముగా జనునట్టి శక్తి 
ప్రతిహతమై, యవరోధమునంది, సమాధిస్టితి కాటంకము గలుగజేయును 
చింతనా(ప్రవాహమున్ను అడ్డుపడిన దగును కనుకనే ద్‌ర్షచింతన 
చేయునపుడు గాని, మహత్తర సమాలోచనల గావించునపుడుగాని శరీరము 
సహజముగానే తిన్ననగును వుణతీయు మహాపురుషులు, గొప్పగొప్ప 
ప్రవక్తలు, సూత్యావిష్భుతుల నొనర్చు గొప్ప వైజ్ఞానికతత్త్వవేత్తలు, 
బుజుగాత్రులైయే యుండుట మనము గాంచుచున్నాము. వక్రశరిరము 
గలవారి బుద్దులున్ను వక్రముగానే యుండును వక్రదేహముగల సర్పము 
విషమయము గదా! 


ఇక స్టలవిషయమై ఒకటిరెండు వాక్యములను చెప్పవలసియున్నది 
స్థలము మిట్టపల్లములు లేనిదై యుండవలెను ఒక ఇంజను నొకచోట 
స్థాపించునపుడు మొట్టమొదట లెవెల్‌ సరిసమానముగా నుండునట్లు 
జూతురు ఏయొక్క నూలైనను హెచ్చుతగ్గులుగా నుండిన, ఇంజను సరిగ 
పనిచేయ జాలదు అట్లే ఈదేహమను ఇంజను ధ్యానమను క్రియ కనుకూల 
పడవలసియున్నచో, మొదట దానిని చక్కగా స్థాపించవలయును ఇక స్టల 
భేదము జూతము రాతినేల శక్తి నాకర్షించును కాన రాతిబండపై గూర్చుండి 
ధ్యానించుట యంత మంచిదికాదు సిమెంటు, కంకజువేసిన నేల మధ్య 
మము మట్టినేల శ్రేష్టము కాన గోమయముచే దానిని శుభ్రముగ నలికి 
ఉపయోగించుట వుంచిది కృష్ణవ్యాఘాజినములందు, శక్తిని భూమి 
యాకర్షింపక నిల్బునటువంటి యొకవిధమైన సామర్థ్యము గలదు. కాననవి 
ధ్యానమున కుపకరించును కాని సర్వసామాన్యముగా పవిత్రమగు దర్భయే 
ఆసనమున కుపయోగింతురు 


ఏది యెటులున్నను ఈ యాసనాది విషయములు గౌణములేగాని 


ఓంకారసత్రయాగము 107 


ప్రధానములు కావు అట్టు ఆసనముపై గూర్చుండి దృష్టిని భూమధ్య 
మునగాని, నాసికాగ్రమున గాని, సహస్రారమునగాని నిలిపి, మొమ్మొదట 
తన యిష్టదైవమును, గురువును స్మరించవలెను పిమ్మట అర్జానుసంధా 
నరూపముగ జపమాచరించవలెను ఒక్కొక్క మంత్ర ముచ్చరించునపుడు 
ఒక అపూర్వమైన తేజము తనలో ప్రవేశించి తన్ను పరిశుద్ద మొనర్చు 
చున్నట్టును, దేహమంతయు చైతన్యమయ మైనట్లును భావన చేయవలెను 
అటు గావించిన, త్వరలోనే యాతడు శుద్దుడు కాగల్లును 


తజ్జపస్తదర్ధభావనం (పతంజలియాగ సూత్రము - అనగా మంత్ర 
ముచ్చరించునపుడు దాని యర్టమును కూడ భావింపవలెను లేనిచో మందు 
లేక వట్టిగుండు మాత్రము వేసి కాల్చిన ఫిరంగివలె నుండును అది శబ్ద మును 
గలుగజేయునుగాని లత్యమును భేదింపజాలనట్లు, అర్జపురస్పరముగ 
నాచరింపని జపమున్ను అవిద్యా కోటను ధ్వంసం మొనర్పజాలదు 


పూర్వపు బుషులకును మనకును గల భేదమిడియే వారికిని మన 
కును మార్గము చీలిపోవున దిచటనే ఏప్రణవాది దివ్యమంత్రములను జపించి 
సనకాదులు విజ్ఞానవంతులైరో, ఆ ప్రణవాది మంత్రములనే యిపుడు 
మనమును జపించుచున్నాము ఏపంచాక్షరీ మహామంత్రమును స్మరించి 
వామదేవ, విశ్వామిత్రులు జన్మరాహిత్యపదవి నొందిరో, ఆ పంచాక్షరినే 
యిపుడు మనమున్ను స్మరించుచున్నాము ఏ శ్రీరామమంత్రమును స్మరించి 
ఆంజనేయాదులు ముక్తిని బడసిరో, ఆ (శ్రీరామమంత్రమునే యిపుడును 
మనము స్మరించుచున్నాము తుంబురు, నారదాదులే నారాయ మంత్రము 
జపించి కృతార్ధత నొందిరో, మనము జపించునడియు ఆ నారాయణ 
మంత్రమే కాని, వారివలె మనకేల యట్టి యపూర్వశక్తిసామర్థ్యములు 
గలుగలేదు? కారణము జపించునపుడు అర్జానుసంధానముగావింప 
కుండుటొకటి, చిత్తమన్యత్ర యుండుట యొకటి ఈ రెంటివల్లను మన 
జపవుంత ఫలవత్తర వుగుట లేదు తగినరీతి నాచరింపనందుననే 
తగినఫలము బొందక పోవుచున్నారు 


108 (శ్రీమలయాళసద్న్వురు గ్రంధావళి 


241. యధార్లము వచించిన, పండైండుసంవత్సరము లెవరు నిర్మల 
భక్తితో ధ్యానము సల్పుదురో, వారికి తప్పక ఆత్మసాకాత్మారము కలుగును 
పూర్ణత్వము సిద్దించును సందియము లేదు. ఇట కొందటీట్లు ప్రశ్నింతురు - 
మేము ధ్యానము ప్రారంభించి 12సంవత్సరములే కాదు ఇంకను నెక్కువే 
యైనది; ఎంతకాలమో గురుసేవ చేసితిమి, జపమాచరించితిమి, ధ్యానము 
సల్పితిమి, కాని మాకింకను ఆత్మశాంతి కలుగలేదేమి? యనిన నిజమే 
ఎంతకాలము దున్నినను భూమి చవిటి దైనచో మొక్క మొలవదు ఎంతకాల 
మౌషధము సేవించినను పథ్యము సరిగా లేనిచో రోగము కుదురదు. అట్లే 
చిత్తశుద్ది లేక చేసిన యనుష్టాన మంతగా ఫలింపదు. 


పోనిండు, మీరు నిండు భక్తివిశ్వాసములతోనే చేసినారనుకొనుడు 
అదైనను ఈ 12సంవత్సరములు కాదు మీరు ధ్యానించునపుడుగాని, నడచు 
నపుడుగాని, కూర్చున్నపుడుగాని, మాట్టాడుచున్నప్పుడుగాని యెంత 
కాలము మీమనస్సు ధ్యేయాకారమగు ఆత్మయందు లగ్నమైయుండునో, 
ఆకాలమే లెక్కకువచ్చుచుండును తక్కినదంతయు పొల్టుమాత్రమే అట్లెన్ని 
నిముషములు నేడు మీ మనస్సు ధ్యేయమందు నిలుచునో అటువంటి 
నిమిషములు అబువదియైనచో ఆత్మలోకమున ఒక గంటకాలము మీరు 
పొందినట్టు, అటువంటి గంటలు 24యైన, ఒకరోజుమాత్రమే. మీరు 
ఆత్మయందు నిలుకడ గలిగిన వారగుదురు అట్టిరోజులెన్నియో జేరిననే ఒక 
సంవత్సరమగును, అట్టిసంవత్సరములుగూడ పండ్రెండు కావలెను గదా! 
దీనినే నింకెంతకాల మొక్కొక్కరు ధ్యానింపవలసియున్నారో యోచించు 
కొనుడు ఈ జన్మయందు కాకపోయినను ఎన్నిజన్మలలోనైనను అంత 
కాలము సేకరించిననే (ఆత్మయందు స్థితిగల్గిననే) పూర్ణత్వము నొందగలరు. 


అట్టు చిత్తెకాగ్రతతో ధ్యానముచేయని కారణముచేతనే ఎంతయో కాల 
మనుష్టించియు తుదకు ఫలము కనుపింపనందుచే అనేకులకు నాస్తికభావ 
ముళ్చన్న మగుచున్నది. వేదశా స్రాదులందును, గురువాక్యములందును వారి 
కవిశ్వాస మేర్చడుచున్నది సాధులోకము పతనమగుటకు కారణమిదియే 


ఓంకారసత్రయాగము 109 


కాన ధ్యానాదికాలములందు చిత్తమన్యత్ర పోనీయక చూచుచుండుట 
సర్వముముత్తులయొక్కయు కర్తవ్యమై యున్నది ఈవిషయమై యొక కథ 
గలదు 


242 అక్చరుచక్రవర్తి రాజుగా నున్నపుడు (ఆ మహమ్మదీయ 
రాజ్యకాలమున) గురునానక్‌యొక్క కీర్తి ప్రజలలో బాగుగ వ్యాపించి 
యుండెను ఆతని తపఃప్రభావము పవిత్రస్వభావము గాంచి మహమ్మదీయు 
లలో గూడ ననేకు లాతనికి శిష్యులైరి కాని యాతడుమాత్రము లోక 
వ్యవహారము లందెక్కువ జనక ఏయేకాంత ప్రదేశముననో కాలము గడుపు 
చుండెను వాని ప్రభావము గాంచి అక్చరుచక్రవర్తి తన యాస్థానమునకు 
వాని బిలువనెంచి, దూతను బంపెను ఆతడట్లె పోయి వచింప, నానక్‌ సర్వ 
లోకములకు సామ్రాజ్యాధిపత్యము వహించు నేను ఒక చిన్నదేశమును 
పాలించు రాజు బిలిచిన, పోవుటయా? అట్లెన్నటికిని కాదు అని చెప్పి 
పంపివేసెను ఆప్రత్యుత్తరము విని కొందు మహమ్మదీయులు క్రుద్దులైరి 
గాని అక్సరు శాంతించి మఅల వానికి వర్తమాన మంపెను అపుడును 
నాతడు రాలేదు 


అత్తజీ అక్చరుచక్రవర్తి యొక ఉపాయ మాలోచించెను - ఈతడు 
పరమభక్తుడు కాన నమాజా కాలమున మసీదునకు పిలువనంపిన నటకు 
తప్పక వచ్చును అని యూహించి ఫలానిదినమున ఫప్రార్థనాసమయమునకు 
మసీదున కేతెంచుడని వచింప దూతనంపెను దూతవాక్యమును విని గురు 
నానక్‌ సంతోషభరితుడై నేనే ఆదినము స్వయముగ వచ్చెదను నా కొజికై 
మల నెవరును పిలువరా నక్కజలేదని వచించెను అట్లే యాదిన మందజేీ 
కంటెను ముందుగా గురునానక్‌ మసీదునకు బోయి యిట వేచియుండెను 
ఇంతలో అక్చరుచక్రవర్తి, ప్రధానుడగు మౌల్వీసాహోబు, తదితర ముస్లిం 
భక్తులు, అందు వచ్చి చేరిరి సమాజాు ప్రారంభ మయ్యెను తాను నిలబడి 
యదంతయు చూడవలెనని నానక్‌ కోరెను వారందులకు సమ్మతించిరి 


కొంత ప్రార్ధన అయిన తరువాత మౌల్వీసాహెబుగారు ప్రార్ధన 


110 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నుప(క్రమించగనే, నానక్‌ పకపక నవ్వెను తమగురువు నవమానపవపరచు 
చున్నాడని తలంచి వారందరును రౌద్రము వహించిరి కాని అగ్బరు ఇది సమ 
యముగాదని వారలను వారించి శాంతపజచెను మజల కొంతసేపటికి 
అగ్బరు చక్రవర్తి ప్రార్ధన కుపక్రమించెను అపుడు నానక్‌ ఇంకను బిగ్గజగ 
నవ్వనారంభించెను ఇక వారి యాగ్రహమునకు హద్దు లేదు కత్తులను 
దూసి6. కాని దూరదృష్టి గల యగ్బరు వారలను మజల నిరోధించెను 


నమాజంతయు పూర్తియైన పిదప తాను నవ్విన హేతువేమి యని 
యేకాంతముగ అక్చరుచకక్రవర్తి నానక్‌ను (ప్రశ్నంప, అతడిట్లనెను- 
మౌల్వీగారు ప్రార్టించుచున్నారని మీరు తలంచితిరేమో, కాదు, తనయింట్లో 
తనపిల్లవానికి ముందు ఇచ్చుచున్నాడు (నిజముగా యపుడాతడట్లే 
చేయుచుండెను తన కుమారు డస్వస్టుడై యున్నందున వానికి మందిచ్చు 
చుండగా సమాజుకాల మైనదని మసీదునకు వెంటనే వచ్చివైచెను కాన 
చిత్తమంతయు నచటనే లగ్నమైయున్నది.) ఈ విషయ మతనిని నడిగి 
తెలిసికొనవచ్చును అంత అక్బరు మౌల్వీని బిలిపించి యడుగ, నదంతయు 
సత్యమనియే తేలినది 


ఇక రెండవమాటు నవ్విన కారణమేమని యడుగ నానక్‌ అక్చరుతో 
మీరు ప్రార్టిచుచుండిరని యెంచితిరేమో, కాదు, మార్కెట్టునందు 
గుజ్జపుబేరము చేయుచుంటిరనెను-( నిజముగా నాదినము మార్కెట్టునకు 
కొన్ని క్రొత్త అరేబియా గుజ్జములు వచ్చియుండెను, వాటిని గైకొనదలంచి 
రాజా బేరమాడుచున్నపుడు 'సమాజు సమయము కాగా వుసీదునకు 
రావలసివన్చైను.) 


కాన దేహము మందిరమున నున్నను, మనస్సు మార్కెట్టులో 
దిరుగులాడుచుండెను అక్బరు తన చిత్తస్టితి అపుడట్లనే యుండెనని 
సమ్మతించి, నానకొయొక్క ్రికాలజ్ఞానమునకును, పవిత్రస్వభావమునకు 
మెచ్చి తనరాజ్యమందొక భాగమును అతనికిచ్చివైచెను, మజియు నికమీద 
తాను తన మతమును నిరాఘట్టముగ చాటుకోనవచ్చుననియు, తానేమియు 


ఓంకారసత్రయాగము 111 


దానినాటంక పరుపననియు వచించెను నేటికిని పంజాబుదేశ మందలి 
కొంతభాగము సిక్కుమతస్స్టులైన గురునానక్‌ సంప్రదాయము యొక్క 
పరంపరయందలివారి యధీనమున నున్నది. చూచితిరా, జనుల యేకా[గ్రత 
యెవ్విధమున నుండునో!! కాన కడుజాగరూకత వహించి, చిత్తము నన్యధా 
పోనీయక, ధ్యానకాలమందైనను లక్యమందే నిల్పునట్టు శీలించవలెను. 


243 నాడీశుద్ది 'స్టూలదేహమునకు జెందినది ఇది బాహ్యాశుద్ది 
జలముచే దేహమును శుద్దమొనర్చుకొనునట్లే ధ్యానయోగాదులచే 
అంతఃకరణశుద్ది చేసికొనవలెను ఇది లోశుద్ది రెండును కావలసినవే 
జ్ఞానానుష్టానము చేయలేనివారికి సత్కర్మలను బోధించవలెను వాటిని 
నిరసించరాదు ప్రధమమున అవియే యవసరము 


244 బ్రహ్మచర్యము రెండువిధములు (1నైష్టిక బ్రహ్మచర్యము, 
(2) గృహస్థ బ్రహ్మచర్యము మనోవాక్కాయములచే నేకాలవుందును 
విషయమందు ్రవర్తింపక బ్రహ్మమందు సదా నిష్టగల్గియుండుట నైష్టిక 
బ్రహ్మచర్య వుగును అపుడీక్రింద తెలుపబడు ఎనిమిది దోషములు 
లేకయుండవలెను 


స్మరణం కీర్తనం కేలిః ప్రేక్షణం గుహ్యభాషణమ్‌ | 
'సంకల్ఫో౭_ధ్యవసాయళశ్ళ్చ క్రియా నిప్పత్తిరేవ చ ॥ 


ఏతన్మైథున మష్ట్రాంగం ప్రవదన్తి మనీషిణః | 
విపరీతం బ్రహ్మచర్యం ఏతదేవాష్టలక్షణమ్‌ ॥ 


విషయముల స్మరించుట, కీర్తించుట, క్రీడించుట, చూచుట, 
రహస్యముగ మాట్లాడుట, సంకల్పించుట, యత్నించుట, ప్రవర్థించుట 
యను నీయెనిమిదిన్ని అబ్రహ్మచర్య లక్షణములు ఇవి లేకుండుటయే నైష్టిక 
బ్రహ్మచర్యలక్షణము. 

పరస్త్రీయందభిలాషలేక బుతుకాలమున మాత్రము స్వపత్నితో 
ధర్మముగా ప్రవర్తించుట గృహస్టబ్రహ్మచర్య వునంబడును నిత్యము 


112 (శీచములయాళసద్ల్గురు (గ్రంథావళి 


బ్రహ్మవింతనయం దుండుటయే అనగా బ్రహ్మవుందు చరించుటయే 
యధార్టమైన బ్రహ్మచర్య మగును. కాని స్టూల బ్రహ్మచర్యమున్ను ఆవశ్యకమే. 
అది లేనిచో నిది సాధ్యము కాదు. ఈ బ్రహ్మచర్యవిషయము (స్త్రీపురుషుల 
కిరువురకును సమానమే 


245. ఆత్మానాత్మ వివేకముచే మనసును ప్రత్యగాత్మయందు 
విలీనము చేయుటయే జ్ఞానతపస్సు ఇది ఉత్తమమైనది ధ్యానధారణాదులవే 
నానర్చు తపస్సు మధ్యమము కేవలము కృషద్ష్రచా న్రాయణాదులచేతను, 
కేవల ముపవాసాదులచేతను దేహమును కృశింపజేసి చేయు తపసు కనిష్టము 

246 అత్మైక్యబోధ మొకసారి గల్లినచో, మలల నిక నద్దాని విషయమై 
సంశయ ముండదు అదే ఆత్మవాణి అది గలుగనివో శ్రవణ మనన నిది 
ధ్యాసనల గావింపవలెను ఆత్మస్వరూపమును ప్రతిపాదించు మహావాక్యాదు 
లను వినుట శ్రవణము ఆవినిన దానిని అనేకయుక్తులచే నాలోచించి, 
ఆనాత్మపదార్థము నేను కాదని త్రోసివేసి తన యధార్ధస్టితిని మాటిమాటికి 
చింతించుట మననము. అట్లు మననము చేసినదాని ననుభూత మొనర్చు 
కొనుట్క అనగా ఆత్మయందు నిలుకడ గల్లియుండుటు నిదిధ్యాసము ఇది 
ఒకదానికంటె నొకటి యుత్కృష్టమై, అధికఫలము గలదై యుండును 
ఈవిషయమై వివేకచూడామణియందు శ్రీశంకరులిట్లు తెల్పి 6. 


శ్రుతేశ్ళతగుణం విద్యాన్మననం మననాదపి । 
నిదిధ్యాసం లక్షగుణ మన న్తం నిర్వికల్పకమ్‌ ॥ 


అనగా, శ్రవణముకంటె మననము నూయజురెట్లధికఫలము నొసం 
గును మననముకంటె నిదిధ్యాసము లక్షరెట్లధిక ఫలము నిచ్చును నిర్వి 
కల్పసమాధి అనగా సాక్షాత్కారస్టితియొక్క ఫలమనంతమని పేర్కొనబడెను. 


247 కట్టెను మధించుటచే అగ్ని ప్రజ్వాలించునట్లు, ధ్యానయోగమువే 
జీవునియందు జ్ఞానాగ్ని ప్రజ్వలించును 


248 బ్రహ్మనిష్టను చెజుపులేక చూచుచుండుటయే ఆత్మవ్రతము 


ఓంకారసత్రయాగము 113 


249 మలినహృదయము, శుద్దహృదయము, విశుద్దహృదయమని 
హృదయము మూడు తెగులు మలిన హృదయము మట్టివంటిది మట్టి 
యందు సూర్యబింబము కనుపించదు అట్లే యట్టి హృదయమున 
ఆత్మజ్యోతి ప్రకాశింపదు శుద్దహృదయము అద్దమువంటిది. అందు 
సూర్యబింబము కానుపించునుగాని దహనశక్తిలేక యుండును అనగా 
నట్టిహృదియమున జ్ఞానముంకురించును గాని కర్మరాశి నది పూర్తిగ 
దగ్రమొనర్చ శక్తిలేనిడై యుండును విశుద్రహృుదయము సూర్యకాంతమణి 
వంటిది అందు ప్రకాశోష్టత్వములు రెండును నుండును. అది పూర్ణజ్ఞానో 
దయస్టితి సూర్యకాంతవుణి జ్వలించునపుడు తృణాదుల భస్మీభూత 
మొనర్చునట్లు, ఆ విశుద్ధ్దహృదయము కర్మసమూహము నంతయు నిర్మూల 
మొనర్పగలదు 


250 ఆసనములలో పద్మాసనము, సిద్దాసనము ముఖ్యములైనవి 
సిద్దాసనము పండైండుసంవత్సరములు శీలించిన యోగము సిద్ధించును, 
ప్రాణవాయువు సన్నగిలును ఉన్మనీఅవస్ట తనంతట నదియే కలుగును 
ఆయాసనము బ్రహ్మచర్యమునకున్ను సహాయపడును 

251 వేసవికాలము ముదురుచు రాగా రాగా మంచు ఏలాగున 
తగ్గిపోవుచుండునో, అట్లే జ్ఞానసూర్యు డభివృద్ది నొందినకొలది, అవిద్యా 
కర్మ వాసనారూపమగు తుషారము క్షయ మొందుచుండును 


252 చవిటినేలను దున్ని విత్తనము వేసినను ఫలింపనట్లు, 
వాసనాయుతమగు నంతఃకరణమున ఈశ్వరోపాసన, ధ్యానయోగాదులు 
ఫలింపవు కాని యిపుడు అమెరీకాదేశీయులు ఎట్టు చవిటిభూములలోని 
ఉప్పును ఎలెక్టిక్‌ కర్రెంటుచే మాడ్చివైచి భూములను సారవంతముగను 
సస్యా భివృద్ది కనుకూలముగను చేయుచున్నారో, అట్లే తపోబలముచే 
మనోమాలిన్యమును రహిత మొనర్చినచో, జ్ఞానబీజము దివ్యముగ వర్రిల్హును 


114 _శ్రీనులయాలళసద్లురు గ్రంధావళి 


160 వరోజు 6-4-1940 


253. మహర్షయః స ప్త పూర్వే చత్వారో మనవ స్తథా | 

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 

నలుగురు మనువులు, సప్తర్షులు - వీరు మొట్టమొదట భగవంతునిచే 
సృజింపబడిరి వారినుండి క్రమముగ లోకమభివృద్ది యయ్యెను మనువు 
సంతాన మగుబచేతనే మానవులని పేరువన్చినది ఇంగ్లీషుభాషయందలి మేన్‌ 
అను పదముకూడ దీనినుండి యేర్చడినదే మనువులు, సప్పర్షులున్ను 
బ్రహ్మచర్య, గృహస్థ వాసప్రస్థాశ్రమములను యథాప్రకారము నిర్వర్తించి, 
సర్వధర్మముల ననుష్టించి, వాటిని లోకమునకు బోధించిరి ఇట్లు వారు 
ప్రవృత్తి మార్గమును జనులకుపదేశించిరి కాని సనకాదులు కేవలము బాల్య 
కాలమునుండియే విరక్తులై, సన్న్యసించి యత్యాశ్రమధర్మములను, నివృత్తి 
మార్గసాధనలను నెక్కువగ బోధింవిరి ఇట్లు ఈశ్వరాంశ సంభూతులగు 
వారిరువురును క్రమముగ ప్రవృత్తి నివృత్తిమార్గముల రెంటిని లోకమున 
కుపదేశించి మార్గదర్శకులైరి అట్టివారి సంతాన మగుటచే మునము 
బుషిపుత్రుల మనియే తలంచవలెనుగాని, అల్పులవుని యెన్నటికిని 
తలంపరాదు అల్పభావనచే అల్పత్వమునే చెందుదుము, కాన వారెట్లు 
అనుష్టించిరో అట్లనే మనమున్ను అనుష్టించిన, వారు పొందిన పదవిని 
మనమున్ను పొందగలము 


254 కృతయుగమున అగ్ని నైజముగ ఏ ప్రకాశ, జ్వలనశక్తులను గల్లి 
యుండెనో నేటికిని అట్లనే గల్లిగియున్నది కాని ఆకాలమున జనులనేక ఇం 
థనములను నందువైచి దానిని వృద్దిపజచిరి మనమింధనములను వేయ 
నందున నది చల్లారిపోయినది ఇంతే భేదము కాన భక్తి, ధ్యాన, వైరాగ్యాది 
ఇంధనముల సాయముచే జ్ఞానాగ్నిని రగుల్కొలిపిన, నిపుడున్ను అది 
దేదీవ్యమానముగ ప్రకాశింపగలదు మతియు కృతయుగమున సింహ 
శార్వూలాదు లేశక్తి గల్లియుండినవో, యిపుడును అవి యాశక్తినే 


ఓంకారసత్రయాగము 115 


గల్లియున్నవి. ఒక్కమనుజులు మాత్రమిట్లు క్షీణదశ నొందుట యేల? వారి 
ప్రయత్నలోపమే కాన, నో జనులారా! 


ఉత్తిష్ట్రత జాగ్రత ప్రావ్య వరాన్నిబోధత! 
లండు! మేల్కాంచుడు!! ధర్మానుష్థానమునకు గడంగుడు!! 


255 మనమందఅము ఆర్యసంతతివారము మొట్టమొదట ఆర్యులు 
టిబెట్‌ ప్రాంతముననుండి ఆపిదప నలుదిశల వ్యాపించినారని కొందణు 
చెప్పుదురు పూర్వము వారు గోవులను విశేషముగా పాలించుచుండెడి వారు 
నేటికిని ఉత్తరదేశమున హిమాలయ, వింధ్యపర్వత ప్రదేశములందు జనులు 
విశేషముగ పశువులను మేపుచుందురు. పాలు, రొట్టెయే వారాహారముగ 
గెకొనుచుందురు 


256. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయ న్తః పరస్పరమ్‌ । 
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్లి చ రమ న్లి చ॥ 10-9 


చిత్తము, ప్రాణము భగవంతునియందు లగ్నమై యేకవిధముగ నుం 
డవలెను భగవత్తత్త్వృమునుగూర్చి పరస్పరము బోధించు కొనుచుండ వలెను 
కలహములకు తావుండరాదు ఎల్లప్పుడు ప్రశాంతముగ నుండి, ఆత్మను 
గూర్చి చెప్పుకొనుచు నానందించు చుండవలసినదేగాని కపటవృత్తులు, 
మోసకృత్యములు గల్లియుండరాదు పెద్దలు బోధించిన ధర్మములను 
దెలియజాలనిచో, ఏకాంతవాసుడై, గొప్పగ్రంధమేదేని తన సన్నిధి 
నుంచుకొని తదు క్తరీతి ననుష్టించు చుండవలెను 


257 భగవంతుడు సర్వచరాచరములందును వ్యాపించి యున్నప్పుటి 
కిని నట్టి సర్వస్వరూపము నందటును నెలుంగుట కష్టసాధ్యమని యెంచి, 
భక్తులయెడల కరుణాగల్లి, కొన్నినదులు, క్షేత్రములు వృక్షములు 
మొదలగువాటిని ముఖ్యముగ దెల్పి, వాటియందు తానున్నానని వచించి 
యవ్విధమున జనులదృష్టిని భగవదున్ముఖముగ జేయుటకై, తన 
విభూతియోగమును శ్రీకృష్ణపరమాత్మ గీతయందు డెల్పెను సర్వనదులు 


116 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


క్రమముగ సముద్రమును జేరునట్లు, సత్కర్మానుష్టానముచే మొదట 
ఈశ్వరకరుణ వడసి, యాపిమ్మట ధ్యానాద్యనుష్యానముల ద్వారా 
ఆత్మసాక్షాత్కారమును బొందగలరు 


258 ఎన్నిపను లున్నప్పటికిని, ఎన్నాప్రతిబంధములు గల్లినప్పటికిని, 
భగవద్ద్యానము చేసినపిదపనే భుజింపవలెనను దృథఢథనియవుము గలిగి 
యుండవలెను అపుడు మాత్రమే ప్రకృతి వారికి దారియిచ్చును మజియు, 

యజ్ఞశిష్ట్రాశినస్సన్లో ముచ్వన్తే సర్వకిల్చిపైః ! 

తే త్వఘం భుజ్ఞుతే పాపా యే వచన్యాత్మ కారణాత్‌. ॥ 

ఎవరట్ట్లు భగవద్ద్యానమైన తదుపరి పదార్థమును దేవునకు నివేదించి, 
అతిధిసత్కారము గావించి, శేషాన్నవును భుజింతురో వారవృుతము 
భుజించినవారే యగుదురనియు, సర్వపాప విముక్తులనియు అట్లు 
చేయనివారు పాపమునే భుజించినవా రగుదురనియు భగవాను లానతిబ్బురి 


259 జీవాతాత్మపరమా త్మైక్యానుసంధానకాలమే నిజమైన సంధి 
కాలము (సంధ్యాసమయము. 


260. శ నైళ్ళనై రుపరమేద్భుద్ద్యా ధృతిగృహీతయా 


థ్యానానుష్టానము మున్నగునవి నిత్యము క్రమేణ యభివృద్ది పఅచు 
చువచ్చినచో, శుక్షపక్షచంద్రునివల జ్ఞానమున్ను అభివృద్దియై తుదకు 
పూర్ణత్వము సిద్దించును 

261. కీర్తి శీర్వాక్సనారీణాంస్కృతిర్మేధా ధృతిః తమా | 


అని యివ్విధంబున నేడు దైవికగుణములతో నారీమణులందు తాను 
విరాజిల్దుదునని, భగవంతుడు చెప్పియున్నాడుగాన, (స్త్రీలందజును ఆపవిత్ర 
డైవికగుణములు తమయందు గల్లియుండునట్లు చూడవలెను అట్టుగాక 
తమోగుణమునకు స్థానమిచ్చినచో, ఆవులమందలోనికి పులి దుమికిన, 
నాయావులన్నియు చెల్లాచెదరైపోయి పులియొకటే మిగులునట్లు, దైవ 


ఓంకారసత్రయాగము 117 


గుణము లన్నియు పోయి, ఆసురగుణమగు తమస్సు మాత్రమే నిలుచును 


262 సర్వేశ్వరుని సృష్టిలో ఈభూతలముపై మనుజులు దాదాపు 
200కోట్లు గలరు కాని ఒకరిరూప మింకొకరికి లేదు ఒకరి గాత్ర 
మింకొకరికి లేదు అవన్నియు వేజువేజుగానే యున్నవి. ఆహా! ఈశ్వరసృష్టి 
యెంత విచిత్రమైనది! రిజిస్ట్రరీ ఆఫీసులో ద్రేలిముద్రలు వేయించుటచూడ, 
నొకరిహస్త నిర్మాణ మింకొకరి దానికి సమానముగ లేదనియేగదా 
స్పష్టమగుచున్నది! ఆకారము లెట్లు సంబంధము గలవిగ లేవో, అట్లే 
అంతఃకరణములున్ను వేజువేలుగానే యున్నవి మతములు, భావములు 
కూడ భిన్నములై యే యున్నవి కాని అందతీయందును ఆత్మశక్తి ఒకటియే, 
దాని నెతింగిన నిక భేదదృష్టి తొలగును ఏకమగు సన్మతమే సమ్మతము. 
అపు డొకేమనువు యొక్క సంతానమై సర్వులును మెలంగుదురు 


263 సోమరితనము లేక నిత్యమేదో యొక పనిచేయుచు, పుణ్య 
కర్మాదు లాచరించుటచేతనే కుడిచేతికి లోకమున నెంతయో గౌరవము వచ్చి 
నది ఎడమచేయి సోమరియై, యేకార్యమునను ప్రవర్తింపక యుండుట 
చేతనే, మలమూక్రాదులు శుద్దపజచు పనియే దానికి లభించినది దానికి 
గౌరవము లేదు ఏ పూజాదు లొనర్చినను, కుడిచేతితో గాని యెడమచేతితో 
గాదు పవిత్రవస్తువు లొరులనుండి (గ్రహించినను దానితోనే ఇంతేకాదు, 
పూజాది దైవికకార్యములకు, పరవస్తుగ్రహణమునకు నెడవుచేయికి 
శాస్త్రమున నిషేధమున్ను గావింపబడినది చూచితిరా, అకర్మణ్యత్వఫలము! 
కాన సత్కర్మల నాచరించుచు వచ్చిన, కుడిచేయివలె లోకమున నందరును 
గౌరవమునే పొందగలరు సమష్టి జ్ఞానమున్ను ఉదయము కాగలదు. 
అందు ఈశ్వరాంశులే యను భావమున్ను ఒదవగలదు 


264 విద్యుచ్చక్తి సర్వవస్తువులందును వ్యాపించి అనాదికాలము 
నుండి ప్రపంచమున నుండియున్నను నిటీవల నది కనిపెట్టబడి యంత్రముల 
ద్వారా బహిర్గత మొనర్చబడినప్పుడే అయ్యది యుపయోగమునకు వచ్చినది 
అట్లనే సర్వభూతములందును వెలుంగుచున్న ఆత్మను సత్యధర్మా 


118 _శ్రీమలయాలసద్దురు గ్రంధావళి 


నుష్టానములద్వారా యనుభూత మొనర్చుకాని, అట్టి ఆత్మతేజమును 
సర్వులకును వ్యాపింపజేయవలయును. ఇట్లు ప్రతివారియందును అనంతశక్తి 
యుండి యున్నను, తగుసాధనలచే దానిని వ్యక్తీకరింపక పోయినందుచేతనే, 
అది యుపయోగమునకు రాకయున్నది 


265 పూర్వము నదిప్రవాహమంతయు వ్యర్ధముగ సముద్రములోనికి 
బోవుచుండెడిది కాని యిపుడు అచ్చటచ్చట ఆనకట్టలు కట్టి జలమును 
నిరోధించి, కాలువలద్వారా దానిని పాలములకు పంపి పూర్వము నిరుపయో 
గముగానున్న ప్రదేశము లన్నిటిని, సుకేత్రములుగ, డెల్టాలుగ మార్చివైచి 
సస్యవృద్ది కనుకూలత నేర్చజచుచున్నారు అట్లనే ఆత్మశక్తి సర్వజీవులందును 
ప్రకాశమునకు రాక వ్యర్హమగుచున్నది దానిని గురూపదేశ, శ్రవణ, 
మననాదుల ద్వారా బహిర్గత మొనర్చిననే తమకును, ఇతరులకునుకూడ 
నుపయోగపడును 


266 ఒక వృత్నమునుండి రాలిన విత్తనములలో కొన్ని రాతిపై 
పడును కొన్ని ఆకులపైనను, తృణములపైనను పడును మథికొన్ని నేల 
పైబడును రాతిపై బడినవి యెన్నాళ్లకైనను మొలవవు అవి వ్యర్ణమైపోవును 
ఆ కులపై తృణములపై పడినవి, గాలి బాగుగ వీచునపుడు క్రిందపడి మొల 
కెత్తును నేలపైబడినవి వెంటనే యంకురించును అట్లే ఒక గురువు అనేక 
శిష్యుల కుపదేశించినను, వైరాగ్యరహితులగు కరిన చిత్తులగు కొందటికది 
ఫలితమును గలుగజేయకయు, మందవైరాగ్యముగల ముముతువులకు క్రమ 
ముగ ఫలితమును గలుగజేయుచు, తీవ్రవైరాగ్యపరులకు సద్యఃకాలముననే 
గొవ్పరిణామము గల్లించుచునుండును 


267 పంచతనాత్మత్రలను పంజరమున(బోనునందు జీవుడను 
సింహము బంధింపబడియున్నాడు “పంజరాదివ కేసరీ యనునట్లు జీవుడు 
తన విజ్ఞానబలముచే నద్దానిని ఖేదించి నినిర్ణతుడు కావలసియున్నాడు. అపుడే 
యాతడు పంచభూత విలక్షణుడైన పరమాత్మను వీక్షింపగల్లును పరమాత్మ 
యెచట గలడను ప్రశ్నకు సమాధానము చెప్పెద. ఇందులకొక కధగలదు 


ఓంకారసత్రయాగము 119 


268 వూర్వమొక ధార్మికుడగు రాజుండెను ఆతని యాస్తానమున 
గొప్ప శ్యాన్త్రవేత్తయగు పండితుడొకడుండెను ఒకనాడు రాజా పండితుని 
బిలిచి దేవుడెచట నున్నాడు? ఏ వైపు ముఖము త్రిప్పియున్నాడు? ఏమి 
చేయుచున్నాడు అను మూడుప్రశ్నలడుగగా వాడు తగు ప్రత్యుత్తర 
మియ్యకపోగా వారము దినముల కివ్వనిచో అతని నాస్టానమునుండి 
తొలగించెదనని రాజు వచించెను పాపమాపండితుడు శా స్త్రవేత్తయేగాని, 
అనుభవ జ్ఞానము కలవాడు గాడు అందునే నా (ప్రశ్నలకు తగు సమాధానము 
వాని కేమియు తోచలేదు. ఇకగ్రంధములను తిరగవేయుట ప్రారంభించి 
నాడు కాని వాని యందును సరియైన ప్రత్యుత్తరము వానికి గోచరించలేదు. 
అపుడు ఖిన్నచిత్తు డాయెను వదనము నిర్విజ్ఞమైనది పదచ్యుతి యగును 
గదా యను భీతి యొకప్రక్క, తన శాన్ర్రపాండిత్యము వ్యర్హమయ్యె గదా 
యను వ్యాకులత మతటీయొక ప్రక్క వానిని వేధించుచుండెను 


ఆతని గృహమున నొక సేవకు డుండెను. ఆతడు పరమభక్తుడు, తన 
యజమాని విషణ్ఞవదనుడై యుండుట గాంచి, కారణమరయ, నా భూసురు 
డంతయు వచించెను ఆపుడాభృత్యుడు ఇంతియేగదా, ఈ స్వల్పభాగ్యము 
నకు మీరుకూడ పోవలెనా? మీరింటనే యుండుడు నేనే పోయి తగురీతి 
సమాధానము చెప్పి వచ్చెదనని రాజుసభకు పయనమయ్యెను సకాలమున 
రాజ భవనమంతయు (పేక్షకులతోడను, విద్వాంసులతోను, సామంతుల 
తోడను క్రిక్కితిసిపోయెను. దేవుడెచట నున్నాడను ప్రశ్నకు సమాధానము 
వినుటకై దూరదూర ప్రదేశముల నుండియు అనేకులు వచ్చి చేరిరి 
నిర్దీతకాలము సమీపించెను. కాని యింకను పండితుడు రాలేదు. 


రాజా వానికై పంపనుద్దేశించుచుండ నింతలో నాభృత్యుడు లేచి తన 
యంత గొప్ప శా(న్త్రవేత్తనంత చిన్నప్రశ్న లడిగితిరే యని సిగ్గుపడి యాతం 
డీసభకు రాలేదు వాటికి సమాధానమీయ నన్నే పంపెననెను. అట్లనే తాను 
చెప్పవచ్చునని రాజు వాని నాజ్ఞాపింప నంత నాతడు లేచి సభాసదులారా! 
నృపోత్తమా! లోకములో నొక న్యాయము గలదు అదేమన చెప్పువాడు 


120 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


పైనను వినువాడు క్రిందను నుండవలెను యధార్ధగురుశిష్య ధర్మమట్లనే 
యుండును. కాన నేను సింహాసనముపై గూర్చుండవలెను మీరు క్రిందకు 
దిగవలెననెను. రాజు విస్మితుడై, ఏమి చేయుటకును తోపక్క మంత్రులతో 
నాలోచింప, వారట్టు దిగుటయే న్యాయమనిరి. అంత భూపాలుడు భృత్య 
స్థానమును, భృత్యుడు భూపాలస్థానమును నా క్రమించిరి 


ప్రశ్నలకు సమాధాన మివ్వబోవుచు నాభృత్యులండిట్లనియె “రాజా! 
ఇయ్యది అతిపవిత్రవమగు సమయము. దేవాతార్చన, విఘ్నేశ్వరపూజ 
కాకుండ ప్రారంభించుట మంచిదికాదు. కాన అందులకై పూజాద్రవ్యము 
లను, ఒక గిన్నెలో క్షీరమును, బంగారపు చిమ్నీ పైనమర్శిన దీపమును, 
వెంటనే తెప్పించవలె ననెను అట్లనే యవి తీసికొనిరాబడెను అపుడాభృత్యు 
డాక్షీరకలశమును చేతదీసికొని, సభాసదు లందఅకును జూపి, మిత్రులారా! 
ఈక్షీరమందు నేయి యెచటగలదు? అనెను అంతవారు అంతటనునున్న 
దనిరి, అపుడా భృత్యుడు- అట్లనే సర్వేశ్వరుడు చరాచర ప్రాణికోట్ల 
యందంతటను వ్యాపించియున్నాడు భక్తిధ్యానాదులచే మీరు మీ 
యంతఃకరణములను తెఐివనందుచే నాతడు కన్పింపకపోయెననెను 


పిదప నాదీపపు చిమ్నిని జూపి - ఈ దీప మేముఖముగల్లి 
ప్రకాశించుచున్నదో వచించుడనెను. అన్నివైపుల ప్రకాశించుచున్నదని 
వారనిరి అంత నాతడు అట్లనే, సర్వవ్యాపకుడగు భగవంతుడు సహస్ర శీర్ణా 
పురుషః అన్నట్లు ఒక దిక్కు అని లేక, సర్వదిక్కుల వీక్షించుచు సర్వతోము 
ఖుడై యున్నాడని వచించెను 


ఇక మూడవప్రశ్నయగు దేవుడేమి చేయు చున్నాడను ప్రశ్నకు 
సమాధాన మొసంగుచు దేవుడేమిచేయుచున్నాడో యిపుడే ప్రత్యక్షముగ 
బుజావైనది చూచితిరా, భూపాలుని గోపాలునిగను, గోపాలుని 
భూపాలునిగను చేసివైచెను అభిమానము, గర్వము గల్లి విజ్ఞవీగువారిని 
క్రిందకు పడద్రోయుటయు, నిరభిమానులైన వారిని పైకి లేవదీయుటయు 
ఇట్టి యఘటనఘటనా ప్రదర్శనమే దేవుడానర్చు పని అని యెలు7త్తి చెప్పెను 


ఓంకారసత్రయాగము 121 


సభ్యులందణు నిళ్ళేష్ట్రుకైరి రాజు తగిన గురువు దొరకెగదా యని లోలోన 
సంతసించెను 


11వరోజు 7-4-1940 


269 ఉపరతియొక్క శబ్దార్థము ఉప-సమీపే, రతిః - రమణమ్‌, 
క్రీడనమ్‌- సమీపమున క్రీడించుట, అనగా ఆత్మను సమీపించి శాంతి 
నొందుట యని అర్ధము ఉపవాస శబ్దమునకు నిదియే అర్ధము సమీపమున 
వసించుట అనగా విషయాదులందు ప్రవర్తించు మనస్సు నటనుండి త్రిప్పి 
ఆత్మయందుంచుట యని అర్ధము ఉపరతివలన వృత్తులు నశించి స్థిరమైన 
ప్రజ్ఞ కలుగును ఆహారమును విసర్టించుట యనునది ఉపవాసముయొక్క 
బాహ్యరూపము అది ప్రధమ సాధనము అది స్టూలదేహమున కారోగ్యము 
కలుగజేయును జరరాగ్ని శాంతినొందుటకు మాత్రమే ఆహారమును 
గైకొనవతెను అజీర్దిగానుండిన, ఉపవసించినచో మజునాడు శరీరము చాల 
తేలికగా నుండును అపు డేరోగమున్ను ఉండదు యాత్రచేయువార్‌కేక 
భుక్తము చాలమంచిది 


270 సత్యము మాట్లాడుట యనునది సత్యముయొక్క బాహ్య 
రూపము. సత్స్యరూపమగు ఆత్మయందు నిలుకడ నొందుట యనునది 
సత్యముయొక్క ఆంతరరూపము మొదటిది పుష్పమువంటిదె, రెండవది 
ఫలమువంటిది పుష్పము లేనిదే ఫలముద్భృవించదు, కాన (ప్రధమ 
సత్యమున్ను అవసరమే 
271. నిర్వికల్పా చ చిన్మాత్రా వృత్తిః ప్రజ్టేతి కథ్యతే । 
సా సర్వదా భవేద్యస్య స జీవన్న్ము క్ర ఇవ్యతే. 1 
ఏసంకల్పమున్ను లేక, చిన్మాత్రస్వరూపుడే యగుచు, సర్వావ 
F9 


122 (శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


స్టలందును అట్టి యేకత్వానుభవమె గల్లీ త్రిగుణములున్ను లేని సద్వస్తువే 
యునికిగ గలవాడే జీవన్నుక్తుడు. అనగా దేహేంద్రియాది వృత్తులు తోచని 
యునికి (సత్‌ గలవాడు రజోగుణము గలవారి మనస్సు దృశ్య ప్రపంచము 
లోనికి బోవును సత్త్వగుణము గలవారి మనస్సు అంతర్ముఖమై ఆత్మవైపు 
నకు జనును. ఈ గుర్తుల నెటింగి ధ్యానము చేయవలెను 


272. విశ్వరూపసందర్శన మనగా ప్రపంచమంతయు బ్రహ్మాకార 
ముగా తోచుటయే. వృక్షము బీజమునుండియే యావిర్భవించినది. కాన 
దానికన్యము గొనట్లు ఈ జగత్తున్ను బ్రహ్మమున కన్యము గాదు 


273 ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యను మూడుశక్తులు పరమేశ్వ 
రునియందు గలవు అందిచ్చాశక్తి భక్తులందును, క్రియాశక్తి గృహస్టులం 
దును, జ్ఞానశక్తి బ్రహ్మనిష్టులందును నదికముగ నుండుచుండును 


274. నాహం వేదైర్ష తపసా న దానేన న చేజ్యుయా?! 
శక్య ఏవం వధో [ద్రష్టుం దృష్టవానసి మాం యథా॥ 


భక్తా త్వనన్యయా శక్య అహమేవం విధో£_ర్జున। 
జ్ఞాతుం (ద్రష్టుం చ తత్త్వేన ్రవేష్టుం చ పర న్తప!॥ 
వేదము లన్నిటిని సంపూర్ణముగ చదివినను, కఠిన తపశ్చర్యలు గావించి 
నను, దానములు చేసినను, యజ్ఞయాగాదు లొనర్భినను, నేను కన్పించు 
వాడను కాను, అనన్యభక్తి యొక్క దానిచేతనే నన్ను పొందుటకును, దర్శించు 
(యెలుంగుటకును సాధ్యమగునని భగవంతుడు భక్తులపై కరుణించి 
పలికియున్నాడు కాన అనన్యభక్తియే ఆత్మసాక్షాత్కారమునకు ముఖ్యసాధన 
మగును అయితే ఈశ్వరుడు తనకొసంగిన పదార్టమును సత్కార్యములకు 
శక్తి కొలది వినియోగించుట మంచిది అట్టుగానిచో, ఒకవేళ ఈ జన్మయందు 
తరించినచో మరల దారిద్యముతో గూడిన జన్మయే రావచ్చును. అపుడు 
ఆహారాదులకై పరితపించవలసివచ్చును 


275. మత్కర్మకృన్మత్సరమో మద్భక్త స్పబ్గవర్ణితః | 


ఓంకారసత్రయాగము 123 


నికై రస్సర్వ భూతేషు యస్స మామేతి పాజ్జవ! ॥ 


మత్కర్మకృత్‌= అనగా భగవత్రీతికరములైన కార్యములను జేయు 
వాడు, లేక భగవదాజ్ఞానుసారము వర్తించువాడు, మత్సరమః= భగవంతుడే 
పరము ప్రాప్యవుని తలంచువాడు, మద్భక్తః= భగవంతుడు తప్పు 
నితరమెద్దియు లేదను విశ్వాసము గలవాడు సజ్ఞవర్దితః= ఆసక్తిని 
విడచినాడు, నిిర్వై రస్సర్వభూతేషు= ఏ ప్రాణియెడను వైరము లేక యుండి 
సర్వజీవులను (ప్రేమతో జూచువాడు భగవంతుని తప్పక పొందగలడు 


276. జీవుడు తానాచరింపవలసిన ధర్మమును గూర్చి శ్రీయోగవాసిష్ట 
మున నొకశ్ళూకము చెప్పబడినది దాని నెజింగి తదనురీతి నాచరించిన నిక 
జీవునకు పతన మెన్నటికిని కలుగదు అదేదన, 


అత్రాహారార్థం కర్మ కుర్యాదనిన్యం కుర్యాదాహారం స్రాణసంరకణార్ధమ్‌। 

ప్రాణా స్పంధార్యా స్తత్ససంపా దన్యాంతత్తం సంపాద్య యేన భూయో న జన్మః 

ఆహారముకాఆకై ధర్మవిరుద్దముగాని కర్మను చేయవలెను దేహసంరక్షణ 
కొఅకు మాత్రము ఆహారమును భుజించవలెను ఆత్మతత్త్వసంపాదనకొటికే 
దేహరక్షణమును గావింపవలెను తత్త్వసంపాద నము జన్మరాహిత్యముకొటుకే 
యగును కాన పరులను పీడింపక ఈశ్వర ప్రీతికరమగు కార్యమునే 
ధర్మపూర్వకముగ నాచరింపవలెను తినుటకు జీవించువాడు బద్దుడు 
జీవించుటకు తినువాడు ముక్తుడు 


277 ఆదిశేషునిపై విష్ణువు పరుండునట్లు శ్రీబుద్ధదేవుడు అంత్య 
కాలమున యోగనిద్రయందు పరుండి యుండగా దేహము వీడునేమో యని 
తలంచి భయపడి కొందయు శిష్యులు చింతాకక్రాంతులై యుండిరి. ఆసంగతి 
బుద్దదేవుడు (గ్రహించి వారలతో నిట్లనెను పంజరమున నున్న పక్షి 
బంధనమున నుండుట కియ్యకొనక స్వేచ్చగ విహరింపనుంకించుచుండును. 
అట్లనే నేను పరిచ్చిన్నమైన శరీరమను పంజరమును విడిచి, స్వేచ్చగా 
విహరించుటకై విశాలమగు పరనిర్వాణరూపమైన చిదాకాశమునే బొందు 


124 (శీమలయాళసద్దురు [గ్రంధావళి 


చుండ నిక, దుఃఖింపనేల? సుధారసము బోలు నావాక్యములను వినుట 
తోడనే వారలు దుఃఖ ముపశమింప శాంతచిత్తులై, కర్తవ్యమునకు గడంగిరి 


278. అట్లు బుద్దదేవుడు యోగనిద్రయందుండెనని, తదితరులున్ను 
పరుండి ధ్యానించుట కుపక్రమింప వలదు అభ్యాసులు పరుండి యోగము 
చేయ ఫప్రారంభించినచో నిద్ర వచ్చును అపుడు తపస్సు పోయి తమస్సు 
మిగులును కాన సాధకు లీవిషయమును కడు జాగ్రత్తతో జూచుచు 
కూర్చుండియే ధ్యానమును శీలించు చుండవలెను 


279 న్షిక్లేతుకముగ నొకనిని ద్వేషించిన, తన పుణ్యము వానికి బోయి, 
వాని పాపము తనయందు వచ్చి చేరును కాన ఏ ప్రాణియెడ వైరములేక 
యుండవలెను అపుడే “నిక్రైరస్సర్వభూతేషుి- అను భగవద్వాక్యము 
చరితార్ద మగును 


280 అవిద్యా, క్లేశ, కర్మాదులచే బాధింపబడనివాడు ఈశ్వరుడు 
బాధింపబడువాడును, జాతికర్మాది భేదములచే జట్టబడియుండువాడును 
జీవుడు ఈశ్వరుడు త్రికాలాబాధ్యుడగుట వలన త్రిమూర్తులకున్ను 
గురువు. ఆతడే యాదిగురువు తస్య వాచకః (ప్రణవః- ఆతని నామధేయము 
ఓంకారము. 


281 అణుస్వరూపుడగు జీవుడు విభుస్వరూపుడగు ఈశ్వరుడెట్లగు 
నను విషయము విచారింపద గియున్నది అణురూపుడైన జీవుడు విభురూపు 
డగుట చాల కష్టతరము కాని అయ్యది అసాధ్యము కాదు. పూర్వము విశ్వా 
మిత్ర వసిష్టాదులట్టి విభుస్వరూపమును ప్రయత్నముచే పొందగల్లిరి ఒక 
భూతద్దముపై అనేకసూర్యకిరణములు పడ, అన్నియు కేంద్రికృతమై ఏకాకా 
రము నొంద అగ్ని ప్రజ్వరిల్లీ తృణాదులను భస్మము చేయగల్లును. అట్లే 
తపోధ్యానాది యత్నములచే తమయందున్న ఆత్మశక్తిని ప్రజ్వలింపజేసికొనిన, 
అంతకరణోపాధి విధ్వంసమై, జీవు డపరిచ్చిన్నత్వ మొంది విభురూవు 
డగును కాని అట్టి ప్రయత్నాతిశయము మనలో లేనందుచే మనమట్టి విభుత్వ 


ఓంకారసత్రయాగము 125 


మొందజాలకున్నాము కావుననెంతో కాలము కష్టపడి ప్రయత్నించిననే ఆ 
బుష్యాదులు పొందిన విభుశక్తిని మనమున్ను పొందగలము 


సూత్మముగా నున్న జ్ఞానాన్నీ కణమును సాధనలను నింథనములకే 
ప్రజ్వలింపజేసి అనంత జ్ఞానాకారమగు మహాగ్నిగా నొనర్భవలెను ఈ 
సందర్భమున వేదాంత శా(న్త్రమునందు పేర్కొనబడిన ఆరంభ, పరిణామ, 
వివరములను మూడు వాదములను గూర్చి యొకింత విచారింపవలసి 
యున్నది ఆరంభ పరిణామములు ద్వైత విశిష్ట్రాద్వైతములకును, విఎర్త 
మద్వైతమునకు జెందినది అనేక తంతువులుజేరి వ్యన్తరూప మగుచున్నవి 
వస్త్రము తంతురూపమేగాని యన్యము కాదు అట్టి సమష్టి జీవసమూహ 
మీశ్వరుడు వ్యష్టిరూపుడు జీవుడు, వనము తంతురూపమే యగునట్సు, 
జీవేశ్వరులకున్ను యధాళ్టముగ భేదము లేదు ఇది యారంభవాదము 


కారణరూపమగు వృక్షమునుండి కార్యరూపమగు బీజమేర్పడుచున్నది 
అట్లే కారణరూపమైన మహాశక్తియందు గల్గిన జీవుడు పరిణామావస్ట జెందెనే 
గాని వాస్తవముగ జీవుడు కాలాతీతమగు వస్తువే నాశరహితుడే యధార్షదృష్తి. 
విచారించిన ఆనాశరహితస్టితి వానికి స్వతస్పద్దమే యగును ఇది పరిణామ 
వాదము 


ఇక వివర్తవాదమనగా కారణమున నధ్యవసింపబడిన కార్య మేకాల 
మందును సత్యము కాదనియు, అది కల్పితమే యనియు, అధ్యాసవస్తు 
వధిష్టానమున కన్యము గాదనియు నగును ఇందులకు రజ్ఞసర్పభ్రాంతియే 
దృష్టాంతము అధ్యస్తమగు సర్పము యధార్లముగ లేనే లేదు అధిష్టానమగు 
రజ్ఞావే తద్రూపమున కల్పితమైనది అట్లే యధార్ధదృష్టిలో పరబ్రహ్మ 
మొకటియే కలదు గాని రెండవది లేనే లేదు ఆకాశమందలి నీలత్వ భ్రాంతి 
స్థాణు పురుషభ్రాంతి విచారించినను ఈ సత్యమే తేలగలదు కాన పరమార్ధ 
సృష్టియందు జీవేశ్వరులకు భేదమే లేదని స్పష్టమైనది అమనస్కమే వివర్తవాద 
రహస్యము అదియే ప్రకృతిరహతస్టితి యోగశ్వాస్త్రముయొక్క చరమా 
వస్టయు నదియే ఉప్పు నీటగలియురితి మనస్సు పరదూత్మయం దైక్య 


126 (శ్రీములయాళసద్లురు గ్రంధావళి 


మగుటయే యోగశా;న్త) సిద్దాంతము 


మజ్జిబీజము నొక బరిణలో నుంచిన నెంతకాలమునకైనను అకుం 
రించదు భూమిలోపెట్టిన క్రమముగ మొలకెత్తును. కాని అది సున్నపు 
భూమియైనచో అచ్చటను అంకురింపదు అట్లే జ్ఞానబీజమును, రాగ్వేషాదు 
లను సున్నము, చవుడు కలువని పవిత్ర హృదయ క్షేత్రమున నాటిననే 
యభివృద్ది గాంచును కాన మనస్సు శుద్దముగా నుండవలెను అశుద్దమైన 
పాపాహారమును సేవించరాదు శుద్దమై న్యాయార్టితమైన సాత్త్వికాహారమునే 
సేవించవలెను వముతీయు ఆవృక్షమునకు ఉప్పునీరు పోసినచో అది 
వృద్దిగాంచనట్టు, విషయా దులతో గూడిన మలిన మనస్సు గల్లియున్నచో 
చైతన్యము వికసింపదు 


వృక్షము బాగుగ వృద్దినొందుటకు సూర్య (ప్రకాశ మావశ్యక మైనట్లు 
ఈశ్వరచింతనయు జ్ఞానాంకురాభివృద్రికి చాల సహాయభూత మగును 
ఉదయమునుండి సాయంత్రము వణుకును వాయువు ఎండయు తగులుచున్న 
వృక్షమే బాగుగ పెరుగునట్టు, నిరంతరము ధ్యాన నిష్టగలవారికే యోాగాభి 
వృద్ది శీఘ్రముగ నగును మనస్సునందు ప్రశాంతి, భూతదయ గల్లి 
యుండినచో దైవత్వము వర్దిల్లును ఆకాశము అవయవరహితమై, సర్వత్ర 
వ్యాపించి, దేని నంటక, శుద్దమైయుండునట్లు చిత్తమున్ను అట్టి శుద్దత్వ 
మున్కు వ్యాపకత్వమును పొందవలెను జీవుడు తనలో వెలుంగు 
పరిపూర్ణాత్మయందు స్థితి గల్లియుండుటయే అమనస్కముగాని జడమగు 
ఫ్రతియందుండుట కాదు ఇవ్విధమున పంచభూతములచే వృతమభివృద్ది 
యగునట్టు అణుస్వరూపుడైన జీవుడు పంచశీలాదులచే విభుస్వరూపుడగు 
ఈశ్వర (ఆత్మ్రస్థితి నొందవలసియుండును ప్రయత్న వేగముచే శీఘ్రము 
గాను, ప్రయత్న శైధిల్యముచే మెల్లగాను జీవుడట్టిస్థితి నొందుచుండును 
కాని యాస్థితిని సర్వజీవులున్ను పొందవచ్చును 

282. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః। 
నిబధ్దన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌॥ 


ఓంకారసత్రయాగము 127 


ప్రకృతి సంభవములగు త్రిగుణములం దభిమానము గల్లి యున్నంత 
వజికు జీవుడు బద్దుడే గాని బంధరహితుడు కాడు 


గుణానేతానతీత్య త్రీన్‌ దేహే దేహసముద్భవాన్‌ | 
జన్మమృత్యు జరాదుఖై ర్విముక్తోల_మృతమశ్చుతే ॥ 
త్రిగుణముల నతిక్రమించువాడే జన్మవృుత్యురహితుడై, అతీతుడై, 
అమృతత్వము నొందగల్లును 


283 మంత్రమును గురుముఖతః తెలిసికొనుటయే మంచిది ముఖ్యముగ 
అగ్నిబీజము మున్నగు వానిని గురువులవలననే తెలిసికొనవలెనని బుషుల 
యాశయము 


284 జ్ఞానయోగులకుగూడ కుంభకము చాల ఉపయోగకరమై 
యుండును ప్రాణాయామమువలన సర్వసిద్ది చేకూరును కేవలకుంభక 
మభ్యసించు వారికి కాలనియమము లేదు సర్వదా యభ్యసించుచుండ 
వచ్చును భ్రూమధ్యయందు లక్ష్యము నిలిపి ప్రాణాయామము చేయువారికి 
యోగము త్వరలో సిద్దించును (పెదవులను పక్షిముక్కులవలె చేసి, 
దంతముల మధ్య నాలుకను జేర్చి వాయువును పీల్చిన చల్లగ నుండును 
దానిని కొంత సేపు లోపల నిలిపి మజల నాసికారంధ్రములద్వారా మెల్లగా 
విడువవలెను దాహముగలవారు దీనినభ్యసించినవో దాహము తీరును) 
సర్పము వాయువును భక్షించును కావుననే విరకాలజీవితవు గల్లి 
యుండును అట్లే, ఏకాంతముగా నుండి శుద్దవాయువు సేవించుచుండిన 
శరీర మారోగ్యవంతముగ నుండి ధ్యానమున కుపకరించును వృక్షము 
లుండు తావు ధ్యాన మునకు చాల మంచిది ఆగ్రమములలో తులసి, 
బిల్వము (మారేడు తప్పక యుండవలెను ఆరెండును పవిత్రములును 
పూజ్యార్లములునునై యున్నవి వాటి వాయువు సోకిన దుష్టక్రిములు 
నశించును ఆరోగ్యమున కనుకూల మొనర్చునది గనుకనే తులసిని దైవముగ 
నెంచి పూజింతురు ముఖ్యముగ ధ్యానయోగము గలవారలద్దాని వాయువును 


128 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


సేవించుచుండినచో వారి ధ్యానాదులు వృద్ది యగుచుండును దాని 
వాయువును శరీరవుంతటను వ్యాపింపజేసికొనిన, అవృుతపానము 
జేసినవారివలె నగుదురు మూడు మాసములట్లు శీలించిన, వాతపిత్తాది 
దోషము లన్నియు హరించును. శరీరము తేజోమయముగ నుండును. 


285 ఆత్మధ్యానముచే మోక్షము సిద్దించును. యజ్ఞూదులచే దేవలోకము 
సిద్ధించును. తపస్సుచే బ్రహ్మలోకము ప్రాప్తించును. ఆత్మజ్ఞానముచే 
అజ్ఞానము నశించును దానివలన రాగాదులు సంతయించును దానిచే 
మోక్షము సిద్ధించును అపుడు మరల జన్మ లేకుండును 


286 కృతత్రేతాయుగములలో జనులు ప్రాణాయామాది తపస్సుల 
చేతను, యోగముచేతను, ద్వాపరయుగమున యజ్ఞార్చనలచేతను, (కలౌ 
తు కేవలా భక్తిః - యన్నట్లు) కలియుగమున కేవలము భక్తి సంకీర్తనాదుల 
చేతను, దానాదులచేతను, బ్రహ్మసాయుజ్యము నొందగల రని శా(న్హ్రమందు 
చెప్పబడినది జనులకు రానురాను దేహబలము క్షీణించుచు వచ్చు 
చుండుటవేతనే వారట్టి పద్దతి యేర్చజిచుటకు కారణమైనది 


12వ రోజు 8-4-1940 


287 పరుండబోవునపుడు భగవద్య్యానముచేసి పరుండిన, అనగా 
దైవమును లత్యమందుంచుకొని పరుండిన అనిద్ర నిష్టగా మారును 


288 అవిద్య, అజ్ఞానము నశించినచో జీవునకు తనయందే ఆత్మప్రకా 
శము గల్గును జ్ఞానాజ్ఞానదళలు శుక్షపక్ష కృష్ణపక్షములవంటి వనియు, 
ఉత్తరాయణ, దకిణాయనముల వంటివనియు నెజటుంగవలెను. ఎంతయెంత 
జ్ఞానవుభివృద్ది యగుచుండునో, అంతయంత అజ్ఞానము సన్నగిలు 
చుండును. ఎంతకెంతకు ఆత్మను సమీపించుచుండునో అంతకంతకు 
అవిద్య, వూయలకు దూరవుగుచుండును (ఎంతకెంతకు ఉత్తర 


ఓంకారస(త్రయాగము 129 


దిశకేగుచుండునొ, అంతకంతకు దక్షిణమునకు దూరమగుచుండును. 
ఎంతకెంతకు శుక్షపక్షచం॥ద్రుడు వృద్ది యగుచుండునో, అంతకంతకు 
కృష్ణపక్షతమస్సు తగ్గుచునే యుండును) ఇదే ఆత్మోన్నతికి గుజుతు 


289 దేహాభిమానమును విడుచుటయే ముక్తికి ప్రధానహేతు వగును 
ఇందులకొక కథగలదు ఒక రాజునకొక గురువుండెను ఆ రాజు అపు 
డపుడు తనగురువువద్దకు బోధకై చనుచుండువాడు ఒకనా డాగురువు 
రాజును బిలిచి ప్రపంచములో నెందుకును పనికిరాని వస్తువేదియో వెతకి తీసి 
కొనరమ్మని చెప్పెను అట్లనేయని ఆ రాజు బయలుదేటెను ఊరూర, పల్లెపల్లె 
యందు వెతకుట ప్రారంభించి, కనుపించిన వస్తువు లన్నిటిని పరిశోధించుచు, 
వాటి నిరుపయోగతను గూర్చి విచారించుచు బోవుచుండెను కాని 
ఏవస్తువును జూచినను అది దేనికో యొకదానికి ఉపయోగపడుచునే 
యుండెను 


ఇంతలో నొక (గ్రామ సమీపమున, ఆగ(గ్రామస్టు డొకడు క్రిందటి 
దినము దైవప్రసాదమును భుచించి మబునాడు విసర్జించిన మలమును గాంచి, 
యది కేవలము నిరుపయోగమని యెంచి, దాని నెత్తుకొనుచుండ నందుండి 
యీశబ్దము వినవచ్చెను “ఏ శరీరమను భాండమున నొక్కరా త్రికాలముండు 
నంతలోనే క్రిందటి దినమెంతో పవిత్రముగ నెన్నబడినట్టి నేను ఇపుడు 
సమీపించిన రోత గల్లించునట్టి యిట్టి యశుచిపదారముగ మారితినో! ఇక నా 
శరీరమెంత యశుచి యైనదో!? ఆవాక్యములను విని, రాజు దానిని వదలివేసి, 
గురువును సమీపించి అన్నిటికంటెను అశుచియగు వస్తువు శదిరమేయనియు, 
దానియందు నిరంతర మభిమానము గలిగియుండు మనుజుని చిత్తమెంత 
అశుచియైనదో యనియు తెలిపెను అపుడు గురువు అట్టి అశుచిరూపమగు 
చిత్తమును విడనాడి, మలభాండరూపమగు దేహమందభిమానమును విడిచి 
యుండు మనిచెప్పి, నాటికదియే ఉపదేశమని వచించి పంపివేసెను కనుకనే 
శుతులందును నిట్లు చెప్పబడినది 


ఆమేధ్యపూర్ణం క్రిమిజాలసంకులం స్వభావదుర్గంధమశౌచమ ధ్రువమ్‌ । 


130 (శ్హీమలయాళసద్లురు గ్రంధావళి 


కళేబరం మూత్రపు రిషభాజనం రమ న్లి మూఢా న రమన్తి పణ్ణితాః॥ 
(మైశ్రేయ్యుపనిషత్‌.) 


శరీరము మలయుక్తమ్రై, క్రిమికీటసహితమై, దుర్గంధయుతమై, అపవి 
త్రమై, అనిత్యమై, మూత్రపురిషములు గల్లి, అత్యంతహీనమై యున్నందున 
విజ్ఞులు దానియందు ప్రీతి గల్లియుండరు అజ్ఞానులే యందు రమింతురు 
మటీయు అష్టావక్ర గీతయందిట్లు ఉపదేశింపబడెను 


దేహాభిమానపాకేన చిరం బడ్దొ2_సి పుత్రక! 
బోధో£_హం జ్ఞానఖడ్లేన తన్నికృత్య సుఖీభవ | 


అష్టావక్రుడు జనకునకిట్టు బోధింవెను- దేహాభిమానమను పాశముచే 
చిరకాలమునుండి నీవు బంధింపబడియున్నావు. నేను బోధరూపుడగు 
నాత్మనను జ్ఞానఖడ్గముచే నాపాశమును తెగద్రుంచి సుఖివి కమ్ము 


290 గీతయందలి భక్తి యోగప్రారంభముననే అర్జునుడు కృష్ణ 
పరమాత్మను సాకార నిరాకారార్చనలం గూల్చి (్రన్నించినాడు ఇంద్రి 
యాతీత మగు పరమాత్మను ధ్యానించువారు శ్రేష్పలా? లేక మూర్తి పూజ, 
మొదలగు సాకారార్చన గలవారు శ్రేష్పలా? యని అడిగెను అందులకు 
భగవానుడు ఎవరు భగవంతునియందు చిత్తమర్చించి, శ్రద్దాభక్తులు గలవారై 
యుపాసింతురొ వారెవరైనను, ఏ పూజ యొనర్చుచున్నను శ్రేష్టులేయని 
ప్రత్యుత్తర మిచ్చెను సర్వేంద్రియ నిగ్రహము సర్వజీవహితము గలవాడు 
నిర్వికారో పాసన కర్దుడు మజియు ఈ దేహము నేను కాను, ఆ సద్వస్తువే 
నేనను దృఢ నిశ్చయము గలవాడే అట్టి యుపాసన కర్దుడగును ఈశ్వరార్చణ 
బుద్దితో సత్కర్మల జేయువారు, పూజాదు లొనర్భువారు, క్రమముగ 
నంతఃకరణ శుద్దిగలవారై, జ్ఞానమునొంది తద్ద్వారా ముక్తిని బడయుదురు 


291 గీత 12వ అధ్యాయమగు భక్తియోగమున భక్తులు వారివారి 
సంస్కారానుగుణముగ ఆయా ధ్యానపద్దతి నవలంబించుట కనువగునట్లు 
అనేకపద్దతులను నుడివియున్నారు ప్రారంభమున జ్ఞానమార్గము సూచింప 


ఓంకారస(త్రయాగము 131 


బడెను “నివసిష్యసి మయ్యేవ అత ఊర్ద్వం న సంశయ అనునట్లు 
భగవంతునియందే చిత్తమును సంలగ్నమొనర్చి, సర్వేంద్రియములను 
నిగ్రహించి ధ్యానించువాడు తద్రూపమునే పొంది, భగవదైక్యమును బడ 
యగల్లును అట్లు చిత్తమును నిలుపలేనివారికి ప్రాణాయామాది అభ్యాస 
యోగములు వచింపబడెను అవిన్ని సాధ్యము కానిచో సత్కర్మలను, జప, 
ప్రార్ధనా, ధ్యానాదులను గావింపుమని భగవంతుడు నుడివెను ఇది భక్తిమార్గ 
మునకు జెందినది తుదకు ఏమియు సాధ్యము కానిచో సర్వకర్మఫల 
త్యాగమును లేక నిష్కామకర్మమును ప్రయత్నపూర్వకముగ నాచరింపుమని 
చెప్పెను ఇట్లు జ్ఞాన, యోగ, భక్తి, కర్మమార్గముల నాల్గింటిని భగవాను డుప 
దేశించెను. ఒక రైలు నందు ఫస్టుక్సాసు, సెకండుక్షాసు, ఇన్టర్‌క్షాసు, 
ధర్ట్‌క్షాసులను నాల్లు తరగతుల పెట్టెలుండును ఏ పెట్టెలో నెక్కినను అందటు 
నొకేకాలమునకు గమ్యుస్టానమును శచేరునట్టు, పైనదెల్పినవానిలో నెవరే 
మార్గమును జేపట్టినను తుదకందజును నొకేతూరి మోక్షమును పొంద 
గల్లుదురు మటీయు నిందొక విశేషము గలదు సామాన్యముగా ఫస్టుక్షాసు 
పెట్టెలో నెవరో ఒకరిద్దజే యెక్కుదురు. ధర్ట్‌క్లాసులో వందలకొలది జను 
లెక్కుదురు అట్లే నిరాకారోపాసన ననుసరించువారు చాల యరుదుగాను, 
కర్మమార్గమును ద్రొక్కువారు విశేషముగా నుందురు 


292. శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్‌ జ్ఞానాద్ద్యానం విశిష్యతే! 
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్చాన్తి రనన్తరమ్‌॥ 


అనగా అభ్యాసముకంటె జ్ఞానము మేలు జ్ఞానము కంటె ధ్యానము 
మేలు, ధ్యానముకంటె కర్మఫలత్యాగము మేలు కర్మఫలత్యాగముచే శాంతి 
చేకూరును గాంధిగా రీళ్టోకమును ముఖ్యముగ దెల్పుచుందురు జ్ఞాన, 
ధ్యానాదుల ననుష్టించుటకు సామాన్యులకు శక్తి చాలదని తెలిసికొని నిష్కామ 
కర్మయోగము శ్రేష్టమని గాంధీజీ బోధించిరి ఇక సర్వులకును నుండవలసిన 
గుణములగు అద్వేష్ట త్వాదులను మజల నా యధ్యాయముననే పేర్కొనిరి 
సర్వభూతముల యెడ దయగల్లియుండుట, ఏ ప్రాణిని ద్వేషించకుండుట, 


132 (శీమలయాళసద్నురు గ్రంధావళి 


మైత్రి, కరుణ గల్లియుండుట, మమత్వాహంకారములు లేకయుండుట, 
కోపమును వర్ణించుట, సుఖదుఃఖములను సమముగా జూచుట, (రాత్రిం 
బగళ్ల వలె సుఖదుఃఖములున్ను, నెపుడును కలుగుచునే యుండునని తలంచి 
వాటి నోర్భుకొనుట,) ఎంతగాలి వీచినను గుండురాయి చలింపనట్టు ఎన్ని 
కష్టములు, హర్టావుర్షములు సంప్రాప్తించినను చలింపక పిత ప్రజ్ఞాడై 
యుండుట, దూషణభూషణములను సహించుకొనుట, ఎల్లప్పుడు సంతుష్టి 
గల్లియుండుట- ఈమున్నగు గుణములను ముఖ్యముగ గల్లియుండవలెనని 
యందు వచింవబడినది ఉపనిషదాదులు పరించుట చాలకష్టమని తలచి, 
వాటి సారమంతయు గీతయం దివ్విధమున భగవానులు బోధించిరి 


293 ప్రణవమును జపించుటచే సర్వవిఘ్నవులు నశించును. 
శుభము చేకూరును. 


294 భగవద్గీత, కరోపనిషత్తు, పతంజలి యోగసూత్రము- 
ఈమూటిని కంరస్టముగా చదివినవారికే సన్యాస మివ్వబడునను నియమము 
*శ్రీవ్యాసాశ్రమమున నేర్చజచుటయైనది 

295 ఉత్తమ దివ్యపురుషునియందుగాని, వారి పటమందుగాని 


లత్యము నిలిపి ఛ్యానించిన, అదియే ప్రత్యక్షముగ అంతఃకరణమున 
పాడమును 


296 ఒక మైనపువత్తిని పైకెగురవేసిన, కొంతసేపటికది మజల 
భూమిపై వచ్చిపడును అది పృధివీతత్త్వ మగుటవలన అట్టు వర్తించినది 
దానినే అగ్నిచే కరిగించినచో జలరూపమై కొంతదూరమువరకు పారును, 
ఇంకను దాని నగ్నిచే వేడిమి యొనర్భిన, జ్వలించి యగ్నిరూపమై ఆ పిదప 
వాయువురూపమై పైకెగసి, క్రమముగ సూక్షాతిసూక్మమై ఆకాశరూప 
మొంది తుదకు విలీనమగును ఇవ్విధమున, ఒకే వస్తువు అగ్ని సహాయమున 
అనేకరూపములుగ పరిణామ మొందినది ఆ మైనపువత్తి ప్రథమమున 


SE ర CE పకన ns తతా... టక 
* విద్య, యోగ్యత సన్యాసులకు తప్పక గల్లియుండవలెనని తలంచి యిట్టి నియమమును 
శ్రీ స్వాములవారు వ్యాసాశ్రమమున నేర్చజచిరి 


ఓంకారసత్రయాగము 133 


స్టూలాకృతి గల్లి పృధెవ్యంశమున నున్నదై, క్రమముగ(వేడిమిచే సూక్ష్మమైన 
జలరూపముగా మారి, అటనుండి ఇంకను సూక్షమైన అగ్నిరూపము 
లోనికిని, దానినుండి వాయురూపములోనికిని, తుదకతిసూక్మమైన ఆకాశ 
రూపములోనికిని జని యెట్లు విలయమొందెనో, అట్లే దేహమును, 
కర్మేంద్రైయవులను జ్ఞానేంద్రియవులలోను, జ్ఞూనేం[ద్రయములను 
అంతఃకరణములోను, అంతఃకరణమును ఆత్మలోను, అభ్యాసముచే 
క్రమముగ లయమొనర్చవలెను 


మొట్టవెొొదట పృధ్వీతత్త్యమున నున్నపుడు, మైనపువత్తి ఒకే 
చోటనుండి, స్వల్పాకృతిగళ్లి, చలింపక జడరూపమున నుండును కేవలము 
తమోగుణస్వభావులై, పరమార్థ మేమియు నెజుంగని పశుప్రాయుల స్థితి 
యట్లుండును వారి దృష్టి పరిచ్చిన్నమై, తమోగుణ(ప్రధానమై వ్యాపకము 
లేనిదై, రాతివలె కరినముగ నుండును, క్రమముగ మైనపువత్తి జలతత్త్వము 
లోనికి మారునపుడు, కొంచెము సూక్మవుగును కొంతవటకు 
వ్యాపించును చలనము గలిగియుండును అపుడాతడు జలతత్త్వములోనికి 
'ప్రవేశించెనని యెలుంగవలెను 


పిమ్మట వత్తి జ్యోతిగా మారునపుడు, ఇంకను సూక్ష్మమై, ప్రకాశవం 
తమై, వ్యాపకమై యుండును అట్లే అగ్ని తత్త్వ్వములోనికి ప్రవేశించిన వారి 
బుద్ది మిగుల సూక్యమై తేజోవంతమై, ఏకాగ్రమై యుండును, నూతన 
భావము లపుడు మనస్సునకు స్ఫురించును 

ఆ మైనపువత్తి అగ్నరూపమునుండి వాయువు రూపమునకు 
పరిణమించునపుడు బహుదూరము వ్యాపించి, మిక్కిలి సూక్ష్యమై వేగము 
గల్లియుండును అట్లే ధ్యానానుష్టానము వృద్ది శేయుచు రాగా జీవునకు 
సత్త్వగుణ మేర్చడును. హృదయము శుద్దమై, వాయువువలె విశాలమై, పవిత్ర 
వంతముగ నొప్పును. వాయువొకచోట నుండక చాలవటకు వ్యాపించునట్ట 
ఆతడున్ను అట్టిస్టితిలో సర్వ ప్రాణులయెడ దయగల్లి విశాల భావమును 
జూపుచుండును. 


134 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


తుదకామైనపువత్తి ఆకాశరూప మగునపుడు, అదృశ్యమై విలినమై 
నట్టు, జీవుడట్టి యాకాశతతత్తృమున (ప్రవేశించునపుడు, విశుద్దసత్తః గుణ 
ప్రధానుడై, సర్వజీవరాసుల బాహ్యాభ్యంతరముల తన యాత్మరూపమునే 
గాంచుచు, జీవన్ముక్తుడైయుండును ఇదే అంతివుస్టితి. ఇక దానిపై 
నేపరిణామమున్ను లేదు. ఇవ్విధమున జీవుడు ఒకేజన్మలో క్రమపరిణామ 
మొందవలసి యుండును 


పైమార్పులన్నియు అగ్ని యుండిననే మైనపువత్తికి కలిగినట్లు, ధ్యానా 
భ్యాసము చేయుచుండిననే జీవుని చిత్తము పైవిధమున మార్పునాందగల్లును 
నిప్పు చల్లారినచో, వత్తి యెంత కాలమునకైనను పరిణామములేక అదేస్టితిలో 
నుండియుండునట్టు భక్తి ధ్యాన, వైరాగ్యాది సాధన లవలంబించి ఆత్మై 
క్యమునకై యత్నమొనర్పకుండినచో జీవున కుత్తమపరిణామ మబ్బదు దీనిచే 
నివు డెవరెవరు ఏతత్త్వమున నున్నది బాగుగ గమనించుకొని, అంతకంటె 
పెస్టితిలోనికి పోవుటకై ధ్యానాగ్నిని లెస్సగ రగుల్కొల్పవలెను 

297 అట్టు పంచభూతాంశమగు అంతఃకరణాదుల వృత్తులను నివృత్తి 
చేసికొని, పరిశుద్దులైన శ్రీరామకృష్ణ, (శ్రీశంకర, (శ్రీరామానుజ, ;శ్రీమధ్వ, 
(శ్రీబుద్ధదేవ, (శ్రీగాంధి మొదలగు మహాత్ములను దైవస్వరూపులుగా భావించి 
మనము సేవించుచున్నాము ధ్యానానుష్టాన పరుడు తనయందేవైన వాసనలు 
తోచునపుడు, ఇంకను తనకు నంతఃకరణశుద్ది కాలేదని యెంచి దృష్టిని 
ముజల్బుకొని, తీవ్రనిష్టలో ప్రవేశించి ఆ మాలిన్యమును నివృత్తిచేసు 
కొనవలెను. ధ్యానానుష్టాన బలముచే మలినవాసనలు దృశ్యసంకల్పములు 


క్రమముగ క్షీణించి, అంతఃకరణాదుల వృత్తుల కతీతమగు పరమాత్మ 
యందు స్టిరత యేర్చడును 


298 వర్హాకాలమున భూమి జలమయముగా నుండును కాని వేసవి 
కాలమున నెట్టు సూర్యకిరణము లానీటిని పైకిలాగుకొని యెండింప 
జేయునో, అట్లే అజ్ఞానావస్థ్టయందు హృదయము వాసనావుయమై 
యుండును కాని జ్ఞానసూర్యుడు ప్రకాశింప, తత్మిరణజా లముచే 


ఒంకారసత్రయాగము 135 


అజ్ఞానవాసనాజలముడుగ, జీవుడు చైతన్యరూపుడై తదాకారాకారిత 
మగును 


299 ఎట్టి యనుష్టానము గలవాడైనను విషయసాంగత్యము, దుష్టసం 
పర్కము గల్లియున్నచో క్రమముగ వానిదృష్టి ప్రపంచమువైపునకు మజలి, 
ఆత్మనిష్ట తగ్గ బ్రహ్మచర్యము పతనమై, ఊర్ద్వరేతస్కుడగుట మాని 
యధోగతుడై, చిత్తచాంచల్యము గల్లి, కర్మ(బ్రహ్మోభయ భ్రష్టు డగును అట్టి 
వాడు మజల తనపూర్వపుస్టితి నొందవలెనన్న యెంతకాలమో ప్రయత్నింప 
వలెను లోగడ తాను కష్టించి సేకరించు కొనిన పదార్ధమంతయు విషయ 
సాంగత్యముచే నశింపజేసికొని, చింతా గ్రస్తుడై ఆతడు కష్టముల పాలగును 
ఎంతయో శ్రమపడి సంపాదించిన ధనమును దుస్పాంగత్యముచేతను, 
దుష్ట్రపదార్థ్హములను సేవనముచేతను, అనగా జూదము, (స్త్రీ సాంగత్యము 
మొదలగు నికృష్ణకార్యములందు భ్రమగలవాడగుటవే నశింపజేసికొని, 
దరిద్రుడైనచో, మజఅల ఆవృత్తులు మానిన గదా, కష్టపడి నిర్మలబుద్దితో 
జాగ్రత్తగా సంచరించుచు వర్తించుచుండనగదా, అట్టి సద్గుణములు గల 
వారితో పరిచయము గలిగినగదా, యెప్పుటికో ధనవంతుడగుట! ఈరితిగానే 
యెంతోకాలము కష్టపడి సంపాదించిన జ్ఞానధనమును అరిషడ్వర్గాదులను 
శత్రువులతో స్నేహమొనర్చుకొని కోల్పోవుట యెంత అవివేకము! మజల 
నాజ్ఞానరత్నమును సంపాదించుకొనుట యెన్నటికో గదా! ఇట్లు ప్రతి 
ముముక్షువు అతిజాగరూకతతో పరిశీలించి యాచరించుచుండినచో, నిక 
నాశత్రులు వానియెదుటకు రాకయు, వచ్చినను వానియాజ్ఞను మీరకయు 
నుందురు. అరిషడ్వర్గమును నిగ్రహించుటయే ఆత్మానందమునకు మార్గమని 
(గ్రహించవలెను. 


3౩300 పంచభూతములలో నాొకభూతమునుండి వముటీయొక 
భూతములోనికి వెళ్లినకొలది శక్తి హెచ్చును అట్టు పృధివినుండి 
ఆకాశమునకు వెళ్ళు తటిీకి శక్తి అనేకరెట్లు అధికమగును. ఆకాశముననే 
మనస్సును లీనము చేసినకొలది గొప్పుతేజోవంతుడు, నిర్మలుడు నగును 


136 (శీనులయాళసద్లురు గ్రంథావళి 


నేత్రములు మూసికొని యున్నను, తెజచుకొని యున్నను తన్మాత్రలకు 
విలక్షణమై ఆత్మపదార్హము నపుడు గాంచగలడు కాన మేల్కొనినప్పటి 
నుండి ని!ద్రించువజకు అట్టి లత్యమును వదలక యుండువాడు నిజమైన 
ఈశ్వరతత్త్యమును గ్రహించిన వాడగును ఆస్టితిలో నుండువారే 
నిరాకారమగు బ్రహ్మము నుపాసింపగలరు వారే యట్టి ఉపాసనాకర్లులు 
అట్షి ధ్యానానుష్టానము సర్వులకు నవశ్యముకాదని తలంచి, సర్వజీవరాసుల 
క్షేమముకోరి వేదధర్మప్రకారము కర్మ, ఉపాసన, భక్తి, సగుణారాధనలు 
మొదలగు సాధనలను పెద్దలేర్పఅచిరి అభ్యాస కాలమున *“సాకారము” 
అందటిీకిని ముఖ్యమైనదే ఇదే మహర్షుల యభిప్రాయము. ఆర్యుల వాక్యము 
లను మనముల్లంఘంచరాదు. అట్లు బుషివాక్యముల నుల్లంఘించిన పతితుల 
మగుటయేగాక, లోకమునుగూడ పతన మొనర్భినవార మగుదుము 


3౩౦1. విషయాదులయందు ప్రవర్తించు ఇంద్రైయ మనంబులను అట 
నుండి మజలించి ఆత్మయందు నెలకొల్పుట ప్రత్యాహార మనబడును ఒకరా 
తియందుగాని, కొయ్యయందుగాని చెక్కబడిన విగ్రహముల నామరూప 
ములు కల్పీతములని యెతింగి వాటిని అధిష్టానమగు శిలారూపముగను, 
కాష్టరూపముగను చూచుటచే కల్పితములగు విగ్రహములు ఎట్లు తోచుట 
లేదో, అట్లే బ్రహ్మమునుండి కల్పితవుగు నీ దృశ్యమును విసర్జించి 
బ్రవ్మాకారముగ జూచుటచే మాయావరణ నివృత్తి యగును టప్రతి- 
ఆహారము= ప్రత్యాహారము, అనగా ప్రత్యేకముగ నుండు ఆత్మయందు 
మనస్సును విహరింపజేయుటయే ప్రత్యాహారవుగును. ధారణయనగా, 
నిశ్చలముగా నుండి మనస్సును లత్యమునుండి చెదరనీయక, బాహ్యాంతరా 
కాశములనేకము చేసి, రెండవది లేకయుండుట అనగా కార్యకారణముల 
నేకాకారమొనర్చి అద్వైతభావనను వీక్షించుటయే ధారణ యనబడును 
పవిత్రాంతఃకరణ గలవాడు (వరమాత్మయందు మనస్సును నెలకొల్పుట 
యను ధారణను కొంచెము కాలము చేసినను గొప్ప దివ్య శక్తి కలుగును. 


౩02. ప్రధమమున సగుణధ్యానము తరువాత నిర్లుణధ్యానము అవ 


ఓంకారసత్రయాగము 137 


లంబించుట మంచిది. పూజామందిరమున మహాత్ముల విగ్రహముల నుంచ 
వలెను మూర్తియందు మనస్సు లీనము కానంతవఅకు అది గోచరించుచునే 
యుండును. పిదప ఉండియు గోచరింపదు అట్లే దేహమందిరమునగాని, 
ఆకాశమున సోవమువుండలమున గాని, సూర్యవుండలవుందు గాని, 
మనస్సును నిలిపి నిశ్చలబుద్ధితో ధ్యానముచేయవచ్చును లేక శివరూపమును 
నిర్మించుకొని ధ్యానింపవచ్చును లేక విశ్వాకారుడగు నారాయణమూర్తిని 
“సహస్ర శీర్షా పురుష" యను పురుషసూక్త ప్రకారము ధ్యానింపవచ్చును 
ఈధ్యానమే బాహ్యమున బ్రహ్మాండమును లక్షించి చేసిన కొన్ని సిద్దులను 
బడయవచ్చును. ఇవిగాక తన హృదయముధ్యమున అష్టకళలతో 
నిండియున్న ఈర్వరునినైన ధ్యానింపవచ్చును. భ్రూమధ్యమున లక్ష్యము 
నుంచియైన ధ్యానము చేయవచ్చును బ్రహ్మ పరాశక్తి, విఘ్నేశ్వరులకూడ 
ధ్యానింపవచ్చును కాని వీటి యన్నిటికంచె స్వస్వరూపధ్యానము మిన్న 
ర్వైనది దానికిసాటి వుజీయొకటి లేదు నిర్మలాత్ములకే అయ్యది 
సిద్దించును. 

303 యమనియమాదులను మొదటి యేడంగములు సిద్దించిన తదు 
పరిమాత్రమే యెనిమిదవదగు సమాధియోగము సిద్దించును. జీవేశ్వరైక్య 
జ్ఞానము గల్లియుండుట (అనుభూత మొనర్చుకొనుటు యే సమాధి. 
కార్యరూపుడైన జీవుడు కారణరూవుడైన ఈశ్వరున (ఆత్మ) కన్యుడు 
కాడు. మృత్తిక కన్యముగ ఘటము లేదు. ఉపాధులు తొలగిన ఘటాకాశ, 
మహాకాశములకు ఏకత్వమే సిద్దించుచున్నది అట్లే అవిద్యామాయోపాధులచే 
జీవేశ్వరభేదము గలుగుచున్నది గాని యభధార్హముగ లేదను ఏకత్వ 
ప్రతిపాదనారూపమగు అద్వైతసిద్దాంతము ననుభూత మొనర్చుకొనుటయే 
సమాధి. ఆవరణరూపములగు దేహేంద్రియాదులు నేను కాను వాటికి 
విలక్షణమయిన ఆత్మనే యనుజ్ఞానము కలుగుటయే సమాధి అకార, 
ఉకార, మకార, అర్దమాత్రలు, బుగ్యజుస్పామాధర్వణవేదములు, బ్రహ్మ 
విష్ణు మహేశ్వర, పరమాత్మలు- స్వరూపముగా గల ప్రణవవాచ్యుడైన 


F10 


138 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


పరబ్రహ్మము తోటి యాసమాధ్యవషప్టయందు జీవుడైక్య మగును అపుడు 
ప్రపంచవాసన లెవ్వియును తోచవు. విజ్ఞానముచేతనే సమాధి సిద్దించునుగాని 
కర్మకాండవలన కాదు కర్మకాండ మున్నగునవి సాధనలు మాత్రమేయని 
యెజుంగవలెను గొప్పు అగ్ని పచ్చికట్రైలనుకూడా దహించి భస్మము చేయు 
నట్టు ధ్యాన, సమాధినిష్టలచే సర్వకర్మములున్ను భస్మీభూతములగును 


304. మలయాళదేశమున సిద్దమత మనునది నేటికిని గలదు 
ఆమతము వారు ఈశ్వరుడు, గురువు ఆత్మ-వీనిని ధ్యానించుచు నిత్యము 
డైరీ వ్రాయుచుందురు. భగవంతుని నిత్యము ఎన్ని ఘంటలు మఅచుదురో 
వ్రాయుదురు. ఒక్క శ్వాసయైన వ్యర్హముగ పోనీయక సదుపయోగ 
మొనర్శ్భుటయే వారి సిద్దాంతము. కాన వారు సమయము నతిజాగరూకతతో 
పరిశీలించుచుందురు అందరు సమపంక్తితో భోజనము చేయుదురు 
ఈశ్వరోపాసన, ప్రాణాయావుము ముఖ్యముగ నాచరింతురు. వారి 
మూలపురుషుడు గొప్పసిద్దులు గల్లియుండువారు వారి ఖ్యాతి 
యచ్చోటంతయు వ్యాపించియుండెను. సిద్ధులను బడసి లోకము 
నుద్దరింపవలెననియే వారితలంపు. ఆ సంఘము లోనివారు ఎవరికివారే 
కష్టించి భుజించెదరు. సాధువులు నడచియే ప్రచారము చేసెదరు 


జజ 


13వ రోజు 9-4-1940 


౩౦5 వేదము కాండత్రయాత్మకము. అట్లే గీతయున్ను. ఏలన, 1-వ 
అధ్యాయమునుండి 6-వ అధ్యాయము వజకున్ను కర్మకాండయు, 7-వ 
అధ్యాయమునుండి 12వ అధ్యాయమువజకు ఉపాసనాకాండయు, 13-వ 
అధ్యాయము నుండి 18-వ అధ్యాయమువబకు జ్ఞానకాండయు, 
ప్రతిపాదింపబడియున్నవి. అట్లే కొందు తారకము, సాంఖ్యము, 
అవునస్కవునియు మూడు అంతస్తు లేర్పజచియున్నారు. మొదటి 
అంతస్తులందుండువారు పైఅంతస్తులయందలి స్టితిని తెలిసికొనజాలరు. 


ఓంకారసత్రయాగము 139 


కాన, తారక సాంఖ్యములు బడయనివారికి అమనస్కము బొధించినను, 
వారు దానియందు సిద్దిని బడయజాలక పోవుటయేగాక పతితులు కూడ 
నగుదురు మట్టిగోడపై రంగు నిలువనట్లు, చవిటిభూమిలో విత్తనము 
మొలవనట్టు పరిపక్వులుకాని వారి యందాత్మబోధయు నిలువదు 
సీతారామాంజనేయమునందు ప్రధమమున తారకము, పిదప సాంఖ్యము, 
ఆపిమ్మట అమనస్కము బోధింపబడినవి ఇదియే క్రమమగు సాధన 
పునాదిలేని గోడ నిలువనట్టు, తారక సాంఖ్యములు మొట్టమొదట భో ధింపక 
అద్వైతము, అమనస్కము, నైష్కర్మ్య్యము బోధించిన జనులద్దాని నందుకొన 
జాలక చ్యుతులగుచున్నారు కాన పునాదియగు తారక, సాంఖ్యాదులందే 
మొమ్మొదట విశేష ధ్యాన ముంచవలెను అట్టుగాక, పునాది భూమిలోపల 
నుండునుగదా, దానినెవరు చూచెదరు అని తలంచి ఉపేక్షించినచో, 
ఆపిమ్మట దానిపై కట్టబడు మహాభవన మంతయు నొక్కుమ్మడి కూలి 
ధ్వంసమైపోవును. 


306 గీతయందు 13-వ అధ్యాయమున దృన్పృశ్య, కేత్ర కేత్రజ్ఞ, 
జ్ఞాన జేయ విభజనలనుగూర్చి లెస్సగ ప్రతిపాదించిరి గీతకు విఖ్యాతి 
గల్లుటకు కారణమేమన, దినిని పరించువారికి పారాయణ ఫలమున్ను, 
విజ్ఞాన ప్రాప్తియు రెండును చేకూరును ఉపనిషత్సారమే గీతయగుటచే 
ఉపనిషదర్ల మంతయు దీనియందు ప్రకాశిత మొనర్పబడినది ముఖ్యముగ 
ఈ 13-వ అధ్యాయమున ఆత్మానాత్మ, ప్రకృతిపురుష వివేచనారూపమగు 
నిగూఢ సాంఖ్య, తత్తుశా(న్ర్ర) సిద్దాంతములన్నియు తేట తెల్లముగ 
వచింపబడినవి గాన, ముముక్షువుల కయ్యవి అత్యంతోపకరములై యున్నవి. 
యధార్ధముగ విచారించిన కేత్రకేత్రజ్ఞాల రెంటిని, సాంఖ్యశా స్రానుసారము 
లెస్పగ విభజించి తెలిసికొని, ఆత్మానాత్మ పరిజ్ఞాన మొంది, అనాత్మను, దృశ్య 
రూపమైన క్షేత్రమును దూరీకరించి, దృ(గ్రూపమైన క్షేత్రజ్ఞాడు తానను 
దృఢబోధ గల్లినపుడే పూర్ణత్వము(మోత్షము) సిద్దించును 


కొందు భజనలు, పూజలు మున్నగునవి చాలుననియు, సాంఖ్యము, 


140 (శ్రీమలయాళయతీి న్రగీతా 


ఇత్యాదులు అనవసర మనియు చెప్తుదురు అది సరికాదు. భజనకిర్తనా 
దులచేతనే మోక్షము కల్గునని యేల చెప్పబడెననగా “యోజనా ధ్వన్యశ క్తస్య 
క్రోశాధ్వా పరికధ్యతే” అన్నట్లు యోజనము దూరము నడువలేనివారికి 
క్రోసెడుదూరమే యని చెప్పి తీసికొనిపోయినట్టును, వ్యాధివచ్చి సరిగ నడు 
వలేనివారితో ఇచ్చటనే, సమీపమే యని చెప్పి దూరము తీసికొనిపోయిన 
ట్లును నుండును. అట్లు చెప్పినగాని వారు నడువరు. మొదలే ఎంతయో 
దూరమున్నదనిన, (ప్రయత్నమే విరమించుకొందురుకాన సత్కర్మాను 
ష్టానము ద్వారా క్రమముగ నొక్కొక్కసాధనను దెల్పి తుదకు గమ్యస్టాన 
మును జేర్చుదురు అందువలన, సాధనరూపములగు భజన పూజనాదు 
లొనర్భు చుండవచ్చునుగాని సాంఖ్య విజ్ఞానములయెడ విముఖత్వమును 
మాత్రము చూపరాదు. ఏలన, తుదకు వాటినే యాశ్రయింపవలసివచ్చును 
“క్షే త్రకే[త్రజ్ఞయోర్ట్హ్హానంయత్త జ్ఞానం వుతం వముమాి” అని 13-వ 
అధ్యాయమున ఇేత్రజేత్రజ్ఞులంగూర్చిన జ్ఞానమే యధథార్లజ్ఞాన మనియు, 
అదియే తన మత మనియు భగవానుడు సుస్పష్టముగ వచించియున్నాడు 
కాన నివ్విషయమున 'సంశయమునకు తావు లేదు. 


307 13-వ అధ్యాయమున అమానిత్వాది జ్ఞానగుణము లిజువది 
చెప్పబడినవి ఈ యిజువదియు నిరవై పారములవంటివి విద్యార్ధి ఏ 
పారమునందు తప్పిపోవునో, ఆ పారమును మజల చదివి అందెట్లు 
యుత్తీర్ణత నొందవలసి యున్నదో, అట్లే ఏ గుణమునందు ముముక్షువు 
కొబితగల్లి యుండునో, దానిని మజల మజల నభ్యసించి సాధించవలసి 
యుండును ఏదో యొక కాలమున ఆ యన్నిగుణములు పొందనిచో 
ఉత్తరోత్తర చెప్పబడు జ్లేయమున కాతడర్హుడు కాజాలడు. శుభ్రవ(న్త్హ్ర్యముపై 
మరకయున్నచో అది వ(న్హ్ర్యముయొక్క సౌందర్యము నెట్లు తగ్గించునో, 
మటియు నపుడు వథ్హ్రమెట్టు వికారముగ నుండునో అట్లేపై యిరువై 
గుణములలో నేగుణము లేకున్నను అది శుద్దాంతః కరణమున లోటుగనే 
యుండును కాన, దానిని కూడ పూర్తిచేసికొనిననే పూర్ణపారిశుధ్యము 


ఓంకారసత్రయాగము 141 


ఏర్పడును మజియు అవయవములన్నియు నుండి, ఏయొక్కటి తజుగైనను, 
దాని పని చేయజాలము గదా? దేహసౌందర్యమునకును భంగము వాటిల్లును 
గదా, అంగవికలుడు యజ్ఞాది మహాకార్యములకును తగడు గదా, అట్లే పై 
జ్ఞాన గుణములలో నేది లేకున్నను, జ్ఞేయ్మార్లత నాందక అపూర్ణుడే యగును 
కాన మజల ప్రయత్నముచే దానినికూడ సంపాదించవలెను 


308 ధ్యానానుష్టానపరుడు, తీన్రముముక్షువు, ఏకాంతవాసియైయే 
యుండి అనుష్టానము 'సల్పుచునుండును అనవసరముగ సంభాషించు 
జనుల వద్ద ఉండడు శ్రద్దగ పారము చదువుకొను విద్యార్ధి యితర 
సంభాషణలు జరుగుచోటున వసించునా? 


౩09 ధ్యానసమాధి యనియు, యోగసమాధి యనియు సమాధి 
రెండు విధములు అని విచారించిన రెండును ఒకటియే యైయున్నవి 
బెంకాయలో నీళ్ళుండువజికు అది కురిడి కాజాలదు కొబ్బరి చిప్పనంటు 
కొనియే యుండును అట్లే దేహవాసన, లోకవాసన, శా(స్త్రవాసన యను 
నీవాస నాత్రయము హృదయమున నుండువజకు, జీవుడు బోధరహితుడై 
జీవన్ముక్తుడు కాజాలడు ఎపుడావాసనలు వీడిపోవునో అపుడు చిప్పనుండి 
కురిడి వేలటుపడునట్టు, జీవుడు ప్రకృతినుండి వేటుపడి, బంధవిముక్తుడై 
ఆత్మస్వా తంత్ర మనుభవించును 


౩10 కొందజీట్లందురు “చీకటి పోవుటకు దిపప్రకాశము 
చాలునట్లు మూలావిద్య నశించుటకు జ్లేయమొక టెజీింగిన చాలుగదా! ఇక 
జ్ఞానగుణములతో పనియేమి* దీపముచే నంధకారము నశించుననుట 
తధ్యమేగాని ప్రమిద, తైలము, వత్తి లేక దీపమెపుడైనను వెలుంగునా? అట్లనే, 
జ్లేయస్వరూప సాక్షాత్కారముచే అజ్ఞానము నశించుట వాస్తవమేగాని, 
జ్ఞానగుణములు లేనిచో జ్లేయానుభవ మెన్నడేని సిద్దించునా? సిద్దించదు 
ఏమియు ఆధారములేని శూన్యాకాశమున దీపమెపుడేని నిలువగలుగునా? 
కాన, శవుదమాది సాధనచతుష్టయ సంపత్తి గలిగిన తరువాతనే 
బ్రహ్మ(జ్ఞేయ) విచారణ చేయవలసియున్నది జపము ఏకాంతవాసము, 


142 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


పూజ మొదలగునవి యెందులకు? అనువారి మాట వత్తి, ప్రమిద, చమురు 
ఎందులకు? దీప మొకటి చాలుగదా! యనుటవంటిడి అది కేవల 
మసంగతము మజియు భక్తియను తైలమున్నను వైరాగ్యమను ప్రమిదకు 
రంధ్ర మున్నచో, ఆ భక్తి రూపతైల మంతయు క్రమముగ కారిపోయి 
జ్ఞానజ్యోతి వెలుగకుండును ఒక్క రంధ్రమున్నపుడే తైలము కారిపోవ, నిక 
పదిరంధ్రము లున్నచో, వేజుచెప్పవలెనా? అట్లే యేయొక్క యింద్రియ 
మైనను విషయములందు చరించుచున్నచో, తద్ద్వారా జ్ఞానమంతయు హరించి 
పోవ, నిక దశేంద్రియములు విషయోన్ముఖములైనచో జ్ఞానము నశించునని 
వేలు చెప్పునేల? 


ఇంద్రియాణాం హీ చరతాం యన్మనోఇ_నువిధియతే । 
తదస్య హరతి ్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి.॥ 2-67 


అని శ్రీకృష్ణపరమాత్మ సెలవిచ్చియున్నారు (దీనియర్టముపైన 
దెల్పినద్రే ఒకయిందద్రియముచేతనే ప్రజ్ఞ నశించునపుడు, దశేంద్రియములు 
విజృంభించిన నిక జ్ఞానమెట్టు నిలువగలుగును? కాన ఇంద్రైయని[గ్రహము, 
వైరాగ్యము, అతిజాగరూకతతో కాపాడుచుండిననే, జ్ఞానజ్యోతి నిరాటంక 
ముగా వెలుంగుచుండును 


3౩11 ఒకరు గొప్పు యుద్యానవనమును స్టాపించిరి కాని దానికి 
ప్రహరి కట్టలేదు దానిచే పశువు లందు జొరబడి అందలి వృక్షము లన్నిటిని 
మేసిపోయినవి మజీయొకరు సిమెంటుతో గొప్పవ్రహరి కట్టిరి కానిలోన 
ఒక్క పుష్పువృకమైనను, లతయైనను లేదు అదియును నిరుపయోగమే గదా! 
అట్లే యొకరు శమదమాదులన్నియు గల్లియుండినను, అనుష్టానము చక్కగ 
నొనర్శుచుండినను, వైరాగ్యము సరిగ లేనందుచే, విషయరూప పశువులు 
వారియందు జొరబడి దివ్యమైన యా శమదమాదిపాదపముల హరించి 
వైచెను మతియొకరు, తీవ్ర వైరాగ్యము గల్లియున్ననుు శమాది సుగుణ 
ములు లేనందుచేతను, అనుష్టానము చక్కగ నాచరింపనందుచేతను జ్ఞానము 
ప్రకాశింపకుండెను కాన వృక్షములు, ప్రహరి రెండును నున్ననే 


ఓఒంకారసత్రయాగము 143 


యుద్యానము శొభించునట్టు, వైరాగ్యము, శమదమాది సాధనలు రెండును 
యుండిననే జ్ఞాననందనము శోభిల్బును (గీత 13-వ అధ్యాయమున చెప్ప 
బడిన అమానిత్వాది జ్ఞానగుణములు ప్రహరివంటివి, జ్ఞేయము పుష్ప 
వృక్షముల వంటిది అట్టియుద్యానమును భగవంతుడు భక్తులకై యేర్చజచి 
యున్నాడు 


312 “ధ్యానేనాత్మని పశ్యన్తి” కొందు ఆత్మధ్యానము చేతమాత్రమే 
పరమాత్ముని పొందగల్లుచున్నారు వ్యాసులవారు (శ్రీ) శుకమహర్షి 
కీధ్యానయోగమే గొప్పదని బోధించిరి భక్తియను పుష్పము ధ్యానమను 
ఫలముగా మారును. కనుకనే భగవంతుడు భక్తిని మొదట చెప్పి, తద్ద్వారా 
ధ్యానానుష్టానపరుడై యుండువాడు ముక్తుడగునని చెప్పియుండెను 
నిష్కాముకర్మయోగము దోరగాయవంటిది క్రమముగ నది పక్వమై 
జ్ఞానఫలముగ మారును 


అన్యే త్వేవమజాన న్త శ్రుత్వాన్యేభ్య ఉపాసతే । 

తే_పి చాతితర నేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥ 18-26 

భక్తి, ధ్యాన, కర్మ ఉపాసనాయోగములను చేయ శక్తి లేనివారు 
పెద్దల సన్నిధి జేరి బోధబడసి, అనుష్టించిన ధన్యులు కాగలరని భగవంతు 
డానతిచ్చియున్నాడు. 


313 డాక్టరు పరీక్ష ప్యాసైనను, తనకు వ్యాధి వచ్చినచో జాౌషధము 
సేవింపనిచో వ్యాధి నివారణ కాదు డాక్షరు పరీక్ష ప్యాసు కానివాడైననను 
రోగము వచ్చినపుడు బాషథమును సేవించినచో, తద్రోగము క్షయించును 
ఆవిధముగనే శా(న్హ్రపాండిత్య మెంత గల్గ్లియున్నను భవరోగముచే బాధ 
పడుచున్నచో, భగవచ్చింతన యను భేషజమును గైకొనకున్న తద్బాధానివృత్తి 
కాజాలదు మజటీయు నిరక్షరుడైనను పాండిత్యప్రకర్ష విరహితు డైనను, 
భగవద్భక్తి ఆత్మచింతన యను కౌషధమును సేవించినచో, భవరోగము 
నిర్మూలమై, నిరతిశయమగు ఆత్మశాంతి నొందగల్లును. 


144 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


౩14. నిర్వితర్యసమాధియన శబ్బార్థముల గూర్చిన తలంపు లేవియు 
లేక ధ్యానించుచుండు వస్తువు మాత్రమే మిగిలియుండు ఫ్రితి సవితర్క, 
సవిచార సమాధులందు పంచభూతముల, పంచతన్మాత్రల గూర్చిన చింతన 
యుండును నిర్వితర్క, నిర్విచార సమాధులందది యుండదు సవితర్క 
సమాధిచే మనస్సు నిర్మలము కాగా గురూపదేశ, స్వానుభవ యుక్తులచే 
జ్ఞేయస్వరూపము నిశ్చయింపబడును. బుతంభరా ప్రజ్ఞచే, సూక్ష్మ 
మైనవియు, దూరమున నున్నవియు నగు పదార్ధములు గోచరము కాగల్లును 
ఇది యొక యోగసిద్ది ఈ ప్రజ్ఞ బహిర్ముఖ వ్యాపారమును తగ్గించును నిర్చీజ 
సమాధిని దృఢముగ నభ్యసింపవలెను. దానియందు సమస్త చిత్తవృత్తులు, 
సంస్కారములు, వాసనలు పూర్ణముగ నశించును ఏయొక్క చిత్తవృత్తి 
యున్నను, అట్టి నిర్బీజసమాధి గలుగదు 


315 కర్మేంద్రియములకన్న జ్ఞానేంద్రియములున్ను, జ్ఞానేంద్రియ 
ముల కంటె మనస్సున్నుు మనస్సుకంటె బుద్దియు, బుద్దికంటె అవ్యక్త 
మున్ను, అవ్యక్తముకంటె జ్లేయమగు పరమాత్మయున్ను సూక్షుమై, అతీతమై 
యుండును మనస్సునాకదానినుండి మణీయొకదానిలోనికి క్రమముగ 
మజల్బీ, తుదకాత్మయందు లయింపజేయవలెను ఇదియే ధ్యానయోగ 
రహస్యము, ఇట్టి స్తితి అనుష్టానమువలననే లభించును. 


౩16 ధ్యానమునుగూర్భిగాని, తదితర యోగాభ్యాసముల గూర్చి 
గాని గ్రంధములను చదివిన మాత్రమున, నొరులవలన వినిన మాత్రమున 
ఎక్కువ ప్రయోజనము లేదు. తాను స్వయముగ ననుష్టించిననే ఫలము 
లభించును ఒక దేశపుపటములో పేర్కొనబడిన తీర్ధ స్థలములను అందు 
చూచిన మాత్రాన మనుజునకేమైన పుణ్యము లభించునా? స్వయముగ 
నచ్చోటికి బోయి తీర్హములను సేవించిననే పుణ్యము గలుగునుగదా, అట్లే 
ధ్యాన, యోగాదులను గూర్చియు, వాటిమహిమనుగూర్చియు వేనోళ్ల 
వచించి నంతమాత్రముచే అవి సిద్దింపనేరవు అనుభవించిననే సిద్దించును. 
అట్టు గానిచో “ప్రతిబింబిత శాఖాగ్రఫలాస్వాదన మోదవత్‌'”* అన్నట్లు ఒక 


ఓంకారసత్రయాగము 145 


జలాశయతిరముననున్న వృత్నఫలములు కిందనున్న జలములొ 
(ప్రతిబింబింప, అట్టి (పతిబింబిత సలమును భక్షించి సంతృప్తినొంద 
దలంచినవాని చందమున నుండును భక్తిధ్యానములు లేక కేవలము 
శ్యాన్ర్రపాండిత్యము గలవారిని గూర్చి (శ్రీశంకరు లిట్టుపదేశించిరి - 


షడంగాది వేదో ముఖే శాస్త) విద్యా కవిత్వాది గద్యం నుపద్యం కరోతి ! 
గురోరంఘ్రిపద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌॥ 


షడంగములతో సహావేదములను కంరస్ట మొనర్చినను, గొప్ప 
పాండిత్య ప్రకర్ష గల్లియున్నను, శేముషీధురంధరుడైనను, గురుస్వరూపు 
డగు భగవంతుని పాదపద్మములపై చిత్తమును నెలకొల్పకున్నవో నిక వాని 
చదువెందులకు? పాండిత్యమెందులకు? కవిత యెందులకు? కీర్తి 
యెందులకు? 


వివేక చూడామణియందును నీ విషయమై యిట్లు తెల్పి రి- 


వాగ్వైఖరీ శబ్దరురీ శాన్రవ్యా ఖ్యానకౌశలమ్‌। 
వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే! 


శా,స్త్రుపాటవము, పద ప్రయాగకెశలము, (ప్రతిభ మున్నగునవి 
భుక్తికొఅ కేగాని ముక్తికొజకు గావు అయితే, దీనిచే శాన పరిజ్ఞానమును 
దూయుట కాదు ఆచరణ, అనుభవముకూడ నుండవలెనని చెవుటయే. 


౩17 రాజు స్వాధినుడైనచో పరివారము, సేన, రాజ్యము అంతయు 
వెంటనే స్వాదీనవుగునట్టు అపుడు వారందటును తనకు వశవర్తులై 
మెలంగునట్ను దేహేంద్రియ మనోబుద్ద్యాదుల కతీతమై, “సాకాష్టా సా 
పరాగతిః - యనునట్లు సర్వచేతనాచేతనములకు, సమస్తపదార్ధములకు 
నవధియై చెన్నాందుచున్న ఆత్మస్థానమును వేరినచో, ఆత్మయందు 
సంయమన మొనర్చినచో, తక్కిన సమస్తమున్ను తనకు లోబడినదే యగును 
యధార్శమైన యిండ్రయని(గ్రహము అపుడే చేకూరును. 


318. విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః। 


146 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


రసవర్ణం రసోఇ_ప్యస్య పరం దృష్ట్యా నివర్తతే॥ 2-59 


ఇపాధమున గీతయందు చెప్పబడినట్లు, పరమాత్మసందర్శన 
మైనపుడే రసోల_ప్యస్య - మూలావిద్య, సూక్మసంస్కారములు నిగూఢ 
వాసనాజాలము, పూర్ణముగ ధ్వంసమైపోవును అంతకుమునుపు కాదు 
ఇంద్రియజయమున కిదియే సర్వోత్తమమైన యుపాయము ఒక రైలు 
వేగముగ నడుచుచున్నతో, దాని నాపవలె నన్న, వెనుక యెన్ని వేలమంది 
పెట్టెలను పట్టుకొనినను సాధ్య మగునా? ఇంజనులోని ఒక చిన్న మజ 
త్రిప్పినచో సమస్త యంత్రములు, చక్రములు పనిచేయును వాటినాపవలె నన్న 
ఒక్కొక్క చక్రము సెందజు పట్టుకొనినను సాధ్యము కాదు మూల 
యంత్రము నాపవలెను. ఇవ్విధముననే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, దేహ, 
మనోబుద్ద్యాది సమస్తదృశ్య ప్రపంచమున్ను దేనిచే చైతన్యవంత మగుచున్నదో, 
దానిని స్వాధీన మొనర్చుకొనిన చాలును, సర్వప్రపంచమున్ను స్వాధీన 
మైనట్లే, సర్వేం[డ్రియములు వళవర్తులైనట్లే, ఇదియే వేదాంతములోని 
పరమకీలకము 


ఇంద్రియము లెంత బలిష్టములైనను, మనస్సు సర్వతోముఖమై 
యున్నను, ఒకక్షణములో ఆ (యాత్మ) స్థితి యందన్నియు ని[గ్రహింప 
బడగలవు అట్టిస్టితిని నేకాలమున నైనను బడసిననే తప్ప మోక్షము 
చేకూరజాలదు. కనుకనే వివేకానంద, బుద్ధదేవుడు మొదలగువారు 
యువరాజులవలె జీవించినను, అవసరమైనపు డొక్కక్షణములో సర్వేంద్రి 
యములను ని(గ్రహించుకొన శక్తి గల్లియుండెడివారు ఆవిధవుగనే 
దయానందుడున్ను నిగ్రహపరుడై యుండగల్లెను నిజముగా మీరున్నూ అట్టి 
నిగ్రహపరులై సంయమనశక్తి గల్లియుండినచో వారివలెనే ప్రవర్తింప వచ్చును 
లేనిచో పతనము సంభవించును అయితే అట్టి స్థితి సామాన్యము కాదు ఆత్మ 
సమీపమున నున్నప్పటికిని, చిత్తశుద్ది లేనివారల కది దూరమున నున్నదే 
యగును *“సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయందూరస్టం చాన్త్లికే చ తత్‌” అని 
గీతాశాన్రము ఆత్మయొక్క దుగ్దేయ, సువిజ్లేయత్వముల గూర్చి 


ఓంకారసత్రయాగము 147 


ప్రతిపాదించుచున్నది జిహ్వాగ్రము నాసికాగ్రమునకు సమిపమున నున్నను, 
దానినంటుకొనజాలదుగదా! నిధి పాదముల క్రిందనే యున్నను, 
నిధిజ్ఞానము లేనివారి కది యలభ్యమే గదా! అట్లే స్వహృదయాంత 
రాళములోనే ఆత్మ వెలుగుచున్నను, అపరిపక్వచిత్తుల కయ్యది అప్రాప్యమే 
యగును 


నేను తపస్సు చేయుకాలమున మూడు సంశయములు నాకు 
గల్లియుండెడివి తామరాకును నీటిబిందువు అంటనట్లును, వెన్న నీటిలో 
మునుగనట్లును, కుమ్మరిపురుగునకు బురద యంటనట్లును, విషయాదు 
లందు జ్ఞాని తగుల్కొనక యుండునా? యని దినిగూర్చి యెంతయో 
యోచించితిని ఎన్నియో [గ్రంధములను జదివితిని తుదకు తపస్సుకూడ 
చేసితిని చాలకాలమునకు నాకు వాటికి ప్రత్యుత్తరము లభించినది అదేమన 
తామరాకైనచో నీరంటదుగాని, అదే అరటియాకైనచో వెంటనే యంటు 
కొనును అట్లే విషయాతీతుడైన జ్ఞానియొక్క మనస్సు విషయములందు 
తగుల్కొనదు గాని, అజ్ఞానిచిత్తము వెంటనే తగుల్కొనును ఆవిధముగనే 
వెన్నముద్ద నీటియందు మునుగిదు గాని, అదే సున్నపుముద్ద యైనచో వెంటనే 
కరిగి మునిగిపోవును అట్లే జీవన్ముక్తుడు విషయాదులందు మునుగడు గాని, 
వాసనాసహితుడగు అవివేకి తద్విషయార్హవమున నిమగ్నుండై పతితుడగును 
అదేరీతిగ, కుమ్మరిపురుగు శరీరముపై ఒకవిధమైన చమురుండుటచే అది 
బురద యందు తిరుగాడినను నిర్లేపముగ నుండునుగాని, అదే కంబళి 
పురుగైనచో వెంటనే ముద్దయై చచ్చిపోవును ఆవిధముగనే ఆత్మానాత్మ 
వివేకమను తైలపు పూత గలిగిన ప్రజ్ఞాశీలుడు తుచ్చములైన ప్రాపంచిక 
విషయములను బురదయం డెన్నడును చిక్కుకొనడు అట్టి ప్రజ్ఞ లేని 
మందమతి విషయవాసనలలో జిక్కుకొని భ్రష్టుడగును 


319 దీనియందింకొక రహస్యముకూడ కలదు పాలను తోడుపెట్టి 
తయారుచేసిన పెరుగు మజల పాలెట్టు కాజాలదో, సెరుగునుండి తజిచ 
బడిన వెన్న మటల పెరుగెట్లు కాజాలదో, వెన్నను కతీగించి చేయబడిన 


148 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నెయ్యి, మజల వెన్న యెట్లు కానేరదొ అట్లే అధ్యాత్మికస్టితి యందును 

ఒక్కొక్క యంతస్తు పైకిపోయినవారి మనస్సు |క్రిందిస్టితి కన్న విలక్షణమై, 

మటిల నట్టి పూర్వస్వభావము లేకయుండును నిర్వాణస్థితిని బొందినవారి 

మనస్సు పైదృష్టాంతమందలి నెయ్యివంటిది ఆపై నిక పరిణామము లేదు. 

అదే అంతిమస్థితియగు జీవన్ముక్త్యవస్ట బుద్దదేవుడు దీనిని గూర్చియే 

చెప్పుచు, స్రోతాపన్నుడు, సకృదాగామి, అనాగామి, నిర్వాణప్రాప్తుడు లేక 

త్లరగ్లతుడుఅను నాల్లువిధములగు జీవులుందురనియు, ఒక్కొక్క స్థితినుండి” 
పెస్టితికి బోవువారికి వెనుకటి స్థితియందలి స్వభావములుండవనియు, 

నిర్వాణ ప్రాప్తియను ల్లగ్లతత్వము చరమస్టితి యనియు, అదే జీవితముయొక్క 

పరమలత్య మనియు నుద్చోధించెను 


౩20 జ్ఞానికి విషయాది దోషము లుండవు 


అగ్నిదగ్లో యథా బీజం న భూయః పరిరోహతి! 
తథాత్మజ్ఞూనినో నిత్యం జగద్బుద్దిర్విలీయతే ॥ 


అనునట్లు, అగ్నియందు దహింపబడిన విత్తనములను చల్లి పైరు 
పండించితిమనిన వాక్యమును నమ్మిన నమ్మవచ్చునుగాని జ్ఞానాగ్నిచే దగ్రమైన 
కర్మలు గలవారికి మజల పునరావృత్తి గలదను వాక్యమును నమ్మరాదు 
అగ్నిలో కాల్చిన త్రాటిచే నేనుగును బంధించితిమని చెప్పువాక్యమునైన 
నమ్మవచ్చు నుగాని, జ్ఞానాన్నియందు ద్రేల్చుబడిన వాసనలు, సంస్కారములు 
గల జ్ఞానికి మజల విషయాదిదోషము లుండునను వాక్యమును మాత్రము 
నమ్మరాదు గండుపిల్లి సంచరించుచోట నెలుకలు నిర్భీకముగ విహరించు 
చున్నవను వాక్యమునైన విశ్వసింపవచ్చునుగాని, నిర్విషయస్టితి నొందిన 
జ్ఞానియందు దృశ్య వాసనలింకనున్నవను వాక్యమును నమ్మరాదు 
అగ్నిదగ్దారణ్యమున  ఫలపల్లవలతాపుష్పాదులు  వునోరంజకముగ 
శోభిల్దుచున్నవను వాక్యమునైన నంగీకరింపవచ్చునుగాని, జ్ఞూనాగ్నీచే 
దగ్రమైన వాసనలుగల జీవన్ముక్తుని హృదయాంతరాళమున విషయ 
చింతనలుండునను వాక్యము నంగీకరింపరాదు మదించిన యేనుగుల 


ఓంకారసత్రయాగము 149 


గుంపుమధ్య సింహము నాట్యమాడుచున్నదను వాక్యము నొకవేళ నమ్మిన 
నమ్మవచ్చునుగాని, జ్లేయాకారస్టితి నొందిన విశుద్దహృదయుని చిత్తమున 
వాసనాదోషము లున్నవను వాక్యమును మాత్రము నమ్మరాదు అజ్ఞాని 
దృశ్యపదార్ధములు సత్యమని తలంచి వాటియందు భ్రమించుచున్నాడు జ్ఞాని 
అయ్యవి మిధ్యయని యెజింగి, భ్రమింపక కేవలము దృక్న్యరూపుడై 
పరవుశాంతి నొందుచున్నాడు ఆత్మేతరవముగు వస్తువు వాని కెద్దియు 
గోచరింపదు 


321. అజిహ్వాష్టండకః పంగురంధో బధిర ఏవ చ | 
ముగ్రశ్చ ముచ్యతే భికుష్షడ్బిరేతైర్న సజ్జతే ॥ 
జ్ఞాని జిహ్వాయుండియు, రుచులను కోరనందున అజిహ్వుడే గుహ్య 
ముండియు విషయవాంఛా రహితుడు గాన నపుంసకుడే, చక్షువులుండియు, 
దృశ్య పదార్రములదభిలాష శబ్దాదులందాసక్తి లేనివాడగుటచే బధిరుడే, 
ప్రజ్ఞావంతుడైనను బాహ్య ప్రపంచమున రమింపక తూష్టీంభావము 
గల్గియుండుటచే ముగ్దుడే జడప్రాయుడే 


బ్రహ్మనిష్ట యొనర్చుటకు తగినంత అనగా ఉపాధి నిలుచుటకు 
మాత్రము ఒకపర్యాయము భుజించువాడు నిరాహారుడు, లేక నిత్యోప 
వాసియేయనియు, వసరమునకు మాత్రము హితముగా, మితముగా 
మాట్లాడు వాడు మౌనియే యనియు చెప్పబడును 


322. జ్ఞానులకు మనస్సు బ్రహ్మాకారమై యుండును. “జ్ఞచిత్తం 
సత్వముచ్యతే అన్నట్టు జీవన్ముక్తుల చిత్తము కేవలము సత్స్వరూపమై 
యుండును. అట్టుగాక, జ్ఞానులకు మనస్సే లేదని చెప్పిన, వారు శూన్యత్వ 
మును జడత్వమునే ఆశ్రయించి యున్నారని చెప్పవలసివచ్చును. అది 
సరికాదు జ్ఞానులకు వున్ఫో లేనిచో, వ్యాసాది మహర్షులు బ్రహ్మ 
సూత్రాదుల నెట్టు రచింపగల్లిరి? శుకాదులు భాగవతాదుల నెట్టు 
వచింపగల్లీరి? బుద్దదేవాదులు దేశ దేశాంతరములకు జని ధర్మము నెట్టు 


150 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


బొధింపగల్గిరి? సనకాదులు మహర్షుల కెట్టాత్మాపదేశు యోగశా స్రోపదేశ 
ముల నొనర్చగల్షిర? క్రీస్తువు బైబిలెట్లు బోధించెను? మహమ్మదు కురాన్‌ 
షరీఫ్‌ నెట్టుపదేశించెను? శంకరులు సూత్రభాష్యమెట్టు రచింపగలిను? 
దత్తాత్రేయులు అవధూతగీత నెట్లు గానమొనర్భ్చెను? వీరందరు జడ 
స్వరూపులా? శూన్యమునే ఆశ్రయిచినవారా? కాదు, వీరికిన్ని చిత్తము 
గలదు. కాని యదిళుద్దమై (బహ్మాకారమై పరిణమించినది కాననే 
విషయదోషరహితమైనది అట్టి శుద్దమనసుచే జీవన్ముక్తులగు జ్ఞానులు 
లోకోపకారకార్యములను జేయుచుందురు అది వారికి బంధము కాదు 
వారిచిత్తము కాలినత్రాడు వంటిది అట్టిత్రాడు నామమాత్రముగ నుండును 
గాని, బంధించుట కుపయోగపడదు అజ్ఞానిచిత్తము దహింపని, దృఢమైన 
త్రాడు వంటిది కాన నది విషయపరిగ్రహణవును బంధనమును 
గల్గించుచుండును 


323 కేవలము ఇంద్రియాదులను శుష్కింపజేసి, ఆహారమును 
విసర్జించి చేయు ధ్యానమంత సరియైనది కాదు శరీరము నిలుచుటకును 
చింతన, ధ్యానాదులు చేయుటకును వలసినంత యాహారమును గైకొనుటయే 
మేలు లేనిచో తపస్సు తమస్సుగా మారును 

324. పాషాణాది విషములను పుటముచే శుద్దముగజేసి, కొన్ని 
మందులు తయారుచేసి వాటిచే వ్యాధులనెట్లు నివారించుచున్నారో అట్లే విష 
యదోషముగల చిత్తమును జ్ఞానాగ్షియందు పుటమొనర్చినచో, తద్గతమా 
లిన్యము నశించి, శుద్దమై దారుణమైన భవరోగమును తృటిలో నిర్మూలన 
మొనర్చగల పరమౌషథముగా మారును. అపుడే యంతవజకు జీవుని 
బంధించి యున్న జననమరణ రూపమగు సంసారబంధములు విచ్చిన్నమై 
పరమానంద పదవి సంప్రాప్త మగును 


జ్ర” 


ఓంకారసత్రయాగము 151 
14వ రోజు 10-4-1940 


౩25 వినుట, చదువుట, చింతించుట మొదలగు క్రియలన్నియు 
ఏకకాలమున సిద్దించవలెనన్న మనస్సున కతీతమైన స్థితిలో తానుండవలెను 
మనస్సునకు క్రిందనే యున్నచో అట్బానర్చుటకు సాధ్యము కాదు అనగా 
మనోలోకము నతిక్రమించి ఆత్మలోకమున జేరినవారే ఇంద్రియ, మనో, 
బుద్ద్యాదుల క్రియలన్నిటిని ఏకకాలమున గ్రహించుటకు శక్తివుంతు 
లగుదురు మనస్సునకు లోబడియుండువాడు కోటలోపలనున్న * వాని 
చందమున నుండును ఆతడు పరివ్ఫిన్నదృష్టి గల్లిగయుండును బాహ్య 
వస్తువులను చూడజాలడు మనస్సును దాటి జ్ఞేయాకారమున నున్నవాడు 
కోట వెలుపలికి వచ్చినవాడు ఆతడు సమస్తము నొక్కసారి పరికింపగలడు 
కాన, మనస్సను హద్దును దాటినపుడే, విశాలదృష్టి యేర్చడి మనోలోకమున 
నున్నదంతయు, ఇం(ద్రియవ్యాపార వుంతయు ఒక్క పర్యాయము 
గహింపబడగలదు కాని అట్టు మనస్సును దాటిన వారరుదు 


నానాభిద్రఘచోదరస్టిత మహాదిపప్రభాభాస్వరమ్‌ - అన్నట్టు అనేక 
రంధ్రములు గల ఘటమునందు పెట్టబడిన డీపముయొక్క కాంతి ఆయా 
రంధ్రముల గుండా బాహ్యమునకెట్టు ప్రసరించునో, ఆఫ్రకారము అట్టివారి 
సర్వావయవముల నుండియు జ్ఞానప్రకాశము వెల్లివిరియుచుండును. 
కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచసప్రాణ, అంతఃకరణ చతుష్టయములను 
ప్రణవము యొక్క ఏకోనవింశతి ముఖములద్వారా వారు పుంఖాను 
పుంఖములగు క్రియావిశేషములందు ప్రవర్తించినప్పుటికి, తదతీతవుగు 
ఆత్మస్థితియందు ప్రతిష్టితులై నందుచే వారు జ్లేయమునుండి విచలితులుకాక 
పరవుశాంతినే బొందుచుందురు ఇదియే ఆత్మానుభూతినొందిన 
జీవన్ముక్తుల స్థితి అట్టివారి మనోనిశ్చలత్వ మెట్టుండుననిన- 

పుంభానుపుంఖవిషయేత్షణతత్పరోఐ.పి 

బ్రహ్మావలోకనధియం న జహాతి యోగీ! 


152 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


'సంగితతాళలయవాద్యవశంగతాఇ._పి 
మౌళిస్టకుంభపరిరక్షణధీర్నటీవ ॥ 


పుంఖానుపుంఖములగు క్రియాజాలములందు బ్రవర్త్సించుచున్నను, 
అనేక విధములగు నృత్యగీతవాద్యాదు లొనర్చుచున్నను, నటి తన శిరస్సు 
పైనున్న ఉదకకలశమును జాగ్రత్తగ పరిరక్షించుచుండునట్టు, ఆత్మజ్ఞాని 
సర్వేండ్రియములచే క్రియలొనర్చుచున్ననను, ప్రజ్ఞారూప వైతన్యమునందే 
స్పిరచిత్తుడైయుండును ఒక తంతి కార్యాలయమునకు దూరదూర 
ప్రదేశములనుండి వివిధములగు వార్తలు వచ్చుచున్నను, అందున్నవారు 
ఏకకాలముననే ఆయన్నిటి నెట్లు పరిగ్రహించుచుందురో అట్లే, ఇంద్రియ 
మనంబులు తత్తత్కార్యములందు ప్రవర్షించినను అవి భిన్నభిన్నములుగా 
నున్నను, ఆత్మ అన్నింటిని ఐక్యపజచును గనుక, జ్ఞాని వాటివ్యాపారము 
లన్నిటిని ఏక కాలముననే గ్రహింపగల్లుచుండును. వునోనిగ్రహము 
లేనివారికి, పైన దెల్పిన ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ద్యాది పందొమ్మిది 
ముఖముల దాటని వారికి అట్టి సర్వతోముఖత్వము, సద్యో గ్రాహకత్వము 
సంభవము కాదు. 


తంబుర మీటునప్పుడుగాని, పూజచేయునపుడుగాని పైవిషయ 
మును బాగుగ గమనింపవవన్ఫును దృష్టి మీటుట యందున్నచో గానము 
సరిగా రాదు దృష్టిగానముపై నున్నచో మీటుట సాధ్యము కాదు 
ప్రారంభమున నిట్లనే యుండును. కాని క్రమాభ్యాసముచే రెండు క్రియలున్ను 
ఏకకాల ముననే చేయసాధ్యవుగును. అట్లే పూజాకాలమున, దృష్టి 
భగవంతుని యందు హత్తింపబడిన, పుష్పము వేయజాలము, పుష్పములు 
వేయుచు, మంత్ర ముచ్చరించుచునున్నచో మనస్సు మంత్రార్హమును 
చింతింపజాలదు. చిత్తము భగవంతునియందు సంలగ్నము కాదు నేను 
చిన్నకాలమున పూజచేయునపుడు ఇదే పరిస్థితి నెదురొనవలసివచ్చెను కాని 
అభ్యాసముచే అది సాధ్యమై రెండు క్రియలను ఏకకాలమున చేయగల్లితిని 
కాన సాధనచేయుచు రాగా రాగా క్రమముగ నభ్యాసపాటవముచే ఇంద్రియ 


ఓంకారసత్రయాగము 153 


జయము, ఆత్మప్రాప్తి కూడ సిద్దించగలదు మనస్సుతో పరమాత్మను 
థ్యానముచేయుటకున్నూ, వాక్కుతో వుంత్ర ముచ్చరించుటకున్ను, 
హస్తములతో పూజించుటకున్నూ, శక్తిగలిగి యిట్లు త్రికరణ సామర్ధ్యము 
గలవారే పూజావిధానమును లెస్పగ నెజీింగినవారు 


326 అరటిచెట్టు గెలవేయునపుడు ఒక్కొక్కహస్తము ముదరగనే 
దాని పైనుండు పట్ట తనంతట నదియే రాలిపోవును ప్రయత్న మేమియు 
నవసరము లేదు తుదకు అన్ని పట్టలు రాలిపోయిన పిదప స్వచ్చమైన గెల 
మిగులును అందులకు మూలమును పోషించుచుండిన చాలును, 
మజేమియు చేయనక్కరలేదు అట్లే నిరంతరధ్యానానుష్టానము భగవచ్చింతన 
చేసినకొలది మనస్సుయొక్క యావరణ లన్నియు ( అవిద్యాగ్రంధులన్నియు) 
ఒక్కొక్కటిగ తమంతట నవియే వీడిపోవును వాటిని వీడగొట్టుటకు ప్రత్యేక 
ప్రయత్న మేమియు నవసరము లేదు అట్టుగాక అరటిచెట్టుయొక్క పట్టలను 
బలవంతముగ లాగి యూడబెరకిన గెల యెట్టు క్రుళ్ళిపోవునో అట్లే కఠిన 
తపళ్ళర్యలచే ఒక్క పర్యాయము ఆవరణలన్నిటిని నశింప చేయదలంచిన నది 
సాధ్యము గాక పోవుటయేగాక దేహము శుష్కించి తుదకు విపరీతఫలమే 
గలుగుచుండును 


౩27 అట్లనే సరోవరమున తామరపుష్పము జులసూర్య ప్రకాశములు 
సవ్చుద్రిగనున్న క్రముముగ వికాసస్టితి నొందుచుండును తావుర 
పుష్పమునకు జలమే తల్లి, సూర్యుడే తండ్రి కాడ తెగనంతవఅకు వారి 
రువురున్ను దానిని పోషించి వృద్దికి తెచ్చుచుందురు. కాడ తెగినచో ఆ 
సూర్యుడే దానిని నెండింపజేయును ఆ జలమే దానిని క్రుళ్లబెట్టును. అట్లనే 
భగవద్ద్యానవును కాడ యున్నంతవఅకు, జీవుని హృదయకవులము 
ప్రకృతిమాతచే వికసింపజేయబడి యూర్ర్రముఖమయ్యే యుండును. కాని 
అది తెగి ధ్యానము భంగమైనచో ఆప్రకృతి మాతయే హృదయకమలమును 
ముకుళిత మొనర్చి, అధోముఖముగ జేసి వినాశ మొనర్చును. అపుడు జీవుడు 
పతితుడైపోవును 
T11 


154 _శ్రీమలయాళసద్దురు [గ్రంధావళి 


328 అరవదేశములొ పూర్వము తిరువళ్ళూర్‌ నాయన యను గొప్ప 
బ్రహ్మనిష్టులు గలరు. వారు తిరుక్కురళ్‌ అను అపూర్వ ఆధ్యాత్మిక గ్రంధ 
మును రచించిరి అది చాల విఖ్యాతి బొందియున్నది నేటికిని దాని 
మహిమను జనులు కొనియాడుదురు ఎందరో దానిని పరించి కృతార్జులైరి 
ఆ తిరుక్కురళ్‌ అను అరవపదమునకు అర్ధమేవమునగా, ఆవగింజలో 
'సముద్రంతయు నిమిద్చిన నెట్టుండునో అట్లనే దానియొక్కొక్క పదము 
నందు, అంత గంభీర విశాలార్థము గలదని భావము వారినొకరు 
గృహస్థాశ్రమము గొప్పదా, లేక సన్న్యాసా శ్రమము గొప్పదా యని ప్రశ్నించిరి 
వారందులకు అట్లనే చెప్పెదను కొంతకాలము వేచియుండు డనెను అట్లు 
కొంతకాలము గడచిన పిదప వాని నొక గృహస్టుని ఇంటికి దీసికొని పోయెను 
వారు నేతనేసికొని జీవించువారు. ఇతరుల నేమియు యాచింపక, 
తమజీవితమును గడపుచుండువారు మగ్గము నూలు మట్టిపాత్రలు ఇవియే 
వారి ధనము ఆగృహయజమాని మగ్గము నేయుచుండగా మతీియొకరితో 
మాట్లాడు నవసరమన, కండె క్రిందకు జారిపడెను. దానినందుకొని 
యిచ్చుటకై యాతడు తనభార్యను పిలిచెను ఆపె మహాపతివ్రత! అపుడామె 
బావిలో నీరు తోడుచుండెను బొక్కెన సగమువజకు పైకిలాగాను ఇంతలో 
భర్తగారి కేకవిని, దానినట్లనే వదల్షివైచి వారికడ కేగెను కాని బొక్కెన అట్లనే 
బావిమధ్య నిలబడియుండెను 


అది హేవుంతబుతుపు, భర్త యొకదినమున చట్టి అన్నము 
భుజించుచు, అది యుడుకుగా నున్నది, విసరుమని భార్యను పిలిచి చెప్పెను 
ఆ సమయమున నాసుగుణవతి రోటిలో నేదియో దంచుచుండెను. కాని, 
భర్తమాట వినగనే సగము పైకెత్తిన రోకలిని అట్లనే వదలి వెంటనే వారికడ 
కేగెను. అపుడా రోకలి యట్లునే ఆకాశమున నిలబడియుండెను 


ఈ చిత్రము లన్నిటిని నాడా ప్రాశ్షికునకు తిరువళ్ళూరునాయన ప్రత్య 
కృముగ నాగృహస్టుని యింట జూపెట్టి, పాతివ్రత్యమహిమను బోధించి, యట్టి 
గృహిణి యిన్నచో గృహస్థాశ్రమము మంచిదే యని బోధించెను 


ఓంకారసత్రయాగము 155 


ఇక మరియొకచొటునకు వానిని తిసికొనిపోయెను అదియొక 
రాజగృహము ఆనా డారాజకుమార్తెయొక్క స్వయంవరణ మచట జరుగు 
చుండెను రాజకుమార్తెతోబాటు వరునకు అర్దరాజ్యముకూడ నివ్వబడునని 
ప్రకటింపబడుటచే అనేక ధనికులును, శ్రీవుంతులునగు రాజులు, 
చక్రవర్తులు కూడ నటకు ఆస్వయంపరణమున పాల్గొనుటాౌ విజయము 
చేసిరి రాజబంధువులు, సామంతులు, పురజనులు కూడ అనేకులు విచ్చేసిరి 
ఆ(పిక్షక సముదాయమున నొక సన్వ్యాసికూడ నుండెను అచట నేమి 
చిత్రము జరుగనున్నదో చూచుటకై యాతడేతెంచెను ఇంతలో వరణ 
కాలము సమీపిం చెను వధువగు రాచకొమరిత బాగుగ నలంకరింపబడెను 
చేత పుష్పమాలను గైకొనెను. ఏలన రాజవనిత స్వయంవరణకాలమున తాను 
వరించిన వాని మెడలో నాపుష్పహారము వేయుట ఆకాలపు వాడుకర్షై 
యుండెను నాటి స్వయంవరణమున పాల్గొన దలంచిన రాజులందటును 
బారులు దీర్చి యొకచో గూర్చొనియుండిరి ఇంతలో రాకొమరిత చేత 
నాపుష్పుహారమిడు కొని వారిచెంతకువచ్చి ఒకరొకరిని వీక్షించుచు పోయెను, 
కాని యెవరి మెడలోను హారము వేయలేదు పంక్తి సమాప్తి యగుసరికి నీ 
చివర ప్రేక్షకులలో బడియున్న సన్యాసిని జూచి, మిగుల తేజోమయుడై, 
దీప్తిమంతుడై చెన్నొంది యుండుటను గాంచి వెంటనే యాతని మెడలో 
నాపూమాలను బడవైచెను ఆతడద్దానిని తీస యట పారవైచి పరుగిడ సాగెను 
దీనినంతయు నాతిరువళ్ళూరునాయన తనమిత్రునకు జూపి, ఇట్టిది యైనచో 
సన్నాసాశ్రమమే గొప్పది యని వచించెను సారాంశము ఏయా్రమమునకు 
జెందినప్పటికిని, తద్దర్మములను చక్కగా ననుసరించుండినచో, ఆతనికదియే 
శ్రేయము నొనగూర్చును 


329 తిరువళ్ళూరు నాయన జీవితచరిత్ర నుండి మనము (గ్రహించ 
వలసిన విషయము లెన్నియో గలవు ఆతడు భోజనము చేయు సమయమున 
తన భార్యతో ఒక నత్తగుల్ల, 'సూది, కొంచెము నీరు తెచ్చి భోజనకాలమున 
ప్రతిదినము ప్రక్కన పెట్టియుండుమని చెప్పియుండెను ఆపె అట్లనే 


156 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


యొనర్చుచుండెడిది ఎందులకలట్టు నుంచుకొ నుచున్నారో ఆమె యడుగ 
లేదు అతడు చెప్పునూ లేదు ఇట్లు చాలా కాలము గడచినది. 


తుదకు కాలము సమీపించినది మరణశయ్యపై నున్న యాతనిని తన 
భార్య యిట్లడిగెను “మహాత్మా! నాకేసంశయమును లేదుగాని యిన్ని 
దినములు భోజనమయమున ఆవిధముగ నత్తగుల్ల సూది నీరు ప్రక్కన 
నుంచుకొనుటకు కారణమేమి? [ప్రతిదినము తెచ్చియుంచినను వాటినొక 
పర్యాయమైనను వాడకుంటిరే? అవి యేలకో?”? అంత నాతడు “కారణము 
చెప్పెద వినుము అన్నము భుజించునపుడు, పొరబాటున నెపుడైన ఒక 
మెతుకు క్రిందబడినచో దానినాసూదితో నెత్తి, నత్తగుల్లలోని నీటిలోకడిగి 
భుజించుటకై వాటినచట నుంచితిని కాన్‌ యింతవఅకు ఒక్కమెతుకైనను 
అట్టు (క్రిందపడకుండుటచే వాటినుపయోగించుట కవసరమే చిక్కలే?? 
దనెను చూచితిరా! అన్నమునెడ ఎంతగౌర ముండియుండినదో అతనికి 
కనుకనే అన్నం బ్రహ్మయని శ్రుతులలో చెప్పబడినది. 


అన్నము బ్రహ్మస్వరూవము. కాన అన్నమును తిరస్కరించినవాడు 
బ్రహ్మమును తిరస్కరించినవాడే యగును. అన్నమును బహు పవిత్రభావనతో 
చూడవలెను. కావలసినంతయే పెట్టించుకొని భుజింపవలెనుగాని ఎక్కువ 
వడ్డించుకొని పారవేయరాదు అట్లు చేయుట పాపహేతువే యగును 
ఎందటో సగము కూటికైనను లేక మలమల మాడుచుండ తిన్నంత పారవేయ 
చుండు స్వభావము గలవారు ఇతరుల యన్నమును పోగొట్టిన వారగు 
చున్నారుగాన పాపమునే యొడిగట్టుదురు కాన, అన్నము నెంతో 
పవిత్రభావముతో జూడవలెను ““అన్నం న నింద్యాత్‌ త|ద్రుతమ్‌? (తైతిర్తీయ 
శ్రుతి అనగా అన్నమును నిందింపరాదు అట్టు దృఢవ్రతము గావించుకొన 
వలెను కనుకనే జగన్నాధ దేవాలయములోను ,శ్రీకృష్ణవైతన్యులవారి 
మరములలోను పంక్తిభేదము లేక అందు కలసియే ప్రసాదమును 
భుజింతురు భుజించిన పిదప చేతులుగూడ ఒక తొట్టిలో కడుగుదురు ఆ 
కడుగునీరు మెతుకులు ఇంకొక ప్రాణికైనను ఉపయోగపడునుగదా యని 


ఓంకారసత్రయాగము 157 


తలంచి కనుకనే “సర్వం జగన్నాధం” అని వాడుకపడినది 


3౩30 తిరువళ్ణూరునాయన గారి గురుశిష్య సంప్రదాయమును 
గూర్చిన వుతీయొక చరిత్రగలదు తిరువళ్లూరు. నాయనయొక్క 
తపఃప్రభావము, ఆధ్యాత్మికశక్తి, పవిత్రహృదయముగాంచి యచ్చోటగల 
యనేకులు వారియెడ అత్యంత శద్దాభక్తులుగల్లి వారివలన బోధలను 
వినుచుండిరి వారందటున్ను తమగురువునుగూర్చి, తమకేదేని మంత్రము 
నుపదేశింపుడని బహువిధముల ప్రార్టించిరి కాని యాతడెవరికిని మంత్రోప 
దేశము చేయలేదు సరి చూచెద, సరి చూచెదనని చెప్పుచు సరియైన 
ముహూర్తము దొజకలేదని కాలమును పొడిగించుచుండెను ఇట్లు 
పం(డైెండు సంవత్సరములు గడిచెను ప్రతిదినము వారు వారిని తొందజ 
చేయుచునే యుండిరి అపుడొకనాడు వారందటీితోను తానిట్లనెను “రేపు 
కార్తిక శుద్దపూర్ణిమదివసము చాల పవిత్రమైనది. నాటి రాత్రి సరిగా 
12 గంటలకు మీరందయు సుస్నాతులై, విభూతి ధరించి, జపమాలలూకొని 
పుష్పహారతుల దీసకొని సమీపముననున్న కావేరీనదీతీరము వద్దకు చేరుడు 
అపుడుపదేశించెది” ననెను అది వినగానే, యిక వారి సంతోషము చెప్పనేల! 
పండ్రెండు సంవత్స రములున్ను చేసిన తపస్సు నేడు ఫలించినది గదా యని 
యువ్విళ్లూరు చుండిరి అట్లే యారాత్రివారు గుర్వాజ్ఞానుసారము సన్నద్దులై 
వచ్చి నడితీరమున వేచియుండిరి 


వర్షము బోరున గురియుచుండెను నది వెల్లువలై ప్రవహించు 
చుండెను తుపానుగాలి వీచుచుండెను నలుదెసల కారు మబ్బులు 
క్రమ్ముకొనెను లోకమంతయు నంధకారబంధురమై యొప్పుచుండెను 
అత్తజీ గురుమహారాజటకేతెంచి వారందరితో *ఈచోటు కాదు ఆవలి 
తీరమున నొక పుణ్యాశ్రమము గలదు. అదియే ఉపదేశమునకు తగినచోటు, 
నేను బోవుచున్నాను మీరున్ను వెంటరండు మీరు ప్రత్యగాత్మస్వరూపులు 
కాన దేహాభిమానమును విడిచి రండని తాను ఆ నదీమధ్యమునుండి 
జొరబడి వెళ్లిపోయెను 


158 (శ్రీమలయాళసద్ల్గురు గ్రంధావళి 


ప్రవాహవేగ మతితీవ్రముగ నుండెను పాపము తక్కిన వారేమి 
చేయుదురు సరే, గుర్వాజ్జ మీరగూడదు గదా యని వారున్ను నదిలోనికి 
దిగిరి నడుమువణకు కంరమువఅకు నీరెక్కెను ఇకనేమున్నది! హతాశులై 
నిలిచిపోయి వెనుకకు తిరిగిరి మటీ కొందటు నీటిలో దిగకనే వెనుకకు 
మటిలిపోయిరి ఒకడుమాత్రము గురువుతో పోగల్లెను ఆతడే పరి 
రయైనవాడని తలంచి గురువు వానికే యుపదేశించెను. గురువు వెంట బోగల్లిన 
వారే, గురువు త్రొక్కిన బాట ననుసరింపగలవారే, గురువాచరించుదాని 
ననుసరింపగలవారే, కష్టముల, సంకటముల నెదుర్కొన గలవారే నిజమైన 
గురుభక్తులు వారే యుపదేశార్డులు తక్కిన వారుకారు. ధాన్యమును 
తూర్పార బట్టునపుడు పాల్రంతయు బోయి వట్టి సస్యములు మాత్రము 
మిగులునట్లు పరికాసమయమున నెగ్గగల్లువారే యధార్ధ మానవత్వము 
గలవారగుదురు అట్టివారే లోకమునకు మార్గ దర్శకులై యొప్పుదురు 


3౩31 ఒకరాతిబండ విగ్రహము కానపుడు మొదట నేవీధిలోనో, 
యేమూలనో యేకొండపైనో సడియుండును దానిని జనులు త్రొక్కుచునే 
పోవుచుందురు, మతియు మలిన పజచుచుందురు కాని, యద్దానిని 
శిల్నిగైకొని ఉలితోను, సుత్తితోను కొట్టికొట్టి తుదకు శ్రీరామవిగ్రహమో, 
(శ్రీకృష్ణవిగ్రమో, శ్రీనందికేశ్వర విగ్రహమో, శ్రీహనుమంతుని విగ్రహమో 
చేసినపుడు, రధముపై పెట్టి, పూలహారములు వేసి, మేళతాళములతో గూడ 
నూరేగించి మొక్కుచుందురు చూచితిరా! యెంత మార్పు గల్లినదో! 


అట్లే ప్రప్రధమమున సామాన్యస్టితియందుండి, అనేకులచే నిందింప 
బడుచు, ధిక్కరింపబడుచు బహిష్కరింపబడుచు నున్న మానవు డైనప్పుటికి, 
గురుసన్నిధి జేర, యుచిత శిక్షణంబను ఉలిదెబ్బలు తిని, కరినసాధనములు, 
నియమములను సుత్తి వేటుల కోర్చుకొని, స్వాత్మోన్నతికై ద్నీరకాలము 
యత్నీకృతుడై యుండు తతీ, యొకకాలమున, ప్రకృతిదోష మంతయు 
పూర్తిగ నశింప, ఆతడే లోకపూజ్యాండవును జీవుడు శివుడుగా మారును 
కాని ఉలివ్రేటులకు తాళజాలక పగిలిపోయిన విగ్రహము ఎట్టు పూజ్నార్లము 


ఓంకారసత్రయాగము 159 


గాక పారవేయబడునో, అట్లే గురుశిక్షణకు తాళజాలక పారిపోవువాడున్ను 
ప్రజలచే నుపేక్షింపబడుచు ఉన్నతస్టితి బొందజాలక యుండును 


ఈ రీతిగనే, గనియందలి మట్టిలో కలిసియుండు మలినబంగారును 
తీసికొనివచ్చి, ద్రావకములచే దానిని పుటమొనర్చి, శుద్దముచేసి, యంత్ర 
ములో పెట్టి నొక్కి బాగుగా లాగి, తీగగ జేసినపుడుగాని, లేక సన్నని 
సుత్తితో కొట్టి భూషణముగ చేసినపుడుగాని మాత్రమే బంగారము జనుల 
కంర, శిరోభాగముల నలంకరింప యోగ్యమై యుండును ఇన్ని శ్రమల 
కోర్చుకొనినది గనుకనే యది సర్వజనులకు శిరోధార్యమై యలరుచున్నది. 
లేనివో నెచటనో పడి దిక్కులేక యుండెడిది అట్లే సాధకుడును, అధ్యాత్మ 
లోకమున తగిన పరిశ్రమ చేసినచో కొంతకాలమునకు శుద్దుడై, విశ్వ 
వంద్యుడు కాగలడు 


332. తిరువళ్ల్ణూరునాయనగారి సమాధిని గూర్చిన యొక విచిత్ర 
ఉదంతము గలదు వారి దేహవియోగకాలము సమీపించినపుడు శిష్యు 
లందును, సమాధియైన తదుపరి యాదేహమును మంగళవాద్యములతో 
రధారోహణము చేయించి, గొప్పగ నూరేగించి యొకచోట అందమైన సమాధి 
నొక దానిని నిర్మంచి యందుంచ దలించిరి శిష్యుల యంతరం బెటీంగి, 
గురువు “నాయన లారా! నేనుపోయిన పిదప నిక నీతుచ్చదేహముతో నేమి 
పని? ఇది యెచట పడియుండిననేమి? భోజనము చేసిన పిదప విస్తరి నెచట 
పడవైచిననేమి? దానికి గౌరవమేల, పూజ్యతయేల? 'సత్కారమేల? పాము 
కుబుసము విడిచిన పిదప, ఆకుబుసమెచట పడియుండినను దానికేమి? కాన 
నేనీదేహమును వీడిన యనంతరము దీనిరెండుకాళ్ళ బొటన వ్రేళ్ళకు 
తాడుగట్టి, వీధులగుండా, బజారుగుండా, యీడద్చ్భి, గిరగిరతిప్పి, 
శ్మశానములో పారవేయు” డని యాజ్ఞాపించెను 


అది వినినతోడనే శిష్యుల హృదయములు గుభెల్లు వున్నవి 
గుండెలదణీ పోయినవి ఏమి చేయుదురు! ధర్మసమస్య యేర్చడినది 
గురువాక్య ముల్లంఘింతుమా, గురుద్రోహ మొనర్చినవార మగుదుము 


160 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


అనుసరింతుమా, శివ! శివ! ఎద్దాని పవిత్రస్పర్శచే భక్తకోట్ల తాపత్రయ 
ముడిగి, వారల సంసారవేదన చల్లారెనో, ఏపవిత్రపాదరజముచే శిష్యకోటి 
పునీతంబయ్యెనో, అట్టి దేహమునా, వీధులలో నీడ్చుట! రామ! రామ! 
చేతులెట్లు వచ్చును? ఇట్టి ద్వంద్వ వితర్కములలో బడి చాలసేపు యోచించు 
కొని తుదకు, మోమోటమున గురువుతో సరే అట్లనే చేసెదమని పైకి 
నొప్పుకొనిరి కాని లోలోన వారిట్లు నిశ్చియించుకొనిరి ప్రాణవియోగమైన 
పిదప నిక మన ఇష్టారాజ్యం- ఏమి చేసినను చూచునదెవరు? బ్రహ్మాండ 
ముగా నూరేగించి తీసికొనిపోయి నొకచోట సమాధి నిర్మించెదము”- 
గురువుగారు వారియంతరంగమును తెలిసికొనినను అపుడేమియు 
పల్కకయూర కుండిరి 


ఇంతలో వారు మహాసమాధిని బొండిరి ఇక మొదలుపెట్టిరి గదా- 
మేళములు, తాళములు, తప్పెట్లు, తూర్యాలు, లెక్కలేవు గొప్పు రధమును 
నిర్మించి అనేక పుష్పహారములతో దాని నలంకరించి, గురు దేహమును 
నాపుష్పవిమాన మందుంచి, మహాపటాటోపముతో నలుదెసల ద్రిప్పుచు 
నూరేగింపసాగిరి 


కాని ఎత్తి కొంతదూర మేగుసరికి గురువు కన్నులు విప్పి తేరచూచెను 
ఆర్భాట మంతయు బాగుగ పరికించెను శిష్యులు స్తబ్దీల్లిర ఏమిచెప్పుటకును 
తోచలేదు అపుడు గురువు “అవిశ్వాస్యులారా! మీకు గురువాక్యమున శ్రద్ద 
లేదు. కాన మీకీజన్మమున ముక్తి లేదు మీకొకవిధమగు భక్తిమాత్రము 
కొంతయున్నందుచే నరక ప్రాప్తిలేదుగాని ముక్తి మాత్రము లభింపదు మజల 
జన్మించి శ్రవణాదుల నభ్యసించి క్రమముగ దివ్యశక్తినొంది తరింతురు 
గురుధిక్కార పాపప్రతిఫలమిదియే కాన, ఇప్పటికైనను విశ్వాసము గోల్ఫోవక 
పూర్వము వచించినట్టు, త్రాడుచే నీ దేహమునీడ్మ్బి పారవేయూ డని చెప్పి 
వుజల వుహాసవమాధి బొందెను శిష్యగణ వుట్లునే చేసను అపుడు 
శ్మశానమున నాదేహమును స్పృశించిన మాత్రముననే మృగములు, పక్షులు, 
అన్నియు దివ్యశరీరులై విమానములపై నుత్తమలోకములకు బోవుచున్నట్టు 


ఓఒంకారసత్రయాగము 161 


గన్పుట్టైను ఒక శిష్యుడు మాంసమయిపోగా (ప్రేమాతిశయమున వారి 
యెముకల క్రిందబడి యున్న మట్టిని ప్రోవుజేసి తినగా, అది కంఠము వఅకు 
వచ్చి నిలువ నంత పర్యంతము వాని శిరస్సునకు దివ్యశక్తి కలిగెను. 


333 నిర్మలాకాశమున మేఘమేమియు నుండనట్లు వాసనావృత్తు 
లన్నియు పూర్ణముగ నశించినట్టి నిర్మలస్టితియే నిర్వాణపదవి యగును 
ఒక్కొక్క సంకల్పము రహితమైన కొలది జీవునకొక్కొక్క జన్మ తగ్గుచున్నట్టు 
అనగా అంతఃకరణలోని ఒక్కొక్క వృత్తి నశించిన కొలది జీవుడొక్కొక్క 
మెట్టు పైకి నెక్కినట్లగును అట్టు క్రమముగా వృత్తులన్నియు నశించి 
నిస్సంకల్ప స్టితి యెపుడు చేకూరునో, అపుడు జీవుడు ముక్తిధామము, లేక 
మోక్ష సాధనమును చేరినట్లగును బ్రహ్మసాక్షాత్కారము నొందిన వానికిక 
విషయేచ్చ యుండదు ఒకవేళ దృష్టి బహిర్ముఖమున ప్రవర్తించినను, 
ఆదృశ్యమునకు తాను విలక్షణుడనిన్ని, దృక్స్వరూపుడే యనిన్ని దృఢబోధ 
గల్లియుండును 


౩3౩4 గీత 14వ అధ్యాయము చాల అగాధమైనది గీతయందలి అన్ని 
అధ్యాయములలో నిది చాల ముఖ్యమైనది తక్కినవి దీని 
యందంతర్భూతము లైనవే ఇందు మూడుగుణములను గూర్చియు, వాటి 
స్వభావములను గూర్చియు, ఫలములగూర్భియు, గుణాతీతుని లక్షణము 
లను గూర్చియు విశదముగా చెప్పిబడినది, సత్త్వరజుస్త మోగుణములు 
మూడున్ను జీవుని బంధించుచున్నవి అవి బంగారు, రాగి యినుప 
గొలుసుల వంటివి ఈత్రిగుణాత్మకవుగు ప్రకృతిని దాటుటయే 
బంధవిముక్తి 


335 ఒక వైద్యునివద్ద మందు తీసికొనినపుడు పధ్యాపధ్యముల 
రెంటిని తెలిసికొనవలసి యుండునట్లు డైవీసంపద, ఆసురీసంపద రెంటిని 
తెలియవలసియుండును అపుడేయేవి గ్రహింపదగినవో, యేవి త్యజింప 
దగినవో బాగుగ బోధపడును 


162 (శ్రీమలయాళసద్న్లురు (గంధావలి 


336 గుణములు మున్నగునవి ఆగంతుకములే గాని, ఆత్మయందు 
స్వభావముగ లేవు స్వభావము లైనచో నెప్పటికిని రహితము కాకయే 
యుండవలెను అట్లు కానుపించుట లేదు. ఎందతో త్రిగుణాతీతులై 
ముక్తిబొంది యున్నారు కాన, వన్రమునకు రంగు ఆగంతుక మైనట్లు 
ద్రావకములో వైచిన ఆరంగు వీడి, పూర్వపు సహజ శ్వేతత్వము బహిర్గత 
మైనట్లు ఆత్మధ్యానముచే త్రిగుణములను మాలిన్యము నశించి జీవుడు 
శుద్దస్థితికి వచ్చును. యధార్దస్తితిని మజుగుజేయుటయే మాయయొక్క, 
ప్రకృతియొక్క పని కనుకనే అయ్యది ఆత్మవస్తువును మటుగుపబచి 
దేహింద్రియాది దృశ్య ప్రపంచము నంతయు తోపింపచేసి [భ్రవును 
గలుగజేయుచున్నది కాన మాయా స్వరూపములగు త్రిగుణముల 
నతిక్రమించినవాడే ప్రకృతి బంధమునుండి తొలగుచున్నాడు 


3౩7. సత్త్వగుణము ప్రకాశరూపము, రజోగుణము మోహ 
రూపము, తమోగుణము అజ్ఞానరూపము- ఈమూటిని నిరసించిన వాడే 
అతీతుడు అట్టి వాడే నిందాస్తుతులకు చలింపడు ముష్టివెట్టును చూచి చేదని 
కోపగించుకొనడు మామిడిచెట్టును చూచి తీపని సంతోషపడడు చింత 
చెట్టును జూచి యిది పులుపని యేహ్యపడడు అవి వాటి వాటి స్వభావమని 
తలంచి లోలోన ఆనందించును అట్లే ఆరూఢుడు త్రిగుము గలవారిని, 
పుణ్యపాప మిత్ర కర్మలు గలవారిని జూచి వారి వారి స్వభావము లట్టుండునని 
తలంచి వారియెడ తూష్టీంభావము వహించియుండును అట్టి యారూఢ 
త్వము నొందని సామాన్యులకు గీతయందు 14వ అధ్యాయమున గుణత్రయ 
విభాగయోగమున గుణాతీతస్థితిని జెప్పిన నందుకొనజాలరనియు, 
పాందశ్రమపడుదు రనియు నెంచి అనన్యభక్తియే సులభమగు మార్గమని 
తుదకు బోధించిరి అట్లనే 6వ అధ్యాయమైన ధ్యానయోగమున కూడ 
తుదకు భక్తియే ముఖ్యమని వచించిరి 


338 వెలిగారము కొంచెముగ వేసి బంగారమును పుటముచేసిన, అది 
శుద్దనుగును విశేషముగ వేసిన ఆబంగారునే యది భస్మ మొనర్భును అట్లనే 


ఓంకారస[తయాగము 163 


జాషథము మితముగ సేవించిన వ్యాధి కుదురును విశేషముగ సేవించిన 
శరీరము నష్టమగును ఆరీతిగనే తపస్సు కడుజాగ్రత్తగ నానర్చవలెను 
యుక్తాహారవిహారులై, తగిన పదార్ధములను మాత్రమే శరీరమున కారోగ్యము 
కొజకిచ్చుచు క్రమేణ సాధన చేయుచు రావలెను 


339 అసంగప్రజ్ఞాత సమాధియందు అవిద్య, అస్మిత (అహంకా 
రము, రాగ,ద్వేష అభినివేశములను పంచక్షేశములు నశించును 


340. అంకుశేన వినా మతో యథా దుష్టమతంగజుః | 
విజేతుం శక్యతే నైవ తథా యుక్తా వినా మనః ॥ 


మదించిన యేనుగను మావటివాడు పట్టి, దానికి తగిన శిక్షణ యొన 
ర్ఫుచు, నెదిర్హినవో అంకుశముతో నాడుల సంధులందు పొడుచుచు, లాగి 
పట్టుచు, ఎట్టు క్రమముగ దానిని వశపజచుకొనునో, అట్లే స్వేచ్చగా సంచ 
రించునట్టి మనస్సను మదపుటేనుగును గురువాక్యమను కట్టుకొయ్యకు 
బిగించి, సాధనయను శిక్షణ నొసంగుచు రాగా, రాగా క్రమముగ నదియు 
వశమగును మొదట నేనుగకు స్వల్పాహర మిచ్చిననే దాని శరీరము తగ్గి 
మదమణగును స్వాధీనమైన తరువాత ఆహారము విశేషముగ నిచ్చినను 
శాంతముగనే యుండి గొప్ప గొప్ప తీర్చోత్సవములందును జనసమూహము 
లందును గూడ నితరుల కేహానియు నొనర్పక పోవుచుండును అట్లే అభ్యా 
సకాలములో బ్రహ్మనిష్టుడు సాత్తికాహారమును స్వల్పముగ సేవించుచు 
ఏకాంతమున లేక గురుసన్నిధిని అనుష్టానము చేయవలెను అట్టు నియమ 
బద్దుడై గురుసన్నిధిని అభ్యాసము చేయుచు రాగా, కాలక్రమమున నారూఢు 
డైన తరువాత అనేక జనుల సమూహమందు ధర్మోపన్యాసములు చేయు 
చున్నను, వినమ్రుడై, శాంతచిత్తుడై, సత్యధర్మ నిరతుడయ్యే యుండి, తాన 
నుష్టించి యితరుల ననుష్టింపజేయుచుండును 


3౩41 అన్ని జన్మలలోను మానవజన్మ సర్వోత్మృష్టమైనది దీనికి 
కారణము కరోపనిషత్రునందు ఇట్లు వివరింపబడినది 


164 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యథాఐ.2 దర్శే తథా£...2_త్మని యథా స్వప్నే తథాపితృలోకే యథాప్పు 

పరివ దదృశే తథా గంధర్వలోకే ఛాయాతవయోరివ బ్రహ్మలోకే । 

అద్దములో ముఖము ఎట్లు స్పష్టముగ గోచరించునో, అట్లే మానవాం 
తఃకరణములో ఆత్మవైతన్యము విస్పష్టముగ గోచరించును పితృలోకస్టుయు 
లకు స్వప్పువస్తువువలెను, గంధర్వలోకీయులకు నీటియందలి ప్రతిబింబము 
వలెను, బ్రహ్మలోకీయులకు ఆతపచ్చాయవలెను ఆత్మ అస్పష్టముగ 
గోచరించును ఇట్టి యుత్కృష్టత, ఆత్మసాకాత్కారమునకు తగిన 
యనుకూలత గల్లియున్నందువలననే 'సర్వలోకవాసులును, ఎపుడు 
భూలోకమున మానవజన్మ మెత్తి తరింతువూ యని యువ్విళ్లూరు 
చుందురు కాన మానవజన్మ శ్రేష్టత్వమును గ్రహించి, ఈజన్మలోనే 
యెట్లైెనను కడతేరుటకై సర్వులును యత్నింపవలెను ఏలన, మటల నిట్టి 
యుత్కృష్ట. జన్మ లభించునో, లేదో యెవరి కెలుక? 


342 బ్రహ్మనిష్పుల ముఖమునుండి అపవిత్రమైన వాక్కు రాకూడదు 
అట్టు వచ్చినచో వారి వాక్చుణ్యము తగ్గిపోవును అట్లే మనస్సుతో అపవిత్ర 
చింతన చేసినను మనస్సుయొక్క పుణ్యము తగ్గిపోవును ఆరీతిగనే సర్వేంద్రి 
యములు వాటివాటి పుణ్యమును గోల్పోవుచుండును వాక్సుణ్య మెపుడు 
తగ్గిపోవునో, అపుడావాక్కుతో చెప్పినదేదియు ఫలింపదు (నెరవేరదు) కాన 
వాకుద్ది గలవారి యొక్క వాక్యమును, సంకల్పశుద్రి గలవారియొక్క 
సంకల్పమున్ను వెంటనే ఫలితమునకు వచ్చును భారతములోని శృంగియే 
యిందులకు దృష్టాంతము తనతండ్రియగు శమీకుని మెడలో మృతసర్చ 
మును వైచినాడను కారణమున శృంగి పరీకితుని శపించినపుడు వానివాక్కు 
ఫలించి యేడుదినములలో తక్షకఫణీంద్రునిచే నాతడు హతుడాయెను 
బుషులకుగల శాపాను[గగ్రహ సామర్వమునకు వారల వాక్ళుద్దియే కారణము 
అట్లనే సంకల్పశుద్దిగల మహనీయులు తాము తలంచిన దంతయు ఒక్క 
క్షణములో నెరవేర్చగల శక్తిగల్లియుండిరి విశ్వామిత్రుడు తన సంకల్పబల 
ముచేతనే బ్రహ్మకు ప్రతిసృష్టి చేయగల్లెను బుషులకట్టి దివ్యశక్తి యున్నది 


ఓంకారసత్రయాగము 165 


కనుకనే వుహారాజులు, చక్రవర్తులు, గొప్పగొప్ప శ్రీవుంతులుకూడా 
హస్తబద్దులై వారిపాద సేవవేయుచు వారి యాజ్ఞకై వేచియుండెడివారు 
నిజముగా లోకమునుద్దరించవలెనన్న అట్టి ఆత్మశక్తి, దైవశక్తి, లేక చైతన్యశక్తి 
గలిగియే తీరవలెను బుషియనగా నొక బిరుదుమాత్రమే ఇపుడు డాక్టరు, 
ఇంజనీరు అని యెటుల చెప్పుచున్నారో అట్టు అదియున్ను ఒక పదవి 
మాత్రమే దాని కెవడు యోగ్యుడో, అట్టివాడెవడైనను, ఆ బిరుదు పొందు 
టకు అర్హుడగును బుషి యనుపదమునకు మూడు అర్ధములు గలవు 


1 బుషయో మంట్రద్రష్టారః - మంత్రముల సృజించిన వారు 
బుషులు 
2 బుక్కులను వేదావాక్కులను, తదర్ధభూతమగు పరమాత్మను 
సాక్షాత్కరించుకొనిన వారు బుషులు 
౩ హృషీకములను అనగా ఇంద్రియములను జయించినవారే 
బుషులు 
ఊర్వరేతస్కుడును, తీవ్రవ్రతంబు గలవాడును, నియతాహారియు, 
నిగ్రహాను(గ్రహ శక్తిగలవాడును సత్యసంధుడును బుషి యనబడును కాన 
నిట్టి బుషిత్వము సర్వులకును సాధ్యమగును కృత, త్రేతా, ద్వాపర యుగ 
ములందు అగ్ని (జ్ఞానాగ్ని కెట్టి జ్వలనశక్తి ( ఆత్మసాతాత్మారశక్తి) 
యుండెనో, నేటికిన్ని అది యుండియే యున్నది. కాని దానియందిపుడు 
కట్టెలు( భక్తి, ధ్యాన, వైరాగ్యాదిసాధనలు) వేయకపోయినారు కనుకనే అది 
ప్రజ్వలించ లేదు అట్లు దానియందు కట్టెలు వేయువారు (స్త్రీలైనను, పురుషు 
లైనను, బాహ్మణులైనను, అబ్రాహ్మణులైనను, గృహస్టులైనన్తు సన్న్రాసు 
లైనను ఎట్టు అది జ్వలించియే తీరునో, అట్లనే ధాన్య, వైరాగ్యాది యత్నములు 
గలవారెవరైనను, వారిహృదయములో జ్ఞానాగ్ని ప్రజ్వలించియే తీరును. కను 
కనే (స్త్రీలలో గార్గి మైత్రేయి, చూడాల, కాత్యాయని, విశ్వవర, మదాలస, 
సులభ మొదలగువారు బుషులైరి బ్రహ్మజ్ఞానుల పరంపరకు మూలస్థానము 
వహించినది పౌతిమాషి యను స్త్రీ యని ఆత్మపురాణమున పేర్కొన 


166 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


బడియున్నది అట్లే బ్రొహ్హణులందు వసిష్ట వామదేవాదులును, క్షత్రియు 
లందు విశ్వామిత్ర జనకాదులు, వైశ్యులందు తులాధారాదులును, శూద్రు 
లందు సూతుడు, విదురుడు, ఉద్ధవుడు మున్నగువారును బ్రహ్మజ్ఞులైరి 
ఇవుడైనను నెవరైనను అట్టి అనుష్టానము గల్లియున్నచో బ్రహ్మజ్ఞులు తప్పక 
కాగలరు నాటకములో శ్రీరామ, శ్రీకృష్ణ వేషముల వేసినంతమాత్రాన 
రామ, కృష్టులెట్లు కాజాలరో, అట్లే పైజెప్పిన బుషుల వేషములను మాత్రము 
ధరించిన, బుషులెన్నటికిని కాజాలము. వారివలె నాచరణ చేసిననే వారు 
పొందిన యలౌకిక దివ్యపదమును మనమును పొందగలము 


343 సాధనలలో బ్రహ్మచర్య మతిముఖ్యమైనది అది సరిగ లేనిచో 
వారి వాక్కులుగాని, సంకల్పములుగాని యూషరక్షేత్రమున బెట్టిన క్రుఖ్లిన 
విత్తనమువలె వ్యర్ణమగును రెండు విధములుగ జెప్పబడిన బ్రహ్మచర్యము 
లలో గృహస్థ బ్రహ్మచర్యము గలవారికి జ్ఞానప్రాప్తి చేకూరినను నైష్టిక బ్రహ్మ 
చర్యముగల వారివలె వాక్‌- శక్తి తపళ్ళక్తి యుండదు. శుక, జనకులే యిందు 
లకు తార్కాణము శుకుడు బ్రహ్మవిద్యోపదేశమునకై జనకుని యాస్టాన 
మునకు జనినపుడు, జనకుడు వానితో నిట్లనే చెప్పెను మే మెట్టి జ్ఞానులమై 
నను తుదకు గృహస్టులమే, అనేక విషయములతో సంబంధవడి యుండ 
వలసివచ్చును మీకున్నంత పవిత్రత, బ్రహ్మచర్యము. తపస్సు, సంకల్పసిద్ది 
మాకు లేదు కాన ఎట్లయినను మీరే మాకు పూజ్యులు, మీరే మాకు 
గురువులు అని చెప్పి తాను యధావిధముగ బ్రహ్మవిద్యోపదేశము చేసినను 
తుదకు గురు భావముతో అతనికే సాష్టాంగ దండ ప్రణామ మాచరించెను 


344. మనోవాక్కాయములను ని[గ్రహించుటకొక యుపాయము 
గలదు సామాన్యముగ శరీరమందలి యే అవయవమునైనను, చేతినిగాని, 
కాలిని గాని తయగాని ఒక ప్రక్కకు త్రిప్పి కొన్ని మాసము లావిధముగనే 
యుంచుచు వచ్చిన, నిక నది యాస్థితి యందే యుండిపోవును. అట్లనే నియ 
మ(్రకారము ఒక మాసము దినములు అసత్యము వచింపక శీలించుచు వచ్చిన 
నికనది యభ్యస్తమైపోవును ఈవిధముగా ప్రతిదానిని సాధించ వచ్చును 


~ 


ఓంకారసత్రయాగము 167 


నశ్రేయో నియమం వినా యన్నట్లు: నియమమునకు బద్దులు కానిచో 


శ్రేయము లభించదు కాన నియతి బద్దులై యున్నచో నచిర కాలములోనే 
సర్వేంద్రియ నిగ్రహము సమకూరగలదు 


3౩45 ఇక్కాలమున బ్రహ్మజ్ఞానము పతన వుగుటకు రెండు 
కారణములు గలవు అవియేవన 1 మనస్సే ప్రధానము గాన, ఏమి తినినను, 
ఏమి చేసినను ఆత్మయగు మాకేమియు దోష మాపాదింపదనుటయు, 
2 ఇం|[దెయములకు విషయము స్వభావములై యున్నవిగాన, ఆయా 
ఇం(దెయములు తమ తమ స్వభావరూపమైన విషయములందు ప్రవర్తించి 
నను తమ కేమియు హాని లేదనుటయు- ఈరెండు సంకుచిత దృష్టులు 
గల్లియుండుటయే నేటి బ్రహ్మజ్ఞాన పతనమునకు హేతువై యున్నది 
ఇంద్రియములకు విషయములు స్వభావములు కావు. అగంతుకములు 
స్వభావములే యైనచో, వాటి కెన్షడును నాశముగాని, మార్పుగాని యుండ 
కూడదు కాని యెందజికో అట్టి స్వభావమున పరిణామమున్ను, ఎందటికో 
దాని నాశమున్ను కూడ గలిగినది కలుగుచున్నది. కాన, అది సరి కాదు. 


ప్రకాశోఇ_ర్కస్య తోయస్య శైెత్యమగ్నేర్య థోష్టతా | 

స్వభావస్పచ్చిదానవ్ల నిత్యనిర్మలతా£_౬_త్మనః ॥ (ఆత్మబోధ) 

అని శ్రీశంకరులు ఆత్మబోధయందు ఆత్మయొక్క స్వభావము సచ్చి 
దానందమనియు, సూర్యునకు ప్రకాశము, జలమునకు శీతలత్వము, అగ్నీకి 
ఉష్ణత్వము స్వభావమైనట్టు, ఆసచ్చిదానంద మాత్మయొక్క సహజస్వరూప 
మనియు వచించిరి. కాన జీవుడు ఇది నా ఇంద్రియముల స్వభావము, ఇది 
నా మనస్స్యభావము అని చెప్పుట యధార్థము కానేరదు అది వాని దుస్స్వ 
భావమే, అస్వానుభవమే యగును సత్యమగు ఆత్మానుభవములేక ఆత్మను 
గూర్చి వచించునట్టి వాచావివేకము అవివేక మనియే (శ్రీయోగవాసిష్టమున 
వసిష్టులు తెల్పిరి 

చిత్రామృతం నామృతమేవ విద్ది చిత్రానలం నానలమేవ విద్ధి । 


168 (శ్హీమలయాళసద్లురు గ్రంధావళి 


చిత్రాజ్ఞానం నాజ్ఞానమేవ విద్ధి వాచావివేక స్త్వవివేక ఏవ ॥ 


చిత్రమందలి అమృతము అమృతము కాదు (అది మృత్యువును 
రహిత మొనర్పజాలదు) చిత్రమందలి అగ్ని అగ్ని కాదు (పాకాది క్రియలకది 
యుపయోగవడదు) చిత్రమందలి స్త్రీ) (స్త్రీకాదు (గృహకృత్యముల నది 
నిర్వహింపజాలదు ) అట్లే వాచావివేకము వివేకము కాదు, అది అవివేకమే 


ఆనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే । 
ప్రతిబింబితశాఖా గ్ర ఫలాస్వాదనమోదవత్‌ ॥ 


అనుభవములేక వ్యర్హముగ (బ్రహ్మమును గూర్చు వచించువాడు, 
జలాశయమునొడ్డున జలమందు (ప్రతిబింబించిన వృతఫలములను భుజించి 
సంతసించు వానివలె నుండును 


'పైవిధమున విషయములు ఇంద్రియముల స్వభావము లనుటయేగాక 
పె పెచ్చు “ప్రారబ్దం భోగతో నశ్యేతొ అని చెప్పుచు ఇట్లు విషయములందు 
ప్రవర్తించుట మాప్రారబ్దము కాన అనుభవించియే తీరవలెనను శుష్కవేదాంత 
ప్రవచనమును బల్కుచుందురు. అది ధర్మవిరుద్దము ప్రారబ్బమనునది. 
అవ్రయత్నముగ సంభవించు జ్వరాది రోగబాధలకే చెల్చ్టునుగాని ప్రయత్న 
పూర్వకముగ సంపాదించుకొను దుర్విషయమునకు చెందునది కాదు. కాన 
నట్టి దుస్పృభావములను, దుస్ఫంస్కారములను పురుషప్రయత్నముచే 
నివారించుకొనవలసి యుండును 


346. ఇక మనస్సే ప్రధానమను రెండవదానిని గూర్చి యాలో 
చింతము సామాన్యముగా నట్టి కుతర్కమును జేపట్టువారు “మన ఏవ 
మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అను ప్రమాణమును వచించి, 
మనస్సేగదా అన్నిటికి ముఖ్యము అని పేర్కొను చుందురు కాని ఆశ్లోకము 
యొక్క పూర్వార్ధ్హమునే వారు గమనించిరిగాని, ఉత్తరార్హమును గమనించ 
లేదు. ఆయుత్తరార్హ మేమన “బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం 
స్కృతమ్‌ అనగా విషయాసక్త మై నచో మనస్సు బంధమున దగుల్కొనును, 


ఓంకారస(త్రయాగము 169 


నిర్విషయమైనచో ముక్తిని బొందునని తాత్పర్యము కాన నిద్దానిని గ్రహించిన 
నిక దుర్వోిషయములందు ప్రవర్తించుట యెంత హానికరమో తెలియగలదు 
మజీయు కారణమునకు భిన్నముగ కార్యమెద్దియు నుండజాలదు. 


విత్తు ఒకటి, చెట్టు మజియొకటి అగుట ఈలోకమం దెచటను గాంచ 
బడలేదు తాము నాటిన బీజమునకు తగిన ఫలమునే జీవులు అను 
బవింతురు ఆ విధముగనే దుశ్చింతలు, దుస్స్వభావములు, దుర్వృత్తులు 
గల్లి విషయములందు యధేచ్చగ సంచరించు మనస్సు తతృలవుగు 
దుఃఖమునే యుపభోగింప వలసివచ్చును కర్మసిద్దాంత మావిధముగనే 
యున్నది ప్రకృతి యందిది యొక అనుల్లంఘనీయమగు నియమము దిని 
నెదిర్భి చనుట కెవరికిని సాధ్యము కాదు కాన మనస్సే ప్రధానము అని 
యెలుగెత్తి పాడుచు కరణములచే దుర్వ్యాసారములందు మునుంగు 
నవివేకులగు శుష్కవేదాంతులు ఇప్పటికైనను నిజవమరసి సన్మార్ల్గమున 
ప్రవర్తించుదురుగాక! 


యధార్థముగ ఆత్మ ఇంద్రియాతీతమైనను, అంతఃకరణాద్యుపాధి 
జనిత గుణదోషములచే నిర్లేపమైనను అట్టి ఆత్మస్టితికి కారణభూతము 
ఇంద్రియ మనంబుల శుద్దత్వమే గనుక, ఆత్మస్టితి యందున్నవాడు, లేక 
మనస్సు ఆత్మయందు సంలగ్నమైనవాడు ఇంద్రియాదులచె దుర్వ్యాపా 
రంబుల నెన్నటికిని మునుంగడు తమోగుణము నుండి, రజోగుమునకు, 
రజోగుణమునుండి సత్త్వగుణమునకు, సత్త్వగుణమునుండి విశుద్ద 
సత్వమునకు జనినట్టి ఉన్నత మనస్సు మరల అతినీచమగు తమోగుణము 
నాశ్రయించునా? అట్టి మనస్సునకు గాని, ఇంద్రియములకుగాని తమోగుణ 
స్వభావమగు విషయవ్యామోహము మరల యెన్నటికైన నుండునా? ఒక వేళ 
నుండినచో ఆతని మనస్సు ఇంకను పరిపక్వము కాలేదనియే యర్టము 
సురే శ్వరాచార్యుల వచనములే ఇందులకు ప్రమాణము - 


రాగో లింగమబో ధస్య చిత్తవ్యాయామభూమిషు । 


కుతశ్శాద్వలతా తస్య యస్యాగ్నిః కోటరే తరోః ॥ _ (నైష్కర్య్యసిద్ది 
F12 


170 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


అనగా, విషయానురాగమె అజ్ఞానచిహ్నము ట్‌ చెట్టుతొజ్టయందు 
అగ్ని రగుల్కొనుచున్నదో ఆ చెట్టునకిక పచ్చదనము (చిగుళ్ళు ఆకులు 
మొదలైనవి ఉండునా? అట్లనే జ్ఞానాగ్ని (ప్రజ్వలించుచున్న దుర్వ్యాపార 
సంబంధ మెన్నటికిని గల్లియుండదని భావము 


15వరోజు 11-4-1940 


3౩47 గీత 15 వ అధ్యాయమగు పురుషోత్తమ ప్రాప్తియోగమును 
సామాన్యముగ జనులు భోజనకాలమున పరించుచుందురు దీని యందొక 
రహస్యము గలదు భగవానుడు తాను వైశ్వానర రూపమున సర్వజీవుల 
శరీరముల నాశ్రయించి, ప్రాణాపానములతో గూడి, వారు భుజించిన 
యాహారమును పచన మొనర్చుచున్నాడను విషయమిందు దెల్ప్బబడినది 
ఎట్లన - 

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ! 

ప్రాణాపానసమాయుక్తః వచామ్యన్నం చతుర్విధమ్‌ ॥ (15:14) 


దీని యర్థము పైన దెల్పినదే కాన నా వైశ్వానరరూపుడగు 
పరమాత్మను ధ్యానించి, భుజించిన యాహారము అతి తేజోవంతమై, 
పరిశుద్దమై, జీవుని సత్వగుణోపేతునిగ నానర్శును 


348 గృహమందున్న యజమాని గృహమునకు వేణుగ నుండి తన 
గృహ సంబంధ వ్యవహారములన్నింటిని యెట్టెలుంగుచున్నాడో, అట్లనే 
శరీరమను గృహమున పరమాత్మయను గృహపతి శరీరమునకు విలక్షణుడుగ 
నేయుండి తచ్చరీరవ్యాపారములన్నింటిని వీక్షించుచున్నాడు 


349 “జీవుడు ప్రవ్రధమమున అతి సూక్ష్మమగు బీజరూపముగను, 
తదుపరి వృక్షములుగను, పిమ్మట క్రిమికీటకాదులుగనుు ఆక్రిమి 


ఓంకారసత్రయాగము 171 


కీటకాదులనుండి పక్షులుగను, పక్తులనుండి మృగములుగను, మృగముల 
నుండి వానరములుగను, వానరముల నుండి మనుజాలుగను - ఇట్టు 
క్రమముగ పరిణామము నొందుచు వళచ్చైదనని పరిణామవాదులగు “డార్విన్‌” 
మొదలైనవారు తెలుపుచున్నారు ఈ విషయము “జగత్యధి యను 
నొకగ్రంధమున బాగుగ వివరింపబడినది వారివ్విధమున మనుజాని వజకు 
పరిణామమును వచించియున్నను, ఆ మనుష్యజన్మ పిదప ఏమైనదియు 
శెలుపకనేపోయిరి అట నుండి మానవజన్మ తరించు మార్గమును శ్రీ) 
వివేకానందులవారు బాగుగ బోధించి యున్నారు హిందూమత ప్రకారము 
ఈ సృష్టి క్రమమునంతయు లెస్పగ వివరించుచు, 


ఆత్మనోఐ._వ్యక్తః అవ్యక్తాన్మహత్‌, మహతోఐ.హం కారః, 
అహంకారాత్పంచ తన్మాత్రాని, పంచతన్మాగత్రేభ్యో పంచభూతాని, 
వంచభూతేభ్యో౬_ఖిలం జగత్‌ ॥ 


అని యిట్లు పరబ్రహ్మమునుండి అవ్యక్తము, అవ్వక్తమునుండి 
వుహత్తు, మహత్తునుండి అహంకారము, అహంకారమునుండి పంచ 
తన్మాత్రలు, పంచ తన్మాత్రలనుండి పంచభూతములు, పంచభూతముల 
నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదనియు, తానేస్థ్రానమునుండి బయలుదేరనో, 
అట్టి యాపర బ్రహ్మమును జేరుటయే జీవుని పరమావధి యనియు, అప్పుడు 
మాత్రమే తాను పరిసూర్ణుడై, జన్మరాహిత్యము నొందగలడనియు వారు 
నొక్కి వక్కాణించిరి 


౩50 పర్వతోపరిభాగమున నున్నవాడు దూర దూర ప్రదేశములను, 
పట్టణములను పల్లెలను, అరణ్యములనుకూడ గాంచగలడు నిమ్నస్తాన 
మున నున్నవాడు కొలదిదూరముమా త్రమే. వీక్షించగలడు అట్లనే తురీయ 
స్థితి యందు జ్ఞాననేత్రముచే లక్షించునట్టి జ్ఞాని సర్వదేహాంతర్వర్తియు, 
అఖండ వ్యాపకుడును, సచ్చిదానంద స్వరూపుడును నగు పరమాత్మను 
కనుంగొనును అవిద్యాసంబంధము గల్లియున్నవాడు దృశ్య ప్రపంచమే 
సత్యమని నమ్మువాడు దేహేంద్రియాదులకు వశమైనవాడు పరమాత్మ 


172 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


స్థానమును తెలిసికొనజాలకపోవును. 


బ్‌ 


16వ రోజు 12- 4ఉ-1940 


౩51 సన్నాసి మాధుకరవృత్తి గలిగియుండవలెనని చెప్పుదురు. 
దాని యర్రమేమన- మధుపము అనగా తమ్మెద, వికసించిన పుష్పము పైననే 
వ్రాలి, ఆ పుష్పమునకేలాటి హానియు కలుగజేయక మధువు నెట్టు గ్రోలి 
పోవునో, ఆవిధముననే సన్నాసి గృహస్టుల కేలాటి కష్టమును కలుగజేయక 
భికాటన మాచరింపవలెను మజీయు, తుమ్మెద వికసించని పుష్పముపై 
వ్రాలకుండునట్లు గృహస్టుల ఇండ్ల యందు వంట ఇత్యాదులు పూర్తిగాక 
పూర్వమే యతులు వారి గృహమునుకు భికాటనమునకై వెడలరాదు. వారు 
భక్తితో నాసంగినది యే కొంచెమైనను, దానితో సంతుష్టి నాందవలెను వారిని 
దూషించుట మొదలగు కార్యముల నెన్నడును చేయరాదు దృష్టిని 
బాహ్యవృత్తుల మీదికి పోనీయక, ధ్యానపరుడై, మౌనముగా నుండి 
యాభికాటన కార్యమును నిర్వహింపవలెను. అట్టి పవిత్ర హృదయము 
గలవాడే యతి యనబడును 


పూర్వకాలమున యతులు ఎంతయో పవిత్రులై, అనుష్టానపరులై 
యున్నందుననే గృహస్థులకు వారిపై ఎక్కువభక్తి, విశ్వాసము లుండెను తమ 
యొక్క ఒక్క పిడికెడు అన్నమైనను వారి యుదరమున బడినచో తమ జన్మ 
సార్టకమగునని వారు తలంచెడివారు. నిజముగ బ్రహ్మనిష్టయొక్క ప్రభావ 
మావిధముగనే యుండును కనుకనే పూర్వకాలమున యతి ఏ ఇంటికి వెళ్లి, 
భితలేక తిరిగిపోవునో, ఆ గృహస్థునకు తాను లోగడచేసిన పుణ్యము కూడ 
పోవుచుండెడిది. రాను రాను సాధువులందు, సన్వ్యాసు లందు పవిత్రత, 
అనుష్టానము తగ్గిన కొలది గృహస్థులకు వారిపై విశ్వాస మున్ను 
అంతరింపజొచ్చెను కాని విశుద్దహృదయులైన సాధువుంగవు లేకాలమున 
గూడ ప్రజల విశ్వాసమునకు పాత్రులు గాకపోరు. వారి యౌన్నత్యము, సత్య 


ఓంకారసత్రయాగము 173 


ప్రభావము పూర్వమువలెనే ఇపుడును ప్రతిష్టతమయ్యే యున్నది 
౩52. అనన్యాశ్చిన్హయన్లో మాం యే జనాః పర్యుపాసతే । 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం పహామ్యహమ్‌ 19-22 


అనగా, అనన్యభ క్తిగల్లి తన్ను ఎడతెగక చింతించువారి యోగక్షేమ 
ములను తానే వహించెదనని శ్రీకృష్ణపరమాత్మ గీతయందు నుడివి 
యున్నాడు దీనికి దృష్టాంతపూర్వకముగ నాకకధ గలదు - 


ఒక [గ్రామమున నొక యాలయమున నొకబ్రహ్మచారి వసించు 
చుండెను ఆతడచటనే ధ్యానానుష్టానములను సల్పుకొనుచు సమయమున 
కా గ్రామమున కేగి భికాటన మాచరించుచుండెడివాడు ఆతడు అల్ప 
వయస్కుడును, లోకానుభచమెక్కువ లేనివాడునైనను పరవుభక్తుడై 
యుండెను ఆ [గ్రామమున నొక యుపాధ్యాయుడుండెను ఆతనిపత్ని 
మహాసాధ్వి, భక్తులనిన, పరమ(ప్రేమతో నాదరించుచుండెడిది ఇట్టుండ 
నాకనా డాయాలయమున నున్న బ్రహ్మచారికి కాలిపై నొక వ్రణము లేవ, 
ఆతడద్దానికి కట్టు కట్టి, యధాప్రకార మాదినమున్ను (గ్రామమునకు 
భికాటమునకై వెడలెను 


నాడు ఉపాధ్యాయుడు (గ్రామమున లేడు వాని భార్య యాదెనము 
స్నానమాచరించి సన్నని వనము కట్టుకొనియుండు తటి బయట 
నాసాధుమూర్తి వాక్యము విని వెంటనే భిక్ష తీసుకొని రాగా అంత 
నాబ్రహ్మచారి యామెతో నిట్లనెను “అమ్మా ఒక్క వ్రణముచేతనే 
నేనెంతయో బాధపడుచుంటినే, రెండు ప్రణములచే నీవెంత బాధపడు 
చుంటివో!”” అపుడామె “నాయనా! అవి పాల గుళికెలు భావిసంతానమునకై 
భగవంతు డాహారమును 'సమకూర్చియుండా నని వచింపనది విన్సి “ఆపే! 
ఎపుడో పుట్టబోవు సంతానమునకై యిపుడే భగవంతు డాహారమును 
సమకూర్స్పియుండగా నిక నాకేల సమకూర్చక యుండునని తలంచి, 
యాభికాపా త్రము పారవైచి వెంటనే యాలయమున కేగి, భగవంతుని 
ధ్యానింప, (శ్రీకృష్ణభగవానులు బాలుని రూపమున నటకేతెంచి వానికి 


[74 (శ్రీములయాళసద్లురు గ్రంధావళి 


ప్రసాదమునిచ్చెను 


రెండురోజులు గడెచెను మూడవదినమున ఉపాధ్యా యుడు 
ఊరినుండి తిరిగివచ్చి సాధుమూర్తి భిక్షకు వచ్చుచున్నాడా యని తనభార్య 
నడుగగా, నేటికి మూడుదినములనుండి వచ్చుట లేదని యామె ప్రత్యుత్తర 
మిచ్చెను అది విని ఆ యుపాధ్యాయుడు వెంటనే యాలయ మునకేగి 
మాచుతటథి, సాక్షాత్‌ శ్రీకృష్ణభగవానులే యట వానికి భిక్ష నొసంగు 
చుండుటను గాంచి అతివిస్మయాయత్త చిత్తుడై, అనన్యచింత గల్లి తదేకనిష్టతో 
ధ్యానించు భక్తుల యోగక్షేమముల నాభక్తవత్సలుడే గాంచుచుండునని 
మనంబున నిశ్ళయించుక్‌నిన వాడాయెను 


353 మటీయొక కథ గలదు - ఒక భగవద్భక్తుండగు రాజు గలడు 
ఆతడు గీతను ప్రతినిత్యము పారాయణ చేయుచుండువాడు ఆతని 
యాస్టానమున నున్నట్టియు మతియు నితర ప్రాంతములనుండి వచ్చినట్టియు 
గొప్పు గొప్ప పండితులనుండి యాగీతార్హమును నాతడు తెలిసికొను 
చుండెను ముఖ్యముగ 4 వ అధ్యాయమునుండి '“అనన్యాశ్చిస్తయన్లో మాం” 
అను శ్లోకమునం దాతనికి అత్యంత ప్రీతిగల్లి, వచ్చిన పండితుల నెల్లదాని 
యర్టమునే యడుగుచు దానినిగూర్చియే ప్రన్నించుచు సమాధానముల 
బడసిన వెనుక వారలను బహురీతుల సత్కరించి పంపుచుండెను ఇట్లెం 
దఠినో యాశ్లోకార్హము నడిగెనుగాని తృప్తికరమగు సమాధాన మాతడు 
బడయకుండెను ఒకనాడు యధాసప్రకార మొకపండితుని దానినిగూర్చి 
ప్రశ్నింప, ఆతడు తనకు మూడుమాసముల గడువీయవలసిన దనియు, జ 
పిమ్మట దానియర్లము నాతనికి వచించెదననియు చెప్పెను రాజా అందులకు 
సమ్మతించెను 


రాజువద్దనుండి సెలవుగైకొనిన పిదప నా పండితోత్తము డాశ్గో కమును 
అక్షరలక్షగా ధ్యానము చేయసాగెను సుమారు మూడు సంవత్సరము 
లాయెను దాని యరమపుడాతనికి పూర్తిగ నవగత మయ్యెను సర్వలోక 
రక్షకుండగు శ్రీ కృష్ణపరమాత్మయండే అనన్యచింతన గలవాడై, ఆతడు తప్ప 


చింకారసత్రయాగము 175 


వేటొక శరణ్యము లేదని వృఢిముగా నిశ్చయించుకొని ప్రాపంచికవిషయ 
ములు తుచ్చములుగా దలంచి, నిరాశ గలియుండెను అచట రాజాగారు, 
మూడు మాసముల కాలమైనను ఇంకను పండితుడు రాలేడేమియని 
తలంచుచు చాలకాలము వేచి వేచి తుదకు తానే స్వయముగా, ఒక రదముపై 
విస్తార ధనము నుంచుకొని, వాని కడకు పయనమైపోయెను పోయి 
సవుస్కరించి “మహాత్మా! ఇంకను రాకయుంటిరు? ఇదిగో ఈ 
ధనమంతయు తీసికొనుడని వచింప, నంత నా పండితుడు “రాజా! ఈ 
ప్రాపంచిక ధనముతోగాని, వైభవములతోగాని నాకిక బనిలేదు నాకు 
శాశ్వతమైన జ్ఞానధనము సంప్రాప్తించినది ధన్యుడనైతినని బల్కి 
యారాజును పంపి పెను రాజున్ను విజార్షమీతని కపుడు బోధపడినదని 
యెజీంగ సంతుష్టుడై, (శ్రీ కృష్ణపరమాత్మ యందు ఇతో౭_ధికముగ భక్తి 
గల్లి యుండెను ప్రాపంచిక సుఖములుగాని, వైభవములుగాని, గౌరవాదులు 
గాని ఆత్మధనము సంప్రాప్తింప నంతవజకే రుచించును గాని, తదుపరి 
ఏహ్యముగా తోచునని యిందు మూలమున స్పష్టమగుచున్నది 


౩54 *“అనన్యాశ్చినయనో మారి అను నీ గీతాళశ్లోకము చాల ముఖ్య 
మైన దగుటచే దీనినిగూర్చి మజీయొక కధకూడ చెప్పెద ఒక యూరిలో 
నొక ఉపాధ్యాయుడు కొందయి పిల్లలకు చదువుచెప్పుచు వారొప్పుడు కొలది 
మాత్రముతోనే తన కుటుంబమును నిర్వహించు కొనుచుండెచు ఆతడు 
పరమభక్తుడు గీతయందు ఎక్కువ విశ్వాసము కలవాడు ముఖ్యముగ 
ెశ్ళోకమును '“అనన్యాళ్చినయనో మాంి అనుదానిని ప్రతినిత్యము 
చదువుచుండెడివాడు తల్లి వచ్చి పిలిచినపుడు మాత్రమే అపుతు భోజనము 
నకు పోవును ఇట్టుండ నొకనాడు వారియంటియందు ఆహారపదార్టము 
లేమియు లేకపోయెను పదార్ధములు లేమిచే నాడు వంటకము చేయలేదని తల్లి 
చెప్పగా, అది విని, భగవంతుడు భక్తులను సంరక్షించుచుండునని వచించు నా 
గీతాశ్లోకముయొక్క సత్యత్వమునందు సంశయము గల్లి వెంటనే యాతడు 
తగ గ్రంధమును తెఅిచి యాశ్లోకమున కిరువైపుల బ్రాకెట్టు() అను చిహ్నము 


176 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


పెట్టెను ఆదినమాత డేదోయొక పని నిమిత్తము బయటకు పోగా తనవద్ద 
చదువుకొనుచుండిన రాకొమరుడపుడు ఒక గంపయందు అడుగున కొన్ని 
రత్నములను, పైన కొన్ని యాహారపదార్ధములను వైచికొని వానియింటికి 
తీసికొని వెళ్లైను. వాని రెండు చెంపలపై రెండు వాతలు గలవు అందునుండి 
రక్తము కారుచుండెను అట్టి స్టతియందున్న యాబాలుని జూచి, 
ఉపాధ్యాయుని తల్లీ, “నాయనా! ఇదియేమి, నిన్నావరిట్లు హింసపెట్టి” రని 
యడుగ “నాకు భక్తి చాలమిచే గురువుగారు శిక్షించి? రని యాతడు చెప్పి 
వెడలిపోయెను ఇంతలో మాష్టరుగారు తిరిగి వచ్చిరి జరిగిన వృత్తాంత 
మంతయు తల్లి యాతనికి నివేదించి రాచకొమరుని కొట్టినందులకు గాను 
తనకు వారిచే ఏదోయొక శిత విధింపబడగలదనివచించెను. పాపము! 
మాష్టరుగారు ఏపాపము నెబుంగరు ఆతడతనిని కొట్టనే లేదు కాన 
వెంటనే రాజగృహమునకు బోయి తన నిర్జోషత్వమును గూర్చి రాజుగారికి 
విన్నవించుకొనగా, రాజాగారు ఆశ్చర్యము నొంది వారి బాలుని నెవరును 
హింసించ లేదనియు ఆతడు ఆడుకొనుచునే యున్నాడనియు వచించెను. 


మాష్టరుగారి కంతయు విదితవుయ్యెను భగవంతుడే యాలీల 
యంతయు గావించెనని యాతనికి సృష్టమయ్యెను తానుపెట్టిన బ్రాకెట్లే 
ఆపిల్లవాని చెంపల పైని వాతలనియాతడు గ్రహించినవాడై తానుచేసిన పని 
కంతయో వగచుకొనుచు, పూర్వముకంటె నధికముగ భగవంతునిపైనను, 
గీతావాక్యముల యెడలను విశ్వాసముగల్లి, తనకిక గృహస్థాశ్రమము 
నందుండుట బంధకరవుని యెంచి, సన్న్యసించి, ఇల్బువిడచిపోయి 
ఏకాంతమున ధ్యానము చేయదొడంగెను 


౩55. ఈ దేహమే కురుక్షేత్రము, పరమాత్మయే శ్రీకృష్ణుడు, 
తమోగుణమే (అజ్ఞానమే, అంధుడగు ధృతరాషుడు ఆతమోగుణ జనిత 
దుర్వుత్తులే దుర్యోధనాదులు సత్త్వగుణము పాండురాజు ఆసత్త్వగుణ 
జనిత ధర్మ[ప్రవృత్తులే పాండవులు జీవుడే అర్జునుడు సంశయాస్పదుడై 
అర్జునుడను జీవుడు శ్రీకృష్ణుడను పరమాత్మను ధర్మమునుగూల్చి 
ప్రశ్నించెను. వ్రతిదేహమునందును ఆత్మానాత్మ యుద్దము జరుగుచునే 


ఫ్‌ 


ంకారసత్రయాగము 177 


యుండును అట్లు ధర్మాధర్మములలొో ఎవరియందేది బలవత్తరముగ 
నుండునో, అది జయించును కాన ఆసురీసంపత్తును అణగద్రొక్కి, దైవీ 
సంపత్తును ప్రతిష్టింప జేయుటకై సర్వులు ప్రయత్నింపవలెను (శ్రీకృష్ణుని 
సహాయముచే ధర్మరాజాదులు కౌరవుల నోడింపగల్లినట్లు ఆత్మజ్ఞానమను 
సహాయమును గ్రెకొన్నవో అజ్ఞానమును సమూలముగ వినాశ మొనర్చ 
వచ్చును కాన నట్టి యాత్మజ్ఞాన సంపాదనార్టమై ఇంద్రియ ని([గ్రహాద్యుపాయ 
ములను శమదమాది సాధన సంపత్తిని, తీవ్రవెరాగ్యమును అవలంబింపవలసి 
యున్నది 

356 సామాన్యవాసన, విశేషవాసనయని వాసనలు రెండు విధములు, 
దృష్టాంతముగా ఇంగువతో కూడియుండిన డబ్బాయందుగల వాసన విశేష 
వాసన ఇంగువ తీసివేసినను అందుగల వాసన సామాన్య వాసన రెండును 
పోవలెను పదార్ధము తీసివేసినను, దానికి సంబంధించిన వాసన పాత్ర 
యందుండియే యుండును ఎన్నియో సార్లు, సబ్బుతోగాని, మట్టితోగాని 
శుభ్రముగ కడిగిన మాత్రమే ఆవాసన పూర్తిగ నిర్మూలింపబడును అట్లనే, 
కొంత యనుష్టానము ధ్యానము గావించినచో, క్రోధము ఇత్యాది దుర్గణముల 
తీవ్రరూపము జనులయందు నశింపవచ్చునే గాని, బీజరూపమన నది యేకో 
శముననో యింకను దాగియేయండును. ఎండాకాలమున విత్తనములు భూ 
మిపై కన్పింక యెక్కడనో పడియుండి, వర్దాకాల మావిర్భవింపగనే అంకు 
రించునట్లు వాసనల తీవ్రరూపము నశించినను, వాటి సామాన్య రూపము 
హృదయక్షేత్రమున నెచటనో దాగియుండి, వాటికనువగు పరిస్థితులు రాగానే 
పైకి లేచుచుండును కాన విశేషవాసనా రాహిత్య మాత్రముచే సంతృప్తి 
నొందక, సామాన్య వాసనా, లేక బీజవాసనా రాహిత్యము కొఅకుగూడ 
అతిశయ ప్రయత్న మొనర్భవలెను 


౩57 ప్రయత్నముచేతనే ఎట్టి కార్యమైనను సాధింపబడును - 
పూర్వము గొప్ప పాండిత్యము గల్గిన సన్నాసి యొకడు గలడు. ఆతనికి 
చాలామంది శిష్యులు కూడగలరు ఇతర దుర్గుణము లేవియు యాతనికి 


178 శీనులయాళస రు[గగంధావలి 


లేవుకాని రోజుకు కనీసము ముప్పదిసార్లు మాత్రము కోపము వచ్చు 
చుండును ఇతర లోభగుణముగాని, కామగుణముగాని యెవ్వియి లేవు 
ఒకవస్తువు కావలెనను కోరికయు లేదు తనవద్దకు వచ్చిన ఫలములు 
మొదలైన వాటినికూడ నితరుల కిచ్చివేయుండును ఈశ్వరార్పణ బుద్దితో 
సత్కర్మ లాచరించుచుండును ఇట్లు అన్ని సుగుణములు గల్లయున్నను 
తమోగుణ సంబంధమగు క్రోధము తగ్గలేదే యని దుఃఖించుచు “యతిః కోపీ 
చండాల? అను వాక్యమును సంస్కరించి అనగా యతికి కోపము వచ్చినచో 
చండాలునితో సమానుడను వాక్యమును జ్ఞప్తీకితెచ్చుకాని తనకు కోపము 
వచ్చినపుడెల్ల స్నానముచేయ నారంభించెను అట్లు చేయుచు రాగా, క్రమేణా 
కోపమున్ను తగ్గుచు వచ్చెను పూర్వము ముప్పుదిసార్హు వచ్చుచుండిన 
కోపము, ఆస్నానభయముచే ఒక్కమాసములో ఐదుసార్లకు దిగివ్బాను ఇక 
కొంత కాలమునకు సమూలముగ నశించెను ఇట్టు స్వ(ప్రయత్నముచే 
తనయందున్న క్రోధమను పెనుభూతమును బారద్రోలి ఆయతివరుడు 
పరమశాంతిని జొందగల్లెను (నిజముగ జూచినచో వాసనలను బోగొట్టు 
కొనుటయే యధార్హమగు సన్న్యాసమగును లట్టు వాసనల బోగొట్టుకొన 
నంతవజకు ఆ సన్వ్యాసము నామమాత్రమేగాని వాస్తవము గానేరదు 


౩58 పూర్వమొక వృద్దపండితుడు కాశిఘట్టమున కర్మకాండ 
నిరతుడై కాలము గడుపుచుండుట జూచి శ్రీమచ్చంకరాచర్యులవారు ఓ 
వృద్ద(బాహ్మణుడా! నీవిట్లెంతకాలము కర్మకాండ నాచరించినను, నీకయ్యది 
యధార్టతత్త్వమును దెలువలేదు జీవితమో క్షణికము, నీవో వృద్దుడవైతివి, 
కాననొక్కశ్ళోకముతో నీకు ఆత్మోపదేశము చేనదనని పల్కి యిట్లు 
చెప్పునారంభించెను - 


కిం జ్యోతి స్తవ భానుమానహని మే రాత్రౌ వ్రదిపాదికమ్‌ 
స్యాదేవం రవిదిపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యా హి మే । 
చకుస్తస్య నిమీలనాది సమయే కిం ధిర్రియో దర్శనే 

కిం తత్రాహమతో భవాన్సరమకం జ్యోతిస్తదస్మి ప్రభో ॥ 


ఓంకారస బ్రయాగము 179 


(ఈ శోకము గురు శిష్య సంవాదరూపముగా చెప్పబడినది ) 

గురువు- నీకు ప్రకాశమెద్ది? 

శిష్యుడు- పగలు సూర్యుడు, రాత్రిచంద్ర దీపనక త్రాదులు 

గు - అట్లే యగుగాక! ఆయితే, సూర్య చంద్ర దిప నక్షత్రాదులను 
ప్రకాశింప జేయునదేది? 

శి- నేత్రము 

గు- ఆ నేత్రము మూసినపుడు? 

శి- బుద్ధి 

గు- ఆ బుద్దిని ప్రకాశింప జేయునది (చూచునది ఏది? 

శి- నెను ( ఆత్మ 

గు- కాబట్టి నీవే అన్నిటికంటెను ఉత్కృష్టమైన జ్యోతివి (పరమ 
ప్రకాశకుండవు 

శి - నే నదియే (పరంజ్యోతియగు ఆత్మనే యై యున్నాను తండ్రీ! 
(ఇట్లు శిష్యుడు స్వానుభవమును దెల్పెను ) 

ఇట్టు (శ్రీవుచ్చంకరాచా ర్యులవారు ఆవృద్ద |బ్రాహ్మణునకొక్కి 

శ్లోకములోనే వేదాంతసారమగు తత్త్వమసి మహావాక్యోపదేశము నంతయు 
గావించి, వానికి నాత్మానుభవమును గలుగబేసి ధన్యుని గావించెను 

౩59 జ్ఞానము లేని కర్మ రెల్బుపుప్పము వంటిది రెల్లు పుష్పము 
పూజకు గాని, ఫలమునకుగాని యుపయోగపడనట్లే, ఆ కర్మయు ఎక్కువ 
ప్రయోజనకారి కానేరదు 


3౩60 భోగములందును ఐశ్వర్యములందును ఆసక్తిగలవాడు 
యోగాభివృద్ది నొందలేడు. ఇందులకు ప్రమాణము - 


బోగైశ్వర్య ప్రసక్తానాం తయా£_.వహృతచేతసామ్‌ | 
వ్యవసాయాత్త్మికా బుద్దిస్సమాధౌ న విధీయతే ॥ 


361. తైగుణ్య విషయా వేదా ని(స్తెగుణ్యో భవార్డున | 


180 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నిర్వన్ద్వో నిత్యసత్త్వస్టో నిర్యోగజేమ ఆత్మవాన్‌ ॥ 

చతుర్వేదములున్నూ మూడు గుణములతో కూడినవే. మూడు 
లోకములకు సంబంధించినవే కాన త్రిగుణాతీతమును, ద్వంద్వాతీతము 
నగు బ్రహ్మసాక్షాత్కార స్వరూపమునే బొందుమని (శ్రీ కృష్ణభగవానులు 
అర్జునునకు బో ధించిరి 

౩62 సన్యాసులు గృహస్థుల యిండ్రయందు తీర్దప్రసాదములను 
పుచ్చు కొని నప్పటికి వారిగుణములందు జిక్కక, తమ ధర్మములనే వారికి 
బోధించి,వారల యంతఃకరణ శుద్ది గావింపవలెనేగాని, ఆగృహస్టాశ్రమ 
మునందున్న వారి ధర్మములకంటె నెన్నడు క్రిందికి దిగి రాకూడదు 


363. తైలధారామివాచ్ళిన్నం ద్వీర్రఘంచానినాదవత్‌ । 
ఉపాస్యం వ్రణవస్యాగ్రం యస్తం వేద స వేదవిత్‌ ॥ 


స్తూల, సూక్మ కారణ, అకార, ఉకార, మకారములకును అతీత 
ముగా నుండు అర్హమాత్రా స్వరూపమగు తురీయస్థానమున ప్రతిష్టితమై 
యున్నట్టి పరబ్రహ్మమును తైలధారవలెను, ద్వీర్ర ఘంటానాదము వలెను 
నెడతెగక ధ్యానింసవలెను అట్టి తురీయాత్మస్వరూపము నెటీంగినవాడే 
సర్వవేదముల నెటింగిన వాడగుచున్నాడు 


౩64 సామాన్యముగా ఆయా మతములవారు వారివారి దైవమునందే 
భక్తి యుంచవలెనని చెప్పుదురు అట్టుండిన నాకింత మేలేకాని కొందరు సం 
కుచిత భావము గలవారు పరమత దూషణయు గావించుచుందురు ఇక్కా 
రణముననే మతవిద్వేషములు పెరిగి, జనులలో అధ్యాత్మికత సన్నగిలు 
చున్నది ముఖ్యముగ శైవులు వైష్టవులను, వైష్ణవులు శెవులను దూషించు 
కొనుటచేత (శ్రీరంగము, గోకర్ణ్లము, (శ్రీ) శైలము మొదలగుచోట్లు జనులకెట్టి 
విభేదములు విఘాతములు గలుగుచున్నవో యిపుడు తెలిసియేయున్నది 
వేదసారము, ఉపనిషత్సారము నెజీంగిన ఆత్మ ఏకస్వరూపమే యని స్పష్టము 
కాగలదు వారి వారిదృష్టి భేదముచేతనే పరమాత్మను వివిధ రూపములుగ 


ఓంకారసత్రయాగము 181 


జనులు కల్పన చేసికొనుచున్నారేగాని, వాస్తవముగ తత్త్వమొకటియేయై 
యున్నది ఈ క్రింది శ్లోకమున నీభావమే స్పష్టీకరింపబడుచున్నది - 

యం శైవాస్స్పముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదా నినో 

బౌద్దా బుద్ద ఇతి ప్రమాణపటవః కర్తేతి నైయాయికాః | 

ఆర్దన్నిత్యథ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః 

సోయం వో విదధాతు వాంఛితఫలం తైలోక్యనాథో విభుః ॥ 


అనగా, శైవులు శివుడనియు, వేదాంతులు బ్రహ్మమనియు, బౌద్దులు 
బుద్దుడనియు, నైయాయికులు కర్తయనియు, జైనులు ల్టర్లత్‌ అనియు, 
మీమాంసకులు కర్మయనియు నెంచి ఏ పరమాత్మను ధ్యానించుచున్నారో, 
అట్టి త్రిలోకాధిశుండును, సర్వవ్యాపకుండునగు పరబ్రహ్మము నన్ను బ్రోచు 
గాత. 


మతీయు నివ్విషయమున పుష్పదంతుడను గంధర్వుని వాక్యమున్ను 
చిరస్మరణీయమైయున్నది - 


తయో సాంఖ్యం యోగః పశుపతిమతం వెష్టవమితి 

(వ్రభిన్నే (వ్రస్థానే పరమిదమదః వథ్యమితి చ! 

రుచీనాం వైచిత్రా దృజుకుటిలనానాపథజుషాం 

నృణామేకో గమ్యుస్త్యమసి పయసామర్లవ ఇవ ॥ 

(శివమహిమ్నః స్తోత్రం. 7) 

ఓ పరమేశ్వరా |! వేదమతము, సాంఖ్యమతము, యోగమతము, పాశు 
పతవుతము, వైష్ణవవుతవలు- ఇట్టు భిన్న భిన్న వంతవములను జను 
లవలంబించుచున్నను, తుదకు వారందఅకును గమ్యము నీవేయై యున్నావు 


బుజువ(క్రమార్గముల (ప్రవహించినను తుదకు నదులన్నిటికిని సముద్ర 
మొకటియే గమ్యమై యున్నది కదా! 


ఇట్టి విశాలభావమును (గ్రహించి సవుస్తచరాచర ప్రాణికోట్ల 


182 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


యందును నిండి వెలుంగుచున్న యేకస్వరూపుడగు పరమాత్మయే ఆయా 
విభిన్న దేవతారూపముల ్రతిష్టితుడై యున్న సంగతి స్మృతి పథమున 
నుంచుకొనిననో నిక మత విద్వేషములకు తావెచట? కలహములకు చోటేది? 
మజియు సత్యార్ణ ప్రకాశికయందు సర్వమతములను సమన్వయ పఅచుచు 
దయానందులు యధార్ధ సత్యమును బాహాటముగ చాటియున్నారు. ఒకే 
పరమాత్మ మంగళ స్వరూపు డగుటచే శివుడనియు, వ్యాపక స్వరూపు 
డగుటచే విష్ణువనియు, ఇటు వివిధనామముల బాందెననియు, అనేక 
భాషలు, అనేక సంప్రదాయములు ఉండుటచే నామములందు మార్చు 
గలిగినదేకాని తత్త్వమొకటియే యనియు వారు సెలవిచ్చిరి ఇంకొక 
రహస్యము కూడ కలదు విష్ణుభక్తుడుగా నుండి శివుని దూషించినను 
శివభక్తుడుగా నుండి విష్ణువును దూషించినను ఈ యభయులును ఆచంద్ర 
తారార్కము నరకమునను భవింపవలసి నచ్చునని శాస్త్రము వచించు 
చున్నదిగాన పరమత దూషకులు సచేతస్కులై యుండవలెను 


365 అనన్యభక్తి యను దానికి నాలుగు విధములైన అర్థములు గలవు 
(1) భూూమధృమందుగాని సుషుమ్నూగ్రమునగాని, సహస్రారమందుగాని, 
బ్రహ్మరంధ్రమునగాని లక్యముంచి తదేకనిష్టతో ధ్యానించుట అనన్యభక్తి 
యొక్క లక్షణమే యగును ఇది సర్వసామాన్య మైనది ఇది ఒక ధనికుని 
వంటిది (2) ఇక రెండవది జీవ సాక్షినిగూర్చి తెలుపునట్టిది. ఇది మొదటి 
దానికంటె కొంచె మతీతమైనది ఇది ఒక రాజు వంటిది (3)మూడవ 
అర్ధము, అనేకత్వములో ఏకత్వము నెజుంగుట అనేక జలపాత్రలందు 
సూర్య ప్రతిబింబములు వేజ్వేటుగా నున్నను సూర్యబింబ మొకటియేయై 
యున్నట్లు, అనేక జీవోపాధులందును పరమాత్మ యొకడేయని తెలిసి 
కొనుట - ఇది పైదానికంటె వేయిరెట్లధికమైనది (4) ఇక నాల్లవ అర్ధము 


మత్తః పరతరం నాన్యత్కించిన దస్తీతి ధనంజయ! । 
మయి సర్వమిదం ప్రోతం సూత్రీ మణిగణా ఇవ ॥ 


మణులందు గ్రుచ్చబడిన సూత్రము ఏకమై, ఆమణు లన్నిటిని 


ఒండారస త్రయాగము 183 


భరించునట్టు, సమస్త ప్రాణిోట్ల ఉపాధులందును సాక్షిభూతముగా నుండి 
సర్వమును ప్రకాశింపజేయువాడు పరమాత్మయని యెటింగి ధ్యానించుట 
అనన్య భక్తియొక్క నాల్లవ అర్దము ఇది పైయక్రముకంటె వేయి రెట్లధిక 
ప్రభావము గలది ఇక ఐదవది అన్నిటికంటెను నుత్మృష్టమైనది అదేదన - 
న అన్యం - అనన్యం - అన్యమెద్దియు లేక ఒకే పరమాత్మ సర్వ ప్రపంచమున 
వెలుగుచున్నాడను జ్ఞానమేది కలదో అదియే అనన్యభక్తి ఇది చరమస్థితి 
అన్నిటికంటెను అతీతమైన యవస్ట ఇయ్యది అనన్యభక్తి యొక్క 
పూర్జార్ణమగును దీని నెజీంగి యనుభూత మొనర్చుకొనువాడే స్వారాజ్య 
సిద్దినొాందగలడు ఈ క్రింది శ్వొక మీయర్దమునే దెలుపుచున్నది- 


స్స 
సగ్వభూతేషు చాత్మానల సర్వభూతాని చాత్మని | 

సమం పశ్యన్నాత్మయాజీ స్వారాజ్యమధిగచ్చతి ॥ 

366 కేవలము నాశరహితమగు పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవమును 
గూర్చయే ముఖ్యముగ ప్రతిపాడింపబడియున్నందున మాండూక్యోపనిషత్తు 
ఉపనిషత్తులన్నిటిలోను ప్రధానముగ పరిగణింపబడినది ఈ సమస్తము 
ప్రణవస్వరూపమగు పరబ్రహ్మమే యని అందు పేర్కొనబడెను 

367 శ్రీ) దత్తాత్రేయులవారు అవధూతవృత్తి నవలంబించి సంచార 
మొనర్చు దినములలో నొకనాడొక నదీతీరమార్గమున జనుచుండ నొకచోట 
ఆమార్గము రెండుగా చీలిపోయెను ఏమార్గమున పోవలసినదని యోచిం 
చుచు తన దృష్టిని నలువైపుల ప్రసరింప నంత నానదీతీరమున నొకచోట 
నొకపక్లావాడు గాలము వైచి చేపలను బట్టుచు గూర్చుండి యుండుటను 
గాంచెను ఏ దారిని పోవలసినదని వానిని నడుగ, నేమియు బలుకకుండెను. 
మతియొకసారి యడిగెను, పలుకలేదు మూడవసారి మరల నడిగెను. కాని 
అపుడును ప్రత్యుత్తరము లేదు 


అత్తణీ నాపల్లెవాని గాలమున నొక చేప తగుల్కొన, దాని దీసి 
యాతడు బుట్టలో వైచికొని ప్రక్కన చూడగా నొక బుష్యుత్తముడు నిలబడి 


184 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యుండెను తత్‌క్షణమే యాతనికి నమస్కరించెను అంత, దత్తాత్రేయులు, 
నిన్ను మూడు పర్యాయములు పిలిచినను నేల బలుక కుంటివన, అపుడాతడు 
వుహాత్మా! నాదృష్టియంతయు గాలము పైననే యుండెను బెండు 
ముణిగినదా, లేదా యని చూచుటయందే నాలక్యమంతయు కేంద్రీకరింప 
బడియున్నందున తాము పిలిచినది నాకు వినిపించలేదు కృమింపుడని 
వేడుకొనెను అపుడు దతాతేయులు (లోలోన, - ఆహా!నాకొక గొప్పు బోధ 
లభించినది ఏకాగ్రతయొక్క స్వరూపము, ప్రభావము నాకిపుడు లెస్సగ 
విదితమైనవి ఈయల్పమైనట్టి పాపకార్యమునందే ఈతడింత ఏకాగ్రత 
జూపినపుడు ఇక నా పరమతత్త్వము నెజుంగుటకు గాను మనమెంత 
యేకాగ్రత చూపవలెనో! భుక్తి కొజకే యింత తదేకనిష్టాపరత్వ మీతడు వ్యక్తీ 
కరించియుండ, ఇక ముక్తకొలుకై మనమెంత అనన్యచింతన- గల్లియుండ 
వలెనో! అని యిట్లు పలువిధముల చింతించి) తనకిట్టి అమూల్యమైన యుప 
దేశమును గారించినందుల కాతనిని తన గురువులలో నొకనినిగా 
నెన్నుకొని వానికి నమస్కరించి తనదారి నేగెను. 


17వరోజు 13-4-1949 


3౩68 గొప్పుపండితుడైనను మలినమైన అద్దములో జూచిన తన 
ముఖము కన్ఫింపనట్లు, శుద్దాంతఃకరణము లేనిచో వానికి ఆత్మానుభవము 
కలుగ జాలదు. అంతఃకరణముయొక్క శుద్దత్వవేం ఆత్మానుభూతికి 
హేతువుగాని, పాండిత్య ప్రకర్ష కాదు. కాన శుద్దాంతరంగము గలవాడు విద్య 
యెక్కువ లేక యున్నప్పుటికి కరుణ, శాంతి దయ, తితిక సత్యము 

శశీ) దత్తాత్రేయులకు 24గురు గురువులు గలరు (పృధివి, వాయువు, ఆకాశము, 
జలము, అగ్గి చంద్రుడు, సముద్రము, పతంగము మొదలగునవి ) ఈ విశ్వమున దేని 
దేనినుండి యాతనికి గుణపారము లభించెనో దానిదాని నాతడు తనగురువుగ 


భావించుకొనెను ఈవిషయము శ్రీమద్భాగవతమున ఏకాదశస్కంధమున అవధూతో 
పాఖ్యానమునందు గలదు 


ఓంకారసత్రయాగము 185 


మున్నగు సద్గుణముల ద్వారా సత్తాభివృద్రి నాంది తద్ద్వారా ఆత్మశాంతి 
నొందగలడు యధార్ధ ముగ జూచినచో తన్ను తానెటుంగుటయే విద్యగాని, 
సాహీతీకౌశలమున ప్రతిభ గాంచుట కాదు 


౩69 అభావసన్నాసి, స్వభావసన్నాసి అని సన్నాసులిరు 
తెజుగులు తినుటకు లేకనో , కుటుంబమును పోషింపలేకయో, ఇతరులతో 
కలహము పెట్టుకొనియో సన్న్వసించువాడు అభావసన్నాసి ఇతనికి స్వభావ 
ముగ వైరాగ్యము లేదు గాక తప్పక పతితు డగును. సన్న్యసించినను 
దుఃఖమునే పొందుచుండును ఇతరుల నెప్పుడు ఏదోయొకటి యాచించు 
చునే యుండును వారద్దాని నివ్వనిచో ఆగ్రహము చెందుచుండును 


ఇక సర్వసంపదలున్నను వాటిని త్యజించి, తీవ్ర వైరాగ్యము గలవాడై, 
ప్రాపంచిక విషయ భోగముల యెడ విర క్తిగల్లి, మోక్షాభిలాషచే (పీరితుడై 
సన్న్యసించువాడు స్వభావసన్నాసి ఈతడు తన సాధథనాతిశయముచే 
నచిరకాలములోనే పరమశాంతి నొందగలడు ఈతని జున్మసార్ధక మైనది 


370 సర్వజీవుల హృదయములందు పరమాత్మ ప్రకాశించుచున్నను, 
వారివారి యంతఃకరణముల శుద్దత్వాశుద్దత్వములబట్టి జీవులు సుఖదుఃఖ 
ముల నొందుచుందురు అంతఃకరణము సంపూర్ణముగ పరిశుద్ద మగునంత 
వఆకు జీవుడు ఈశ్వరస్వ రూపుడు కాజాలడు ఏ విధమైన వాసన లున్నప్పుటి 
కిని ఆతడు బద్దుడే పూర్ణవాసనా రహితుడే మోకార్లుడు 


౩71. లోహాదులతో మిగ్రితమై యున్నంతవరకు బంగారమునకు 
విలువ తగ్గియే యుండును అదియే బాగుగ పుటమొనర్చబడి అపరంజి 
యగుసరికి యధారితి అధికమూల్యము గలిగియుండును అట్లనే మనో 
మాలిన్యము గల్లియున్నంతవజకు జీవుడున్ను విలువలేనివాడై యుండును. 
కాని సాధనాదులచే తన్మాలిన్యమును రహిత మొనర్భుకొనునపుడు 
మూల్యవంతుడై శోభిల్లును. 


౩72 యాత్రలు చేయువారు ఆయా దేశములను దాటి వెళ్ళునపుడు 
నక 


186 (శీమలయాళసద్లురు గ్రంధావలి 


అచటిజనులను, భాషలను నెట్టు విడిచిపోవుదురో, అట్లునే అధ్యాత్మ 
కేత్రమున సాధకుడు ఒక్కొక్కగుణము దాటివెళ్త్లునపుడు దానికి సంబంధిం 
చిన వృత్తులనుకూడ విడిచిపోవును తుదకు ఆత్మను జేరునపుడు త్రిగుణము 
లను పూర్ణముగ దాటినవాడగును 


పరాఇ్చిఖాని వ్యతృణత్స్వ్వయంభూ స్తస్మాత్పరాజ్‌ పశ్యతినాన్తరాత్మన్‌ । 
కళ్ళిద్దీరః ప్రత్యగాత్మానమైకదావృత్త చకురమృతత్వమిచ్చన్‌ ॥ 
(కరోవనిషత్తు 2-1) 


అనగా బ్రహ్మదేవుడు ఇం(దైయములను బహిర్ముఖములుగా 
సృజించెను గావున సర్వజివులు బాహ్యమునే గాంచుచున్నారు గాని అంత 
రాత్మను వీక్షించుటలేదు. ఎవడో యొకానొక ధీరుడు మాత్రమే అమృతత్వ 
స్వరూపవుగు ఆత్మనవలోకింపదలంచి అంతర్ముఖుడై పఅగి తుదకు 
ప్రత్యగాత్మను సాక్షాత్కరింప గలుగుచున్నాడు అని కరోపనిషత్రునందు 
తెలుపబడినదిగాన, ముముక్షువులెల్లరు, అట్టు బహిర్ముఖముగా పోవునట్టి 
యిం(ద్రియములను భగీరధయత్నముచే నిగ్రహించి, అంతర్ముఖముగా 
నొనర్చి, ఆత్మానుభూతి నొందుటకై విశేషకృషి సల్పవలయును 


374. కాయిక, వాచిక, మానసికములను త్రివిధ తపస్సులు అలీఘర్‌ 
బీగమునకు గల మూడు తాళపు చేతులవంటివి మూటిచే తీసిన మాత్రమే ఆ 
తాళము తెరువబడును గొప్పగొప్ప బ్యాంకులందు ఇనుపపెట్టెయొక్క 
తాళపుచేతులు మువ్వురు అధికారులవద్ద యుండును ఆ మువ్వురు దానినేక 
కాలమందు తీసిననే అది తెరువబడును అందేయొకటి లేకున్నను తెరువ 
బడదు అట్లనే త్రివిధ తపస్సులలో ఏయొకటి కొఅతగలిగినను, బ్రహ్మ 
రం(ధ్రము తెరువబడనందున అందున్న యాత్మ ధనమును పరి(గ్రహించుటకు 
వీలు పడదు కాన, మూడు తపస్సులును అవశ్యముగా గలిగియుండవలెను 


౩75 శరీరము, వాక్కు, మనస్సు అను నీత్రిపుటి ఏకమై, ఆత్మ 
యందు విలీన మగుటయే త్రిపుటిరహి తావస్ట 


ఓఒంకారలస[త్రయాగము 187 


౩376. అఢశ్రద్దయా హుతం దత్తం తవ స్తప్తం కృతం చ యత్‌ | 
ఆసదిత్యుచ్యతే పార్ట న చ తశ్రేత్య నో ఇహ ॥ 


హోమముగాని, దానముగాని, తపముగాని మటీయే యితర కార్య 
మైనను శ్రద్దాయుతముగ నొనర్చనిశో నది విష్ప్టలమై యిహపరంబులగూడ 
సౌఖ్యము నొడగూర్పజాలదని భగవానుడు నుడివి యున్నందున ముముక్షు 
వులు తాము చేయు సమస్తకార్యములున్ను (శ్రద్దాభక్తులతో గూడియే 
గావించుచుండవలెను 


377 ఒకడు చవిటిభూమిని, అనగా సముద్రప్రాంతములనుండు 
విశాలమైన పజ్జిప్రదేశమును దానమిచ్పి, నేను గొప్ప భూదాన మొసంగితి 
ననుకొనిన నెట్టుండునో, లేక అట్టిభూములందే కొన్ని పనికిరాని కొమ్మలను 
నాటి యితరుల కొసంగి నేను మంచితోటలను కూడ దానమిచ్చితి ననుకొనిన 
నెట్లుండునో, ఆయాదానముల ఫలితము వానికెట్టు లభింపదో, ఆవిధ ముగనే 
అనుష్టానము లేనివారియొక్క బోభలున్ను ఉండును శాస్త్రములను 
చదివినను, అందలి సారము ననుభూతి మొనర్చుకొననిచో, విజ్ఞానము 
గల్లియుండనిచో త్రికరణశుద్ది లేనిచో, వారిబోధ లన్నియు చవిటిభూములలో 
కొమ్మలను నాటిన చందమున, వాటిని దానమిచ్చిన చందమున ఫలరహిత 
ముతై యుండును ఆయాబోధలును జనులను ప్రభావిత మొనర్పజాలవు 


౩78. ఒక ఫిరంగిలో సురేకారము, గంధకము, ఉక్కుగుండు, 
మండు చున్న బొగ్గులు వేసి, తాను లక్షించు కోటవైపునకు దానిని త్రిప్పి, 
ఏకా[గ్రముగా, పట్టుదలతో అందరి ఒటను ఒత్తినచో వెంటనే యాకోట 
భేదించుకొని, బ్రద్దలైపోవును. ఆరీతిగనే జ్లేయాకారముకొజుకు ఇంద్రియ 
నిగ్రహాదులు గల్లి, సంయమము, దృఢవైరాగ్యము నవలంబించి, నిశ్చయ 
జ్ఞానము గలవాడై, అంతర్ముఖమున లతక్యూర్జానుసంధానపరుడై, అవిద్యయను 
కోటవైపునకు మనస్సును ద్రిప్పినచో వెంటనే అయ్యది ధ్వంసమై పోవును. 


౩79 భక్తియను రాణికి ముక్తి యనునది దాసియని శ్రీకృష్ణ 


188 (శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


వైతన్యులు వచించిరి 


౩80౦0 సామాన్యముగా చిన్నచిన్న తరగతులవారికిగూడ బి ఎ, ఎమ్‌ 
ఏ మొదలగు నున్నతపరీక్షలు ప్యాసైనవారే పార్యపుస్తకములను వ్రాయుచుం 
డుట కలదు. వారు ప్రప్రథమమున అక్షరాభ్యాసము నుండియే క్రమముగ 
అట్టి యున్నతస్థితికి వచ్చియుండిన వారగుటచే, ప్రారంభకులకు నెట్టి 
పారములు కావలయునో వారికి బాగుగా తెలియును అట్లు క్రమక్రమముగ 
వారిని పైక్షాసులలోనికి తీసికొని పోవుదురు ఆరీతిగనే పూర్వము బుషులు 
ఆది నుండి బ్రహ్మవిద్యను అభ్యసించి వచ్చినవారగుటచే, వారలు ప్రప్రధమ 
మున, సత్కర్మ, భక్తి, వెరాగ్యములనే జనులకు బోధించియుండిరి 


ఎట్లన, శ్రీశుకులవారు భాగవతములో భక్తికే ప్రాధాన్యమిచ్చి అదియే 
ముఖ్యమని, ప్రథమసాధనమని, అధ్యాత్మికభిత్తికి పునాది వంటిదని తెలిపి 
యుండిరి (శ్రీశంకరులున్ను అట్లనే వచించి6 


అపార సంసార సము ద్రమర్యే 'సమ్మజ్ఞతో మే శరణం కిమస్తి | 

గురో! కృపాళో! కృపయా వదైత ద్విశ్వేశపాదామ్బుజ ద్విక్టనౌకా ॥ 

అనగా, అపారమైన సంసారసముద్రమున బడి దరిగానక తల్లడిల్దుచు, 
మునుంగబోవుచున్న జీవునకు భగవచ్చరణారవిందములను విశాలమైన 
నౌకయే శరణ్యమని వారు సెలవిచ్చిరి అనగా నట్టివారికి ఈశ్వరునియందలి 


దృఢ భక్తియే మార్గమని యర్ధము ఇక నివ్విషయమున అవతారమూర్తియగు 
శ్రీదత్తాత్రేయు లేమి వచించిరో చూతము 


ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవాసనా । 
మహాభయపరిత్రాణా ద్విత్రాణాముపజాయతే ॥ (అవధూతగిత 1-1) 


అనగా, సంసారమహాభయ పరితాపోపశమ మైనట్టి అద్వైత జ్ఞూనాను 
భవము, ఈశ్వరాను[గ్రహమువలననే సిద్దించునని భావము. ఇవ్విధమున 
మహనీయులందటి వాక్యములనుబట్టి చూడగా భక్తియే ముక్తికి ప్రధమ 
సోపానమని నిశ్చిత మగుచున్నది 


ఓంకారసత్రయాగము 189 


౩81 జీవుని క్రమవికాసము భగవదవతారములద్వారా స్పష్టముగా 
విశదీకరింపబడుచున్నది ఎట్లన మొదటిది మత్స్యావతారము మత్స్యము 
ఎల్లప్పుడు నీటియందే సంచరించు జీవి ఇది ప్రధమవర్గమునకు జెందిన 
యొకానొక ప్రాణి రెండవదియైన కూర్మానతారము ఇంకను కొంతవికా 
సము జెందిన జీవియొక్క అవస్థను తెల్పుచున్నది కూర్మము జలచరము, 
భూచరము కూడను కాన మొదటి దానికంటె ఇది యొకింత హెచ్చుస్టితిని 
జూపుచున్నది ఇక మూడవదగు వరాహావతారము, కేవలము భూమియందే 
చరించు మృగముయొక్క యవస్థను సూచించుచున్నది ఇది మత్స్య కూర్మ 
ముల రెంటికంటెను నెక్కువ పరిణామము నొందిన జీవియొక్క స్థితి 


నాల్గవదగు సృసింహావతారము సగము మృగరూపము, సగము 
మానవ రూపము గలది ఇది పూర్వము మూడింటికంటెను వికాసమొందిన 
ప్రాణి యొక్క అవస్ట ఇక నైదవది వావునావతారము మానవుని 
ప్రధమాశ్రమమమైన బ్రహ్మచర్యమును నిరూపించుచున్నది మనుజునకు 
బ్రహ్మచర్యమత్యావశ్య కమనియు, ప్రప్రధమమున బ్రహ్మచర్యము శుద్దముగా 
పరిపాలించిననే దప్ప, ఆ పిదప తక్కిన ఆగ్రమములందు సఫలత్వము 
నొందనేరడనియు, బ్రహ్మచర్యమే మానవజీవితముయొక్క ప్రధమాంగ 
మనియు ఈ యవతార రహస్యమైయున్నది 


ఆరవదగు రామావతారము గృహస్థాశ్రమమును సవాచించుచున్నది 
బ్రహ్మచర్యమును చక్కగ శీలించిన తదుపరి జీవుడిక గృహస్థాశ్రమమున 
బ్రవేశించి తన విధ్యుక్త ధర్మములను నెరవేర్చుచు నెట్టు ఆత్మోన్నతికి 
మార్గమును వెతుకుకొనునో ఈ యవతారము వలన స్పష్టమగుచున్నది. 
ఏకపత్నీవ్రతము, మాతృపితృవాక్య పరిపాలన, భభ్రాతృ(ప్రేమ, కష్టసహిష్టుత, 
ధర్మసంస్థాపన, సత్యాన్వేషణము మున్నగు యుత్మృష్టధర్మము లిందు 
స్పష్టముగా నిరూపింపబడినని 


తదుపరి పరశురామావతారము,  వాసప్రస్థాశ్రమతత్త్వమును 
బోధించుచున్నది పరశురాముడు సగము జీవితము ఏకాంతమున 


190 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


తపస్సులోనే గడపి దానివలన వృత్తులను, గుణములను నిగ్రహింపగల్లెను 
అతని జీవితము వాన ప్రస్టాశ్రమ రహస్యమును చాటుచున్నది. 

శ్రీ) కృష్ణావతారము ఎనిమిదవది భక్తియొక్క ప్రాముఖ్యమును నిరూ 
పించుచున్నది అనన్యభక్తియే మోక్షమార్గమని ఆ యవతారమున తెలుప 
బడినది గోపికా స్త్రీలు, ఉద్ధవుడు మున్నగువారి జీవితములచే నిది స్పష్టీకరిం 
పబడెను భక్తిచేతనే నిర్వాణపదవిని పొందవచ్చునని ఈ యవతారమున 
చాటబడెను 


ఇక తొమ్మిదవదైన శ్రీ) బుద్దావతారమున తురీయా[(శ్రమమగు 
సన్నాసాశ్రముతత్త్వము లెస్సగ |ప్రతిపాదింపబడెను  శ్రీబుద్దదేవుడు 
సన్ఫ్యుసించి పరనిర్వాణపదవికి మార్గముల నన్వేషించి యెట్లు సఫలీకృతు 
డయ్యెనో యిందు మూలమున తేటతెల్లమగుచున్నది శ్రీబుడ్దావతారము 
జీవుని పూర్ణవికాసమును తెలుపురున్నది సర్వసంగపరిత్యాగము, 
విషయవిరక్తి, తీత్రతర వెరాగ్యము- ఇవియే జీవుని పూర్ణత్వమునకు 
ప్రధానహేతువులని (శ్రీబుద్దావ తారమున నిరూపింపబడినది 


ఇవ్విధమున, మత్స్యము మొదలుకొని పూర్ణదేవత్వము వఅకుగల 
వికాస[కమము, పరిణామావస్ట పరంపరా సోపాన మార్గము ఈ యవతార 
ముల మూలమున బాగుగ విశదమగుచున్నది 


382 సామాన్యమానవుని పూర్ణజీవితమునుగూర్చి శ్రీకాళిదాన 
వుహాకవిచే నీక్రింది శ్లొకమున 'సంకిప్తనిరూపణము గావింపబడినది 
ఈశ్లో కము రఘువంశమున గలదు 


శైశవేఇ._భ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణామ్‌ । 
వార్దకే మునివృత్తీనాం యోగేనాన్తే తనుత్యజామ్‌॥ 


బాల్యకాలము విద్యోపాళ్టనయందును యౌవనకాలము ధార్మిక 
విషయ (ప్రవృత్తులందును వాద్దక్యము థ్యానాది మునివృత్తులందును, 
అంత్యకాలము ధ్య్యేయాకారస్టితి యందును గడుపవలయునని దిని 


ఓంకారసవ్రయ రాగము 191 


తాత్సర్యము (ఇందు సర్వసామాన్వముగ మానవు డవలంబింపవలసిన 
క్రవుము వచింపబడినది తీవ్రముముతుత్వము గలవారు బాల్యము 
నుండియే, అంతివముస్టితి యగు ధ్యేయాకారానుభవమునకై యత్నింప 
వలెను) 


383 “దుర్గం పధస్తత్కవయో వదన్తి” అను కరోపనిషద్వాక్యాను 
సారము అధ్యాత్మ మార్గము సాధించుట మొదట కష్టతరమేగాన, దుఃఖముల 
నెదు ర్కొనుటకు ముముక్షువులు సర్వదా సంసిద్దులయ్యే యుండవలెను 
సామాన్యముగ సాధనకాలమున నెట్టి వారికైనను కొన్ని విఘ్నములు 
తటస్తించుచునే యుండును వాటికి వెనుదీయక సాధకులు ధైర్యోత్సాహము 
లతో ముందునకు సాగుచునే యుండవలెనుగాని యధీరులై వెనుకకు 
మరలగూడదు అనుసంధించు లక్ష్యము శాశ్వతానందము, నిత్యస్వరూప 
మును గనుక అట్టి పరమానంద స్వరూపప్రాప్తికై జనుచున్న సాధకుడు 
త్రోవలో నేతెంచు కష్టనిష్కరములకు, తాత్కాలిక ఆపదలకు నెన్నడును 
వెనుదియగూడదు 


ఇక్కార్యమున సఫలత నొందుటకై యొక ఉపాయము గలదు 
అదేమన, అట్టికష్టముల నెదుర్కొనుటకై ముందుగనే తయారై యుండుట 
ఎట్లన అన్నము కూడ దొ రకనిస్టితి యెపుడైనా సంభవించునేమొ యని తలంచి 
ముందుగనే కొన్నాళ్లు ఏకభుక్తము శీలించి యుండవలెను కొన్నాళ్లు 
ఉపవాసముచేసి అభ్యసింపవలెను కొన్నాళ్లు కేవలము రొట్టె తిని యుండ 
వలెను కొన్నిదినవులు కేవలము ఫలమూలములపైననే యాధారపడి 
యుండవలెను కొంతకాలము శనగలు, గోధుమలు మాత్రమే తినవలెను 
కొన్నాళ్ళు సజ్జపిండి, తమిదపిండి మొదలగు వాటిచేతనే నిర్వహించి 
చూడవలెను మటథీకొన్నాళ్లు చప్పటికూరలే భుజించవలెను కొంతకాలము 
సంకటి తిని శీలించవలెను ఉప్పుడుబియ్యపు అన్నము కూడ ఉపయోగించ 
వలెను కేవలము నీటిపైననే యాధారపడి కొన్నాళ్ల్గుండవలెను శరీరమును 
జాడీవలెను శిరస్సును సెమ్మె వలెను చేసికొనవలెను అనగా జాడీ యందు 


192 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


ఏపదార్థము చేసినను చెడక యుండునట్టును, సెమ్మెపై దీపముంచినను 
సహించుకొనునట్లును మనుజుడు, ఏకాలమున నే ఆహారము లభించినను 
దానిని జీర్ణించుకొనుశక్తి గలిగి యుండునట్టుగను, శీతోష్టములను 
సహించుకొనునట్టుగను దేహమును ముందుగానే తయారు చేసి యుంచ 
వలెను, ఏకాలమున నేది యెట్లుండునో కాన మొదటనే జాగరూకులై 
యుండుట మంచిదికదా! 


సత్యాగ్రహాందోళనా సమయమున గాంధీమహాత్ముడు జనులగూర్చి 
యిట్టి ఘోషణయే గావించియున్నారు ఓ సత్యాగ్రహులారా! కారాగృహ 
మున మీకు సంకటిమాత్రమే దొరుకును కష్టములు సంప్రాప్తించును కనుక 
ముందుగనే మీయిండ్ల దగ్గర అట్టియాహారమునే అలవరచుకొనుచు, 
కష్టసహిష్ణుతను బాగుగ నేర్చియుంచుడనివారు ఉద్దోషించిరి. రాజకీయ 
రంగమున మహాత్ముని యాదేశానుసారము సత్యాగ్రహులెట్లాచరించిరో, 
అట్లనే ఆధ్యాత్మికరంగమున ముముక్షువులున్ను ఆచరింపవలసియుండును 
అప్పుడే వారు స్వారాజ్య ప్రాప్తి కర్ణులగుదురు 

384 మరము నెప్పుడు కట్టవలెననగా, ఘటమును (దేహమును 
మటచినపుడే 


౩85 పోలీసు సబిన్న్నెక్షరు గొప్పగా తలంపబడినను, సర్కిలిన్సెక్షరు, 
సూపరెండెంటుల దగ్గర నాతడెట్లణగి యుండునో, అట్లనే అన్నమయ ప్రాణ 
మయ కోశములవద్ద మనోమయకోశము గొప్పగా తలంపబడినను, విజ్ఞానా 
నందమయ కోశముల వద్ద అది అణగియే యుండును 


386 ఇక, పంచకోశములందును ఒక్కొక్క కోశమును దాటి వెల్లు 
నప్పుడు జీవుడే యే పరిణామమును బొందునో యిట వివరింపబడుచున్నది 
అన్న మయకోశమునం దుండునపుడు జీవుడు కేవలము మృగావస్టను బోలి 
యుండును దేహమే సర్వస్వముగ భావించుకొనుచు, దానిని పోషించుట 
యందే విశేషకాలమును గడపుచు, తనయొక్కయు తన కుటుంబము 


ఓంకారసత్రయాగము 193 


యొక్కయు సౌఖ్యమును మాత్రము జూచుకొనుచుండును ఇది మొగ్గవంటి 
ప్రతి. ఇక ప్రాణమయకోశమునకు జనునపుడు ఒకింత వికాసమును 
బొందును అపుడు సగము మృగత్వము, సగము మానవత్వము గలిగి 
యుండును ధర్మబుద్ది వివేకము కొంత కొంత అంకురించుటకు ప్రారంభిం 
చును. ఇది యొకింత వికసించిన పుష్పమువంటి బ్రతి 


ఇక మనోమయకోశమున కేగునపుడు పూర్ణమానవత్వము సిద్దం 
చును హృదయము చాల వికాసము నొందిన దగును అప్పుడు తన 
యొక్కయు, నితరులయొక్కయు క్షేమమును బరికించుచుండును 
స్వార్ధబుద్రి తగ్గును. పరోపకారచింత హెచ్చగును ధర్మము చేయవలెనను 
కూతూహలము బాగుగ పాడసూపుచుండును దైవికలాభము పొందవలెనను 
నిచ్చ అధికరించును ఆత్మ యొకటి కలదని యొకింత తెలిసికొనును. ఇది 
పూర్ణవికాస మొందిన పుష్పమువంటి స్టితి 


నాల్లవదగు విజ్ఞానమయ కోశమునకు జేరునపుడు సగము మానవ 
త్త్వము, సగము దేవత్వము గలిగియుండును బుద్ది పూర్వముకంటె నెన్ని 
రెట్లో విశాలమైన దగును విశ్వమానవ సోదరత్వమపు డుదయించును. 
స్వార్టచింతన సంపూర్ణముగ వినాశమగును ఆత్మసాక్షాత్కారమునకై దీవ్రప్ర 
యత్న మాచరించుచుండును బహిర్ముఖవ్యాపకములు సన్నగిల్గును. దైవభక్తి 
యితోఅ_ధిక మగును. రజస్తమోగుణములు పలాయనమైపోవును జ్ఞానా 
జ్ఞాన విచారణ గల్లును వాగాదీంద్రియములు శాంతించును వాసనలు 
దూరీకృతములగు చుండును ఇది పుష్పము నుండి ఫలమావిర్చవించు 
చుండిన (అనగా, పిందెవంటిి స్థితి 


ఇక ఆనందమయ కోశమున కేగునపుడు పూర్ణదేవత్వము గలిగి 
యుండును. అపుడు తురీయానుభవము బాగుగ గల్లును నిర్మలాకాశమున 
సూర్యుడు దేదిహ్యమానముగ ్రకాశించునట్లు అపుడు హృదయాకాశమున 
ఆత్మ సునిర్మలముగ (ప్రకాశించుచుండును ఇది పరిపక్వఫలము వంటి స్రితి 


కాని ఆనందమయ కోశమున్ను ఒకకోశమేగాన, నాచు కొంచెమైనను 


194 (శ్రీములయాళసద్లురు గ్రంథావళి 


నుండినచో క్రమముగ నది తదాకమంతయు వ్యాపించి క్రమ్ముకొని దానిని 
ఆరించివేయునట్లు ఆకోశమునుకూడ దాటి పంచకోశాతీతుడు కానంత 
వణకు నెప్పటికైనను అపాయమే యగును. కాన పంచకోశములక దాటి 
బుద్దికి నావల నున్న స్వయంజ్యోతిని సాకాత్కరించుకొనుటయే జీవుని 
పరమావధియై యున్నది అదియే పూర్ణత్వము. ఆస్టితి నొందినచో నిక సుఖ 
దుఃఖములు లేవు నిరతిశయానందమే స్వరూపముగా గల్లియుండును నది 
సము[ద్రములో చేరిన తరువాత సముద్రమే యగునట్లు అపుడు ధ్యాతృ 
ధ్యానములు విలీనమై కేవలము ధ్యేయాకారమగు పరబ్రహ్మమే మిగిలి 
యుండును హృదయగగంధు లన్నియు నపుడు ఛిన్నాభిన్నములై పోవును 
కోశములన్నియు అరటిపట్టలవలె రాలిపోవును అపుడు శేషించునది 
పరమాత్మయే. అదియే శివము, అమృతము, ఆనందము, అద్వైతము 
అచటికి జేరువబికు జీవుడు ప్రయాణము చేయవలసియే యుండును జ్ర 


18వ రోజు 14-4-1940 


387 గీత 18వ అధ్యాయమునకు మోక్షసన్వ్యాసయోగమని పేరు 
అనగా మోక్షమునుకూడ సన్న్యసింపుమని చెప్ప్తునట్టి యోగము ఇంతవజకు 
కర్మ, వైరాగ్య, భక్తి ధ్యానాదులవలన మోక్షము కలుగుననియు, అవి చక్కగ 
నాచరించిన తానాముక్తి పద మొసంగాదననియు చెప్పి తుదకిచట ఆమోత్షము 
వదలి పెట్టుమని చెప్పుట యెట్లు సమంజసమగును? ఒకరొక కార్యము 
నిమిత్తమై సహాయముకొబకొక ధనవంతునివద్దకేగ, ఆతడు సహాయము 
చేసెదను, చేసెదనని చెప్పి తుదకు అకోరికనే నీవు వదలిపెట్టువుని 
యాతనితో చెప్పిన ట్లుండును అట్లు గావించుట భగవంతున కుచితమా 
యని యడుగవచ్చును ఇందులకు సమాధానమేమన ఇట్టి మోక్షసన్నాసము 
నకు నాల్లర్ధములు గలవు 1 మోక్షమును సన్న్యసింపుము మోక్షాపేక్షను 
విడుపుము అనగా, ఇంతవజికు నేజెప్పిన పదునేడధ్యాయముల తత్త్వమును 
బాగుగ నెతీంగినచో నిక మోక్షమునకై వేటు వెతకపని లేదు అది వచ్చియే 
తీరును కాన ఆవిచారమే నీకక్కణలేదు సమస్తము నాకేవదలిపెట్టి కర్తవ్య 


అవారసతయాగము 195 


మును మాత్రము ఆచరింపుమనుట 2 ఇంత వణకు చెప్పినభక్తి, జ్ఞాన, 
ధ్యాన కర్మయోగముల లెస్సగ ననుష్టించినచో, ముక్తకఎస్ట గలిగియే 
పోయినది ఇక దానికై వేలు ప్రయత్నమేల? కారాగృహమున సడనివాడు 
విడుదలై ప్రయత్నింపనేల? వ్యాధియే లేనివాడు జొషధమునకై వెతుకనేల ? 
బుణము లేనివాడు దానిని తీల్చుటకై యత్నమేల చేయవలె” ఈ ఇక మూడవ 
యర్టమేమన కేవల నిర్వా ణరూపమైన పరమాత్మను బోధించిన దగుటచే 
దీనికీనావు మొసగబడెను ఇది ముఖ్యార్టము వేదాంతవబుయొక్క 
పరాకాష్ట్రయందు, 


నజాయతే మైయతె వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః । 
అజో నిత్య శ్మాశ్వతో2_యం వురాణో న హన్వతే హన్యమానే శరీరే ॥ 


అని బోధింపబడినది అనగా జీవుడు యధార్హముగ ఆత్మస్వరూపు 
డనియు పుట్టుట, గిట్టుట మున్నగు నవస్ట లెవ్వియు, నేకాలమందును 
వానియందు లేవనియు, ఆతడు సనాతనుడనియు, బంధమోతముల 
కతీతుడనియు పేర్కొనబడినది బంధముండిన గదా మోక్షమునకై 
యత్నించుట. ఏకాలమందును బంధము లేదని చెప్పినపుడు ఇక మోక్ష యత్న 
వునవసరవేయని చెప్పుట యగును అవస్టలు, అభిమానములు, 
ఆవరణలు, కోశములు లేని పదమే నిర్వాణము అది నిత్యశుద్ద స్వయం 
ప్రకాశమైనది అయితే ఈ కాన్ఫించుజుగత్తు అసత్యమాయని |ప్రశ్నించ 
వచ్చును వేదాంత శ్యాన్త్రమున పేర్కొనబడిన ఆరంభ పరిణామ వివర్త 
వాదములను మూటిలో వివర్తవాదమే పూర్ణసత్యమును బోధించునదై 
యున్నది 

దీనికి దృష్టాంతము రజ్ఞాసర్పభ్రాంతి పూర్ణప్రకాశమునగాని, 
కేవలము గాడాంధకారమునగాని భ్రమభావన యుండదు మందప్రకాశ 
ముననే యుండును ఏలన పగటియందు సూర్యప్రకాశ ముండునపుడు 
త్రాడు స్పష్టముగా కనుపించునుగాన, సర్పభ్రాంతి యుండదు రాత్రి కారు 
చీకటిలో త్రాడే కన్పించదుగాన భ్రమ కవకాశమే లేదు ఇక సంధ్యాకాలమున 


196 _శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


మంద ప్రకాశమున్న సమయమున మాత్రమే భ్రమ కలుగును అట్లనే కేవల 
జ్ఞానావస్థ్టయందు సందేహమే యుండదు కేవలఅజ్ఞానావస్టయందు 
సందేహము పుట్టనే పుట్టదు. ఇక ముముక్షువులకు మాత్రమే జగన్మిధ్యాత్వ 
మందు ఆత్మస్థి తియందు సంశయము ఉండును అట్టి వివర్తవాదమును బట్టి 
పరిపూర్ణాత్మయే సత్యమైనది. తదితర కల్పన యెొద్దియు లేనేలేదు. 4 ఇక 
నాల్వవయర్ద్హమున సన్న్యాసము (త్యాగము పూర్తిగ కలుగనిచో మోక్ష 
మెన్నటికి కలుగదని వచించుట సర్వత్యాగము కానిచో బంధనివృత్తి కాధు 
గనుక, సర్వసంకల్ప నివృత్తికొఅకే ఈయధ్యాయము చెప్పబడెను 


౩88 కొందజు భక్తియే గీతయందు ప్రధానమని చెప్పుదురు. భక్త 
విజయమునందు పేర్కొనబడిన జ్ఞానేశ్వరి యనునాతడు అనన్యభక్తియే 
మోక్షమునకు ప్రధానహేతువని వచించెను భగవంతుడు భక్తులకు దాసుడు 
గాన భగవంతుని తనదాసునిగ చేయగల్లునట్టి భక్తియే పరమభక్తి దీనిని 
చూపుట కొజుకే కృష్ణపరమాత్మ అర్జునునకు సారధిత్వము వహించెను దీనిచే 
అర్జునునకు నెంతపరమభక్తి గల్లియుండెనో యూహించుకొనవచ్చును 
అంతఃవురములోని బిడ్డ వచించినట్టు వట్టమహిషియైనను ఆచరించును గదా! 
ఇక శంకరులు అద్వైతమే గీత యొక్క పరమలక్ష్య మనిరి మధ్వాచార్యులు 
నిష్కామకర్మయే గీతయొక్క పరమావధియని వచించిరి. ఇక శైవులు 
శివభక్తియే ముఖ్యమని చెప్పుదురు. కనుకనే భగవానుడు “ఈశ్వరస్సర్వ 
భూతానాం హృద్దేశే౭_ర్టున తిష్టతి అని సర్వభూతముల హృదయాంతరాళ 
ముల నీశ్వరుడే యున్నాడని వచించె నందురు మతీయు అర్జునునకు 
పాశుపత్యాన్త మొసంగినది యీశ్వరుడే గదా యనియు బల్కుదురు 
కృష్ణపరమాత్మ యీశ్వరుడే యనియు చెప్పుదురు ఇట్లు గీతయంతయు 
శివపరముగా వారు వర్ణింతురు. (శ్రీశ్రీ కంరశివాచార్యుల వారి గీతా 
భాష్యమంతయు శివపరముగానే యున్నది శ్రీ బోధానందమహర్షులున్ను 
ఈరీతిగానే శివతత్త్వమును మిక్కుటముగ జెప్పుచుందురు 


ఈభావముల నటనుంచి యిక గీతయొక్క యధార్జాశయ మేమో మన 


ఓంకారసత్రయాగము 197 


మొకింత విచారించెదము. పాండవులు అంత్యమున రాజ్యమంతయు పరీక్షి 
తున కొప్పజెప్పి సర్వత్యాగ మొనర్చి, సన్వ్యాసివేషమును ధరించి, భూప్రదక్షి 
ణము చేసి స్వర్గారోహణ మొనర్చి, మోక్షము నొందిరను విషయ మందల 
కును విదితమే కర్మగాని, భక్తిగాని యోగముగాని జీవితపరమావధి 
యైనచో వారందజున్ను తుదకు కర్మసన్యాస మేల చేయవలెను? త్యాగమేల 
యవలంబించవలెను? కాన మోక్షమునకు సన్నాస (త్యాగమే ప్రధాన 
హేతువని స్పష్టమగుచున్నది ఆ స్థితిని సర్వులును పొందవలసియే యున్నారు. 


389 (శ్రీవుహమ్మదు నబిగారు యోగసమాధిలో నుండగా 
నయ్యానందమున వారికి స్ఫురించిన భగవత్తత్త్వములను భక్తులకు బోధించ, 
వారు వాటిని వ్రాసికొని గ్రంధరూపముగా జేసిరి అదియే నేడు కొరాను అను 
పేరిటు ప్రసిద్దికెక్కి యున్నది మహమ్మదున కెక్కువ విద్యరాదు. చేవ్రాలు 
చేయుట మాత్రమే వచ్చును అయినను వారి పవిత్ర హృదయమునుండి 
వెలువడిన దివ్యసందేశములు ఆచంద్రతారార్కముగ స్థిరరూపము వడసి 
చైతన్యవంతములతై లోకమున విఖ్యాతి నాందియున్నవి అట్లనే (శ్రీయేసు 
క్రీస్తున్ను ఎక్కువ చదువుకొనినవారు కారు అయినను వారు యోగదృష్టీ 
యందు వచించిన వాక్యముల నన్నింటిని క్రోడీకరించి చాలకాలమునకు వారి 
భక్తులు గ్రంధరూపముగా జేసిరి అదియే బైబిల్‌ నామమున నేడు 
విఖ్యాతినొంది యున్నది అందు మటీకొందరు భక్తుల యుత్తమ ప్రవచనము 
లున్ను గలవు 


అట్లనే శ్రీకృష్ణపరమాత్మ బోధించినది 24గీతలనియు అనగా గాయ 
త్రీమంత్రమున కెన్నియక్షరములు గలవో అన్ని గీతలు వచించి యుండె 
ననియు, అందు మూడుమాత్రమే భగవద్గీత, ఉత్తరగీత, ఆత్మగీతలు, 
ప్రస్తుతము వ్యాపకములో నున్నవనియు, తక్కినవి యెచటనుండెనో 
యెవరికిని తెలియజాలకున్నదనియు, అందు ఆత్మగీతలో కూడ కొంత , 
భాగము అలభ్యముగాక యున్నదనియుతెలియబడుచున్నది వెయ్యేల 
వేదము లనంతములనియు, శ్ర్రీవేదవ్యాసులు విభజించిన కొన్ని మాత్రమే 


198 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


లోకమిపు డెతింగి యున్నదనియు, అట్లనే ఉపనిషత్తులుకూడ అనేకములు 
గలవనియు, ప్రస్తుతము 108 మాత్రమే లభించినవనియు, తక్కిన వెచ్చోట 
దాగియుండెనో తెలియకున్నదనియు గూడ స్పష్టమగుచున్నది దీనినిబట్టి 
చూడ నిప్పుడున్నట్టి విజ్ఞానము చాల స్వల్పమైనదనియు, ఎంతయో కాల 
గర్భమున నంతరించినదనియు, ఎంతయో ప్రజలకు తెలియరానిచోట్లు 
నిప్పటికిని యుండి యుండవచ్చుననియు నూహింపవచ్చును. “అనాగదేశే 
వైశాల్యే భూనాగోల_పి మహోరగణ అనగా పాములే లేనిచోట భూనాగము 
(ఎజ్జు ఆది శేషునివలె తలంపబడునట్టు ఇపుడున్న విజ్ఞానమునే మనము 
గొప్పదిగ నెంచుచున్నాము! 

390. సుగంధపు డబ్బిని తెజచి యుంచినచో ఆవాసనయంతయు 
క్రమముగ పోవునట్లు, తాను చేసిన దానధర్మాదులను తాను వెల్లడి 
చేసికొనినచో వాటిశక్తి తగ్గిపోవును 


391 పుణ్యకార్యములు జేయు మనుజాలలో నాల్లుతెగలవారు 
గలరు. మొదటితెగవారు ఏదేని పుణ్యకార్యము కొజికై యితరులను 
యాచించి చందాలు వసూలుచేసి, దానిలో స్వాక్టమునకై కొంత 
వినియోగించుకొని తక్కినది మాత్రమే ఖర్చుపెట్టువారు. 


ఇక రెండవతెగవారు స్వార్ధము నపేక్షింపరుగాని పేరు ప్రతిష్టలు 
వెల్లడియైన పరమానందము నొందుదురు. 


మూడవవారు పేరు ్రతిష్టలుగాని, స్వార్టమునుగాని కోరక తాము 
భగవత్సేవకులమని తలంచి పుణ్యకార్య మాచరింతురు కాని ఆకార్యము సరిగ 
నెరవేరనిచో ఖేదమొందుదురు 


ఇక నాల్గవ తెగవారు కేవలము నిష్మామబుద్దితో ఈశ్వరార్చణముగా 
శక్తివంచన లేక యాచరింతురు. లాభాలాభ, జయాపజయ, సిద్ద్యసిద్దులందు 
సమచిత్తులై యుందురు. నిందాస్తులను లెక్కింపరు. కార్యనిర్యహణము నందే 
దీక్షగల్లి ఫలాపేక్ష లేక సదా సంతుష్ట చిత్తలయ్యే యుందురు. వీరే 


ఓఒంకారసత్రయాగము 199 


బంధరహితులు వీరాచరించునడే సరియైన నిష్కామకర్మ అట్లు సిద్ద్వసిద్దు 
లందు సమబుద్ది యెర్పడుటయే కర్మయోగమందలి రహస్యము గీత 
యందును నిట్లునే చింపబడినది “సిద్ద్వసిద్వ్యోస్సమో భూత్వా 
సమత్వంయోగ ఉచ్యతే? (2-48), అనగా సిడ్యసిద్దుల యందు సమబుద్ది 
గల్లియుండుటయే యధార్థయోగ మగును 


392 అయితే కర్పత్వము లేకుండ కర్మ యెవరైన చేయగలరా? యని 
యడుగవచ్చును చేయవచ్చును కర్పృత్వము గల్లినప్పటికంటె నింకను బాగుగ 
చేయవచ్చును కర్పృత్వము గల్లియున్నపుడు జీవుడే కార్యమాచరించును 
కర్తుత్వము వదలినపుడు ఈశ్వరుడే యాకార్యము నిర్వహంచును 
కర్పత్వము గల్లియున్నపుడు వెంటనే వ్యష్టిభావన, సంకుచితదృష్టి, పరిచ్చి 
న్నత్వము ఏర్పడును కర్తత్వము వదలినపుడు సమష్టిభావన, విశాలదృష్టి 
అఖండత్వము నేర్పడుచుండును ఇందేది గొప్పది? మానుషప్రయత్నము 
గొప్పదా? ఈశ్వర ప్రయత్నము గొప్పదా? 

మనుష్యడెంతయో ప్రయత్నము చేసిన, బావిత్రవ్వియో, చెరువు 
త్రవ్వియో, బోరింగ్‌వేసియో, అమెరికావారివలె ఎలక్ట్రిక్‌ మిషన్‌ పెట్టియో, 
కొంచమునీరు మాత్రమే పైకి తేగలడు కొంచెము భూమిని మాత్రమే తడుప 
గలడు ఈశ్వరుడో ఒక్క వర్షము కురిపించిన బావులు, దొయివులు, 
గుంటలు, నదులు జలవముయయైపోవును ఎన్నివేల యెకరములో 
తడుపబడును అట్లనే మనుజాడు ఒక విసనకజ్ఞద్వారానో, లేక ఎలక్ట్రిక్‌ 
పంకాద్వారానో కొంచెము గాలిమాత్రమే వీచునట్లు చేయగలడు కాని ఒక 
గొప్పవాయువు వీచినచో, అనంతకోటి జనులకు తాపశాన్తి యగును అట్లనే 
మనుజుడు తన ప్రయత్నముచే ఒక చేతి దీపమునో, గాస్‌ లైటునో, ఎలక్ట్రిక్‌ 
దిపమునో వెలిగించి కొంత చీకటిని మాడత్రమే పోగొట్టగల్లును కాని 
సూర్యోదయమైనచో ప్రపంచమంతటను (ప్రకాశము వ్యాపించును. చూచితిరా 
దైవశక్తి ప్రాభవము! కనుకనే వ్యష్టిత్వమును మజువవలెనని చెప్పబడినది 


జలబిందువు సముద్రమునుండి వేణుపడి వ్యష్టైరూపమును 


200 తీమలయాళసడ్డురు గ్రంధావళి 


ళా 


ధరించినచో క్షణములో తనరూపమును గోల్ఫోవును కాని సముద్రమందే 
యున్నచో గంభీర విశాలరూపమును ధరించి నాశరహితమై యుండును, 
ఇదియే భేదము కాన, మానవుడు కర్పత్వమును వదలి యీశ్వరార్చణ 
బుద్దితో కర్మ జేయుచు వచ్చిన పూర్వముకంటె ఎన్నియో రెట్లు అధికముగనే 
దానిని నెరవేర్చ గల్గును గాని, అల్పముగ కాదు. ఇదియే యిందలి 
రహస్యము ఇంక కొంత హెచ్చుస్టితికి బోయినచో, తానాచరింపకనే తన 
సంకల్పము మరియొకరిలో ప్రవేశించి ఆయా కార్యముల నిర్వహించు 
చుండును కాని యిట్టిస్టితి సామాన్యులకు కలుగదు. కజ్లేయస్థితి నొందిన 
గొప్ప బ్రహ్మనిష్టులకు మాత్రమే గల్గును 

393 మనుజుని చిత్తమునందు మల, ఆవరణ, వికేపవములను మూడు 
దోషములు గలవు ఈమూటి కారణముచే ఆత్మశక్తి బాగుగ ప్రకాశింప 
కున్నది ఒక పాత్రలో నీరు శుద్దము గానున్నచో సూర్యప్రతిబింబ మందు 
స్పష్టముగ గోచరించును. కాని యది బురదనీరైనచో ప్రతిబింబము 
కనుపించదు పోనిండు, జలము శుద్దముగానున్నను, చలించుచున్న యెడల 
ఆపుడున్ను ప్రతిబింబము స్పష్టముగ గోచరింపదు. ఒకవేళ జలము 
శుద్దముగా నిశ్చలముగా నున్నను, ఆ పాత్రపై మూతయున్నచో అపుడున్ను 
ప్రతిబింబము కనుపించదు కాన నా జలము నిర్మలమై, నిరావరణమై 
యున్ననే అందు సూర్య ప్రతిబింబము చక్కగ కానుపించును అట్లనే చిత్తమను 
జలము వులవును బురదతో కూడినను, విక్షేపవును చంచలత్వము 
గలిగియున్నను, అవరణమను మూత గలిగియున్నను ఆత్మవైతన్యమను 
సూర్యుడందు స్పష్టముగ ప్రతిబింబింపజాలడు. కాన పుణ్యకార్యములచే 
పాపరూపవులములను పోగొట్టుకొని యీశ్వరధ్యాన ఉపాసనాదులచే 
చిత్తవిక్షేపమును తొలగించు కొని ఆత్మజ్ఞానముచే అజ్ఞానరూపావరణమును 
నశింవజేసికొనిన నిక వైతన్యభాస్కరు డఖండతేజముతో వెలుగొందును. 
ఆత్మసాక్షాత్కార ముదయమగును (గ్రంధులన్నియు తెగిపోవును. జీవన్ముక్తి 
చేకూరును. కనుకనే (శ్రీ శంకరులున్ను, చిత్తశుద్దికొఅకు (మనోమాలిన్యము 


ఓంకారస[త్రయాగము 201 


రహితమగుకొఅకుు పుణ్యకర్మ లాచరింపవలెననీయు, చీత్తెకాగ్రత కొటికు 
ఉపాసనాధ్యానాదులు చేయవలెననియు, ఆవరణ విచ్చేదరూప మోక్షము 
కొకు బ్రహ్మజ్ఞానము కలిగి యుండవలెననియు బో ధించియుండిరి 


394 కొందు ఆచరణ అనుష్టానములు లేక వేషభాషలచే మాత్రము 
బ్రహ్మనిష్ణులవలె నటించుచుందురు అట్టివారు ఆత్మశాంతి నొందజాలరు 
తుమ్మెద, పేడపురుగు చూచుట కొకేవిధముగ నుండునుగాని తుమ్మెద 
మధువును (గ్రోలును, పేడపురుగు మలమును ఉండలుగా చేసికొని పోయి 
భక్షించును 


395 సామావ్యముగ - జనులకు మూడు దృష్టులుండును 1 
అశుద్దదృష్టి, 2 శుద్రదృష్టి ౩ విశుద్దదృష్టి విటినే 1 బహిర్చృష్టి 2 అంతర 
దృష్టి 3 అంతరాంతరద్భృష్టి యని కూడ అందురు అశుద్దదృష్టి గలవారు, 
ఎన్ని సుగుణ ములున్నను దోషమునే పరికించుచుందురు ఏదో యొక 
లోపమును వెదకు చుందురు కొందలు సాధువులనుకొనువారు ఎవరైనను 
కొందయి భక్తి, భజన, కీర్తనల సల్పుచున్నచో- వీరింకను క్రిందిస్టితిలోనే 
యున్నారు, కర్మ కాండలోనే మునిగియున్నారు, మేమో, అతీతులము అని 
వారి నాక్షేపించు చుందురు అట్టివారు నిజమైన సాధువులు కారు. 
మతీకొందబు భోజనకాలమందు మమ్ముల సరిగా చూడలేదు, ఆదరింప 
లేదు అని గృహస్థులపై నేరారోపణలను చేయుచుందురు వారున్ను నిజమైన 
సాధువులు కారు (భోజనకాలమున, భగవచ్చింతనగల్లి, పదార్ధముల 
రుచులను విమర్శిపక, ఆనందముగా అనుభవించువాడే నిజమైన యోగి. 
అశుద్దదృష్టి. గలవారు ఎంతమంచి యున్నను చెడునే విమర్శించు స్వభావము 
గలవారై యుందురు వారు పాత్రనే పరికించువారుగాని అందలి వస్తువును 


లత్యపెట్టువారు కారు. జాతినే చూచువారు కాని గుణముభూ-నచా రరమునారు 
కారు. 


ఇక అంతర్దృష్టి, లేక శుద్దదృష్టిగలవాళ్ళు* ఎన్ని. దోషములున్నను 
గుణమునే చూచుచుందురు వారు పాత్ర యెట్లున్నన్లు అందలి వస్తువునే 
F14 


3 a ఆపై MO ఇ ఇఒ గ్మా 
202 _(ప్రదులయాళసడ్డురు !గండా ఛి 


గొంచువారు జాతిని విసర్జించి గుణమునే పఠిగ్రహించువారు 


ఇకఅంతరాంతర దృష్టి లేక విశుద్దదృష్టిగల మహనీయులు గుణ 
దోషములను రెంటిని వదలి అంతర్వ్యాప్తమగు ఆత్మనే పరిలకించుచుందురు 
వారు పాత్రను గాని, అందలివస్తువుగాని, జూడక అంతట వ్యాపించియున్న 
జ్లేయమగు ఆత్మనే గాంచుచుందురు వీరే అతీతులు, జ్లేయము నెజింగిన 
వారు, పరిపూర్ణులు 


అశుద్దదృష్టిగల మొదటి తెగవారు సామాన్యముగ జనులనిట్లు 
ప్రశ్నించుదురు మీ గురువుగారు మీ కేలత్యమును బోధించినారు? ముద్రను 
జూపినారా? అంతర్దృష్టి చెప్పినారా? అంతరతారక ముపదేశించినారా? 
అపుడు వారు మాగురువుగారు మాకివేమియు చెప్పలేదు శుద్దవర్తనము గల్లి, 
నిర్మల బుద్దితో భగవంతుని ధ్యానము చేయుమని చెప్పినా రనినపుడు 
అంతవారు - ఇంతేనా, మీగురువుగారింకా ప్రారంభదశలోనే ఉన్నారు 
వారికి ముద్ర తెలియదు, లక్ష్యం తెలియదు మాకు చూడుడు ఎందటు 
శిష్యులున్నారో ఇట్లు ఏమేమో ్రలపించి అమాయకులగు భక్తులను 
తమవలలో జేర్చుకొందురు. యధార్టము విచారించిన శుద్దవర్తనమే, 
నిష్కపటస్వభావమే అన్నిటికంటెను గొప్పది. ఆత్మను భద్రముగ కాపాడు 
కొనుటయే నిజమైన ముద్ర భగవంతునినుండి వియోగమెన్నడు 
లేకయుండుటయే నిజమైన యోగము, ఆత్మను సదా లత్యమందుంచుకొని 
మయివక యుండుటయే నిజమైన లక్ష్యము" వర్తనము శుద్దముగా లేక ఎన్ని 
ముద్రలు, లత్యములు అవలంబించినను, చవిటిభూమియందలి కృషివలె 
నిప్ప్రయోజన మగును. పరుగెత్తిపోయెడి చిత్తమును కుదురుగ నాకచోట 
నిలబెట్టుటకే ఆ పైముద్ర లన్నియు కల్పింపబడినవని యెటుంగునది కాన 
ముముక్షువు లెల్లను కడుజాగరూకులై తమ ఆత్మనిష్టకు ప్రతిబంధకరము 
లైన దుర్వ్పోధల నాలకింపక, కపటచిత్తుల దుర్భాషణలకు చెవియొగ్గక 
వారలకు దూరముగా నుండి, అంతఃకరణ పారిశుద్ద్వమునకై, తద్ద్వారా 
జ్లేయస్వరూపానుభవము నకై యత్నించుచుందురుగాక! 


ఓంకారసత్రయాగము 203 


396 ఈళశ్వరుడున్నాడని చెప్పి, అశుద్దగుణములు గల్లియుండు 
వారికంటె, ఈశ్వరుడు లేడనివెప్పి శుద్దగుణములు గలవారెంతయో 
శ్రేష్పులని శ్రీ వివేకానందులు తెల్పిరి భగవంతునియందు విశ్వాసముగల 
వాడనని చెప్పి ఆభగవద్వాక్యము నుల్లంఘించినచో అతడు భగవంతునకు 
ప్రీతిపాత్రుడగునా? రాజునందు నమ్మకము గలిగి యున్నను, రాజనీతి 
నతిక్రమించు వారికి దండన లభింపకుండునా? నాస్తికులనైనను ఆస్తికుల 
నైనను వారి వారి కర్మఫలము తప్పుక వెంబడించుచునే యుండును 


397 (బ్రహ్మనిష్టుడు తనకు ప్రతిబంధథములేని ప్రదేశమునందుండి 
ధ్యాననిష్ట యోగసాధనలు చేయుచు ఆల్పావారమునే సేవించవలెను ఆ 
యల్ఫాహారలత్షణ మెట్టిదనిన 


ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం వ్రపూరయేత్‌ । 
మారుతస్య (ప్రచారారం చతుర్రమవశేషయేత్‌ ॥ 


జరరకోశముయొక్క రెండు భాగములను అన్నముచేతను, ఒక భాగ 
మును నుదకముచేతను నింపి తక్కిన యొకభాగమును వాయుసంచారము 
నకై వదలవలెను ఏలన జీర్ణకోశవు ఊపిరితిత్తుల నానుకొనియే 
యున్నందున, అది పెరిగినచో ఊపిరితిత్తుల నణచివేయును అపుడు 
ఆయాసము కలుగును దానినే భుక్తాయాస మందురు. సామాన్యముగ 
ప్రతివారు భోజునమైనవెనుక భుక్తాయాసము తీర్చుకొనుచున్నామందురు. 
అయితే అంత ఆయాసము కలుగునట్లు భుజింపనేల? నిజముగా జూచిన, 
భోజనమైన వెంటనే ఏపని యండైన ప్రవేశింప శక్తిగలవాడే, శ్రమము 
ఆయాసమును పొందనివాడే మితాహారియగును. యుక్తాహారముయొక్క 
లక్షణ మిదియే మితము దప్పి భుజించిన అట్లెన్నటికి చేయ సామర్ధ్యము 
గలుగదు ఇంతియేగాక, మితము దప్పి తినువాడు ఇతరుల అన్నమును 
హరించినవాడే యగును గాన పాపముకూడ నొడిగట్టుచుండును ఇట్లు 
అమితముగ భుజించు వారలకు దేహాయాసజనిత దుఃఖము, పాపఫలరూప 
దుఃఖము- రెండును సంప్రాప్తించుచుండును 


204 (శ్రీమలయాళసద్గురు [గ్రంధావళి 


ah స 


398 వైరాగ్యము మోక్షసౌధమునకు పునాదివంటిది అది దృఢముగ 
నున్ననే యాసొధమునకు హాని వాటిల్లకుండును తీవ్రసంవేగానామాసన్నః - 
అనునట్లు తీవ్రవైరాగ్యము గలవారికి మాత్రమే మోశ్షమాసన్న మగును. 


399 పరవస్తువులచే జీవించు స్వభావము గల్లియుండుట చాలనీచము 
పరాన్నము భుజించువారు తగిన బ్రహ్మనిష్ట గల్లియుండనిచో, తవు 
పుణ్యమును గోల్ఫోవు వారగుదురు అపుడు వారికి కోపతాపములు వృద్ది 
యగును కరినవాక్కు అల వడును ద్వేషము పెరుగును ఇట్టి లక్షణము 
లన గలుగు చుండినట్లు తోచిన, వుణ్యము కయించుచున్నదని తెలిసికొని 
యింకను తీవ్రముగ ధ్యానము చేయవలెను లేక యొరుల నాశ్రయింపక 
జీవించుచు అనుష్టానము సల్పవలెను పరుల నాశ్రయించి పరాన్నము 
భుజించు చుండువారు సరియైన ధ్యాననిష్ట సల్పనిచో వారిస్టితి నాటుకోటు 
శెట్ల వద్ద డబ్బు తీసికొని వ్యాపారము సరిగ చేయనివాని చందమున 
నుండును శెల్గింపక పోయినచో కష్టపడవలసియుండును ఆ ధనికులెట్టి 
ధర్మాత్ము లైనను, తుదకు వా్వారిల్లుకూడ జప్తుచేయించి ఆడబ్బు వసూలు 
చేయుదురు. ఇతరుల భీక్షల గైగొనుచు సుఖముగ జీవించుచుండు 
వారందటును ఈ విషయమును బాగుగ జ్ఞప్తి యందుంచుకొనవలెను. 


400. గీత 18వ అధ్యాయమున 51,52,53౩ శ్లోకములందు జెప్ప 
బడిన ధర్మము లన్నింటిని ముముక్షువు గల్లియుండవలెను. గీతయొక్క 
సారమం తయు ఆ మూడుశ్లోకములందే యిమిడియున్నది. నిరభిమానము 
శాంతము, అపరిగ్రహము ఇత్యాది సుగుణములు గలవారే బ్రహ్మప్రాప్తి 


కద్దులు. ముముక్షువులు సాధువులు శక్తికొలది సత్కర్మలు చేయుచుండుట 
మంచిది 


401. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గువ్యాద్గుహ్యతరం మయా । 
విమృశ్చైతదశేషేణ యథేచ్చసి తథా కురు ॥ 


ఓ యర్షునా! నీకివ్విధముగ అతిరహస్యమగు జ్ఞానముపదేశించితిని 


ఓఒంకారసత్రయాగము 205 


దానిని నీవు స్వయముగ బాగుగ విచారించినవాడవై ఆ పిదప నీయిచ్చవచ్చిన 
ట్లానర్పుమని భగవానుడు గీతాంతమున అర్జునునకు బోధించెను దీనిచే, 
భగవానుడు తనపై కర్తత్వమేమియు పెట్టుకొనలేదని స్పష్టమగుచున్నది. 
గురువులగువారు శిష్యుల కనేక ధర్మములు బోధించి చెప్పవలసి నదంతయు 
చెప్పి వైచి న్యాయాన్యాయములను దెలిపి, యిక మీయిష్టము వచ్చినట్లు 
చేసుకొనుడని ఆకర్హత్వభారము వారాపైననే యుంచుదురు లేనిచో శిష్యులు 
చేయలేదను నెపము గురువుల కాపాదింతురు గదా! తానింతవఅకు చెప్పుచు 
వచ్చినట్టి నిష్మామబుద్దిని దీనిద్వారా భగవానుడు స్పష్టీకరించియున్నాడు, 
చెప్పినది చేసి చూపినారు అష్ట్రావక్రమునీంద్రుడుకూడ జనకున కీవిధముగనే 
యుపదేశించెను 


మోతతో విషయవైరస్యం బంధో వైషయికో రసః | 
ఏతావదేవ విజ్ఞానం యథేచ్చసి తథా కురు ॥ 


విషయవిరక్తియే మోక్షము, విషయాసక్తియే బంధము ఇదియే 
సర్వశా(న్హ సిద్దాంతము దీని నెటింగి యిక నీ యిచ్చవచ్చి నట్టానర్చుము 

శ్రీయోగవాసిష్టమున ,(శ్రీవసిష్పులున్ను ;శ్రీరామచంద్రున కంతమున 
నివ్విధముగనే యుపదేశించిరి గీత ద్వాపరయుగాంతమునను, (శ్రీయోగ 
వాసిష్టము త్రేతాయుగమునను వ్రాయబడియున్నప్పుటికి, గీతయందలి 
శ్లోకములు వాసిష్టమున పెక్కులు గలవు కొన్నికొన్ని శ్లోకములందు 
ఒక్కొక్క పాదము మూత్రవే సరిపోవుచుండును వుఅి కొన్నిటిలో 
పాదార్టము సరిపోవును కనుకనే గీత సర్వశా(న్ర్రసారమని వచింపబడినది. 


402. య ఇదం పరమం గుహ్యం మద్చ క్తేష్వభిధాస్యతి । 
భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్యసంశయః ॥ 


న చ తస్మాన్మనుష్యేషు కళ్చిన్మే ప్రీయకృత్తమః ! 
భవితా న చ మేతస్మాదన్యః ప్రియతరో భువి ॥ 


ఎవ రీపరమగుహ్యమైన గీతాశాన్రమును నాభక్తుల కుపదేశింతురో, 


206 (శతీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


వారు తప్పక నన్నే పొందుదురు అట్టివారే నాకు మిక్కిలి ప్రియులు ఇంక 
నధికప్రియ లెవరును లేరు, ఉండబోరు అని (శ్రీకృష్ణపరమాత్మ యర్జునునకు 
బోధించెను 


కనుకనే శ్రీ, వివేకానందులు మొదలగువారు పాశ్చాత్యదేశములకు 
బోయి సర్వజనులకును నీ గీతాశా(న్త్రమును బోధించి భగవత్సందేశమును 
ప్రజలలో వ్యాప్త మొనర్చిరి ఇంతియే గాక, 


శ్రద్దావాననసూయశ్ళ శృణుయాదపి యో నరః । 

సో౭_ పి ముక్తశ్శుభాన్గోకా న్రావ్నుయాత్సుణ్యకర్మణామ్‌ ॥ 

ఈ గీతాశాన్ర్రము నెవరు గ్రద్ద గల్లి విందురో, వారున్ను పాపరహితులై 
పుణ్యాచరణద్వారా క్రమముగ ముక్తి నొందగలరని వచింపబడినది గీత 
యంతయు బోధించి తుదకు భగవానులు తాను చెప్పినదంతయు శ్రద్దతో, 
ఏకా[గ్రచిత్తముతో వింటివా యనియు, సందేహము డీరినదా యనియు 
అర్జునుని ప్రశ్నిాంప; అందులకాతడిట్టు వచించెను 

నష్థో మోహః స్కృత్మిర్గబ్బా త్వత్రసాదాన్మయాలి..చ్యుత | 

స్ట్రరోజ_స్మి గతసన్దేహః కరొప్యీ వచనం తవ ॥ 

నా యజ్ఞాన మంతరించినది ఆత్మస్కృతి గలిగినది సంశయము 
లన్నియు వీడినవి తమ యనుగ్రూముచే ధన్యుడనైతిని ఇక తామాజ్ఞాపించి 
నట్టు వర్తింతును 

(శ్రీవసిష్టుల యుపదేశానంతరము (శ్రీరామచంద్రులున్ను ఇట్టి అను 
భవమునే తెలిపియుండిరి. ఎట్లన, 


త్వత్రసాదేన యాతోఐ స్మీ పరాం నిర్మలతాం వ్రభో | 
శాంతాశేషకలంకోంలి త శ్చరదీవ నభఃనలమ్‌ ॥ 


శ్రీరాముడు ఓ వసిష్టమునీంద్రా! కళంకమంతయు రహితమై 
పూర్ణచంద్ర సహితవుగు ఆకాశము శరత్కాలపూర్ణివును బొందినట్లు 


ఓంకారస।:తయాగము 207 


తమయను[గ్రహ మునే నేను పరమనైర్మల్యమును పొందితిని 


సర్వావీవోపశాన్తా మే భభ్రా నయో భవభజ్లదాః | 
స్వరూపేణావదాతేన తిష్టామ్యచ్చమివామ్బరమ్‌ ॥ 


ఓ గురువర్యా! నశ్వరసంసార ప్రదమగు నాభ్రాంతియంతయు 
నశించినది నిర్మలాకాశమువలె నేనిపుడు శుద్దస్వ రూపమున నున్నాను 


స్టితో2.హం గలిత గ్రన్టిః శాన్తాశేషవిశేషణః | 
స్పటికాలయమధ్యస్థసృటికామలధిరహమ్‌ 1 (శ్రీ యోగవాసిష్టను) 


నా హృదయ (గ_ధులన్నియు పటాపంచలైనవి సర్వవిశేషణ 
రహితుడనై నేనొప్పుచున్నాను స్ఫటికప్రదేశమున నున్నవానికి స్పటికబుద్ది 
వలె, నీజగద్వొిషయమున శుద్ద బ్రహ్మబుద్రివూత్రవే నాకు నున్నది. 
ఇవ్విధముగ ్రతివారున్ను తమ జీవితములో అట్టిస్టితి నాందవలెను తమ 
పరిపూర్ణత్వానుభవమును ఈ జన్మయందే వెల్లడిచేయవలసి యుండును. 
అపుడే మానవజన్మ సార్టకమైనట్లు ఇంకొక రహస్యమున్ను ఇందు గలదు. 
“కరిష్యే వచనం తవి అని అర్జునుడు చెప్పుట బట్టి, ఆత్మజ్ఞాన మొంది జీవ 
న్ముక్తుడైనను, ఇక చేయవలసిన దేదియు లేకున్నను, గుర్వాజ్ఞను పాలించుట 
యను కర్తవ్యమొకటి మాత్రము మిగిలియుండును 


403. ఆజీవితం త్రయస్సేవ్యా వేదానో గురురిశ్వరః | 
ఆదౌ జ్ఞూనాప్తయే వశ్చాత్కృతమ్నత్వనివృత్తయే ॥ 
అనునట్లు శా(స్త్రవిశ్వాసము, గురుభక్తి, ఈశ్వరభక్తి, జీవన్ముక్త్యనం 
తరమున్ను గల్గియుండవలెనని నియమము గలదు ఏలన ఈమువ్వురి 
వలననే తనకు బంధనివృత్తి గలిగెను గదా! కాన తదనంతరమున్ను కృతజ్ఞతా 
సూచకముగ వారియాజ్ఞల నెరవేర్చవలసియే యుండును అదియే లోకనీతి. 
తనకు మేలుచేసినవారిని మజువకుండుటయే విజ్ఞుల స్వభావము 


404 ఆత్మ యొక్కటియే విశ్వతైజుస ప్రాజ్ఞాలను త్రివిధరూపములను, 


208 స్రయమలయాళసద్లురు గంధావళి 


వాటి యనుభవములను గాంచుబు ప్రజ్ఞానభున స్వరూపుడై, వాటికి విలక్షణ 
ముగ నుండును సూర్యబింబముచే ఘటములందలి (పతిబింబములవలెా 


nS 

నివియు సృజింపబడుచున్నవి ఆఘటములు నశింప 'ప్రతిబింబములున్ను 
నశించి, ఏకాలమందును మార్చునొందిని బింబమెట్ను శేషించి యుండునో, 
అట్లనే అంతఃకరణోపాదులు నశింప త్రివిధావస్టలు లేని తురీయాత్మ యే 
కాలమందును దుఃఖము నాందక యున్నట్లు గోచరమగును మహావాక్యాను 
భవము గలవారికిని, వస్తుతత్త్య మెటీంగిన వారికిని మాత్రమే యిది 
సిద్దించును శాన్త్రపాండిత్య మెంత యున్నను, అనుష్టానముచే తురీయప్టితి 
నొందనివారి కది తెలియదు. అనగా అవిద్య శమించినవారికే అట్టి 
యాత్మానుభూతి సంప్రాప్తించునని భావము. అయితే శాస్త్రములు 
విడువవలెనని గాదు అనుభవములేని శా(న్త్రములవలన ప్రయోజనము 
లేదనియే ఒకవేళ అనుభవ మున్నప్పుటికిని నితరుల కొటకైనను, 
శ్యాన్రపరిజ్ఞాన ముండియుండవలెను 


మణీయును ప్రపంచములో నున్నతస్థాన మలంకరించిన వారలలో 
చాల మంది శాస్త్రములు చదివినవారలే విద్యలేనివారు విద్యగలవారికి 
బానిసలై యున్నారు. అయితే యీ బాహ్యవిద్య నభ్యసించి సంతృప్తినొందక 
ఆధ్యాత్మవిద్యను సాంతముగ (గ్రహించిననే యానందము బడయగలరు 


బుష్యాదు లందటును శ్యాన్రములను జదివి తదుపరి యనుష్టాన 
మును శీలించుకొనినవారలే అందు (స్త్రీలుకూడ గలరు బృహదారణ్య 
కోపనిషత్తునందు గార్గి మైత్రేయి మొదలగు బ్రహ్మజ్ఞలగు నారీమణులు 
పేర్కొనబడిర. అనేక విద్వాంసులు, బ్రహ్మనిష్టులు గల జనకుని రాజసభ 
యందు నిర్చికముగ శా(న్తువాదమునకు గడంగిన గార్గి యెట్టి తపస్సంపన్ను 
రాలై యుండవచ్చును! కనుకనే అట్టి నారీలలావుల దివ్యచరితములు 
ఉపనిషదాదులందును పేర్కొనబడి చిరస్థాయియై లోకమున వెలయుచున్నవి 
ఎంతయో అమోఘశక్తి గల్లి యుండిననే యొకరిని బుషులు తవు 
ఉపనిష్నద్గంథముల జేర్చుదురు 


ఓఒంకారసత్రయాగము 209 


కొంత చదువు, సాంఖ్యవిచారణ గలవారికి వేదాంత తత్త్వము సులభ 
ముగ బోధపడును పూర్వపు బుషులు విద్య, తపస్సు రెంటియందును ఆరి 
తేరియుండిరి అట్టి మేధాసంపత్తి లేనందుచేతనే కలియుగమున భక్తి, 
ప్రార్దన, భజనాదులకు ప్రాముఖ్యము నిచ్చిరి కాని యెన్ని యుగములకైనను 
జీవుడు తనయొక్క మలినవాసనలన్నిటిని సంపూర్ణముగ నశింపజేసికొని 
ప్రకృతి రహితమైన శుద్దావస్టను పొందిననే మోక్షార్డుడగును అట్టి 
యవస్టయందు కృతయుగ, కలియుగ భేదము లెవ్వియు లేకనే సద్యఃకాలము 
ననే జీవుడు ముక్తుడగును ఒక పర్వతము క్రింద నుండి చూచిన షుమారు 
ఒక పదొమైళ్ళ వజకు మాత్రమే చూడగల్లును కాని దాని పైకెక్కినచో 
ఎన్నివందల మైళ్ళో చూడగల్లును అట్లనే ప్రకృతిని దాటి ఒక్కొక్క మెట్టు 
పైకెక్కి తుదకు ఆత్మశిఖరము చేరినచో సర్వము నెణుంగగల్లును 

405 ఈసందర్భమున యుగభేదముల గూర్చి యొకింత తెలిసికొన 
వలసియుండును వాటి నెతీంగిన నిక జీవులు తాము అల్బులు కాదనియు, 
కేవలము బుషినంతానమనియు తెలిసికొనగలరు అట్లు తెలిసికొననందు 
చేతనే దుర్చలులై, పాపకార్యములందు భ్రమసి తుదకు అధోగతి పాల 
గుచున్నారు ఏకాదశిడినమున నియమపరులు శుద్దమనస్కులై, నియతా 
హారము గైకొని ఆరోగ్యవంతు లెటులగుదురో, అట్లే ఈయుగరహస్యము 
నెటీంగిన మనమందజము కృతయుగములో నున్న వారమే యను ధైర్యము 
గలిగి ప్రయత్నశీలురమై బంధవిముక్తిని బడయుదుము 


ఈశ్వరసృష్టియందు పరమాణవునుండి పరమేశ్వరునివజకు గల 
సమస్తమున్ను ఒకేనియమము ననుసరించి వర్తించుచున్నదిగాని భేదమేమియు 
లేదు జ్యోతిశ్చక్రగమనమును పరికించిన సూర్య, చంద్ర, నక్షత్ర గ్రహాదులు 
సృష్ట్యాది నుండి నేటివజకు ఒకేరీతిగ పయనమగుచున్నవి గాని విపరీత 
మార్గమును జేపట్టలేదు అట్లనే నభోమండలమునగల యసంఖ్యాక ములగు 
గోళము లన్నియు వాటివాటి నియమ ప్రకారము ఒక్క రేఖయైన తప్ప కుండ 
గమనము సల్పుచున్నవి అట్లు కానిచో ఒకటికొకటి డీకొని సృష్టి యంతయు 


210 _శ్రిమలయాళసద్లురు గ్రంథావళి 


నెపుడో ధ్వంసమైయుండెడిది అట్లనే రైలుపోవునపుడు చూచిన, పెట్టె 
లన్నియు ఒకే వేగమున నడచుచుండునేగాని గతిభేదము గల్లియుండవు 
భూమియొక్క ఆకర్షణశక్తిచే గూడ పరమాణువు లన్నియు ఒకే విధముగ 
దాని వైపునకు ఆకర్షింపబడుచుండును 


త్రిమూర్తులకును ఈనియతి సమానముగానే యున్నది బ్రహ్మ 
ప్రళయ, విష్ణుప్రళయ, రుద్రప్రళయములు సరిగా ఆయాకాలములకు 
గల్లుచుండును అట్టు ప్రపంచమందెచట జూచినను అనాదినుండి యొకేవిధ 
మగు నియమము భేదము లేక సమరీతిగ దృగ్గోచర మగుచుండ, నిక 
యుగములందు మాత్రము భేద మెచటనుండి వచ్చినది? యుగభేద ముండి 
యున్నచో అయ్యది సర్వత్ర వర్తింపవలదా? అట్టు కానుపించుట లేదే! 
మటీయు యుగములందు భేదమున్నచో అభేదము ఆయా యుగముల 
యందలి అందటిీకిని అనువర్తింపవలెను 


కలియుగము పాపయుతమైనవో, అందలి సర్వజీవులును పాపభూ 
యిప్టలైె యుండవలసియుండును అట్లు కాన్సించుట లేదు నాల్లుయుగము 
లందును ఫలాదులొకే రుచి గల్లియున్నవి గదా! ఈ కలియుగమున 
వాటిరుచియేమైన మారినదా? కాలచకక్రమందు భేదము లేదు అట్లనే 
సమస్తసస్యములు, ఓషధులును పూర్వమువలె నేడున్ను ఒకేరీతి ఫలించు 
చున్నవి బుతువు లన్నియు నొకేవిధమున మార్చునాందుచున్నవి. ఇక 
పతివర్గము జూచినను, శుక, పిక, మయూరాదులందుగాని, సింహ, శరభ, 
శార్జూలాదు లందుగాని, స్వర, శక్తి, గమనాదులందేమైన మార్పుగలదా? 
పంచభూతములను గాంచినను, పృధివియొక్క కారిన్యమందుగాని, 
జలముయొక్క ద్రవత్వ మందుగాని, అగ్నియొక్క యుష్టత్వమునందుగాని, 
వాయువుయొక్క చలనత్వమునగాని, ఆకాశముయొక్క శబ్దవ్యాపకత్వము 
లందుగాని యేమైన భేదము పూర్వమునకును నిప్పుటికిని కనుపించినదా? 
అట్లనే దేవతలయొక్క 'సత్త్వగుణవుందును, అసురులయొక్క పాప 
స్వభావమునందును నేమార్చున్ను గలుగలేదు 


ఓంకారసత్రయాగము 211 


ఇక యొక్క మనుష్యుని మాత్రము ఆ కలిమాయ యేల బాధించును? 
కృత, త్రేతా, ద్వాపర, కలియుగము లంతటనుగూడ అసురస్వభావము 
గలవారు, దైవస్వభావము గలవారు సమరూపముగానే యున్నారు ఎట్లన, 
కృతయుగమున కృతయుగ స్వభావుడగు ప్రహ్లాోదుడుండినను, కలియుగ 
స్వభావుడగు హిరణ్యకశిపుడు గూడ యుండియే యున్నాడు అట్లనే త్రేతా 
యుగమున రామ, రావణులును, ద్వాపరయుగమున పాండవ, కౌరవులును 
నుండియున్నారు ఇక కలియుగముననో, శ్రీబుద్దదేవుడు, శ్రీ, ఏసుక్రీస్తు, 
(శ్రీమహమ్మదునబి, శ్రీ) ఆదిశంకరులు, మున్నగు కృతయుగపురుషులు 
లేరా? ఇపుడు జీవించియున్నవారిలో (శ్రీగాంధీమహాత్ముడు మున్నగు 
మహనీయులందజునుగూడ కృతయుగముననే పఠిగణింపబడవలసినవారు 
గదా? కలి వారినేమైన బాధింపగల్షినదా? దీపమెచట నుండునో అచట చీకటి 
పటాపంచలై చెదరిపోవును. అది కృతయుగమైనను సరి, కలియుగమైన సరి 
ఇదియే దానికి గుజుతు అట్లనే ఆత్మజ్యోతి యెచట నిరావరణముగ (ప్రకాశిం 
చునో అచట అజ్ఞానాంధకార మంతయు రూపుమాసిపోవును కాలభేద 
మెద్దియు దానినాటంక పరుపజాలదు 


కొందు కలియుగమున బ్రహ్మచర్యము సాధ్యమగునా? గృహస్టులు 
కూడ బ్రహ్మచర్య మాచరింపగలరా? అట్లు చేసినచో నెంతవారైనను భ్రష్టులై 
పోవుదురు అని దుర్చోధల గావించుచు, పవిత్ర బ్రహ్మచర్య వ్రత మవలంబించి 
కాలము గడపువారిని మోసపెట్టి గృహస్థాశ్రమమునకు దింప యత్నించు 
చున్నారు మహామహాపండితులే యిట్టిబోధనుల గావించు చున్నారు. ఇక 
సామాన్యుల విషయము వేయు చెప్పవలెనా? అట్లే తురీయస్టితి యందు 
నిర్మలముగ జీవితము గడుపదలంచువారినిగూడ, ఎన్నో ప్రమాణములు 
చూపి క్రిందకు దింపుచున్నారు అదంతయు మోసము! కపటము! సత్య 
దూరము కొలది కాలము క్రిందటనే మనభారతభూమి నలంకరించిన 
విఖ్యాతులైనట్టి (శ్రీవివేకానంద దయానందుల యఖండ బ్రహ్మచర్య దీక్షను, 
ఆబోధకులను కలి ఎంతమాత్రము భంగపలుప గలిగినదో !! 


గ ' ™ 
212 ట్రిమలయాళసుడ్డురు గ్రంథావళి 


పెనదెల్సిన ప్రకారము సృష్టియందలి దేనినికూడ కలి బాధింపనపుడు 
ఒక వునుజుడు మూత్రవేల బాధింపబడవలెను? ఒక్కమానవునకు 
మాత్రము అల్పాయువు, దుర్గుణములు ఏల గలుగవలెను? ఇది యుగభేద 
ముచే గలిగినది కాదు మానవుడు తానల్పుడనని యెంచి ధర్మమును సరిగ 
బాలింవక్క నియమమును వీడి, శాన్ర్రమును వదలి, స్వేచ్చా ప్రవర్తకుడై 
విషయదోషసహితుడై, పశువర్తన గల్లియుండుటచేతనే అతడీకలిమాయకు 
బద్దుడగుచున్నాడు. ఇపుడున్ను కృత యుగపురుషులెందతో గలరు. 
కృతయుగమునను కలియుగపురుషులెందతో యుండిరి ఎవని హృదయము 
శుద్దముగా నుండునో ఆతడు కృత యుగమున నున్నట్లే ఎవని హృదయము 
మలినమై, దుర్గుణసంకులితమై కల్మషభూయిష్టమై యుండునో ఆతడు 
కలియుగమున నున్నట్లే ఎట్లన, హిరణ్యకశిపుడు కృతయుగముననే 
యుండెను త్రేతాయుగమున విభీషణుని హృదయము సత్త్వమయమై 
యుండుటచే నాతడు కృతయుగముననే యుండెను రావణాదులు 
కలియుగమున నుండిరి ద్వాపరయుగమున పాండవులు కృతయుగధర్మము 
గల్లి వినిర్మలచిత్తులై పఅగిరి దుర్యోధవాదులు కల్మషహృదయులై 
కలిస్వభావమును జూపి6 


ఇక నీకలియుగముననో శ్రీబుద్దదేవాది వుహాధర్మ (ప్రవక్తలు, 
శుద్దాంతఃకరణులు కలిమాయలోనేమైన జిక్కిరా? శ్రీరామకృష్ణ పరమ 
హంస, శ్రీవివేకానంఎ, (శ్రీ) గాంధిమహాత్ముడు- మొదలగువారిని కలి యేమి 
చేయగల్లినది? వారు పతితులని, ధర్మహీనులని యెవరైన చెప్పగలరా? ఇక 
(స్త్రీలలో (శ్రీరామకృష్ణ పరమహంసలవారి సతీతిలకమగు (శ్రీ శ్రీశారదా దేవి 
మున్నగు పవిత్రహృదయలను వ్రతభంగముగల వారని యెవైన చెప్పగలరా? 
వెయ్యేల ! మనుజుడు తాననుష్టింప వలసిన ధర్మమును సరిగ ననుష్టించినచో 
నాతడు కృతయుగము లోనివాడే. ఈ సత్యమెణీంగి తమయందేమైన 
కల్మషమున్నచో వెంటనే నివృత్తిచేసికొని కృతార్టులు కావలెను. ఈ సత్యమును 
బోధించువారు లేకపోవుటచేతనే జనులు కలిమాయకు లోబడి 


ఓంకారస:తయాగము 213 


తపించుచున్నారు 

406 ఎపుడు మనుజునకు ఒకవ్యక్తియొక్క దేహము, జాతి మాత్రమే 
తోచుచుండునో, ఆతనికింకను అవిద్య, దృశ్యము నశించలేదనియు, జడ 
మందే వసించుచున్నాడనియు నిశ్చయింపవచ్చును అట్టి జడత్వబుద్దిని వదలి 
నిత్య, శుద్ద స్వరూపమగు ఆత్మ తానే యను ప్రబోధమెపుడు పడయునో 
అపుడు నిద్రనుండి మేల్కొంచినవానివలె నాతడు ప్రబుద్దుడగును నిద్రలో 
నున్నపుడు చక్రవర్తి యైనను వుహారాజైననుకూడ తానెవరో తెలియ 
కుండును మేల్కొనిన పిదప తాను ఫలానివాడని గుర్తించును అట్లనే అవిద్యా 
నిద్రనుండి మేల్కొలిపి, ఆత్మబోధ గావించి తాము నిత్యులు సత్యస్వరూపు 
లని జనులకు లెస్సగ బోధించినచో అజ్ఞానము, దృశ్యభ్రాంతి, దేహవాసన, 
శా(న్త్రువాసన, కులవాసన నశించి కృతార్జు లగుదురు అట్టి దివ్య ప్రబోధము 
గావించువారు అరుదగుటచేతనే జనులు మాయాపంకమున మగ్నులై దినదశ 
నొందియుండుట జరుగుచున్నది 


మనస్సు మహాద్భుతశక్తి గలది ఒక్క క్షణములో సత్యలోకము నుండి 
పాతాళలోకమున కేగగలదు ప్రపంచములోని తీర్హములన్నింటిని సేవించి 
రాగలదు మేరుస్తానమునుండీ య చోలోకమునకు జేరగలదు *“యోగళ్ళిత్త 
_వృత్తి నిరోధళి? (పతంజలి యో సూ - అట్టి మనస్సును స్వాధీనము 
చేసికొని వశమొనర్భుటయే యోగము విజ్ఞాన బుద్దిగల వారందణును ఈ 
విషయమును ముఖ్యముగ నెలుంగవలెను 


మనుజుడు ఏజాతియందు జన్మించినను సరే తాను దేహము కాదు; 
మనస్సు కాదు, బుద్ది కాదు - వీటన్నింటికి విలక్షణమైన ప్రజ్ఞానం బ్రహ్మ 
యను మహావాక్య ప్రతిపాదితమైన ఆత్మవైతన్యమే, తన స్వరూపము అని 
బోధించుటవే వారు థైర్యయుతలై ఉన్నతాశయులై తమయధార్ద రూపమును 
సాక్షాత్కారించుటయందు యత్నీకృతులై యుందురు అట్టుగాక మీరు 
అల్పులు, నికృష్ణులు, హీనజాతివారు, మీకు శుచి ఆచారాదుల క్షర్ణత లేదు. 
మీరు (స్త్రీలు, అబలలు కాన బ్రహ్మవిద్యకు యోగ్యత లేదు - ఇట్లు జనులను 


214 శీయలయాళసడ్డురు గ్రంథావళి 


నిరుత్సాహపజచి వారలను పైకి రానీయక వారి యాత్మశక్తిని అణగద్రాక్క 
జూచుచున్నవారు తమకు నితరులకుకూడ హాని యొనర్చుచున్న వారగు 
దురు లోకోన్నతి కవరోధము కల్పించిన వారగుదురు అట్టి వారు పాపమునే 
యొడిగట్టుచుందురు ఎపుడు జీవుడు తానల్పుడనని తలంచునో, అపుడు 
తన శక్తియుంతయు గోల్ఫోయి దుర్చలుడై, క్రుంగిపోవును. ఎపుడు 
తానధికుడనని తలంచునో, అపుడే ద్విగుణీకృత శక్తుత్సాహములతో గూడి 
తేజోమయుడై చెన్నొందును ఇదియే మానవుని జయాపజయములందలి 
రహస్యము కాన ప్రతివారును తాము ఆత్మస్వరూపులను దృఢనిశ్చయము 
గావించుకొని, తత్ప్వరూపసాక్షాత్కృుతికై యహర్షిశంబులు యత్నీభూతులై 
యుండవలెను 


407 శుచి, ఆచారముగల యొక వైదికబ్రాహ్మణునకు మరారీ నీచ 
గ్రహమొకటి పట్టినచో, తన బ్రాహ్మణత్వమును మజిచి, శూద్రత్వమునే 
ఎట్టు (ప్రకటించునో, అపుడొక మాంత్రికుని పిలిపించి మంత్రింపించినచో (గ్రహ 
విమోచనమై పూర్వపుస్థితిని మజల యధా ప్రకారమెట్టు పొందునో, అపుడెట్టు 
తన బ్రాహ్మణత్వమును మజుల గుర్తెటుంగునో, తన గ్రహకాల చేష్టలజూచి 
సిగ్గుపడునో, అట్లనే అవిద్యాగ్రహబద్దుడైన జీవుడు తన బ్రహ్మత్వమును 
మజచి, జీవరూపమును ప్రకటించుచున్నాడు పూర్ణానందస్వరూపమగు తన 
స్వస్యరూపమును విడనాడి దుఃఖసము[ద్రమున మునుగుచున్నాడు. 
చిదాకాశ మున స్వేచ్చగ విహరించుచు ప్రజ్ఞానఘను డైయుండవలసిన 
యాతడు ఆయ్యవిద్యా[గ్రహావేశంబున గుణ త్రయపాశబద్దుడై, పరిచ్చిన్నుడై, 
జ్ఞాన రహితుడై యున్నాడు కాని ఆత్మానుభూతిగల దేశికుని బ్రహ్మ 
జ్ఞానోపదేశంబుచేత అవిద్యాగ్రహము పలాయనము కాగా, జీవుడు 
బంధరహితమై, సర్వ స్వతంత్రమై, సచ్చిదానందమయమైనట్టి తన యధార్ధ 
రూపమును స్మృతిపథమునకు దెచ్చుకొనుచున్నాడు కాని గ్రహవిమోచన 
మైనను, మాంత్రికుడు వానికొక రక్ష రేకు(యంత్రమును కట్టును. దానిపై 
కొన్ని బీజాక్షరము లుండును అది పోయినచో వెంటనే మజల గ్రహము 


ఓంకారస:తయాగము 213 


తపించుచున్నారు 

406 ఎపుడు మనుజునకు ఒకవ్యక్తియొక్క దేహము, జాతి మాత్రమే 
తోచుచుండునో, ఆతనికింకను అవిద్య, దృశ్యము నశించలేదనియు, జడ 
మందే వసించుచున్నాడనియు నిశ్చయింపవచ్చును అట్టి జడత్వబుద్దిని వదలి 
నిత్య, శుద్ద స్వరూపమగు ఆత్మ తానే యను ప్రబోధమెపుడు పడయునో 
అపుడు నిద్రనుండి మేల్కొంచినవానివలె నాతడు ప్రబుద్దుడగును నిద్రలో 
నున్నపుడు చక్రవర్తి యైనను వుహారాజైననుకూడ తానెవరో తెలియ 
కుండును మేల్కొనిన పిదప తాను ఫలానివాడని గుర్తించును అట్లనే అవిద్యా 
నిద్రనుండి మేల్కొలిపి, ఆత్మబోధ గావించి తాము నిత్యులు సత్యస్వరూపు 
లని జనులకు లెస్సగ బోధించినచో అజ్ఞానము, దృశ్యభ్రాంతి, దేహవాసన, 
శా(న్త్రువాసన, కులవాసన నశించి కృతార్జు లగుదురు అట్టి దివ్య ప్రబోధము 
గావించువారు అరుదగుటచేతనే జనులు మాయాపంకమున మగ్నులై దినదశ 
నొందియుండుట జరుగుచున్నది 


మనస్సు మహాద్భుతశక్తి గలది ఒక్క క్షణములో సత్యలోకము నుండి 
పాతాళలోకమున కేగగలదు ప్రపంచములోని తీర్హములన్నింటిని సేవించి 
రాగలదు మేరుస్తానమునుండీ య చోలోకమునకు జేరగలదు *“యోగళ్ళిత్త 
_వృత్తి నిరోధళి? (పతంజలి యో సూ - అట్టి మనస్సును స్వాధీనము 
చేసికొని వశమొనర్భుటయే యోగము విజ్ఞాన బుద్దిగల వారందణును ఈ 
విషయమును ముఖ్యముగ నెలుంగవలెను 


మనుజుడు ఏజాతియందు జన్మించినను సరే తాను దేహము కాదు; 
మనస్సు కాదు, బుద్ది కాదు - వీటన్నింటికి విలక్షణమైన ప్రజ్ఞానం బ్రహ్మ 
యను మహావాక్య ప్రతిపాదితమైన ఆత్మవైతన్యమే, తన స్వరూపము అని 
బోధించుటవే వారు థైర్యయుతలై ఉన్నతాశయులై తమయధార్ద రూపమును 
సాక్షాత్కారించుటయందు యత్నీకృతులై యుందురు అట్టుగాక మీరు 
అల్పులు, నికృష్ణులు, హీనజాతివారు, మీకు శుచి ఆచారాదుల క్షర్ణత లేదు. 
మీరు (స్త్రీలు, అబలలు కాన బ్రహ్మవిద్యకు యోగ్యత లేదు - ఇట్లు జనులను 


216 స మలయాళసద్గురు[గ్రంధావళి 


మయఖయువక ఆత్మసంపదతో తులతూగుచు సుఖింతురుగాక! 


410 పరీక్షిన్మహారాజు, కలికి వసించుటకై నాల్గు స్థానముల 
నొసంగెను 1 జూదము, 2 పానము, ౩ దుష్టగుణముగల స్త్రీ, 4 హింస, 
పరీక్షిత్తు కలికి నిట్లు ఆబ్ఞాపించెను- ఓ కలీ ! ఎచట జూదమాడబడుచుండునో 
అచట నీ ప్రభుత్వమును నిరాటంకముగా కొనసాగించుకొనుము ఎచట 
జనులు మద్యపాననిరతులై యుందురో అచట నీరాజ్యమును సుస్టిరముగ 
నెలకొల్ఫుకొనుము ఎచట దుర్వృత్తి గల స్త్రీలుందురో అచట నీ 
యధికారమును బాగుగ చలాయించుకొనుము ఎచట హింసా ప్రవృత్తిగల 
జనులుందురో అచట నీరాజ్యమును సుభిక్షముగ నొనర్చ్శుకొనుము కాని 
యెచట సత్యము, దానముదయ, ధర్మము, తపస్సు, భగవత్స్మరణ, 
ఏకపత్నీవ్రతము, పాతివ్రత్యము, జీవకారుణ్యము, ఇత్యాది సుగుణము 
లుండునో, అచ్చోటకు పోనైనపోరాదు దూరమునుండియే దానిని విడిచి 
వేయుము - అని యాజ్ఞ యొసెంగెను. కాన నీపై దుర్గుణాము లుండిననే కలిని 
జూచి భయపడవలసియుండును. లేనిచో కలి వారి నేమియు చేయజాలదు. 


411 ఈపైజెప్పిన ధర్మము లన్నింటిని బాగుగ (గ్రహించి, శ్రవణ 
వమూత్రముతో సంతుష్టిపడక, వాటిని వునన నిదిధ్యానములు గూడ 
గావించినచో, ఆత్మనిష్ట సమాధులందు కాలము గడిపినచో స్వాములవారు 
మీ సన్నిధి యున్నట్లే అట్టుగాక గజస్నాన మాచరించినచో, అనగా ఏనుగు 
ఎంత శుభ్రముగా కడుగబడి, తిలకాదులచే సంపన్నము గావింపబడినను, 
బయటకు వచ్చుటతోడనే దుమ్ము ఎట్టు నెత్తిన చల్బుకొని యధారీతి 
మలినమగు చుండునో, అట్టు చేసినచో ఫలితమేమియు నుండదు కాన 
మీమీ గృహములకు బోయినపుడు ఈ వచించిన గీతాధర్మములను, 
ఆధ్యాత్మిక తత్త్వములను మఅవక, యనుష్టించుచుండినచో, భగవచ్చింతన 
గావించు చుండినచో మీరందజు కృతయుగము లోనివారలే. అట్టుగాక 
భగవద్నక్తీ లేనివారై ఆనుష్టానమును మబచి, ఆత్మ విస్మృతి గల్లియున్నచో 
కలియుగము లోనివారలే 


ఓంకారసత్రయాగము 217 


కలౌ కృతయుగం తస్య కలిస్తస్య కృతే యుగే । 
యస్య చేతసి గోవిన్దో హృదయే యస్య నాచ్యుతః ॥ 


ఎవడు సుగుణసంపన్నుడై, దైవనిష్టాపరుడై, పరిశుద్ద చిత్తవఎయ 
గల్లియుండునో, అతడు కలియుగమున నున్నను కృతయుగపురుషుడే 
యగును ఎవడధర్మభూయిష్పుడై, దుర్వృత్తియుతుడై, పాపస్వభావము 
గల్లియుండునో ఆతడు కృతయుగమున నున్నను కలియుగమున నున్నవాడే 
యగును * 


రార 
న్‌? 


19 వరోజు 15-4-1040 


(నేటినుండి ఉత్తరగీత ప్రారంభింపబడెను 


412 ఉత్తరగితయందు ప్రారంభముననే అహంకార, మమకార నివృత్తి, 
విషయాసక్తి రాహిత్యము సమాధిలక్షణము మొదలగు ధర్మములు 
బోధింపబడెను. భగవద్గీతయందు బోధింపబడిన నిష్కామకర్మను బాగుగ 
ననుష్టించి భక్తి, వైరాగ్యములు గల్లి అంతఃకరణశుద్రిని బొందినవార్‌కే ఈ 
ఉత్తరగీతయందలి బోధ యలవడును కాన గృహస్థాశ్రమమున నిష్కా 
మకర్మాదులను లెస్సగ నాచరించి చిత్తశుద్దిబొంది ఆ పిదపనే వానప్రస్త్టా 
శ్రమమున ధారణా, ధ్యానాదుల నభ్యసింపవలెను భిత్తిని శుభ్రపరచి 
పాలరాతిచే నునుపుగ చేసిన తదుపరియే గదా చిత్రకారుడు దానిపై చిత్ర 
ములను లిఖించుటకు యత్నించును! భూమియొక్క మిట్టపల్లములు బాగుగ 
చదరముచేసి, రాళ్లు, మొద్దులు తీసివేసి బాగుగా దున్ని ఆపిదపనే గదా పైరు 
వేయుదురు! 


413. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్‌ ! 
యోగేన గతకామానాం భావనా (బ్రహ్మ ఉచ్యతే ॥ 


*౫ నాటితో భగవద్గిత 18 అధ్యాయములున్ను పూర్తియయ్యెను మతునాడు ఉత్తరగిత 
ప్రారంభింపబడెను 


F15 


ఆత్మమంత్రమునకును, జీవునకు నన్యోన్య ్రతిపాద్య (ప్రతిపాదక 
భావసంబంధ ముండుటవలన చిత్తవృత్తి నిరోధరూపమైన యోగముచేత, 
కామాదులు లేని వారియొక్క భావన (తత్త్వమస్యాది మహావాక్య జన్యచర 
మవృత్తి) బ్రహ్మము అనబడుచున్నది ఆత్మతత్త్వవిచార రూపమైన ధ్యాన 
యోగముచే కోరికలన్నియు నశింపబడును. కాన ఆత్మసాతాత్మారము 
సిద్దించును తుపాకిలో మందు మాత్రము వేసి, గుండులేక కాల్చినవో 
నయ్యది లత్యమును భేదింపజాలనట్లు అర్రభావన లేక వాక్యముచే మాత్రము 
జప, పారాయణాదు లేవి చేసినను ఆత్మసందర్శనము కాదు. అట్లు అర్జాను 
సంధాన పూర్వక ధ్యానాద్యనుష్టానములు గల వారికే ఆవరణ నశించి స్వస్వ 
రూప ముదయమగును. 


414 “సోళ్లి హం” అను దానియందు సకారహకారములను హల్టుల 
రెంటిని తీసివైచినచో మిగులునది “ఓం అనుఅక్షరము అదియే ప్రణవము, 
అదియే పరబ్రహ్మవుయొక్క వాచకము. ప్రాణమునుకూడ (ప్రేరణ 
చేయునట్టి ఆ పర బ్రహ్మము నెటుంగుటయే నిజమైన ప్రాణాయామమని 
శ్రీవివేకానందులు రాజయోగమున దెల్పిరి. ప్రాణము జడమైనది కాన 
దాని(పేరణ చేయు చైతన్య మొకటి యుండియుండవలెను ఒక రొక 
గొట్టముద్వారా గాలిని పీల్బుచు, వదలుచున్న యెడల, అట్లు పీల్చువా 
రాగొట్టముకన్న వేజుగ నెట్టుందురో, అట్లనే దేహమునను గూడ జడమైన 
ప్రాణమును ప్రేరేపించునట్టి వైతన్య మొకటి గలదు అందా ప్రాణమును విలయ 
మొనర్చుటయే ప్రాణాయామము. కర్మ(బాహ్య్రు ప్రాణాయామమువలన 
శరీరారోగ్యము, దీర్ణాయువు చేకూరునే గాని ఆత్మసాకాత్కారము కలుగదు 
అది పైజెప్పిన ఆంతర ప్రాణాయామమువలననే సిద్దించును. 


ఎంతవఅకు ఆత్మజ్ఞానము కలుగలేదో యంతవటుకు దేహబుద్ది 
జీవునకు నుండును. మజియు ఎన్నివేల సంవత్సరములు జీవించినను 
దేవోత్మబుద్రి నశించువజకు ఆత్మశాంతి కలుగదు. అంతవజకు నాతడు 
బాలుడే యగును 


ఓంకారసత్రయాగము 217 


కలౌ కృతయుగం తస్య కలిస్తస్య కృతే యుగే । 
యస్య చేతసి గోవిన్దో హృదయే యస్య నాచ్యుతః ॥ 


ఎవడు సుగుణసంపన్నుడై, దైవనిష్టాపరుడై, పరిశుద్ద చిత్తవఎయ 
గల్లియుండునో, అతడు కలియుగమున నున్నను కృతయుగపురుషుడే 
యగును ఎవడధర్మభూయిష్పుడై, దుర్వృత్తియుతుడై, పాపస్వభావము 
గల్లియుండునో ఆతడు కృతయుగమున నున్నను కలియుగమున నున్నవాడే 
యగును * 


రార 
న్‌? 


19 వరోజు 15-4-1040 


(నేటినుండి ఉత్తరగీత ప్రారంభింపబడెను 


412 ఉత్తరగితయందు ప్రారంభముననే అహంకార, మమకార నివృత్తి, 
విషయాసక్తి రాహిత్యము సమాధిలక్షణము మొదలగు ధర్మములు 
బోధింపబడెను. భగవద్గీతయందు బోధింపబడిన నిష్కామకర్మను బాగుగ 
ననుష్టించి భక్తి, వైరాగ్యములు గల్లి అంతఃకరణశుద్రిని బొందినవార్‌కే ఈ 
ఉత్తరగీతయందలి బోధ యలవడును కాన గృహస్థాశ్రమమున నిష్కా 
మకర్మాదులను లెస్సగ నాచరించి చిత్తశుద్దిబొంది ఆ పిదపనే వానప్రస్త్టా 
శ్రమమున ధారణా, ధ్యానాదుల నభ్యసింపవలెను భిత్తిని శుభ్రపరచి 
పాలరాతిచే నునుపుగ చేసిన తదుపరియే గదా చిత్రకారుడు దానిపై చిత్ర 
ములను లిఖించుటకు యత్నించును! భూమియొక్క మిట్టపల్లములు బాగుగ 
చదరముచేసి, రాళ్లు, మొద్దులు తీసివేసి బాగుగా దున్ని ఆపిదపనే గదా పైరు 
వేయుదురు! 


413. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్‌ ! 
యోగేన గతకామానాం భావనా (బ్రహ్మ ఉచ్యతే ॥ 


*౫ నాటితో భగవద్గిత 18 అధ్యాయములున్ను పూర్తియయ్యెను మతునాడు ఉత్తరగిత 
ప్రారంభింపబడెను 


F15 


220 (శీమలయాళసద్దురు [గ్రంథావళి 


విపరీతార్టములను కల్పించిరి. బుద్దదేవుడు చంపగూడదని చెప్పెనేగాని 
తినగూడదని చెప్పియుండెనా యని వాదించి, తినరాని వస్తువులను తినుట 
ప్రారంభించిరి కాని వుజీయొక శాఖవారు శుద్దముగానే యుండిరి 
బుద్దమతము నాలుగు శాఖలుగా వీలినది అందు నాస్తికులు కూడ నొక 
తెగవారు గలరు ఆచార్యులు స్థాపించు మూల సిద్దాంతములలో క్రమముగ 
వారి యనుయాయులకు భిన్నాభిప్రాయము గల్లియుండినచో మతము 
లందిట్లనే చీలిక లేర్పడుచుండును ఇపుడు కాంగ్రెసునందు కూడ మొదట 
గాంధిమత మవలంబించు వారొకరై యుండిరి కాని రాను రాను, సోషలిస్టు 
పార్టీ వారు అందుండి వీలిపోయిరి గదా! 


416. ఈ చలించునటువంటి దృశ్యకోటిని చలింపని బుద్దితో వీక్షించు 
వారే సమాధినిష్టయందుండువారు అట్టి నిశ్చలస్థితి జ్లేయమందు నిలుకడ 
గల వారికే గలుగును శ్రవణమనననిదిధ్యాసములు గావించిన వారికే యది 
తెలియును. బౌద్దమతములోగల శూన్యవాదమును శంకరు లొక్క వాక్యము 
చేతనే ఖండించివైచిరి. శూన్యము శూన్యము నెటుంగుచున్నదా, లేక 
చైతన్యము శూన్యము నెబుంగుచున్నదా యని వారు ప్రశ్నించిరి. శూన్యమును 
శూన్యమెటుగజాలదు కాన శూన్యమును తెలిసికొను నటువంటిది దాని 
కంటె వేఖై, వైతన్యమై యుండవలెను అదియే ఆత్మ యని శంకరులు 
బోధించిరి. నాదబిందు కళాతీతమైన చిద్వస్తువు నెవ్వరెణుంగుదురో వారే 
ఆత్మ నెతీంగినవారు. శబ్దముల కందక, శబ్దార్థ స్వరూపమున నిలుకడ 
గలవారే బ్రహ్మసా క్షాత్కారము నొందినవారు. కాన ఓంకారమును కేవలము 
స్మరించుట మాత్రముతో చాలదనియు, దాని యర్ద్హము ననుసంధించుచు, 
ఆత్మాకారమున మనస్సును లీనము చేయవలెననియు చెప్పిరి 


417. భగవద్గీతయందువలె నీ యుత్తర గీతయందును, జ్ఞాన జ్లేయ 
ములగూర్చి తెలుపబడినది జ్ఞానముచే జ్లేయాకారము సిద్దించునపుడు, ఆ 
జ్ఞానము జేయరూవమై వరిణమించును అభ్యాసయోగమిక నచట లేదు. 
ధ్యాత ధ్యేయాకారమై మారును కాన సాధన లన్నియు తుదకు ఆ ధ్యేయ 


ఓఒంకారసత్రయాగము 221 


ములోనే విలీనమగును అవధూత గీతయందు శ్రీ) దత్తాత్రేయులును 
కేవలమీధ్యేయమును గూర్చియే తెలిపిరి ధారణా ధ్యానములు రెండును 
ధ్యేయాకృతి సాధించుట కొఅకే నదులు ప్రవహించుట సముద్రమున జేరుట 
కొజకే గదా! ఉప్పుబొమ్మను తన జన్మస్తానమగు సముద్రమున ముంచిన 
కలిగి న్నీరపోయి, తన నామరూపములను బోగొట్టుకొని సముద్ర రూపము 
గనే శేషించినట్టు, కత్తిని గొంపోయి తన జున్మస్థానమగు మట్టి యందుంచిన, 
త్రుప్తుపట్టి క్రమముగ మట్టియే యగునట్లు, మనస్సును తన జన్మస్థానమైన 
ఆత్మయందు నెలకొల్పిన, తన మనోరూపమును గోల్పోయి ఆత్మరూపము 
గనే శేషించును 


418 దీపము, దీపము అని యుచ్చరించిన మాత్రమున చీకటి 
నశింపదు దీపము వెలిగించిన మాత్రముమన అది నశించును అట్లనే 
ప్రణవము నుచ్చరించిన మాత్రమున నజ్ఞానాంధకారము తొలగనేరదు మనన, 
నిదిధ్యాసనలద్వారా ప్రణవార్థ స్వరూపమగు బ్రహ్మమును సాక్షాత్కరించు 
కొనిననే తొలగును అపుడు ప్రకృతి సంపూర్ణముగ నశించును 

419. నదిని దాటునంతవణకు ఓడ యెట్లవసరమో, ధాన్యము 
లభించు నంతవటకు, కృషి యెట్లవసరమో, అట్లనే ఆత్మసాకాత్కార 
మగువఅకు, గురూపదేశ, శాస్రాధ్యయన, శ్రవణ మననాదు లవసరములై 
యుండును నదిని దాటిన పిదప ఓడి నెట్టు విడుచుదురో, ధాన్యము 
లభించిన పిదప తృణాదులనెట్టు విసక్టింతురో, అట్లనే మహనీయులద్వారా 
శ్రవణముచేసి శాస్త్రములను వరించి, అనుష్టించి జ్ఞేయైకస్టితి బడసి ఆ పిదవ 
శ్యాన్హ్రములను విడువచ్చును కొందు శాస్త్రమును చదువకయే గొప్ప 
బ్రహ్మనిష్ఫలెట్టైరని ప్రన్నింపవచ్చును అట్లు కాకతాళీయయోగమున 
కొందజకు సంప్రాప్తించును వారు పూర్వము బాగుగ సాధనజేసి 
పరిపక్వస్థితికి వచ్చిన వారైయుందురు కాని యట్టివారు చాల అరుదుగ 
నుందురు వారిని జూచి తక్కిన వారందజున్ను అపరిపక్వస్టితియందే 
సాధనల విడచిపెట్టినవో గమ్యస్ట్థానము నెన్నటికిని చేరజాలరు ఒకడు పరీక్ష 


222 ఆంమలయాళసద్దురు[గ్రంధావలి 


ప్యాసై, ఉద్యోగముచేసి పెన్షను తీసికొను చుండ, వానిని గాంచి, తక్కిన 
విద్యారులు కూడ చదువు చాలించి యూరక ఉన్నచో, పరీక్ష యెట్లు 
ప్యాసగుదురు? ధనమోట్లార్లింపగలరు? కాన అభ్యాసస్తితి, ఆరూఢస్టితి - 
యీ రెంటియొక్క వైలక్షణ్యమును బాగుగ గుర్తించవలెను వస్తువులను 
గాంచునంతవరకు దిపమును విడువనట్టు, వ్యాధి నివారింపనంతవటకు 
జబాషధమును వదలనట్లు ఆత్మోదయ మగువఅకు సాధనల నెన్నడు వీడరాదు 
అవృుతపానముచేసి తృప్తినొందిన వానికిక అన్న, జలము లవసరము 
లేదుగాని, ఆకలిచే మలమల మాడుచుండు అన్నాతురునకు వలయునుగదా! 
కాన అజ్ఞానాంధకారమున మునిగియుండు సాధకులకు, ముముక్షువులకు 
థ్యానానుష్థానములు తప్పక యుండవలయును (బ్రహ్మనిష్పునకు వలసిన 
నియమములను అంత్యము వఅకు విడువరాదు ఆరురుతువు యోగారూఢు 
డను నిరువురిలో ఆరురుక్షువు మోక్షసాధము నారోహించుటకై సోపానము 
నెక్కుచున్నవాడు. యోగారూఢుడు మోక్షసౌధము నధిరోహించినవాడు 
కాన వీరిరువుర తారతమ్యమును గమనించవలెను 


420. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌ । 

ధ్యాననిర్మథనా భ్యాసాద్దేవం పశ్యేన్ని గూఢవత్‌ ॥ 
ఆత్మను అధరారణిగను, ప్రణవరూపంబగు పరబ్రహ్మమును ఊర్జ్వా 
రణిగను, భావించి ధ్యానంబనియెడి నిర్మధనాభ్యాసంబుచే నతినిగూఢంబై 
వర్తించునట్టి పరమాత్మను గాంచవలెను! యజ్ఞాదులందు అగ్నినుత్సన్నము 
చేయునపుడు రెండుకొయ్యల నుపయోగింతురు వాటినే అరణులందురు 
రావికజ్ట, మట్టీ కట్ట, జావ్వికజ్జ, అత్తికజ్ఞ మొదలగువాణి నందులకై 
యుపయోగపరచుదురు ఆ కట్టెలు పచ్చివిగా నున్నచో ఎంతమధించినను 
అన్ని రగులదు. అపుడు వాటి నెండవేయవలెను అట్లనే, ఆత్మోదయము 
గానిచో తన యంతఃకరణమందలి దోషమింకను నశింపలేదని యెంచి, 
వైరాగ్య, భక్తి, జ్ఞాన ధ్యానములను మటింత తీవ్రముగా నభ్యసింపవలెను 
ఎప్పుటికైనను యోగాభ్యాసముచే నట్టి దోషము పూర్ణముగ నశించిననే 


ఓఒంకారసత్రయాగము 221 


ములోనే విలీనమగును అవధూత గీతయందు శ్రీ) దత్తాత్రేయులును 
కేవలమీధ్యేయమును గూర్చియే తెలిపిరి ధారణా ధ్యానములు రెండును 
ధ్యేయాకృతి సాధించుట కొఅకే నదులు ప్రవహించుట సముద్రమున జేరుట 
కొజకే గదా! ఉప్పుబొమ్మను తన జన్మస్తానమగు సముద్రమున ముంచిన 
కలిగి న్నీరపోయి, తన నామరూపములను బోగొట్టుకొని సముద్ర రూపము 
గనే శేషించినట్టు, కత్తిని గొంపోయి తన జున్మస్థానమగు మట్టి యందుంచిన, 
త్రుప్తుపట్టి క్రమముగ మట్టియే యగునట్లు, మనస్సును తన జన్మస్థానమైన 
ఆత్మయందు నెలకొల్పిన, తన మనోరూపమును గోల్పోయి ఆత్మరూపము 
గనే శేషించును 


418 దీపము, దీపము అని యుచ్చరించిన మాత్రమున చీకటి 
నశింపదు దీపము వెలిగించిన మాత్రముమన అది నశించును అట్లనే 
ప్రణవము నుచ్చరించిన మాత్రమున నజ్ఞానాంధకారము తొలగనేరదు మనన, 
నిదిధ్యాసనలద్వారా ప్రణవార్థ స్వరూపమగు బ్రహ్మమును సాక్షాత్కరించు 
కొనిననే తొలగును అపుడు ప్రకృతి సంపూర్ణముగ నశించును 

419. నదిని దాటునంతవణకు ఓడ యెట్లవసరమో, ధాన్యము 
లభించు నంతవటకు, కృషి యెట్లవసరమో, అట్లనే ఆత్మసాకాత్కార 
మగువఅకు, గురూపదేశ, శాస్రాధ్యయన, శ్రవణ మననాదు లవసరములై 
యుండును నదిని దాటిన పిదప ఓడి నెట్టు విడుచుదురో, ధాన్యము 
లభించిన పిదప తృణాదులనెట్టు విసక్టింతురో, అట్లనే మహనీయులద్వారా 
శ్రవణముచేసి శాస్త్రములను వరించి, అనుష్టించి జ్ఞేయైకస్టితి బడసి ఆ పిదవ 
శ్యాన్హ్రములను విడువచ్చును కొందు శాస్త్రమును చదువకయే గొప్ప 
బ్రహ్మనిష్ఫలెట్టైరని ప్రన్నింపవచ్చును అట్లు కాకతాళీయయోగమున 
కొందజకు సంప్రాప్తించును వారు పూర్వము బాగుగ సాధనజేసి 
పరిపక్వస్థితికి వచ్చిన వారైయుందురు కాని యట్టివారు చాల అరుదుగ 
నుందురు వారిని జూచి తక్కిన వారందజున్ను అపరిపక్వస్టితియందే 
సాధనల విడచిపెట్టినవో గమ్యస్ట్థానము నెన్నటికిని చేరజాలరు ఒకడు పరీక్ష 


224 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


మధించినగాని నెయ్యి ఉద్భవము కాని విధమున, పుష్పములను తత్తత్రి 
యలచే మార్చు ఒనర్చినగాని పరిమళము విజృంభించనట్టు, ఫలములు 
పండిన గాని రసమావిర్భవించనట్టు, కట్టెలను వుధించినగాని అగ్ని 
యుద్చవించ నట్టు, సత్య, తపంబులచే అంతఃకరణమును శుద్దమొనర్చకున్న 
ఆత్మోదయము కాజాలదు అట్టోనర్చిననే కాగల్లును. 


423. ఉర్ద్వపూర్ణమధః పూర్ణం మధ్యపూర్ణం యదాత్మకమ్‌ । 
సర్వపూర్ణం తదాత్మేతి సమాధిస్థస్య లక్షణమ్‌ ॥ 


క్రిందన్సు పైనను మధ్యమందును, అంతటను పరిపూర్ణమై ఆత్మ 
చెన్నాందుచున్నటుల భాసించుటయే 'సమాధియొక్క లక్షణము మైతే 
య్యుపనిషత్తు నందును ఇట్లనే పేర్కొనబడినది 

అంతశ్శూస్యం బహిళ్ళూన్యం శూన్యకుంభ ఇవామ్చరే | 

అంతఃపూర్ణం బహిఃపూర్ణం పూర్ణకుంభ ఇవార్లవే ॥ 

ఆకాశమున నుంచబడిన శరాన్యఘటముయొక్క బాహ్యాభ్యం 
తరములందు ఆకాశ శూన్యత్వ మెటుల వ్యాపించియుండునో, సముద్ర 
మధ్యమందుంచబడిన ఘటముయొక్క లోన, వెలుపలన యంతట జలమే 
యెట్లు వ్యాప్తమై యుండునో, అట్లనే బాహ్యభ్యంతరము లందును సర్వత్ర 
పరిపూర్ణమై సమాధియందు యోగి భాసించు చుండును త్రిపుటి పూర్ణముగ 
నశించిన స్టతియే యది. అంతయు శూన్యవునియు, అంతయు 
పూర్ణమనియు, ఇట్లు శూన్యత్వ, పూర్ణత్వములు రెండును పైశ్లోకమున 
వివరింప బడినవి అవియే శూన్యదృష్టి పూర్ణదృష్టి యని చెప్పబడును. 
అంతయు శూన్యమనగా, దృశ్యమంతయు శూన్యమని అర్టమేగాని ఏమియు 
లేదని గాని, ఆత్మయు శూన్యమని గాని అర్హముగాదు. శ్రీ) బుద్దదేవుడు 
వచించిన నిర్వాణ రూపమగు ఆత్మ, పరిపూర్ణత్వమును సరిగ (గ్రహింపజాలక 
రాను రాను వాని యనుయాయులలో చాలకాలమునకు శూన్యవాదులు 
అంతయు శూన్యవేయని వచించువారు బయలుదేదిరి ఇపుడును 


ఓఒంకారస (ఆయాగము 225 


అచలమతస్టులను మటీయొక శాఖవారున్ను కొంతవజ కీశూన్యత్వవాదమునే 
యాగ్రయించు చుందురు ఆత్మ శూన్యమని చెప్పు ఏ సిద్దాంతమున్ను, ఏ 
మతమున్ను సరి కాజాలదు 


424. ఆదృశ్వే భావనా నాస్తి దృశ్యమేతద్వినశ్యతి | 
అవర్హమస్వరం (బ్రహ్మ కథం ధ్యాయన్తి యోగినః ॥ 

కనబడనిదానిని ధ్యానించుట యశక్యము కనబడునదెల్ల నశించునది 
ఇక నాయరూపమగు, శబ్బ్దాతీతమగు బ్రహ్మమును యోగులెట్టు ధ్యానించ 
గలరను అర్జునుని ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవానులు ఊర్హ్వ 
పూర్ణం- అను శ్లోకముచే ప్రత్యుత్తర మిచ్చిరి ఏలన, శుద్దభావన ననుసరించి 
పోయినచో, ఆ భావమే బ్రహ్మరూపమొంది భావనయను ప్రత్యేక వృత్తిరూప 
మిక లేనిదై, బ్రహ్మరూపమై శేషించును ఇదియే ధ్యానమందలి రహస్యము 


425. శరీరం యదవాప్నోతి యచ్చావ్యు త్రామతీళ్వరః । 
గృహీత్రైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌. ॥ 


అను గీతాశ్లోకానుసారము, నేత్రముల కగపడక సూకముగా 
నున్నట్టి గంధమును పుష్పమునుండి గ్రహించి వాయువెట్లు దూరముగా 
గొంపోవునో, అట్లే సూక్ష్మమైన లింగశరీరముద్వారా వృత్తులన్నిటిని గ్రహించి 
జీవుడు లోకాంతరమున కేగుచున్నాడు ఆలింగశరిరము భంగమైననే తప్ప 
జీవునకు జన్మరాహిత్యము గలుగదు 


426. ఆకాశస్య గుణశ్ళజ్టో నిశ్శబ్లో బ్రహ్మ ఉచ్యతే. 
ఆకాశము శబ్దమే గుణముగా గలది తద్విలక్షణమై, సాకిరూపముగా 
నుండి, యట్టి యాకాశమునుగూడ నెజలుంగుచున్నదే ఆత్మ 


427. 55 అక్షరములున్ను దంతములచేత, దవుడలచేత, పెదవుల 
చేత నుచ్చరింపబడినవి అవన్నియు జడములే కాన క్షరములగాని యక్షర 
ములు కావు ఏకాతరమై, ముఖాద్యవయవములకు దేనికిదగులక 
యుచ్చరింపబడునట్టి ప్రణవమే నాశరహితమైనది అక్షరమైనది యెట్లన, 


Cal 


226 _క్రిమలయాళస సద్దురు!గింథా వలి 


అఘాషమవ్యంజనమస్వరం చ అతాలుకంరోష్టమనాసికం చ । 
ఆరేఫజాతం వరమూష్మవర్ణితం తదక్షరం న క్షరతే కథంచిత్‌. ॥ 


అనగా వర్ణములు కాని వ్యంజనములుకాని, సర్వములుగాని, 
గానిదియు తాలుకంరోష్టాద్యధిష్టానము లేనిదియు, నాసికయందు పుట్ట 
నిదియు, రేపవర్ణ్లములలో జేరనిదియునగు అత్షరమే (ఓంకారమే) 
పరబ్రహ్మము అది నాశ రహితమైనది ఆ స్వరములన్నిటిని (గ్రహించువాడు 
ఆ స్వరములకంటె విలక్షణుడే యగును అతనినే ప్రజ్ఞానం బ్రహ్మయను 
మహావాక్యము తెలుపుచున్నది ఆ॥ప్రజ్ఞానమే సర్వేంద్రియములకును సాక్షిగా 
నుండి సర్వమును నెలుంగుచున్నది 


428. తావదేవ నిరోధస్వ్యా ద్యావత్తత్త్వం న విందతి । 
విదితే తు పరే తత్తే ఏకమేవానువశ్యతి ॥ 


ఎంతవణకు అపరోక్షజ్ఞునము గలుగకుండునో, అంతవజకు సమా 
ధిస్తుడై ఇంద్రియ నిరోధము గావింపవలెను అఖండానందైక బ్రహ్మము 
అపరోక్షమైన మీదట దేహేంద్రియాది సాధనరహితమైన బ్రహ్మమునే గాంచు 
చుండును పాలనుండి వెన్న తీయునంతవటికు పాలను సంరక్షించు 
చుండవలెను గదా! ఫలించునంతవటకు వృక్షమును బాగుగ కాపాడుచుండ 
వలెనుగదా! 


429. అనాదిమాయతో గూడియుండి నిద్రించుచున్న జీవుడు 
ఎప్పుడు వ్రబోధమను జా గ్రదవస్థకు( నిజస్టితికి వచ్చునో అపుడే యధారము 
నెబుంగును నిద్రలోనున్నవాడు తన స్థితి నెట్లు మజచునో, మేల్కొనినపిదప 
తాను ఫలానివాడని యెట్లెుంగ గల్లునో, అట్లే అజ్ఞాననిద్రనుండి మేల్కొని 
ఆత్మప్రబోధము బడసినపుడు జీవుడు తాను నిత్య శుద్ద బుద్ద ముక్త 
స్వరూపుడగు బ్రహ్మమని తెలిసికొనును 


430 రైలు ఇంజనులో నీరు, బొగ్గు వేసి అగ్నిని బాగుగా ప్రజ్వలింప 
జేసిన, నీరు ఆవిరియై, సన్నని గొట్టములద్వారా ప్రవహించి చక్రములను 


ఓంకారసత్రయాగము 227 


త్రిప్పి యింజనును కదలించి పెట్టెలన్నిటిని లాగుకొనిపోవును అట్లే భక్తి, 
ధ్యానయోగములను, తీవ్రవైరాగ్య సహితముగ ననుష్టించుచో, ఊర్ద్వ 
ముఖమున బ్రహ్మరంధ్రయోగాన్ని ప్రజ్వారిల్ల అధోముఖముననున్న విషయాది 
వాసనలన్నియు, కర్మసముదాయమంతయు సంపూర్ణముగా భస్మీభూతమై, 
జననమరణరూప సంసారదుఃఖ ప్రవాహమునుండి జీవుడు తరింపబడును 
అపుడు పూర్ణబంధచ్చేదనమై నిర్వాణము లభించును అట్టి ప్రయత్నము 
లేనిచో, యోగాగ్ని చల్లారి విషయాదులు దహింపబడక, తద్విషయ వాసనా 
కృష్ణుడై బంధమున తగుల్కొని శక్తిని గోల్పోయి, పతితుడగును కాని 
సోమరితనము, నిద్ర, అమితసంభాషణ, మొదలగు అజ్ఞానవృత్తులనువీడి- 
ప్రేమ్‌ వృద్దిచేసిన, ఆగిన రైలు మజల నడచునట్లు యోగాభ్యాసమును పెంపొం 
దించిన, తనదోషముల నెప్పటికపుడు సవరణ చేసుకొనుచు నుండిన 
క్రమముగ శుద్దత్వమునాంది, గమ్యాస్థానమును త్వరలో జేరగలుగును 


431. త్రిషు ధామసు యద్చోజ్యం భోక్తా భోగళ్చ యదవేత్‌ । 
తేభ్యో విలత్షణస్సాక్షీ చిన్మా(త్రోణ హం సదాశివః ॥ 

జా(గ్రత్సువ్న సుషుషవస్టలను మూటికిని, తదవస్థలయందలి భోక్త 
భోగ్యముల కన్నిటికిని విలక్షణమై, సాక్షిరూపమున వాటి గాంచునట్టియే తురీ 
యమైన చైతన్యము గలదో, యద్దాని నెణుంగువాడే నిజమైన మౌని యగును 
అనగా అవస్థాత్రయాతీతమగు చైతన్యమును తెలిసికొనుటయే యధార్ధ 
మౌనముగాని, వాక్కుతో మాట్లాడక వునస్సునందు విషయాదుల 
చింతించుట కాదు సర్వేంద్రియములు దేనిని తెలిథయుజాలవో, ఏది 
చింతించుట కలవికానిదో, దానిని జేరుటయే నిజవుగు వరౌనము 
అమితముగ మాట్లాడు వారు మాత్రము తమ వాక్సాపల్య ముడుగుటకై 
కొంత వాజ్మానము శీలించవచ్చును వాక్కుద్వారా చేయు నామసంకీర్త 
నాదులకంటె (అతీతమగు స్థానమును పొందుటకుగాను) మనస్ప్సంయమము 
చేయుట యుత్తమము అంతర్ముఖ దృష్టియందు మనస్సు సంలగ్నమగుటచే, 
మాట్లాడుట కిష్టము లేక, బహుకష్టముతో మాట్లాడునట్టి స్థితి ఉపరతి 


228 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


యొక్క చిహ్నము అదియే ఉత్తమమౌనము సంయమయోగ లక్షణమున్ను 
ఆదియే 
432. శబ్దాదిభిః వుఖ్రభిరేవ వష వష్బత్వమావుస్స్వగు ణైర్షిబద్దాః 
కురబ్ల మాతబ్ల పతజ్ఞ మీన భృంగా నరః వబ్బాభిరఇ్బతః కిమ్‌ ॥ 

లేడి, యేనుగ, మిడుత, చేప, తుమ్మెద అనునైదును నొక్కొక్కటి 
క్రమముగ శబ్ద, స్పర్శ, రూప, రస గంధములను విషయములందుబడి 
మృతినొందుచున్నవి మానవుడో ఐదింటియందును బడుచున్నాడు గాన ఇక 
వాని దుర్గతి యేమని చెప్పవచ్చును! 


ఉద్దాలక మునీంద్రుడు ఏకాంతమున నిర్వికల్ప సమాధ్యభ్యాసము 
గావించునపుడు తన యొక్కొక్క యింద్రియమును, మనస్సును సంబోధించి 
యిట్లు హితమును జెప్పెను 


(శోత్రము ఆగత్య శ్రోత్రతాం మూర్ణ వ్యర్భోత్హానోపబ్బంహితామ్‌! 
ధియా శబ్బానుసారిణ్యా మృగవన్మా కయం (వ్రజుః 

ఓ మూఢచిత్తమా! శబ్దమును వినదలంపుచే నిరర్ధ్హకంబగు శ్రోత్ర 
రూపంబునాంది వేటగాని గానమున నాసక్తినాందిన మృగము వలె 
నశింపకుము లేళ్లను పట్టుటకై కిరాతు లచ్చటచ్చట ఉరులు వన్ని యచ్చోటికి 
వాటి నాకర్షించుటకై మధురగాన మొనర్భెదరు ఆగానమును వినదలంపుతో 
లేళ్లన్నియు నచ్చటకురాగా గుప్తముగా దాగియున్న కిరాతులు వెంటనే వాటిని 
బట్టు కొందురు. ఇవ్విధమున శ్రోత్రేం[ద్రియ విషయమగు శబ్దమందాసక్తి 
గొనినందున మృగము వినాశమొందుచున్నది. కాన నో కర్ణమా! నీవున్ను 
అట్టు నాశ మొందక భగవన్నామమందో, లేక ప్రణవనాదమందో మాత్రమే 
ప్రీతిగల్లి యుండుము. వుతీయు శబ్దము వైపునకు వునస్పెపుడు 
ఆకర్షింపబడునో అపుడు పైలేడి దృష్టాంతమును స్మరించి తద్దుఃఖమునుండి 
తొలగుము (శ్రోత్రము ఆకాశత త్వము గావున తద్గుణమగు శబ్దమును 
(గ్రహించుటకు కారణ మగుచున్నది 


ఓంకారసత్రయాగము 229 


(త్వక్కు) త్వక్త్వ మాగత్య దుఃఖాయ స్పర్మొన్ముఖతయా తయా । 
మూర్థ ! మా బధ్యతామేహి గజీలుబ్రగజే[వ్రవత్‌ ॥ 


ఓ మూర్ధచిత్తమా! స్పర్శ్గసుఖ మనుభవింపగోరి త్వగ్రూపము నాంది 
కఠిణియందాసక్తి గొని బంధికృతమైన కరిరాజువలె నశింపకుమా! ఏనుగునకు 
మదము హెచ్చినపుడు స్పర్శానందమున తన్మయమై ఏమియు తెలియకపో 
వును అపుడు ఆడు ఏనుగుద్వారా దానిని వశీకృతమొనర్భుకొందురు కాన 
నెపుడెపుడు స్పర్శానంద మనుభవింపగోరుదువో, అపుడపుడే ఈగజేంద్రుని 
విషయము స్మరించి, అయ్యాపదనుండి తొలగుము (త్వక్కు వాయు 
తత్త్వము గావున తద్గుణమగు స్పర్శను గ్రహించుచున్నడి ) 

(చక్షువు) చాక్షుషీం వృత్తిమా శ్రిత్య ప్రభారూపచయోన్ముఖీమ్‌! 
మా గచ్చ దగ్రతాం మూర ! కాంతిలుబ్రకుతబ్గ్లవత్‌ ॥ 

ఓ చిత్తమా! రూపవిలాసంబు జూడగోరి, తద్రూపజాలంబున కభిము 
ఖంబగు చక్షురింద్రియవృత్తి నాశ్రయించి, దీపపుకాంతియం దాశగొనిన 
మిడుత చందమున కాలిపోకుము నేత్రము అగ్నితత్తము కాన విషయా 
వలోకనము అన్నివలె ప్రమాదకరమైనదని యెజుంగవలెను మిడుత రాత్రి 
దీపమును జూచి పండని భ్రమించి, దానిలో బడినశించునట్టు, దృశ్య 
పదార్ధములను జూచి యాసక్త చిత్తులై యందు తగుల్కొని భ్రష్టులవరాదు. 
నిప్పు మండునపుడు దిగువభాగము ఎజ్జగాను, పైభాగము పొగచే 
నలుపుగాను నుండును అట్లనే మనుజుని శరీరమున్ను క్రిందిభాగము 
ఎజ్జగాను పైభాగము కేశములచే నలుపుగాను నుండును కనుకనే 
అగ్నిదృష్టాంతము ఈయబడినది ఎపుడెపుడు చిత్తము రూపమందాసక్తి 
గొనునో, అపుడపుడు పైదృష్ట్ణాంత మందలి మిడుతను జ్ఞాపకమునకు 
దెచ్చుకొని ఆయాపదనుండి తప్పించుకొనవలెను అట్లు చేయుచు రాగా ఆ 
విషయవృత్తి క్రమముగ నశించును. (నేత్రము అగ్ని తత్త్వముగాన 
అగ్నిగుణమగు రూపమును గ్రహించుచున్నది 


(జిహ్వ) రసనా భావమాగత్య గర్తేనాంధధురంధసామ్‌ । 


230 శ్రిమలయాళసద్దురు గ్రంధావళి 
మా నాశమేహి బడిశ పిండిలంపట మత్స్యవత్‌ ॥ 


ఓ చిత్తమా! రుచిననుభవింపగోరి రసనేం(ద్రియుత్వము నాంది 
గాలమున తగిలింపబడినట్టి ఎరయందాసక్తిగొనిన చేపవలె వృతి 
నొందకుమా! గాలమందలి మాంసమును తినగోరి మత్స్యము దానిని 
సమీపించినపుడయ్యది గొంతుకలో జిక్కుకొనుటచే మృతిని బొందును కాన 
జొహ్వేంద్రియము రుచిగల పదార్ధములను కోరునపుడు దానికి మత్స్య 
దృష్టాంతమును జూపి యటనుండి దానిని మజలింపవలెను ముఖ్యముగ 
మాంసభక్షకు లీవిషయమున కడుజాగరూకత గలిగియుండవలెను (జిహ్వ 
జలతత్త్యముగాన తద్గుణమగు రసమును గ్రహించుచున్నది ) 


(థఘూణము) ఘూణమార్గముపా శ్రిత్య శరీరాంభోజకోటరే! 
గంధోన్ముఖతయా బంధం మా సమాశ్రయ భృంగవత్‌ ॥ 


ఓ మనసా! గంధము నాఘాణింపగోరి ఘాణేంద్రియము 
నాశ్రయించి పరిమళవాంఛచే కమలముకుళంబున తగులువడిన తుమ్మెద 
విధంబున నశింపకుము భ్రమరము వాసనాబద్దమై తామరవువ్వులో గల తేనె 
నాశించి పానముచేసి మత్తునాందియుండగా, అస్త్రవయవుగుటచే 
తామరపుష్పుము ముకుళించుటవల్ల దానియందు చిక్కుకొనును. లేక చంపక 
వుప్ప వోసనచే నా వుష్పముపై ప్రాలిన వెంటనే తుమ్మెద మృతినాందిపోవును. 
కాన సుగంధ దద్రవ్వాదులపైకి చిత్తమాకర్షింపబడినపు డీభ్రమర దృష్ట్రాంత 
మును స్మరియించి తద్వొషయములనుండి మఅలవలెను ఆ వాసనలకు 
లోబడరాదు. (ఘాణము పృథివీతత్త్వముగాన తద్గుణమగు గంధమును 
పరిగ్రహించుచున్నది ) 

ఇవ్విధంబున పంచేంద్రియములను తత్తద్విషయలనుండి మజలించి 
ఆత్మోన్ముఖ మొనర్చినవో ఆపదలు తొలగి పరమశాంతి లభించును. అజ్ఞాని 
భ్రాంతిచే ఆయా విషయములందు దగుల్కొని అంతమున దుఃఖ మొందు 
చుండును కాని జ్ఞాని వాటి భీషణ పరిణాము నెతింగియుండుటచే వాటి 
నుండి విముఖుడై మెలంగుచుండును ఇట్లు విషయదోష మెటింగి 


ఓంకారస(తఆ్రయాగము 231 


యుక్తాయుక్త పరిజ్ఞానము, వివేక బుద్దిగలిగియుండువారు యోగముగాని, 
ప్రాణాయామముగాని, తవస్సుగాని లేకయే మనస్సును సాధించి నిగ్రహింప 
గల్లుదురు ఈపైవిషయాదులలో జిక్కిన వారింకను ప్రకృతి రహితులు 
కాలేదని యెటణింగి, ఈశ్వరభక్తి, వివేక జ్ఞానములను మిక్కుటముగ 
నలవజచుకొని తద్ద్వారా మనస్సును స్వాధీన పజచుకొనవలెను అట్లు 
గావించిననే అవిద్య పూర్ణముగ నశించును 


డిం౦వ రోజు 16-4-1940 


433 పూర్వాశ్రమమగు గృహస్థాశ్రమమున తానాచరించవలసిన 
ధర్ముకార్యము లన్నియు జరిపి, ఆ భ్రాంతి తీరనేని, తదుపరి ఉత్తరా శ్రమమగు 
తురీయాశ్రమమును స్థిరచిత్తుడై, జితేంద్రియుడై పొందవచ్చును అనిశము 
తీవ్రవైరాగ్యము గల్లి యుండవలెను ఊర్చ్వ్రగమనమే సల్పుచుండవలెను 
బ్రహ్మచర్యాశ్రమమునగాని, గృహస్థాశ్రమమునగాని ఎపుడు తీవ్రవైరాగ్యము 
గల్లునో అపుడు వెంటనే తురీయాగ్రమములోనికి చేరవచ్చును *యదహరేవ 
విరజేత్‌ తదహరేవ ప్రవ్రజేత్‌ అని శ్రుతివాక్యము, అనగా ఏక్షణమున 
విరక్తిజనించునో ఆక్షణముననే సన్న్యసింపవలెను. మజీయు, 


యదా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వస్తుషు। 

తదైవ సన్న్యసేద్విద్వా నన్యథా పతితో భవేత్‌ ॥ 

అను మైత్రేయ్యుపనిషద్వచన ప్రకారము, ఎపుడు సమస్తవస్తువు 
లందును వైరాగ్యము తీవ్రముగ మనంబున ఆవిర్చ్బవించునో అపుడే సన్హ్వసింవ 
వలెనుగాని, అన్యధా గావించిన పతితుడగును కాన నీవిషయమును కూడ 
జ్ఞప్తి యందుంచుకొనవలెను గృహస్థాశ్రమమున నింతకాల ముండవలెనను 
నియమము లేదు. ఏ సమయమున విరాగి యగునో, ఇంద్రియ విషయము 
లందరుచి జనించునో, అపుడే సన్న్యసింపవచ్చును ఆక్షేవణ లేదు 


232 (శీమలయాళసడద్దురు గ్రంధావళి 


434 1 కొందటు కొంతకాల మీశ్వరోపాసన, ధ్యానము చేసి, 
మనస్సు కొంచెము నిళ్ళలము కాగా, ఇక పరిపూర్ణులమైతమి, ధన్యత్వము 
నొందితిమి, చేయవలసిన దేమియు లేదని తలంచి బోధకు గడంగుదురు 
క్రమముగ వారి దృష్టి బహిర్ముఖము కాగా ధ్యానమును విస్మరింతురు 
అపుడు బాహ్యవృత్తు లధికమై, అంతర్గత్యమందు దృష్టి సన్నగిలి తుదకు 
పతనమునే బొందుదురు కాన ఎట్టిబోధకుడైనను నిత్యము తనలోనుండు 
దోషములను విమర్శించుకొని, వాటి నేమాత్రము తనయందు లేకుండ 
చేసికొనవలెను అపుడే ధ్యానమందాసక్తి హెచ్చి ఆత్మమార్గమున నుత్తీర్డులు 
కాగలరు గ్లాసులైటు నందు కొంచెముగానే గాలి కొట్టినచో, ఆగాలి 
యున్నంత వజకు వెలిగి పిదప చల్లారిపోవును అట్లే మానవుడు కొంత 
ధ్యానానుష్టానమును సంపాదించుకొని నేను ధన్యుడనైతినను నహంభావము 
గల్లి అనుష్టానమును మజచుటచే, అంతకంతకు వైరాగ్యము తగ్గి విషయ 
లోలుడై భ్రష్టుడగును కాన నీ ధర్మముల దెలిసికొని ధ్యానానుష్టానములను 
హెచ్చించి ఆత్మలోకమున ధన్యత్వము నాందవలెను 


(2) కొందు ఇది నా స్వానుభవమని, చెప్పుదురు అది వారి 
స్వానుభవమ్రైనప్పుటికి ప్రమాద సహితానుభవము శ్రుతివాక్యమునకు 
భిన్నమైనను, లేక మహాత్ముల యనుభవమునకు వ్యతిరిక్తమైనను నంగీకరింప 
బడదు అట్టు ఉత్తమగ్రంథములయొక్కయు, సద్గ్దురువులయొక్కయు 
ప్రమాణానుభవములతో మేళగింపకున్నచో తాము వచించినది నిర్హుష్టమని 
ఎట్టు చెప్పగలరు? వాక్కులోగాని, క్రియలోగాని అనేకములైన పొరపాట్టుండ 
వచ్చును. కాని యవి వారికి తెలియవు. ఇతరులకే తెలియును కాన తమ 
యనుభవముల మహాత్ములగు ఇతరుల యనుభవములతో సరిపోల్చుకొన 
వలెను. కనుకనే 1. ప్రమాద సహితానుభవము, 2. ప్రమాద రహితానుభవమని 
అనుభవము రెండు విధములుగ చెప్పబడెను జ్వరము వచ్చినవానికి ఎట్టి 
మంచి యాహారమైనను అరుచిగానే యుండును పచ్చకామెరలను నేత్రవ్యాధి 
గలవారికి ప్రవంచమంతయు పచ్చగా కాన్పించును. అట్లనే అజ్ఞాన వ్యాధి 
పీడితుడగు జీవునకు ఆత్మజ్ఞాన మందరువియు, విషయాదులయందు 


ఒంకారసత్రయాగము 233 


రుచియు జనించుచుండును మజీియు మాయాపటలాచ్చాదిత జ్ఞాన 
నేత్రుడగు జీవునకు జగత్తంతయు సత్యముగాను, బ్రహ్మము మిధ్యగాను 
తోచుచుండును ఇవన్నియు ప్రమాద సహితానుభవములు ఇవి సత్యములు 
కావు వీటిని నమ్మరాదు కావున, ఆత్మసాకాత్మారము గలవారును 
జీవన్ముక్తులునునగు మహాత్ముల ప్రవచనము, శ్రుతివాక్యము, స్వానుభవము, 
ఇవి ఏకీభవించినదే ప్రమాదరహితజ్ఞాన మగును 


435 ఆగ్రమములలో నుండు ధ్యాననిష్టులకు విపరీతపు తిండ్లు 
నేర్పినచో వారి శరీరము అంతికంతకు బలిసి, యోగము తగ్గి, నిద్ర, 
సోమరితనము మొదలగు వృత్తులు పెరిగి క్రమముగా ఆత్మనిష్టనుండి 
చ్యుతులగుదురు కాన నట్టివానిని వదలి, ధ్యానమునకు భంగము కాని 
స్వల్పాహారమును గైకొనుచు, సాధకుడు ఏకాంతమున ధ్యానపరుడై 
యుండవలెను తననిష్టకు వ్యతిరేకములైన పదార్ధము లన్నిటిని విడువవలెను. 
దృశ్యవాసన యంతఃకరణమున నున్నంత వరకు దానివైపునకే అది లాగుచునే 
యుండును ఆ దోషముపోయిన తరువాత నట్టి బాధ యుండనేరదు కాన 
నెచట నున్నను బంధము లేదు 


436 యోగవాసిష్టమున వ్యాసశుక సంవాదమను నొకటి గలదు 
బ్రహ్మ చర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్రాసాశ్రమములు నాలుగును వరుసగ 
పరిపా లింపవలెననియు, లేనిచో పతనము గలుగుననియు తండ్రియగు 
వ్యాసుల వాదము తేనెలో నీగ పడినచో వెంటనే దానిలో చిక్కుకొనిపోయి 
మరణించునట్టును, పనసపండుపై నీగ వ్రాలిన దాని జిగురున కంటుకొని 
యది చనిపోవునట్టును జీవుడున్ను ఆయా ఆశ్రమము లన్నిటిని పాలించుచు 
వచ్చిన విషయముల లోబడి అనాత్మచింతనచే దృశ్యమున మ్రుగ్గిపోవునని 
కుమారుడగు శుకుల వాదము అపుడు శుకునకు సమాధానము చెప్పుక 
వ్యాసుడు జనకుని సన్నిధికి పాదచారియై పామ్మనియు, అణిమాది సిద్దులు 
గారడీ విద్యవంటివనియు వచించెను “వైరాగ్యము, శాంతము, దైవబుద్ది 
గలవారు రాజ్యమెట్టు పాలింపగలరు రాజులకు సవుత్వ మెన్నడేని 


16 


234 శీమలయాళసద్లురు[గ్రంధావళి 


సిద్దించునా? బ్రహ్మజ్ఞానము కలిగినచో నిక మిధ్యయైన రాజ్యమెట్టు పాలింప 
గల్లుదురు? నిరంతరము ధ్యాననిష్టలో నుండువారికి బహిర్ముఖమైన 
రాజ్యమున వాంఛయెట్లు ప్రాదుర్భవించును? కాన జనకుడు బ్రహ్మజ్ఞాని 
యగునా?”” అని యీ విధముగ శుకుని చిత్తము సంశయతరంగములచే 
డోలాయమాన మగుచుండెను ఆయినను పితృ వాక్యమును శిరసావహించి 
జనకుని వద్దకు పయనమయ్యెను 


ఇంతకు పూర్వమే, శుకుని యభీష్ట్రమును జనకుడు తన దివ్యదృష్టిచే 
నెటీంగి, శుకున కేవిధమైన సత్కారములు చేయరాదనియు, లోనికి కూడ 
పిలువరాదనియు, ఎవరును వానితో పలుకరాదనియు తన భృత్యులకు, 
ద్వారపాలకులకు నాజ్ఞ యొసంగియుంచెను కాన శుకుడు జనకుని యాస్థా 
నమున కేగిన తోడనే, యెవరును వానిని లక్షింపకుండుటగాంచి, అట్లనే 
అన్నాహారాదులు లేక ద్వారము వద్ద పడియుండెను వారము దినము 
లయ్యెను శుకుని ముఖవర్చస్సు ఏమియు తగ్గలేదు వాని ప్రశాంతహృ 
దయము తన సహజ ప్రశాంతతను యధారీతి వెలిగ్రక్కుచునే యుండెను 
వాని చూడ్కులందసహనత యేకోశమునను వ్యక్తీ కరింపబడలేదు 


వాని యీ గంభీర స్టితిగాంచి జనకుడపుడు లోనికి బిలిపించి 
సమస్తరాజ్య భోగములను వానియెదుట నుంచెను కాని యపుడున్ను వాని 
చిత్తమచంచలమయ్యే యుండెను అవుడాతడు ద్వంద్వాతీతస్టితి నొందినవాడే 
యని గ్రహించి జనకుడు అతనికి బ్రహ్మవిద్యోపదేశంబు చేసెను శుకుడును, 
జనకుని మహత్తును గుర్తించెను. రాజ్యపాలనా నిమగ్నుడైనను అతని చిత్తము 
భగవదున్ముఖమయ్యే యున్నట్లు కనుగొనెను బహ్యవిద్యా విధానము గూర్చి 
పూర్వము తనతండ్రియగు వ్యాసులుపదేశించినదే జనకుడున్ను ఉపదే 
శించెను గాని, మజియొకరు కూడ వెప్ప్తుటచే తనభావము లిపుడు బాగుగ 
దృఢీభూతము లయ్యెను తన యభిప్రాయములు సునిశ్చితము లయ్యెను. 
అపుడు తీవ్రవైరాగ్య వువలంబించి మేరుపర్వతము పైకి జని అనేక 
సంవత్సరము అఖండ బ్రహ్మనిష్టను సల్పి కృతకృత్యుండై జీవన్ముక్తు డయ్యెను. 


ఓఒంకారస[తయాగము 235 


(ఎవడు గో త్రత్వక్చకుర్ణిహ్వాఘ్రాణంబుల విషయంబులగు శబ్దస్పర్శరూప 
రసగంధములందు తగుల్కొనడో, ఎవడు శీతోష్టాది ద్వంద్వములచే 
చలింపడో, మానావమానములను సహింపగల్లునో అతడే జితేంద్రియుడు, 
ఆతడే జీవన్ముక్తుడని యెబుంగునది ఇంద్రియజయము కలుగనిచో మనుజు 
డెప్పటికిని జీవన్ముక్తుడు కానేరడు అట్టి ఇంద్రియ నిగ్రహము గలిగి 
యున్నందుననే శుకుని విషయము లెవ్వియు చలింపజాలకుండెను. 


437. యథా జలం జలే డిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతమ్‌ । 
అవిశేషో భవేత్తద్వజ్జీవాత్మ పరమాత్మనోః ॥ 


జలమందు జలమును, పాలయందు పాలును, నేతియందు నేతిని 
కలుపగా నెటుల భేదవుగుపడక య్రైక్యవుగునో అటులనే జీవునకు 
అంతఃకరణదోషము రహితమై అవిద్య పూర్తిగ నశించినపుడు పరమాత్మతోడ 
నేకత్వము సిద్దించుచున్నది అనగా తానే పరమాత్మ యగుచున్నాడు మహా 
వాక్యబోధ యొక్కదానివేతనే చిత్తమందేకా[గ్రత సిద్ధించి జీవత్వము నశించి 
బ్రహ్మైక్యము కలుగును. కాన నిర్మల మనస్కులైనవారికి మహావాక్యోపదేశమే 
గావింపవలెను 


438 ఉద్యోగము కావలెననిన పరీక్ష అయినను, టైనింగ్‌ ప్యాసు 
కావలెను మటీయు ఏదైన నొక యుద్యోగమునకు వెయ్యి అప్లికేషన్లు వచ్చిన 
దానిలో ఫస్టున ప్యాసు అయినవారికే ముందుగ ఉద్యోగమీయబడును లేక 
రెండవ తరగతియందుత్తీర్డులైన వారైన లభించవచ్చును అట్లనే బ్రహ్మవిద్య 
యందును పట్టుదలతో సత్కర్మ, భక్తి, వైరాగ్యము, ధ్యానా నుష్టానము గలిగి 
పూర్ణయోగ్యత్వము సంపాదించి జ్లేయాకారమును పొందినవారకే మోక్షరూప 
మగు ఆత్మానందానుభవమను ఉద్యోగము లభించును 


439 గాఢనిద్రలో నున్నవానిని జూచి నిర్వికల్పసమాధి యందున్నాడ 
నిన విశ్వసింపనట్ను విషయువాసనలు గలవాడు బ్రహ్మవిద్వరిష్టుడనిన 
నమ్మకుడు చెట్టుపై గరుత్మంతుడు కూయుచున్నను, తొజ్జలో త్రాచుపాము 


236 (శీమలయాళసడద్దురు గ్రంథావళి 


బుసకొట్టుచున్నదను మాటనైన విశ్వసింపవచ్చునుగాని బ్రహ్మానిష్పుని 
హృదయమున విషయాసక్తి యుండుననిన విశ్వసింపరాదు జ్ఞాని 
అంతర్ముఖుడై యుండును అజ్ఞాని వాసనాబద్దుడు, బహిర్ముఖుడై 
యుండును జ్ఞాని సంయమశీలుడై యుండును. అజ్ఞాని ఆత్మసంయమము 
లేక యుండును. వీరిరువురకు సామ్యమెచట? 


440. యత్ర యత్ర మృతో జ్ఞానీ యేన వా కేన మృత్యునా | 
యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః ॥ 


జ్ఞాని యెచ్చట, నేవిధముగ దేహము వీడినను పరబ్రహ్మముననే 
కలియును ఆకాశము సర్వత్ర నిండియున్నట్లు సకల చరాచరములందును 
చతుర్దశ భువనములందును జ్ఞాని ఆత్మరూపుడై వ్యాపించియుండును గాన 
ఇక వానికి రాకపోకలెచట? జ్ఞానోదయ కాలముననే వానికి సద్యోముక్తి 
లభించియున్నది గదా! 


441 _ నిప్పుపుల్లియందు తేవుయుండినచో మండనట్లు, 
వాసనాత్రయ ముండువజకు జీవునకు జ్ఞానాభివృద్ది కాదు ఇందులకొక కథ 
గలదు ఒక గ్రామసమీపమున నొక కొండగుహయందొక గొప్ప (బ్రహ్మ 
నిష్టుడగు తాపసి వసించుచుండెను. ఆదేశపురాజు వారియెడ గురుభావము 
గలిగి అపుడపుడు భక్తితో సందర్శించుచుండువాడు. కాని తనకు 
బ్రహ్మోపదేశము చేయుడని యెన్నియో దినంబులనుండి వారిని 
ప్రార్టించుచున్నను నాయోగి పుంగవుడు ఉపదేశింపకుండె 


ఆ రాజున కొక భృత్యుడుండెను అతడు పరమభక్తుడు. అతడును 
రాజుతోటి యేతెంచుచు నా సాధువును సందర్శించుచుండువాడు ఇట్టుండ 
నొక నా డాసాధువు రాజభృత్యున కుపదేశము చేసెను. అది గాంచి 
జనులందబును రాజు పాపిగనుకనే సాధువుగారు వానికుపదేశింపకుండ 
భక్తుడగు వాని సేవకునికే మొదట నుపదేశము చేసెనని యనుకొనుచుండిరి. 
అది గాంచి రాజునకు చాలసిగ్గయ్యెను వెంటనే యా మహాత్ముని సమీపించి 
తనకుపదేశింపకుండుటకు కారణవుడుగ యోగి వుజలుదినము 


ఓంకారస(త్రయాగము 237 


వచించెదననెను 


మయునాడట్లనే సంధ్యాకాలమున కడునాతురతతో రాజు వానివద్దకు 
పయనమయ్యెను నాడు కుంభవర్షము కురిసెను ఆ సాధువు వసించు గుహ 
లోనికి పైనుండి నీరు సడుచుండెను వానివద్ద ఒకప్రమిద , దానినిండ 
చమురు, వత్తి, ఒకనిప్పుపెట్టె మాత్రముండెను అపుడు సూర్యుడస్తమించు 
సమయమగుటచే నాసాధువు రాజును జలలిప్పదీపము వెలగించుమని చెప్పెను 
కాని ఆ వానకు నిప్పుపెట్టె తడిసిపోయి యుండెను ప్రమిదలో నీళ్లు చేరుకొని 
యుండెను వత్తి తడిసిపోయెను ఇక నారాజా దీపమెట్లు వెలిగింప గలడు? 
ఎన్ని పుల్లలు గిసినను, ఒకటైనను వుండకుండెను వాని యవస్టను 
గాంచుచున్న యా సాధువంత వానికొక క్రొత్త పెట్టె తెచ్చియిచ్చెను. అపుడును 
అగ్గిపుల్ణ్లను వెలగించి వత్తికి తగిలించగా, అది తడిగా నున్నందునను, 
చమురులో నీరుపడినందినను సుర్‌ సుర్‌ అనుశబ్దమును మాత్రము కలుగ 
జేయుచుండెనేగాని మండుట లేదు అపు డాచమురు పారబోసి, క్రొత్త 
చమురు వైచి, క్రొత్తవత్తి యమర్శి మండింప వెంటనే జ్యోతి వెలిగను. 


అంత సాధువిట్లనెను “ఓ రాజా! చమురునందు నీరున్నను, అగ్గిపుల్ల 
తడిసినను జ్యోతియెట్టు వెలుంగ లేదో, అట్లనే నీ హృదయము నందింకను 
వాసనలు క్షయింపలేదు గాన నీకింకను అంతఃకరణము శుద్దము కాలేదు 
కాన బ్రహ్మవిద్య కర్షుడవు గావని యెంచి నీకుపదేశము చేయలేదు 
నీభృత్యుని మనస్సు పరిశుద్రముగ నుండుట గాంచి అది బ్రహ్మజ్ఞానజ్యోతికి 
తగిన క్షేత్రమని యెంచి వానికుపదేశించితిని విశుద్ద హృదయముననే జ్ఞానాన్నీ 
ప్రజ్వలించును కాన మొదట, దాన, ధర్మ, వ్రత, పూజాది సత్కర్మలచే 
చిత్తమును శుద్దమొనర్చుకొని వైరాగ్యమును జేపట్టి ఆపిదపనే బ్రహ్మోపదే 
శమునకై యేతెంచుమని చెప్పి యా రాజాను పంపివైచెను * 


442 మహమ్మదీయులు 'సమాజునకు బోవునపుడు కండ్లు, చెవులు 


* మహావాక్యబోధకై గురువులను పీడించు అవరివక్వహృదయు లందలును దీనినుండి 
పారమును నేర్చుకొందుగాక! 


238 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


బాగుగ కడుగుకొందరు భగవత్సాన్నిధ్యమున ఇంద్రియాదు లన్నియు శుద్ద 
ములె, విషయదోష రహితములై యుండవలెనని దానిభావము అట్టి 
పరిశుద్దహృదయులే భగవంతుని చూడగల్లుదురు. 


443. గురుశిష్యు లిరువురును సమానప్రజ్ఞయు, చిత్తెకాగ్రతయు 
గలిగియున్ననే గురువు వచించినది శిష్యుడు బాగుగ గ్రహింపగలడు. 
అమావాస్య కారువీకటిలో మెరుపు మెరసి నపుడు, ఒక సూదిని 
క్రిందపడవైచి గురువు దానిని తెమ్మనిన, తీసియిచ్చు నంతటి మేధాశక్తి, 
చురుకుతనము శిష్యుడు గలిగి యుండినచో వానికి ఏకాగ్రత సిధ్రించి నట్లే 
ఈవిషయమై గౌరాంగుని (శ్రీ కష్టవైెతన్యుని గూర్చిన యొక కథ గలదు. 


444 పూర్వము గౌరాంగుడు తన బాల్యకాలమున తోడి విద్యార్థు 
లతో సహా యొక గురువువద్ద విద్య నభ్యసించుచుండెను. విద్యార్హులలో 
చిత్తైకాగ్రత గలవారెవరని పరీక్షింప దలంచి యొకదినమున పారము 
నుపక్రమింప బోవునపుడు అందరి నోళ్లలోను కొంచెము కొంచెము 
చక్కెరనుంచి ఆపిదప తన బోధ ప్రారంభించెను బోధ పూర్తియైన పిదప 
విద్యార్థులందరిని నోళ్ళు తెరువమను సరికి ఒక్కరి నోటియందును చక్కెఆ 
లేకుండెను అందటును మ్రింగివైచిరి. ఒక్క గౌరాంగుని (శ్రీకృష్ణ చెతన్యుని 
ముఖమున మాత్రము వేసినది వేసినట్లే యుండిపోయెను వానిచిత్రమంతయు 
గురుబోధయందు తన్మయత జెందియున్నందున చక్కెజ గూర్చిన విషయ 
మాతడు లక్షింపలేదు. అపుడీతడుగదా నిక్కమైన విద్యార్థి యని దలంచి 
గురువు అతనికి హెచ్చుబోధల గావించెను కాన గౌరాంగునివంటి చిత్తైకాగ్రత 
గల్గియున్ననే బ్రహ్మవిద్యయందు ముముక్షువు లారితేరగలరు 


445. దక్షిణే పింగళా నాడీ వహ్నిమండలగోచరా । 
దేవయానమితి జ్లేయా పుణ్యకర్మానుసారిణీ. ॥ 


దేహముయొక్క దక్షిణ పార్వమునందు అగ్నిమండల గోచరంబై, 
పుణ్యకర్మలచేతనే సంప్రాప్తంబగుటకు యోగ్యంబైన పింగళానాడి యనునది 
దేవయానమనియు, అడి పునరావృత్తి రహితమనియు తెలియదగును 


ఓంకారసత్రయాగము 239 


ఇదియే అర్చిరాదిమార్ల్గ మనంబడును. మానవుడు దేహమును విడుచు 
నపుడు, అంతర్ముఖుడై, సంయమము గల్లి ఆత్మానుసంధానపరుడై, ఊర్ద్వ 
దృష్టి నవలంబించి సూర్యనాడి ద్వారా వినిర్లతమైనచో పరమాత్మయందే 
విలీనమై పునరావృత్తి రహితుడగును. అదియే ఉత్తరాయణకాలము. అట్టి స్టితి 
గల్లి దక్షిణాయనమందు దేహము వీడినను ఉత్తరాయణమందు వీడినట్లే. అట్టి 
స్టితి గలుగక విషయాది వాసనలతో గూడియుండువాడు ఉత్తరాయణమందు 
దేహవియోగము నొందినను దక్షిణాయనమందు వియోగమొందినట్లే. అట్టి 
వారు మజల జన్మకువత్తురు. ఏవాసన గల్లియుందురో ఆవాసనతో 
జన్మించుదురు. 


446. చిత్తైకాగ్రత గల్లియున్నచో గడచిన జన్మమందు తానేస్టితి 
యందుండెనో చెప్పవచ్చును. ఎన్ని జన్మల వృత్తాంతమైనను కూడ చెప్పవ 
చ్చును. ఆయా జన్మానుభవము లన్నియు సంస్కారరూపేణ అతిసూక్ష్మ 
ముగా చిత్తమున నడుగున పడియుండును. చిత్తనైర్మల్యముచేతను, ఏకాగ్రత 
చేతను అవి లక్షింపబడును. (శ్రీ బుద్దదేవుడు ఎన్ని జన్మలయొక్కయో తన 
పూర్వవృత్తాంతములను చెప్పగలిగినటుల చరిత్ర సాక్యమిచ్చు చున్నది. బ్రహ్మ 
సూత్రములకు వ్యాఖ్యానము వాయునపుడు (శ్రీశంకరాచార్యులు నలుబది 
అనటం ఏకాంతమున దీర్ణచింతనచేసి, తుదకు బదరికా శ్రమమున 
వ్యాసులవారిని సందర్శించి ఆపిదపనే తన భాష్యము నుప[క్రమించెను. 

ఖగోళ శ్యాస్త్రజ్ఞాలు, గొప్ప గొప్ప విజ్ఞానవేత్తలు, నూతనావిష్టృతుల 
నొనర్చు శేముషీ ధురంధరులు, ఏకాంతమున (ప్రతిబంధము లేనిచోట తమ 
చిత్తముల నేకాగ్ర పఅచి, బహుకాలము ద్వీగ్టచింతనచేసి నవ్యయంత్ర నిర్మాణ 
పద్దతులను కొంగ్రొత్త సిద్దాంతములను, నూతన యుద్ద వ్యూహములను 
కనిపెట్టి లోకమునకు వెల్లడి చేయుచున్నారు. స్టూలమై ఇంద్రియ 
గోచరమైనట్టి ప్రపంచవిషయములకే యింత దక్షత, ఏకాగ్రత, తదేకనిష్ట 
యవసరమై యున్నపుడు సూక్షాతిసూక్మమై, అనంతమై, ఇంద్రియా 
గోచరమైన పరబ్రహ్మము నెజుంగుటకు నెంత దక్షత, ఏకా[గ్రత, సంయమన 


240 _శ్రీములయాలళసద్దురు గ్రంధావలి 


శక్తి, ధ్యానము అవసరమో యోచించుకొనుడు విజ్ఞానశక్తి మెరుపువంటిది. 
దానిని (గహించువారు బహు సమర్హులై యుండవలెను వివేకానంద మొదలగు 
మహనీయులు ప్రయత్నముచేతనే ఆత్మశక్తిని సంపాదించుకొనిరి. కాన 
యోగప్రతిబంధకములైన భయకక్రోధాదులను త్యజించి అతిశయ యత్నముచే 
నాత్మశక్తిని సముపార్టించవలెను 
447. భయం క్రోధమథాలస్య మతి స్వప్నాతి జాగరమ్‌ । 
ఆత్యాహారమనాహారం నిత్యం యోగీ వివర్ణయేత్‌ ॥ 


భయము, క్రోధము, సోమరితనము, అతినిద్ర అతిజాగరము, 
అత్యాహారము, అనాహారములను ధ్యాననిష్ట్ణు డెల్లపుడు విడువవలెను అపుడే 
బుద్దికతీతమైన వస్తువు నాతడెజుంగ గలడు మనోబుద్ద్యాదుల కతీతమైనది 
అనంతవస్తువు. దానికి మించినది మజియొకటి లేదు అడి వేదములకును 
ఆతీతము కనుకనే గీతయందు “యదా తే మోహకలిలం బుద్రిర్వ్యతిత 
రిష్యతి? అని అవిద్యావ్యామోహమును దాటినపుడే యధార్టవస్తు వవగతమగు 
నని తెలుపబడినది 


448 'మోక్షద్వారమున కిరువురు ద్వారపాలురు గలరు వారు 
సత్యము, ధర్మము అనువారు వారిరువురిని వశపజచుకొనిననే ముక్తిధామ 
మున ్రవేశమబ్బును లేక యొకరినైనను తప్పక వశపజచుకొనవలెను 
ద్వారపాలకులు నలుగురనియు కూడ నొకచోట (యోగవాసిష్టమును) 
చెప్పబడినది 


మోక్షద్వారే ద్వారపాలాశ్చత్వారః వరికీర్ణితాః। 

శమో దమశ్చ సంతోషళ్చతుర్రస్పాధుసంగమః ॥ 

శమము, దమము, సంతోషము, సాధుసంసర్గ్శము - అను నీనాల్లున్ను 
మోతద్వారమునకు ద్వారపాలురనియు, ఆ నలురిని వశపఅచుకొనుట 


యుత్తమమనియు, లేనిచో నొకరు వశమైన, క్రమముగ తక్కినవారును 
వశమగుదురనియు (శ్రీ వసిష్ణలు యోగవాసిష్టమున చెప్పిరి 


ఓంకారస(తయాగము 241 


449 అగ్నిని వృద్దిచేయువారికి ఒక చిన్న నిప్పురవ్వ యిచ్చిన చాలును 
దానిని పెంపొందించి గొప్పజ్వాలగ చేసికొనగలరు తక్కినవారికి పన్లైము 
నిండ ఎన్ని నిప్పు కణికలు వేసి యిచ్చినను వానినట్లనే యుంచుదురుగాన అవి 
చల్లారిపోయి బొగ్గలై బూడిదైపోవును అట్లనే అనుష్టించువారికి ఒక్క 
ధర్మము చాలును అనుష్టింపనివారికెన్ని ధర్మములు బోధించినను వ్యర్ణమే 
యగును శ్రీ) వాల్మీకి కొక్క రామమంత్రముపదేశింప, దానిని జేపట్టి 
యాతడెన్నియో వత్సరములు మననము చేయ దివ్యత్వము నొందగల్లెను 
కిరాతుడైనవాడు బ్రహ్మర్షి కాగల్గెను. బుషిమండలిలో కీర్తి వహించెను 
శ్రీరామాయణము, (శ్రీయోగవాసిష్టము మొదలగు లోకోత్తర గంథములను 
రచింపగల్లెను 


450 పక్షులు తమ రెండు టెక్కలతోగూడి యాకాశమున విహరించు 
నట్టు, జ్ఞాన,(బోధ) వైరాగ్యములను పక్షద్వయ మవలంబించిననే జీవుడను 
విహంగము చిదాకాశమున, సమాధి నిలయమున విహరింపగల్లును 


451 ఇక ఆత్మయొక్క అనంతత్వములోనికి బ్రవేశింతము. అది 
ఇంద్రియముల కావలనున్న వారికి మాత్రమే తెలియును. ఆ యనంతశక్తిని 
చేరని వారు, నీరు లేనిస్థలమున నెచటనుండియో కొలది నీరును మాత్రము 
తెచ్చుకొనిన వారి చందమున నుందురు అది అయిపోయినచో, నిక వారివద్ద 
నీరు లేదు. కాని యా అనంతవస్తువును చేరినవారు, ఇంటిలోనే బావి 
త్రవ్వినవారివలె నుందురు ఎన్ని నీళ్లు తోడి యిచ్చినను తరుగుండదు. 
కనుకనే యట్టి వారఖండశక్తి సంపన్నులై మహామహిమాన్వితులై యుందురు. 
ఎలిమెంటరీ పారశాలలోను, హైస్కూళ్లలోను కొన్నిభూగోళ, ఖగోళ 
పటములు చుట్టచుట్టి యుండును వానిలో నొకదానిని కొంచెము 
తెఅచిచూచిన, మొదట ఒక జల్లా కనబడును ఇంకను విప్పిన, ఒకదేశ 
మగపడును ఇంకను తెజచి చూచిన నొక ఖండమగపడును ఆ పిదవ 
ప్రపంచవముంతయును గోచరించును పిమ్మట నవగ్రహ చంద్రసూర్య 
నక్షత్రాదులు కాన్సించును. అపుడు దానిని చూచి ఇది అనంతముగా నున్నదే 


242 (శ్రీమలయాళసద్లురు [గ్రంధావళి 


అని యెట్లందుమో, అట్లనే హృదయమును పట్టయందు సవుస్తము 
చిత్రింపబడియున్నది. అది వికసితమైనకొలది ఆయనంతత్వము క్రమముగ 
నవగత మగును 


బీజమునందు వృక్ష మిమిడియున్నట్టు, లోగడ తాను పొందిన యను 
భవములన్నియు, చూచిన క్షేత్రములన్నియు, గాంచిన దేశములన్నియు, 
హృదయమున నిమిడియున్నవి ఒక్కపర్యాయము తలంచినంతమాత్రాన 
ఆదృశ్యములన్నియు హృదయఫలకమున గోచరించును దృష్టాంతముగ 
మీరు కాశి, రామేశ్వరము మున్నగు పుణ్యక్షేత్రములందు గాంచినదిగాని లేక 
లండన్‌ మున్నగు పట్టణములగూర్చి వినినదిగాని ఒక పర్యాయము ఊహించి 
నంతమాత్రమున హృదయమున స్సు రించుచుండుట లేదా! కాన నది యెంత 
విశాలమై యుండునో! అనేక బ్రహ్మాండములనుకూడ తన కుక్షియందుంచు 
కొనిన అయ్యధిష్టానమెంత బాహుళ్యమైనదో ! ఈదినమొక [గ్రంధము చదివిన 
ఆ భావములన్నియు మనస్సున నిముడుకొనును కాని యింకను అందు 
స్థలము మిగిలియే యుండును మబునాడు మజికొన్ని నూతన భావముల 
జేర్చినను ఇంకను దానియందవకాశ ముండియే యుండును కాన నయ్యది 
యనంతాకృతి గలదిగనే యుండవలెను 


ప్రపంచములో నేటికన్నియో శా(న్హ్రములు, కళలు, విజ్ఞానములు 
ఆవిర్భవించియున్నవి అవన్నియు జీవుని హృదయ కేత్రమునుండి ప్రాదు 
ర్ఫూతమైనవే కాని యింకను జనులు నూతనతత్త్వముల కనుగొనుచునే 
యున్నారుగాన ఆ ఇేత్రమనంతమనియే చెప్పనగును ఏలయనగా ఒక చిన్న 
సీసాయందు నీరు పోయుచుండిన, అది నిండగనే తక్కినది కారిపోవును. 
అపుడది పరిమితి గలదనియు, అపరిమితము కాదనియు చెప్పనగును కాని, 
ఆత్మ అపరిమిత మైనది గనుకనే, బాల్యకాలము నుండి తాను నేర్చిన 
విద్యలుగాని, కవిత్వము గాని భావనాప్రపంచములుగాని అందిమిడి 
యుండుటకును, ఇంకను క్రొత్తవాని కవకాశము కలుగజేయుటకును, 
కారణమగు చున్నది 


ఓంకారసత్రయాగము 243 


జర్మనీదేశములో రి4భాషలైటీంగిన వాడొకడు కలడు. ఆ భాషా 
పరిజ్ఞాన వుంతయు నెచట దాగియున్నది? అపరిచ్చిన్నమైన ఆత్మ 
కుహరముననే, ఆయనంతశక్తి ప్రవాహమునుండియే కవితలు, ఉపన్యాస 
ములు, వాగ్టోరణులు, అష్టావధాన, శతావధానములు, సమస్త విద్యలు, 
కళలు ప్రవహించుచున్నవి వుతీయు ఒక వస్తువు మటీయొక దాని 
యందుంచబడిన, అయ్యది పెట్టబడిన వస్తువుకంటె పెద్దదై యుండవలెను 
లేనిచో దానియందు పట్టదు. చిన్నడబ్బియందు గుమ్మడికాయ పట్టదు 
దానికొక గంప కావలయును అట్లే, అసంఖ్యాక గోళము లన్నియు దేని 
యందు, సము ద్రజలమున నిమ్మపండ్లవలె, తేలియాడుచున్నవో, దేనినుండి 
అనంతశక్తి యనిశము ప్రవహించుచున్నదో, ఆ వస్తువున్ను అనంతమయ్యే 
యుండవలెను 


తమ చిత్తము నంతర్ముఖము చేసికొని అట్టి ఆత్మశక్తితో మేళగిం 
చినందుననే వాల్మీక్యాదులు మహాగ్రంధములను వ్రాయగల్లిరి ఆ యనంతా 
త్మను జేరవలెనన్న ఆ యింద్రియాతీతపదవి నొందవలెనన్న, ప్రధమమున 
మనోబుద్దీంద్రియములన్నియు శుద్దములై యుండవలెను వాసనలు సమూల 
ముగ నశింపవలెను విషయవృత్తు లెవ్వియు నుండరాదు తీవ్రవైరాగ్యము 
గల్లి, ధ్యానానుష్టానము సల్పినవారే అట్టి పదవిని సంపాదింపగలరు 
ఆయనంతశక్తిని పొందగలరు అపుడే సవుస్తమున్ను వారు [గ్రహింప 
గల్లుదురు పూర్వపు బుష్యాదు లట్టిశక్తిని బడసియే యెచ్చోట నేవస్తువున్నది 
గనుగొనగలిరి అంతయు బుద్దియొక్క నైర్మల్యముచేతనే సిద్దించు 
చుండును 


మనస్సును ఊర్హ్యముఖముగ పోనిచ్చినకొలది దృశ్యవిషయముల నది 
మజిచుచుండును ఎంతెంత పైకిబోవుచుండునో అంతంత విషయోది 
వృత్తులకు దూరమగుచుండును. కాన అంతఃకరణ వృత్తు లశేషముగ నశించిన 
జీవున కనంతశక్తి గలుగును. శ్రీకృష్ణపరమాత్మ తన నోటియందు 
విశ్వమంతయు తల్లికి చూపెట్టైనుగదా! అదియే అనంతత్వము నొందిన వారి 


244 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


యఖండ ప్రతిభ అట్టి ఆత్మతో నైక్యమొందుటయే పరమార్ధము అదియే 
పరిపూర్ణబోధ, అదియే అచలతత్త్వము, వృత్తిరహితమగు నిర్వికల్పసమాధి 
యదియే అంతఃకరణ దోషమున్నంతవఅకు ఆ స్టితి యెవరికిని కలుగదు. 


హ్‌ 


జఇజక్షవ రోజు 17-4-1949 
(విక్రమ చైత్ర శుద్రదశమీ బుధవారము) 


452. అనంత శాన్హం బహువేదితన్యమల్పశ్చ కాలో బహవళ్ళీ విఘ్నాః । 
యత్సారభూతం తదుపాసితవ్యంహంసో యథా క్షీరమివాంబుమిశ్రమ్‌ ॥ 


శ్యాన్ర్రము లనంతములు ఒకవేళ వానిని కొంతవఅకు ప్రయాసతోడ 
చదివినను వాని తత్తార్థము నెబుంగుటకు చాలాకాలము పట్టును మను 
ష్యున కాయుష్కాలము బహుస్వల్పము బాల్యమందజ్ఞానము చేతను, వార్టక్య 
మున అశక్తిచేతను ఆతడేమియు చేయజాలకుండును ఇక మధ్యకాల 
మందో, విఘ్నము లనేకములు కాన, హంస జలమును వేటుపబచి క్షీరమును 
మాత్రము గ్రహించునటుల వివేకియగువాడు సచ్చా(న్త్రంబుల వెదకి యందలి 
సారవంతములైన వానిని గురుముఖతః ఎయగదగును 


దాహము తీరుటకు ప్రపంచములో నున్న సర్వనదుల తీర్ధము 
త్రాగనవసరము లేదు ఒక చిన్నగ్గాసు నిండ నీరుత్రాగిన చాలును అట్లనే 
తాపత్రయము శమించుటకు ఒక్క అనుష్టానము చాలును వెయ్యి 
జన్మములెత్తి ఒక్కొక్క జన్మలో వెయ్యి సంవత్సరములు జీవించి పరించినను 
శాస్త్రము పూర్తి కాదు కాన సారమును మాత్రమే గ్రహించవలెను. మట్టి 
బొమ్మ లనేకములున్నను ఒకదానిని పరీక్షించిన, అన్నియు నదేవిధమున 
నుండునని యూహించునట్లు, గొలుసునందలి ఒక రింగును జూచిన తక్కిన 
నన్నియునదే విధమున నుండునని యెజుంగునట్టు, తన దేహమునకు 
విలక్షణమై ప్రకాశించుచున్నట్టి ప్రత్యగాత్మ నెతీంగి, అదియే తానని గ్రహించి, 
ఆ సచ్చిదానందమే సమసోసాధులందును వ్యాపించి యున్నదని తెలిసి 


ఓంకారసత్రయాగము 245 


కొనుటయే యధార్దస్టితి కొందు జన్మాంత రమున శాస్రాధ్యయనము చేసి 
యనుష్టించి, ఈ జన్మమున ప్రారంభము నుండియే ధ్యానానుష్టానపరులై 
సత్ర్రవర్తన గల్లియుందురు శ్రీరామకృష్ణపరవుహంసలే యిందులకు 
తార్కాణము 


453. పక్షి వృక్షముపై గూడు నిర్మించుకొని, కొంతకాలమున 
కద్దూనిని విడిచి చనునట్లు, ఎట్టి పండితుడైనను, ధనవంతుడైనను, రత్నకిరీట 
కుండలాద్యాభరణములు గలవాడైనను అంత్యకాలమున సర్వమును 
విడిచియే పోవుచున్నాడు అయితే శా(న్హ్రపరిచయము కొంతయ్మైన లేనిచో, 
నుపనిషత్తత్త్వమును కొంతయైన (గ్రహింపనిచో, సంకుచితభావము లేర్చడి 
క్రముశః సంఘము మూఢత్వములోనికి దిగిపోవును ఉత్తరదేశమున 
గోరఖ్‌నాధ్‌ పంధ్‌, రామానంద పంధ్‌, కబీర్‌ పంధ్‌ మున్నగు భిన్నభిన్న 
సంప్రదాయములవారు గలరు గోరఖ్‌నాథ్‌ పంధ్‌నకు జెందినవారు 
హరయోగమునే శీలించుచుందురు. కాని శాస్త్రములనుగాని, తదితరము 
లను గాని ముట్టనైన ముట్టరు. రామానంద పంధ్‌కు జెందిన సాధువులు 
(మొలకు గొలుసు కట్టుకొని యుండువారున్ను ఒకవిధమగు యోగశాఖకు 
జెందినవారే. కాని శా(న్హ్రపరన మేమియు లేదు 


ఒక కబీర్‌ పంధ్‌వారు ఎక్కువ వైరాగ్యము గలిగి రామనామమును 
జపించుచు సంకీర్తనము చేయుచునుందురు ఈ సాధుసంప్రదాయము 
లన్నింటి యొక్క మూలపురుషులు మిగుల పవిత్రులై గొప్పు లక్ష్యము 
గలవారైనప్పటికి వారి సంఘములందు విద్య లేనికారణమున, రాను రాను 
వారి యనుయాయులలో పెక్కురు సంకుచితహృదయులై రజోగుణ, తమో 
గుణ ప్రధానులు కాజొచ్చిరి కొంతయోగము, భక్తి శీలించినను శ్యాన్తపరి 
చయాభావముచే మూఢత్వ మొకింత దాపురించెను కనుకనే యిపుడు 
విద్యకు ప్రాధాన్య మొసంగబడెను ఉత్తరదేశమున కొందటు మండలేశ్వ 
రులు, కౌముది సంస్కృతవ్యాక రణవు చదువని యతులను తవు 
సంఘములో జేర్చుకొనరు. 


246 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


454 సాధువులలో గురునానక్‌ దయాసముద్రు డనందగును 
ఒకనాడాతడు ఘోరఖ్‌ నాధ్‌ పంధ్‌నకు జెందిన యొక మరమునకు 
బోయెను, ఆ మరమునకు జెందిన సాధువులందటును నిదివజకే గురునానక్‌ 
యొక్క కీర్తినిగూర్చి వినియుండిరి అందుచే వారు అసూయా గ్రస్తులై నానక్‌ 
మరములోనికి వచ్చినపు డెవరును లేవగూడదు, సత్కరింపగూడదు, 
అందజు అసనముల వైచికొని నేత్రములను మూసికొని యోగసమాధి 
యందుండవలెను, చలింపగూడదని నిశ్చియించుకొనిరి కొందటు 
అనుచరులతో గూడి నానక్‌ వారి మరమును సమీపించి వారందజును యోగ 
నిష్ణలై యుండుటగాంచి తమ యనుచరులతో వీరందజు సమాధినిష్టులై 
యున్నారు వీరినిష్టను భంగ మొనర్భరాదు కాన నిళ్ళబ్దముగ నుండుడని 
వచించి తానటనున్న యొక బిల్వవృక్షము క్రింద తిన్నెపై గూరుచుండెను. 


ఆ బిల్వవృక్షము పూర్వము వారి మూలపురుషులెవరో గొప్పవారు 
స్థాపించి యట తపస్సున్ను చేసియుండిరిగాన, అది యిపుడు శుష్కించి 
యున్నను కొట్టివేయక, భక్తితో దానిచుట్టు అరుగు నొకదానిని కట్టి 
యుంచిరి. ఇపుడు మన నానక్‌ కూర్చున్నది దానిపైననే అతడద్దానిపై 
కూర్చుండుటయే తడవుగా నా శుష్కవృక్షము వెంటనే చిగిర్భి పుష్ప ఫల 
పల్లవములతో విరాజిల్లెను. అంత నొక్కొక్కరు లేవదొడగిరి. నేత్రములు 
మూసికొనియున్నను, బయట ఏమి జరుగుచున్నదో యని వారలలో 
కొందజపుడపుడు కొంచెము కన్ను తెజిచి చూచుచునే యుండిరి వారి 
మహత్తు అపుడు గుర్తెణీంగి వెంటనే సాష్టాంగ దండ ప్రణామ మాచరించి తమ 
యవినీతిని తమింపువుని వేడుకొనిరి. అపుడు నానక్‌ మీరందటు 
దయారహితులై, అభిమాన గర్వములు ఆవరింప, కర్కశహృదయులై 
వర్తించుముంటిరి మీరు యోగము శీలించుచున్నారేగాని అహంకారమును 
వదలలేదు కాన నిరభిమానులై, సోదరజీవియెడ కరుణగల్లి, సర్వభూతము 
లందును (ప్రేమతత్త్వమును విస్తరించి సమష్టి భావములలో నుండుడీ యని 
ఉపదేశించి వెడలెను 


ఓంకారస[త్రయాగము 247 


455 గురునానక్‌ను గూర్చిన మజీయొక చరిత్రకూడ గలదు. ఒక 
నాడు కొందటు శిష్యులతోగూడి గురునానక్‌ ఒక గ్రామసమీపముగా బోవు 
చుండెను ఆగ్రామస్టులెల్లరు పరమ భక్తితో వారిని పూజించి సత్కరించిరి 
ఆంత గురునానక్‌ వారలగూర్చి, మీసంఘమంతయు ఛిన్నాభిన్నమై యచి 
రకాలములోనే ఈగ్రామమును వీడి చెల్లాచెదరైపోవుగాక ! యని ఆశీర్వదించి 
చనెను మటీకొంతదూరమేగుసరికి నింకొక గ్రామము వచ్చెను, ఆగ్రామస్టు 
లెవ్వరును గురునానక్‌ను ఆదరింపలేదు అపుడు నానక్‌ వారినిగూరి, ఈ 
గ్రామస్త్థులెల్లరు అచ్చోటనే యుండి, సంఘీభావముతో వెలయుదురుగాక! 
యని ఆశీర్వదించెను 


అపుడు శిష్యులాళ్ళర్యచకితులై, యిది యేమి స్వామీ! ఎంతయో 
గౌరవించి యాదరించిన ఆ గ్రామస్థులను చెల్లాచెదరైపామ్మనియు ఏమియు 
గొరవింపక యుపేక్షించినట్టి ఈ(గ్రామవాసులను స్థిరముగ నిచటనే నెలకొని 
యుండుడనియు ఆశీర్వదించితిరే, దీనికి కారణమేమియని ప్రన్నించిరి అది 
విని గురునానక్‌ మీరింకను (గ్రహింపలేకుంటిరి ఆ([గ్రామస్టులు సాధు 
మూర్తులు, దయాస్వరూపులు కాన నట్టివా రొకచోటనే యున్నచో 
తదితరుల సాధుత్వ దయాగుణంబులు వ్యాపింపవు కాన ప్రపంచమంతటను 
విస్తరింపుడని వచించితిని. ఇక రెండవవారు దయాశూన్యులు కఠిన 
హృదయులు, అట్టివారు ప్రపంచములో వ్యాపించిన వారి దుర్గుణములే 
యితరులకు కూడ నల్టుకొని కీడు వాటిల్లును కాన నాకచోటనే యుండుడని 
వారలకు వచించితి ననెను చూచితిరా! జగత్కల్యాణ మపేక్షించు మహాత్ముల 
దూరదృష్టి, సదమల హృదయము! 

456. పృథివ్యాం యాన్తి భూతాని జిహ్వోవస్టనిమి త్తకమ్‌ । 

జహ్వోపస్టపరిత్యాగే పృథివ్యాం కిం ప్రయోజనమ్‌ ॥ 

పృధ్విస్టలిని |బ్రాణికోటులు జిహ్వోపస్టల దృషప్తిసేయువారలై 
యున్నారు వాటి చాపల్యంబు వదలిన వారలకిక ప్రపంచముతో పని 
యేమియు నుండదు. ఆ రెంటిని విడిచినవారే మోక్షార్డులు 


248 (శీనులయాళసద్లురు గ్రంధావళి 


457. అనంతకర్మశౌచం చ జబపయజ్ఞస్తథైవ చ | 
తీరయాత్రానుగమనం యావత్త్వం న వివ్రతి ॥ 
ఎంతవజకు మనుజాడు బ్రహ్మతత్తం బెజటుంగ జాలడో, అంతవజకు 
ననేకంబులగు శాచాది నిత్యనైమిత్తిక కర్మములు, తీర్ణయాత్రాదులు సలు 
పవలెను “ప్రతిమా స్వల్పబుద్దీనాం సర్వత్ర విదితాత్మనాంి - అనునట్లు ఆత్మ 
ధ్యాన పరాయణులైనవారికి విగ్రహారాధనలు మున్నగునవి అవసరము లేదు 
గాని తదితరులకు కావలసియే యున్నవి 


458. యత్ర యత్ర మనో యాతి తత్ర త్రత పరం పదమ్‌ 1 
తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితమ్‌ ॥ 


జ్ఞానులకు మనస్సు పోవుచో బెల్ల పరమపదమే యగును అచటచట 
పరబ్రహ్మమున్ను సవుముగానే వర్తించును వారివునస్సు కేవలము 
బ్రహ్మాకారమై, సత్వరూవమై పరిణమించునుగాన నికవారు గాంచిన డెల్ల 
(బ్రహ్మరూపమే యగును 


459. ఏ జాతివారైనను మంచి ఫలవృక్షమును నాటి ఎరువు, నీళ్లు 
సమృద్దిగా వేసి పోసి పోషించినచో వారికి ఫలము విశేషముగ లభించును. అట్లే 
యే మతస్సులైనను భక్తి ధ్యానాదులను నిష్పతపాతముగ నవలంబించు చున్నచో 
వారికి తప్పక భగవత్సాజాత్కారము గలుగును 


460. సముద్రజలము అనేక ఆణువులరూపమున సూర్యకిరణముల 
ద్వారా గ్రహింపబడి మేఘరూపమై వర్షించి నదిముఖమున ప్రవహించి తుదకు 
సముద్రమునే మరల జేరునట్టు జీవులు పరమాత్మ స్థానమునుండి చ్యుతులై 
అనేక జన్మలెత్తి, క్రమవికాసము నొందుచు తుదకు మానవజన్మ బడసి 
సత్కర్మ భక్తి, వైరాగ్య, జ్ఞానములద్వారా మఅల నామోతస్థానమగు 
పరమాత్మనే చేరుచున్నారు 


అయితే సముద్రజలము అణువులరూపమున ఖండవుగునట్లు 
పరబ్రహ్మమున్ను ఖండమగునా యని ప్రశ్నించవచ్చును. అట్ఫుకాదు. 


ఓఒంకారస[(తయాగము 249 


యధార్టముగ ఆత్మ యేకమైనను, అవిద్యాభ్రాంతిచే వేజ్వేటుగ తోచబడి 
బీవత్వమును పఠి[గ్రహించి (ప్రతిబింబములరీతి పెక్కుపాధుల ధరించి 
గమనాగమనముల సల్పుచున్నట్టు భాసించుచుండును కాన జీవుడున్ను 
పరమార్దమున విచారించినచో అధిష్టానమగు వైతన్యరూపమే యగును 
గంగానది హిమాలయములనుండి బయలుదేటీ వుంచుగడ్డలు కఠగి 
నీరుకాగా దానిని పరిగ్రహించి క్రమముగ పీరభూములందు ప్రవేశించి 
నెమ్మదిగ ప్రవహించుచు, దాదాపు వెయ్యిమైళ్లు ప్రయాణము సల్పి తుదకు 
సాగరమును జేరుచున్నది. అట్లే జీవులున్ను మోక్షమను నిరతిశయానందము 
నొందుటై ఎంతయో కాలము ప్రయత్నించి దినదినాభివృద్ది గాంచుచు 
తుదకట్టి స్థానము నలంకరించుచున్నారు 


461 ప్రపంచములో నెవరిని జూచినను సుఖమునే కోరుచున్నారుగాని 
దుఃఖమును కోరుట లేదు దుఃఖమునుండి తప్పించుకొనుటకే వారు 
యత్నించుచున్నారు డినినిబట్టి జననమరణరూప సంసార దుఃఖప్రవా 
హమునుండి యెట్లెనను తొలగి శాశ్వతానంద మనుభవింపవలెననియే వారి 
యుద్దేశ్యమైనట్లు కనుపించుచున్నది. ఒక విద్యార్థిని బిలచి, యేల నీవు చదు 
వుకొనుచున్నావని బ్రన్నింప ఉద్యోగము సంపాదించి సుఖముగ నుండుటకొట 
కనును. ఒక వ్యాపారిని ప్రన్నింప, వ్యాపారముచే లాభము బడసి సుఖించుట 
కనును. ఉద్యోగిని ప్రన్నింప, ధనము సంపాదించి సుఖము పాందుటకొణు 
కనును. అట్లే అందటున్ను కాని ఆయాసుఖములతో దనివి తీరక మజీయొక 
సుఖ మపేక్షించుచుందురు నిజముగా దానియందే పూర్ణసుఖ మున్నచో 
మరియొకదాని నెన్నటికిని కోరరు దానిని వీడుటకును నిచ్చగింపరు కాన 
నవన్నియు పూర్ణసుఖరూపములు కావనియే స్పష్టమగుచున్నది 

గృహస్థాశ్రమమును స్వీకరించిన పిదప సంతానాపేక్ష యుండును 
సంతానము కలిగినను వానికింకను తృషప్తిలేదు. మతటీయొక సుఖమునకై 
బ్రయత్నించును కాని యివన్నియు గల్లియున్నను శాంతిలేదని తుదకు 
భక్తికొటకు యత్నించును. మజల వానప్రస్థాశ్రమము చేరును అట నేమి 


F17 


250 (శైములయాళసద్లురు గ్రంథావళి 


చేయుచుంటిరని యెవరైన (ప్రశ్నించిన. వమునశ్శాంతికొఅకు ధ్యాన, 
యోగాదులను శీలించుచుంటిమి, వాటిచే కొంతశాంతి చేకూరినది కాని 
యింకను పూర్ణతృప్తి (శాంతి కలుగలేదని చెప్పుదురు 


ఇందులకు కారణమేమన, మత్స్యము నీటి యందున్నంతవజకు 
సుఖముగా నుండి, బయటకు వచ్చినతోడనే దుఃఖము నొందునట్లు 
ధ్యానాదులను సాధించు యోగియు అ ధ్యానాదులందున్నంత వజకు 
ఆతిశయసుఖమును బడయునుగాని, బహిర్ముఖమ్తై నపుడు శాంతిని, 
సుఖమును నొకింత గోల్ఫోవుచుండును కాన నదియు పూర్ణస్థితి కానేరదు 
అపుడు తురియాశ్రమము స్వీకరించి క్రమముగ సాధనల నభివృద్ది పజచి 
ఆత్మానాత్మావివేకము బడసి మహావాక్య(ప్రబోధము నొంది అంతః కరణశుద్ది 
గలవాడై నిర్వికల్పసమాధి సిద్దింప పరమశాంతిని బొందును అదియే 
అంతము అదియే జీవుని పరమావధి అట్టిస్టితి చేకూరువఅకు ప్రాణికోట్టు 
ప్రయాణము సల్పుచునే యుందురు అబ్రిపదవి నాందినవారే నిరావరణులు, 
నిద్ద్వంద్వులు, నిగమాతీతులు, భవబంధరహితులు కర్మలు, వృత్తులు, 
సంకల్పములు క్షీణించినవారికే యాపదవి లభించును దాని కతీత మైనది 
మటొకటి లేదు నిద్రపోవు వారినందథీని మేల్కొనినవా డొక్కడు లేప 
గల్లునట్టు, అట్టి తురీయపదము నొందిన బ్రహ్మజ్ఞాని, అజ్ఞానములో బడి 
యున్న జీవుల నెందటీనో తన దివ్యప్రబోధముచే ప్రబుద్దుల జేయగల్లును 


462 భగవంతుడు హృదయనిర్మలత్వమునే ముఖ్యముగా పరిగణించి 
నప్పటికిని మనము చేయు పారాయణాదులందు స్వరాదుల లోపము లుండ 
కుండునట్లే చూడవలెను సత్య ప్రవర్తన గలవారు అనుష్టానవరులు, భక్తులు, 
దైవప్రార్థన చేయునపుడు వారి హృదయము సరిగా నున్నదా లేదా యని 
చూచుచుందురు పండితులు శబ్దములు సరిగా నున్నవా లేవా యని 
పరిశీలించుదురు 


463 మంత్రసిద్ది, (గంధసిద్ది మున్నగునవి జ్ఞానమున కుపకరించును 
ఏదేని మంత్రము సిద్దించినచో, దాని ప్రభావముచే వారు కొన్ని గొప్ప 


ఓంకారసత్రయాగము 251 


కార్యముల చేయగల్లుదురు ధర్మములను స్థాపింపగల్లుదురు ఒక 
[గ్రంధమును నిరంతరము చదువుచుండ, దానిలో నూతనారములు 
స్పురించు చుండును అదే గ్రంధసిద్దికి గుఖుతు ఒక మంత్రమున సిద్ది 
బొందినవారు దాని నితరుల కుపదేశించిన, వారికి త్వరలోనే సిద్దియగును 


464 వృక్షము మొదట కొంచెముగా ఫలించినను వృద్దియైన కొలది 
విశేషఫలముల నొసంగుచుండును మతీయు ఆచెట్టునుండి గింజలు రాలి 
అవియు మొలకలెత్తి వృతము లగుచుండును చెట్టుక్రిందనే పడిన 
విత్తనమైనను రాతిపైబడినచో మొలువనేరదు దూరముగా బడిన 
విత్తనమైనను మట్టిపై బడినచో మొలచి వృద్దికి వచ్చును అట్లనే ఎవరెవరి హృద 
యము ఎంతెంత విశాల మగుచుండునో, అంతంత దూరముగ వారి ధర్మ 
బీజములు విస్తరిల్లి జనుల హృదయములలో టబ్రవేశించి, జ్ఞానాంకురములను 
పెంపొందింప జేయుచుండును కాని వారి సమీపమున నున్నవారైనను కరిన 
చిత్తులైనవో వారి హృదయమున నాజ్ఞానబీజములు |పవ్రవేశింపకనే యుండును 
వృక్షమునకు పురుగుపట్టనిచో మాత్రమే అది వృద్ది యగును అట్లనే 
సంఘములోని ప్రధానవ్యక్తులు సరియైన ఆచరణ అనుష్టానము గల్లియున్ననే, 
తదితరులును ఆచరించి ఆ సంఘ మభివృద్దికి రాగల్లును. వేరుపురుగు పట్టిన 
వృక్షములు వద్దికి రాక, ఫలమును గలుగజేయక నశించునట్టు, అనుష్టాన 
రహితులగు వారి సంఘములును, సమాజములును నుచ్చదశకు రాక పతన 
మొందుచుండును ఇదే ముఖ్యముగ గురుసంప్రాదాయము గలవారు 
తెలిసికొనవలసిన విషయము 


465.రోగబాథ యధికముగ నుండువారు ఆసుపత్రికి ముందుగనే 
బోయి వుందిచ్చుచోట గుమ్ముమువద్దనే కాచుకొనియుందురు వుటీ 
కొందరు రోగబాధ యధికముగ లేనివారు నెమ్మదిగా వెళ్లవచ్చులేయని 
తలంచి యింటిలోని పనులన్నియు చక్క పెట్టుకొని అపుడు పోవుదురు అట్లనే 
భవరోగమునుండి శీఘ్రముగ నివృత్తిని బొందగోరువారు. అనుభూతి 
పరులగు గురువు లేతెంచినపుడు, వారివద్దకు ధర్మోవదేశమునకై ముందుగనే 


252 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


వచ్చి కాచుకొని యుందురు మంద వైరాగ్యము గలవారు ఆ వెనుక మెల్లగ 
వచ్చి చేరుదురు 


466 ఇంత వజకు బోధించిన ఈ యాధ్మాత్మిక సూత్రము లన్నింటిని 
మీహృదయ సపేటికలందు భద్రముగా నుంచుకొనుడు పూర్వము 
వైమిశారణ్యమున మహర్షులచే బోధింపబడిన ఆధ్యాత్మిక తత్త్వరహస్య 
ములను జనులందలును అతిజా[గ్రత్తగ కాపాడుకొని అనుష్టించి తరించినట్టు, 
మీరున్ను ఈ ఓంకారసత్రయాగమున వినినట్టి బోధల నెల్ల కడు జాగ 
రూకతతో పరి(గ్రహించి, మీ హృదయ కుహరములందు స్థిరముగ నెలకాల్పు 
కొని మనన నిదిధ్యాసముల గావించి, జన్మరాహిత్య పదవి నొందుదురు 
గాక!! తాము తరించి యితరులను తరింపజేయవలెనను సనాతన ధర్మ 
సిద్దాంతమును కార్యాన్విత మొనర్భుదురుగాక! 

స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్త్నేనాపి హే ద్విజాః! 

స్టాపితే వైదొకే మార్లే సకలం సుస్థితం భవేత్‌ ॥ 

ఓ బ్రహ్మనిష్టులారా! ఈ వేదమార్గమును ప్రయత్న పూర్వకముగ నైన 
మీరు లోకమున స్టాపింపజేయవలెను. అట్లు వేదమార్గము స్టాపింపబడ, 
సకలము సుష్టిత మగును అని యీశ్వరుడు సనకాది బుషులకు వచించిన 
విధమున ఈ ధార్మిక మార్గమును, ఈ సనాతన వేదసారమగు జ్ఞాన సిద్దాం 
తములను, ఈ అధ్యాత్మిక తత్త్యరహస్యములను మీరందటును ఆ పూర్వపు 
బుషుల చందమున హృధ్గత మొనర్చుకొని యితరుల ఆత్మోన్నతి కయ్యు, ఏ 
తద్దర్మ స్థాపన కయ్యు, ప్రపంచమున వాటిని నాటి తద్ద్వారా ఆత్మధర్మమును 
స్టరవముగ సంస్థాపన మొనర్చెదరుగాక! అపుడే సకలము సుస్టితమై 
వెలయును. (ప్రజలందటును ఆత్మమార్గావలంబులై ఆనందానుభూతి 
నొందెదరు భీకరసంసార వితతినుండి విమోచనము నొంది ఆత్మ సామా 
జ్యూభిషక్రు లగుదురు ఇందు సంశయము లేదు. 


ఏ పరమ కారుణికులగు పరమబుషుల అపారకరుణచేతను, దయా 
మూర్తియగు పరమేశ్వరుని అనుగ్రహమువల్లను, నిర్విఘ్నముగ ఈ 21 


ఓంకారసత్రయాగము 253 


రొజులు అతిపవిత్రముగు ఈ ఓంకారసత్రయాగము పుణ్యనది యగు 
కృష్ణాతీర మున మనము జరుపగలిగితిమో, అట్టి పరమపావనులగు మహర్షుల 
యెడలను, కారుణ్య సింధువగు ఆ సర్వేశ్వరుని యెడలను మనము కృతజ్ఞు 
లమై యుందుముగాక! 


మటియు, ఈ 21రోజులు ఏ ఓంకార ఉపాసనయు, ప్రణవార్ర 
విచారమున్ను చేసితిమో, యిచట అగ్నిహోత్రము, గీతా పారాయణము, 
భగవద్భజన, దివ్యమంత్రజపము, మహత్తరములైన అన్న దానాది పుణ్య 
కార్యములు జరిగినవో, వీటి యన్నింటియందును ఏ ఫలము సర్వేశ్వరుడను 
గ్రహించియున్నాడో దాని వలన మీ అందటీయొక్క ఆత్మ శుద్ది కలుగును 
గాక! వుజేయు లోకములోగల చరాచర ప్రాణికోట్లకు శాంతియు, 
కరుణయు, సద్బక్తియు, విజ్ఞానబోధమున్ను సంప్రాప్తమగును గాక! 


లోకాన్సుమస్తాస్సుఖినో భవస్తు. ఓం తత్‌సత్‌. 
ఇరువది యొకటవరోజు ముగొసెను. 
ఓంకారనత్రయాగము సమాప్తము. * 


అనుబంధము 


467 పూర్వమొక యోగి ఒకానొక యరణ్యమున ఏకాంత 
ప్రదేశమున నొకచెట్టుక్రింద తపము చేయుచుండ పైనుండి యొకకొంగ 
వానిపై రెట్టవేసెను వెంటనే యాతడు తీవ్రదృష్టి లో తలపైకెత్తి చూడ ఆకొంగ 
భస్మమై క్రింద పడిపోయెను ఆహా! నా తపస్సు ఇపుడు ఫలించినది గదా! నా 
తపోలి_గ్నిచే నిక నా శత్రువుల పని పట్టించెద పని లోలోన సంతసించి అతడు 
భికకై సమీపగ్రామమునకు బోయెను 


ఒక గృహస్టుని యింటికి బోయి భిక్ష నడుగ, ఆ గృహిణి కొంచెము 
సేపు వేచియుండుడని చెప్పి లోనికేగను ఆమె మహాపతివ్రతయగు సాద్వి 


* నాటి మధ్యాహ్నముతో సత్రయాగము పూర్తియయ్యెను అవుడందలును ఆవభృత 
స్నానమాచరించిరి పీమ్మట శాంతిపరమంగళాచరణాదులు గావింపబడెను 


254 (శీమలయాళసద్దురు గ్రంధావళి 


మణి భర్తకు వరిచర్య చేయుచున్నందున వెంటనే భిక్ష మొసంగుటకు వీలులేక 
పోయినందున, ఆపని పూర్తియైన వెనుక ప్రసాదము తీసికొని బయటకు 
వచ్చెను ఆ యాలస్యమునకు సహింపజాలక ఆ తాపసి పరమక్రుద్దుడై 
యాసాధ్వివైెపునకు తన కోవదృష్టిని పజిపెను అపు డాతల్లీ యాతనితో, 
నిట్లనియె “నే నా వృక్షము క్రింద కాలిపడిపోయిన కొంగను కాను మీ యీ 
కోపదృష్టులు నన్నేమియు చేయజాలవు నేను పాతివ్రత్యధర్మము నాచరించు 
దానను విధ్యు క్తధర్మము పూర్తియైన పిదప వచ్చితినిగాని అప్రయోజకముగ 
జాగుచేయ లేదు మీరు తాపసులేగాని ధర్మరహస్యములను తెలిసికొనలేదు 
దవ్వున ధర్మవ్యాధుడను వాడొకడు గలడు వాని చెంతకేగుము ధర్మమును 
బోధించగలడు ** 


అది వినగనే ఏకాంతమున అరణ్యమున జరిగిన సంగతి యీమెకెట్టు 
తెలీసెినో యని ఆశ్చర్యపడి యొకింత శాంతించి యిక చేయునదిలేక 
తపప్రయోగము సిద్దింపమి వగచుచు ఈపెయే యింతమహత్తు గల్లియుండ 
నిక నతడెట్టుండునో యని విస్మయాకులిత చిత్తుడై వానికొఅకు వెదకుచు 
పోయెను నిర్దిష్టస్టలమును జేరి యచ్చోట ధర్మవ్యాధుడెవడని ప్రశ్నింప 
జనులొకనిని జూపి యీతడే యనిరి అతడు కసాయి దుకాణమున 
మాంసము గోయుచు, తూచుచు, అమ్ముచునుండెను తాపసిని జూచిన 
వెంటనే యాతడు లేచి నమస్కరించి యాదరించి ఆపతివ్రతాశిరోమణి 
యిచటకు బంపెనాయని యడిగ కొంతసేపు కూర్చుండుడని చెప్పి వెడలి 
తన పని యంతయు పూర్తియైన పిదప స్నానాదు లాచరించి, తల్లీ దండ్రులను 
పూజించి ఆ పిదప నాయోగిని బిలిచి మాంసమమ్ముట పరంపరగ వచ్చుచున్న 
వారికుల ధర్మమనియు, అందుచే జీవికకు వలసిన ద్రవ్యమును మాత్రమే 
దానినుండి సంపాదించుకొని కుటుంబ నిర్వహణ మొనర్భ్చుచుంటిననియు, 
తాను హింసావోరముల భుజింపననియు, గృహస్థాశ్రమ ధర్మముల సక్రమ 
ముగ నిర్వర్తించుచుంటిననియు, ఏ యాశ్రమమందుండినను, ఆయా 
ధర్మములను విధ్యుక్తముగ నెరవేర్చుచున్నచో మహాశక్తి కలుగగలదనియు 


ఓంకారసత్రయాగము 255 


నాతడు వచించెను 


కుల వృత్తి యటుంచినను, మాతాపితరులసేవ, భగవద్భక్తి, అతిధి 
అభ్యాగతుల యాదరణము, దానధర్మము, పరోపకారము మున్నగు 
గృహస్థాశ్రమ సంబంధ ధర్మములను యధావిధి అనువర్తించుచున్నందుననే 
యా ధర్మవ్యాధుడు త్రికాలజ్ఞానియైై ప్రబోధము బడయగల్లెనని యెంచి ఆ 
ముని యట నుండి వెడలి, తన యహంకార గర్వములను తొలగించుకొని 
ప్రశాంతవునస్కుడై యత్యా[శ్రము ధర్మయిను స(క్రవుముగ నిర్వర్తించి 
జ్ఞానవంతుడయ్యను ఈతడే కౌశికుడు భారతమున కౌశికముని వ్యాధ 
'సంవాదమున నీ చరిత్రను గనదగును 


468 విషమెక్కిన వానికి వేపాకు తయగాను, మిరియములు చప్ప 
గాను నుండును అట్లనే అజ్ఞానసర్చ దష్టులగు జీవులకు నశ్వర విషయములు 
శాశ్వ తముగను, తుచ్చప్రాపంచిక భోగములు కడురమణీయములుగను 
గన్చట్టును విషము తరిగినకెలది, అట్టి విపరీతానుభవమున్ను ఉడుగుచు 
వేపాకు చేదుగను, మిరియములు కారముగను నుండునట్లు అజ్ఞానము 
నశించినకొలది యధార్దదృష్టి గలుగుచు, సత్యము సత్యముగను అసత్యము 
అసత్యముగను గానుపించును మజియు జ్వరపీడితున కెంత మంచి 
యావారము పెట్టినను రుచింపనట్టు భవరోగ పీడితులకు దివ్యమగు 
ఆధ్యాత్మిక బోధ లున్ను రువింపవు జ్వరము తగ్గినకొలది ఆహారమున రుచి 
పుట్టునట్టు అవిద్య సన్నగిలినకొలది పరమూారగ్దవిషయములందు పీతి 
హెచ్చును 

469. స్తంభమును నాటునపుడు మజల మజిల నూగించి, గట్టిగా 
నెలకొను నంతవజకు నింకను రాళ్లు, మన్ను వేసి కూరునట్లు ఇంద్రియ 
నిగ్రహము, మనోజయము, సంయమనశక్తి పూర్ణముగ కలిగెనో, లేదో, 
అపుడపుడు పరీక్షించుచు ఇంకను పూర్ణ నిగ్రహము గలుగనిచో, విషయముల 
వైపునకు మనస్సు ఎపుడైన పరుగిడుచు నున్నచో ఇంకను ప్రయత్నము 
చాలదని నిశ్చయించి మజింత పట్టుదలతో సాధనల జేయుచు పూర్ణస్టితిని 


256 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


బొందవలెను దీనికే 'స్టూణావఖననన్యాయ మనిపేరు 


470 |బ్రహ్మజ్ఞానులు తఅచు మూడు తెజగులుగ నుందురు 
కొంది మత్స్యవృత్తి గలవారు, కొందటు కూర్మవృత్తి గలవారు మలి 
కొందు మృగవృత్తి గలవారు మత్స్య మెల్లపుడును నీటిలోనే యుండి 
భూమిపై నుండజాలనట్టు కొందటు జ్ఞూనులెల్లపుడు ఏకాంతము 
నాశ్రయించియే యుందురు. ఇట్టివారికి జనస్తోమమందుండుట రుచింపదు 
కూర్మము నీటియందును భూమిపైనను గూడ సంచరించునట్లు మటీ 
కొందు బ్రహ్మజ్ఞానులు కొంతకాల మేకాంతమున నిర్వికల్ప సమాధి 
యందుండి ఆపిదప లోకమునకు వచ్చి స్మరణ, పూజా కీర్తనాదుల 
గావించుచు, విసుగునొందక జనులకు ఆత్మధర్మమును బోధించుచు 
నుందురు మృగమెల్లవుడును భూమిపైననే సంచరించునట్టు నీటియందుండ 
జాలనట్లు మూడవతరగతివారగు |బ్రహ్మనిష్ణులు ఎల్లపుడు ప్రపంచముననే 
యుండి జనులకు ధర్మమును బోధించుటయందును, స్మరణ, పూజాదుల 
గావించుటయందును ప్రీతిగల్లియుందురు. వీరికి నేకాంతము రుచింపదు 
మూడు వృత్తులలో కూర్మవృత్తియే లోకమున కెక్కువ యాదర్శప్రాయమైై, 
ప్రబోధజనకమై, పరోపకార సంయుతమై యుండును. మహాప్రవక్త 
లందును ఈతరగతికి జెందినవారే 


471. వ్యాపారమేమియు సాగనపుడు దుకాణదారుడు చీట్లాడుచు, 
వార్తాపత్రికలు చదువుచు వచ్చేపోయేవారితో మాట్లాడుచు ఇటునటు తిరు 
గుచు కాలము గడపుచుండును. కాని తిరునాళ్లరోజులలో వ్యాపారము సాగు 
చున్న సమయమున దుకాణమునందే కూర్చొని వస్తువుల నమ్ముచుండును 
ఇతరులెవరితోను అనవసరముగ మాట్లాడడు అట్లే ధ్యానము సరిగా సాగు 
చున్న సాధువు లెవరితోను ప్రసంగము చేయక ఏకాంతమున నిరంతర ధ్యాన 
మగ్నులై యుందురు. ధ్యానము సరిగా సాగక, మనస్సు చంచలమై బహిర్ము 
ఖమగుచు, ధ్యేయమందాసక్తి జనించక యుండువారు అనేకులను జేర్చుకొని 
మాటలాడుచు వ్యర్థముగ కాలము గడపుచుందురు ఇదే ధ్యానమున 


ఓంకారసత్రయాగము 257 


నిలుకడ కలిగిన వారికిని, కలుగని వారికిని గల గుబుతు 


ధ్యాననిష్టను సాధించు ముముతువులు మెయిల్‌ రన్నర్‌ వలె 
నుండవలెను టపాల్‌ గొనిపోవుచుండు రన్నరు దారిలో నెవరితోను 
మాట్లాడక పరుగెత్తుచుండును అట్టుగానిచో మెయిల్‌ టైమునకు టపాలను 
అందివ్వజాలడు అట్లే సాధకులు, తీవ్రవైరాగ్యవువలంబించి, దృశ్య 
విషయములందాసక్తి గల ప్రాపంచికజనుల సంసర్గము చేయక ఆత్మాను 
సంధానపరులైయే యుండవలెను కొందరు జీవన్ముక్తులై ధ్యాన నిష్టయం 
దారితేరి నిస్ఫంగత్వము నొందినవారు ప్రపంచములో జనులవుధ్య 
సంచరించుట చూచి తామున్ను ప్రారంభముననే అట్లు చేయరాదు పెన్షన్‌ 
తీసికొను వారితో, ఉద్యోగము చేయు చున్నవారు సరిపోల్బుకొనగూడదు 
డిగ్రీ తీసికొనినవారితో, చదువుచున్న విద్యార్దులు సరిపోల్బుకొనగూడదు 
ఈత నేర్చుకొనినవారితో, ఈతనేర్చుకొనని వారెన్నడును సామ్యము 
నాందగూడదు. అట్లు పొందినవో భ్రష్టులగుదురు. 


472 ఒక నదిలోని జలమును సమీపగ్రామస్తులు అన్ని జాతుల 
వారును బిందెలతో ముంచుకొని బయటకు వచ్చిరి నదిలో నున్నంత వరకు 
ఆజలము ఒకటే, పవిత్రమైనదే ఇపుడో, - ఇది మా జలము, ఇది మీ 
జలము, దీనిని తాకవచ్చును దినిని తాకకూడదు, ఇది బ్రాహ్మణులది, ఇడి 
బ్రాహ్మణోతరులది, ఇది మహమ్మదీయుల జలము, ఇది కైస్తవుల జలము, 
ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది - ఇవ్విధమున ఖేదమేర్పుడినది. 
కలహము లారంభమైనవి తుదకందరును వారివారి నీటిని ఆ నదిలో 
పారబోసిరి 


అపుడు మజల యథాప్రకారము ఒకటై, పవిత్రమై, సర్వులకు 
నేకరూపముగ పాన్నాక్లమై, స్పర్మార్లమై నెగడినది ఈ భేదమంతయు 
ఎట్టేర్పడినది? ఈ కలహము లన్నియు నేల జనించినవి? సమష్టినుండి వ్యష్టికి 
వచ్చుట బట్టియే అట్లే జీవులు తాము ఉపాధిరహితులై పరమాత్మలో ఏకీభా 
వము నొందియున్నపుడు కళంకరహితులై ఒకే రూపమున వెలయుచుందురు 


258 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


కాని ఆ సమష్టిరూపమునుండి విడివడి వ్యష్టిరూపోపాధుల ధరించి వచ్చు 
నపుడు, బంధము, కలహము, మాలిన్యము, అపవిత్రత, ద్వేషము, జాతి, 
మతము, కులము ఇత్యాదులు జనించినవి మజల నట్టియాత్మతో నైక్యమగు 
నపుడు సర్వభేదములు సమసిపోయి ఒకే యఖండరూప చైతన్యము 
మాత్రము మిగులుచుండును 


473 శాస్త్రవాక్యమందును, గురువాక్య మందును విశ్వాసమెక్కువ 
లేకపోయినందుచేతనే తత్తతృలితములు మనుజులకు సరిగ కలుగకపోవుచు 
న్నవి దినినిగూర్చిన యొక చరిత్ర గలదు పార్వతీదేవి యొకపుడు శివుని 
గూర్చి యిట్లు ప్రశ్నించెను “శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అని 
శ్రీశైల మాహాత్మ్యమున పురాణములందు చెప్పబడినదిగదా! ఆ దినమున 
నెందరో శ్రీశ్రాలశిఖరమును దర్శించి పోవుదురే వారందటును నిక్కముగ 
మోక్షము నొందుదురా? అని యడుగ ఆవాక్యమునందు జనుల కెంత 
విశ్వాసమున్నదో పరీక్షింప నెంచి యొక శివరాత్రి మజుసటిదినమున 
సాక్షాచ్చివుడు వృద్దబ్రాహ్మణరూపమును ధరించి, పార్వతీదేవిని వృద్ద 
బ్రాహ్మణిగ జేసికొని, శ్రీశైలమునకు బోవు త్రోవయుందున్న ఒక 
మడుగునందు దాను దిగబడి కంరమువజకు బురదయందు మునిగిన 
వాడుగ నటించుచుండెను ఒడ్డున నావృద్ద బ్రాహ్మణి గూరుచుండి 
విలపించుచు దారినపోవు నందటీని, తనపతి నెట్టైన నాపంకమునుండి 
బయటకుదీసి కాపాడుడని, తన ముత్తెదువతనము నెట్టైన సంరక్షింపుడని 
వేడుకొనుచు పెద్దపెట్టున నేడ్చుచుండెను 


నాడు శివరాత్రి మబుసటి దినము గనుక జ్యోతిదర్శనమునకై (శ్రీశైల 
మునకు వెడలిన వేలకొలది జనులాత్రోవను తిరిగి వచ్చుచుండిరి. కాని యెవ 
రును ఆ బ్రాహ్మణుని లేవనెత్తుటకు సాహసింపరైరి ఎవరో పుణ్యాత్ములు దిగి 
లేవనెత్తు సమయములో ఆ ముదుసలి ““తండ్రీ మీరెవరో పుణ్యాత్ములు, కాని 
ఒక్కమాటను మాత్రము విని ఆ పైని దిగుడు మాభర్త అతిపవిత్రుడు 
వేదవేదాంగముల నధ్యయనము చేసినవాడు, బ్రహ్మజ్ఞాని పాపాత్ములైవరైన 


ఓంకారస[త్రయాగము 259 


స్పృశించినచో మరణింతురు అందులకు సంసిద్దులైననే లేవనెత్తుడు” అని 
చెప్పుచుండెను అది వినగనే ఆ దిగినవారు (తమయందేవో పాపములుండు 
నని తలంచి అనవసరముగ నేల మృత్యువు వాతబడవలెనని యూహించి) 
తటాలున వెనుకకు మజలి పోవుచుండిరి ఇట్లెందతో ప్రయత్నించియు, 
ఆబ్రాహ్మణి వాక్యములు విన్నంతనే తిరిగిపోవుచుండిరి 


తుదకొక భక్తురాలగు వేశ్య యాత్రోవను బోవుచుండ నావృద్ద 
బ్రాహ్మణి యధారితి కన్నీళ్ళు గార్భ్చుచు, తనభర్త నుద్దరింప నామెను 
వేడుకొనెను అపుడామె వెంటనే నీటిలోనికి దిగబోగా నాబ్రాహ్మణి వారించి 
“అమ్మా! మీరెవరో దయాస్వరూపిణిగ గన్పించుచున్నారు కాని ఒక్కమాట 
వినుడు, మా భర్త పరమపవిత్రుడు, నిర్ములుడు పాపాత్ములు స్పృశించిన ఆ 
స్పృశించిన వారు మరణింతురు. అందులకు సిద్దమైననే దిగు” డనెను 
అపుడావేశ్య! “ఛీ! మూర్యరాలా! ఇంకను నాయందు పాపమా? నిన్న 
శివరాత్రియంతయు, ఉపవాసముండి జాగరణ మొనర్చి, శిఖర జ్యోతిని 
దర్శించిన నాయందింకను పాపవెచట?  అవిశ్వాసురాలా! నీకు 
శాన్త్రువాక్యమందు విశ్వాసము లేదు “శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్ణన్మ న 
విద్యతే అని చెప్పుబడలేదా? కాన, నాపాపములన్నియు దగ్ధమైపోయినవి 
పుణ్మాత్మురాలనైతిని జన్మరాహిత్యము నొందితిని- అని యుచ్చస్వరమున 
బల్కిపంకిలమున జొరబడి ఆపై భర్త్పద్దరణమునకై గడంగ, తోడనే ఆవృద్ద 
బ్రాహ్మణీ బ్రాహ్మణు లిరువురును సాక్షాచ్చివ పార్వతులై యట తేజరిల్లి తమ 
నిజరూపంబుల బ్రత్యక్షమై యా వేశ్యకు జననమరణ రహిత శాశ్వత 
కైవల్యపదవి నొసంగి యంతర్జానమైరి చూచితిరా! విశ్వాసముయొక్క 
మహిమ! 


474 సామాన్యముగ, భక్తిశ్రద్దలు గలవారు ధర్మబోధ మున్నగునవి 
జరుగుచోట్లకు అందజికంటె ముందుబోవుచు, తుద కందటతీకంటెను 
వెనుకను మఖలి వెళ్ళుచుందురు దీనిగూర్చి యొక్కచరిత్రగలదు పూర్వ 
మొకపుడు తులసీదాసు (శ్రీరావుచంద్రమూర్తిని దర్శింపనెంచి గంగా 


260 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


తీరమున అహర్షిశము ఇశ్రీరావుధ్యానము చేయుచుండెను. ఇట్టుండ 
నొకదినమున ఆతడు పుక్కిలించి ఉమిసిన నీరు సమీపముననున్న నొక 
చెట్టుమోడుపై బడ, అందుండి యొక బ్రహ్మరక్షస్సు బయల్వెడలి, తాను 
శాపకారణంబున నాశుష్కవృకు రూపమున నుంటిననియు, నిరంతర 
రామనామజవ సంభరితంబగు శ్రీవారి ముఖారవిందంబునుండి వ్రాలిన 
జలబిందు సంస్పర్శముచే తాను పవిత్రుడై శాపవిమోచనము 
నాందితిననియు, అతని యభీష్టంబెద్దేని యుండిన దానిని నెరవేర్చుటకు 
సంసిద్దుడననియు వచించెను అంత, తులసీదాసు (శ్రీరామచంద్ర దర్శనో 
పాయంబు నెటింగింపుమన నా రక్కసి (శ్రీరామచం ద్రులను దర్శించుట చాల 
ప్రయాసమనియు, మొదట శ్రీఆంజనేయులను దర్శించిన వారి ద్వారా 
(శ్రీరామచంద్రుల దర్శనము సులభముగ నొందవచ్చుననియు తెలొపెను 


అపుడు తులసీదాసు శ్రీ ఆంజనేయులను దర్శించు నుపాయం 
బెద్దనిన ఆబ్రహ్మరక్షస్సు ఈ గంగాతీరమున జరుగు (శ్రీమద్రామాయణ 
కథాశ్రవణమునకై యాతడేతెంచుచుండును గాన అతనినట గాంచుడని చెప్పి 
యదృశ్య మయ్యెను తులసీదాసు అట్లనే నాటిదినము శ్రీమద్రామాయణ 
కథధాశ్రవణమున కేతెంచిన వారినందటిీని బాగుగ పరీకించి చూచెను కాని 
శ్రి ఆంజనేయు లెచటను గన్పింపకుండెను. అంత దుఃఖా క్రాంతుడై యుండ 
నా రక్కసి మజల ప్రత్యక్షమై, ఆ కధాశ్రవణమున కందతీకంటె ముందుగ 
విచ్చేసి, అందటీకంటెను వెనుకగా మజల వెళ్ళువాడే (శ్రీఆంజనేయులని 
వచించి యంతర్జానమొందెను. మజుసటిదిన మట్లనే కధాస్టలంబునకేగి 
చూడనొక నృద్ద బ్రాహ్మణుడందటీ కంటెను ముందుగ వచ్చి శ్రద్దాభక్తులతో 
విని, అందును తిరిగివెళ్లిన పిదప మెల్లగ నచ్చోటు వీడుచుండుట గాంచి, 
యాతడే (శ్రీ ఆంజనేయులని గ్రహించి సాష్టాంగ దండ ప్రణామంబు గావించి, 
వారి యనుగ్రహము బడసి తద్ద్వారా (శ్రీరామచంద్రులను దర్శించి, వారి 
యనుగ్రహమునకున్ను పాత్రుడై కృతార్హత నొందెను. 


475. మోకమెపుడు గల్లునను విషయము స్నష్టముగ చెప్పవచ్చును. 


ఓంకారస 'త్రయాగము 261 


ఈ జన్మలోనే కలుగునా? లేక ఇంకొక జన్మలో కలుగునా? రెండుజన్మలలో 
కలుగునా? లేక అనేక జన్మలు వట్టునా? ఇపుడు ముక్తుడెయే యుండెనా? 
అను సంగతి జ్యోతిషమువలె తధ్యముగ వివరింపవచ్చును తన యందేవియు 
విషయ వాసనలు లేక, దృశ్య సంకల్పము లుదయించక, ఆత్మానుభవము 
చక్కగ గలుగుచున్నచో తానిపుడే మోక్షము నొందినట్టు; లేక వాసనలు 
పూర్తిగ నశింపక యింకను కొన్ని మిగిలియుండి దృశ్యవృత్తు లపుడపుడు 
స్ఫురించు చున్నట్టెన, చుక్తికె ఇంక కొన్ని జన్మలు పట్టును వాసనలు 
ఘనీభూతములైయుండి, దృశ్యమందే సదా రమించుచు ధ్యేయాకారమును 
పూర్తిగ విస్మరించి యుండు వారింక నెన్నిజన్మలకో (కష్టసుఖములు పడిపడి 
యెపుడో యొకపుడు నివృత్తిమార్గ మవలంబించి క్రమముగ) మోక్షము 
నొందుదురు 


కొందలు మీకు త్రికాల జ్ఞానమున్నదా? అట్టైన మేము పూర్వజ 
న్మయం దెట్టుండియుంటిమి! మజు జన్మయం దెట్టుందుమో చెప్పుడని 
తిరుపతియం దేకాంతమున నేను తపస్సు చేయుచున్న కాలమున 
నన్నపుడపుడు ప్రశ్నించుచుండెడివారు నేనందులకు నాకు త్రికాల జ్ఞానము 
గలదు అట్లనే మీ భూత భవిష్యత్తుల జెప్పెదను వినుడని యిట్లు 
చెప్పుచుందును ఇపుడు మీ యందెట్టి సంస్కారములున్నవో, వాటి కనురూప 
మగు జన్మయే మున్ముందు మీకు వచ్చును. ఆ వచ్చే జన్మలో మీరాచరించు 
క్రియలన్నిటికిని ఈ జన్మలోని సంస్కారములు కారణరూపములై బీజ 
రూపేణ యుండును ఇపుడేయే వృత్తులను మీరు గలిగియున్నారో, వాటికి 
కారణరూపములైన బీజములే క్రిందటి జన్మయందు మీకుండినవి కాననీ 
జన్మయందలి మీ చిత్తవృత్తులను బట్టి గడచిన జన్మయందు మీ రెట్టుండిరో 
కూడ ఊహించు కొనవచ్చును ఇవ్విధమున మీభూత భవిష్యత్తులను మీరే 
తెలిసికొనగలరు. ఇదియు త్రికాలజ్ఞానమే కదా! 


476. నది విస్తారజలము గల్లి ప్రవహించుచున్నను వారువారు తీసికొని 
పోవు పాత్ర (బిందె, చెంబు, పీపా మొదలగునవి యెంతపరిమాణము గల్లి 


262 (శ్హీమలయాళసద్గురు గ్రంధావళి 


యుండునో, అంతమాత్రము నీరే వారు గ్రహింపగల్లుదురు అబ్లే ఒక 
(గ్రంథము చదువునపుడుగాని, ఒకరి బోధ వినునపుడుగాని, ఎవరెవరి బుద్ది 
యెంత విశాలముగా నుండునో అంత అర్ధమునే వారు దానినుండి (గ్రహింప 
గలుగుదురు మజియు రైలుప్టేషనునందు నీళ్ల రిజర్వాయర్‌ నుండి గొట్టము 
ద్వారా నీరు పంపబడునపుడు, ఇంజను త్రాగునీటియొక్క గొట్టము చాల 
లావుగా నుండును గాన దానినుండి ధారయు లావుగానే వచ్చును. కాని 
ప్రయాణికులు ఉపయోగించు పంపుగొట్టము చాలసన్నగా నుండును. కాన 
దానినుండి సన్నధారయే వచ్చుచుండును. ఇటు ఆయా ఉపాధుల 
యాకృతి, వైశాల్యములబట్టి విజ్ఞానమున్ను న్యూనాధిక్యములను బొందు 
చుండును. 


477 మేఘజలము శుద్దముగాను, పవిత్రముగాను నున్నను వర్ణించిన 
పిదప భూమిపై గల ఆయా థాతువులతో గలసి వికార, వైవర్ట్యమాలిన్యముల 
నొంది, వివిధరూపముల (బ్రవహించునట్టు శుద్దమై, నిష్కళంకమై, 
అనంతమైన ఆత్మవిజ్ఞానము జనుల యుపాధి తత్త్వముల బట్టి వివిధరూప 
ములుగా వ్యక్తమగుచున్నది. 


478. మరణకాలమున జీవునివెంట తాను సంపాదించిన ధనముగాని, 
ఆరామ విహారములుగాని, కీర్తిగౌరవములుగాని రావు. బంధుమిత్రాదు 
లున్ను రారు ఏకాకియైయే పోవలసియుండును తాను చేసిన సుకృత 
దుషుతములు మాత్రము వెంటవచ్చుచుండును. కాన దుష్కృతమును వదలి 
సుకృతమునే జీవితకాలమున సముపార్టించ వలసియుండును. 


ధనం చ భూమౌ పశవశ్చ గోష్టే! కాన్తా గృహద్వారి జనశ్శ్మశానే ॥ 
దేహశ్చితాయాం పరలోకమాగ్లే కర్మానుగో గచ్చతి జీవ ఏకః ॥ 


(అంత్యకాలమును ధనము పెట్టెలందే నిలచిపోవును. పశువులు 
కొట్టము నందే యాగిపోవును. భార్య గుమ్మమువద్దనే యుండిపోవును. 
బంధుజనులు శ్మశానముననే నిలచిపోవుదురు దేహము చితిపై 


ఓంకారసత్రయాగము 263 


భస్మమైపోవును. ఇక పరలోకమునకు తానొకడే తన కర్మను వెంటబెట్టుకొని 
పోవుచుండును. ఎపుడో యొకపుడీస్టితి యందజకును వచ్చియే తీరును 
మరణము తధ్యము అట్టిచో నిక నీ జీవితము నేలయొక మహాకార్యమున 
వినియోగింపరాదు? ప్రపంచమున క్షణక్షణమునకు నెన్నియో కోట్ల 
జీవరాసులు, క్రీమి కీటజాలములు మరణించుచున్నవి వాటిలో నిదియొకటి 
అనుకొనుడు వురణమే నిక్కమైనపుడు ఒక గొప్పదైవకార్యమును, 
ధర్మమును సాధించుటయం దీజీవితవేల వినియోగింపరాదు? అట్టు 
సాధించుటలో శరీరమంత మొందినను మహత్తరఫలమే చేకూరును గదా! 
కాన ప్రతివారును తమ జీవితమున నేదేని యొక ధర్మమును పూర్ణముగ 
ననుష్టించి, జన్మసార్టకత నొందవలెను 


479 సాధులోక ముద్దరింపబడవలెననిన ఒకే యుపాయము గలదు 
అది స్వల్పముగ తోచినను దానివలన మాత్రమే యధార్ధమగు ఉన్నతి సాధు 
లోకమునకు గలుగును అదేమన! *ఈ సాధువు హృదయములో ఒక్క పిడికె 
డన్నము పడిన మాజన్మ తరించును. మేము కృతార్జ్చుల మగుదుమూ అను 
భావము జనులకు కలిగేలాగున తాము వర్తించుటయే యగును తమయం 
దట్టి విశ్వాసము జనుల కుదయించునంతటి ఆచరణ, అనుష్టానము, పవిత్ర 
తలను సాధువులు గలిగి యున్నచో, నిక మజేసాధన లేకయే సాధులోకము 
వర్షిల్దును లేనిచో ప్రపంచ మెపుడును వారికి విముఖమయ్యే యుండును 
అట్టి పవిత్రత, ఆచరణ లేనందువలననే పూర్వికబుషులు సంపాదించిన 
గౌరవమును నేడు జనులు సంపాదింపజాలకున్నారు సాధులోకము పతన 
మగుటకును కారణమిదియే 


480 ఒకడు ఉత్తరభ్రువమున కెంతెంత సమీపముగ నేగుచుండునో 
దక్షిణ ధ్రువమున కంతంత దూరమగుచుండును అట్లనే ఆత్మలోకమునకు 
సమీప మేతెంచిన కొలది దృశ్యప్రపంచ మంతంత దూరమగుచుండును. 
దృశ్యమును సమీపించిన కొలది ధ్యేయము (ఆత్మ) దవ్వగుచుండును 


481 అధ్యాత్మలోకమున గురువులు, బోధకులు మున్నగువారు 


264 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


మార్గమును జూపువారే గాని నడవవలసినది తమకు తామే గురువుల 
చెంతనున్నను తమ ప్రయత్నాతిశయముచే తాము హృదయమును పరిశుద్ద 
మొనర్చుకొనిననే తప్ప జ్లేయవస్తు వవగతము కానేరదు గురువుగారి కంటి 
ప్రక్కననే తన కన్ను పెట్టినను గ్రుడ్డివాని కేదేని కన్చించునా? అట్లనే గురువు 
చెవివద్దనే తన చెవి పెట్టియుంచినను చెవిటివాని కేదేని వినవచ్చునా? 
అంధత్వమును పోగొట్టుకొని యెవరి కంటితో వారు చూడవలసినదే 
బధిరత్వమును పోగొట్టుకొని యెవరి శ్రోత్రముతో వారు వినవలసినదే 
గురువు నీడ గురువుతో బోవును శిష్యుని నీడ శిష్యునితో బోవును 


462 పూర్వము జనకుడు తన రాజ్యమున సంచరించుచున్న సమ 
యమున నొకచోట నొక బ్రాహ్మణుడొక వేదగ్రంధము నధ్యయనము 
చేయుటగాంచి, యచటికేగ నపుడాతడొక మ[త్రము చదువుచుండెను దానీ 
యర్హమేమన గుజ్జపు రికాబులో నొకదానియందు పాదముంచి రెండవదా 
నిలో పాదముంచులోపల మోక్షము సిద్దించగలదు రాజుది వినెను. దాని 
సత్య మును నిర్ణయించెదవా యని వానిని ప్రశ్నించెను. వేదములో నున్న దాని 
యందు మేము విశ్వాసముగల్గి యుందుమని మాత్ర మాతడు వచించి 
యూరకుండెను అట్టిచో నట్టి యసత్యవాక్యముల నేల పరించెదవని వానిని 
మందలించి వెంటనే కారాగృహమునకు బంపెను ఆ వాక్యముయొక్క 
సత్యతను బుజువుపరచుటకై తన రాజ్యవుందలి (బ్రాహ్మణులను, 
విద్వాంసులను, శాన్త్హుజ్ఞాలను అందటిని విచారించెను. కాని యెవరును 
బుజావు చేయజాలక పోయిరి అపుడు వారందతీనికూడ కారాగృహమున 
బంధీకృతులజేసెను, అది విని సర్వులును భీతులైరి. 


ఆ సమయమున అష్టావక్ర మునీంద్రడెందులకో ఆ విదేహ రాజ్య 
మునకు వచ్చుట తటస్టింప జనులందలు అతని కీవార్తను వినిపించి, తాను 
రావలదనియు, వచ్చినచో జనకుడు కారాగృహమునకు బంపుననియు 
దెల్పిరి అందుల కాతడు దీనికింత భయపడనేల! నేనిపుడే పోయి ఆ ప్రశ్నకు 
తగు సమాధాన మిచ్చెదనని వచించి, జనకునివద్ద కేగి, ఆ వేదవాక్యము 


ఓంకారసత్రయాగము 265 


యొక్క సత్యతను తాను బుజువు పరచెదననియు, తనతోటి యేకాంతమున 
నాడరణ్యమున కేతెంచుమనియు చెప్పెను రాజుట్లనే యొకగుజ్జముపై నెక్కి 
ఒకరిద్దజణు భృత్యుల గైకొని యేకాంతమునకు బోయి, భృత్యులను దూరము 
గనుంచి తాను నిర్ణీత ప్టలమునకు వచ్చి చేరెను అష్టావక్రమునీంద్రు డంత 
వానిని తన గుజ్జముపై నెక్కుమనెను అట్లనే యాతడొక పాదమునొక 
రికాబు నందుంచి రెండవపాదమును రెండవ రికాబులో పెట్టునంతలో నమ్ము 
నీంద్రుడు గురుదక్షిణ నేమి యొసంగుదురని యడుగ, రాజందులకు తన్ను, 
తనరాజ్యమును సమస్తమును శ్రీ, గురుదేవునికే యర్పింతుననెను అంతనా 
మునీంద్రుడు వాని మనంబును దానము చేయమన, నాతడట్లనే చేసెను 

అపుడు వెంటనే ఉన్మనీస్టితి నాందినవాడై జనకుడు చిత్రంపు బొమ్మవలె అట్లనే 
స్తబ్బుడై నిలచిపోయెను మునీంద్రుడు వెడలిపోయెను 


ఇట్టుకొన్ని దినములు గడచెను. రాజింకను నరణ్యమునుండి తిరిగి 
రాలేదేమియని తలంచి విహ్వలచిత్తులై భృత్యులు, పురజనులు వెదక 
నారంభించ నాకచోట శిలాకృతితో చలింపక నిలబడియుండుటను గాంచి 
యెవరో సమ్మోహ మొనర్చిరని యెంచుచుండిరి ఇంతలో నచ్చోటికి 
నష్ట్రావక్రు డేతెంచి వాని శరీరమును తట్టి మేల్కొలిపెను మనస్సును 
(వృత్తులను, సంకల్పములను త్యజించినచో ఆక్షణమే ముక్తి( అమనస్కము, 
ఉన్మన్యవస్ట, నిర్వికల్పసమాధి సిద్దించునని ఆష్టావక్రు డివ్విధవుఎున 
జనకునకు ప్రత్యత్షముగ బుజావుచేసి చూపెను 


483. తమ్ములను తామే బంధించుకొనిి బంధమెట్టు తొలగునని 
అందథిని వేడుకొనుచుందురు. ఈ రీతియే జనులందు గన్పించుచున్నది. 
ఎట్లన 1 పూర్వమొక రాజు గలడు అతని యాస్థానమున నొక శా(న్ర్రజ్ఞాడగు 
పండితుడుండెను ఒక దినమున రాజాతనిని బిలచి వూర్వము శుకుడు 
పరీక్షిత్తునకు మోకమిప్పించియుండ లేదా, అట్లనే నాటి కేడవదినమున తన 
కున్ను ఆతడు మోక్షమిప్పించ జాలనిచో తన యాస్థానమునుండి వానిని వెడల 
గొట్టించెదనని చెప్పెను.పాపమాపండితుడు ఏమియు చేయునదిలేక ఖిన్న 


FI8 


266 శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


వదనుడై విచారగ్రస్తుడై యుండెను. వాని దురవస్టజూచి మహాతత్త్వజ్ఞురాలగు 
వాని కొమరిత తానే యక్కార్యము నిర్వహించెదనని చెప్పి వానినూరడించెను 


సరిగా నిర్రీతసమయమునకు రాజగృహమున గొప్పు సభ చేర్చబడెను 
రాజుగారు మోక్షము నొందుదురు గదా యని చూచుటకై యెందతో ప్రజలు, 
ప్రముఖులు నటకు విచ్చేసి8ి అపు డాపండితసుత తానే వానికి మోక్షమిప్పిం 
చెద వనియు, తాను చేయుమనిన ట్లాతడు చేయవలెననియు రాజుతో జెప్ప 
నాతడందుల కంగీకరించెను ఒక స్తంభము ప్రక్కనే యొక బల్లవెచి దానిపై 
రాజును గూర్చుండుమని చెప్పి, వానిముందు మతీయొక బల్లనమర్శి దానిపై 
రకరకముల పిండివంటలు సలాహారములు వరుసగ 'పెట్టియుంచెను 
రాజుయొక్క రెండుచేతులను, కంరమును స్తంభమునకు బాగుగ బిగించి 
కట్టించివైచి యిక నెదురుగనున్న యాభోజ్యముల నారగింపుమని రాజుతో 
ననెను. పాపమాతడేమి చేయును! నోటికి అందవు, తీసికొనుటకు చేతులు 
రావు అట్లనే వాటిని చూచుచు నుండిపోయెను 


అపుడు కొంతసేపటి కాపె వాని కట్లును విప్పించి వైచి వానికిట్లుపదే 
శించెను “ఓ రాజా! సమస్తము (ముక్తి నీ చెంతనే (హృదయముననే 
యున్నది కాని నిన్ను నీవే అజ్ఞానముచే బంధించుకొని యుంటివి. అంతః 
కరణ దోషమను రజ్ఞావుచే నిట్లు నిన్ను నీవు బంధీకృతునిగ నానర్చుకొని 
యితరుల మోక్షమునకై యాచించుచుంటివా? తద్దోషమును నీవే రహిత 
మొనర్చుకొనిన అవిద్యాపాశ మున్మూలింపబడి ముక్తి కరతలామలకం 
బగు*”నని వచించెను అపుడు రాజు ముక్తియొక్క యధార్ధ్హతత్త్వమును 
గుర్తెతీంగి కర్తవ్యమునకు గడంగెను 


484. కాశీపురవర్జ్షనను గూర్చి (గ్రంథములందు చదివిన ఇరువురు 
పండితులు ఆయాస్టల నిర్ణయముల గూర్చి భిన్నాభిప్రాయముగల్లి పరస్ప 
రము వాదవివాదము సల్పుచుండిరి ఇంతలో కాశికిబోయి చూచి వచ్చిన 
మతీయొక డచటికేతెంచి వారు తగవులాడుటను జూచి నవ్వి (తాను పండి 
తుడు గాకున్నను) నిజమును వారికి బోధించి శాంతపఆఅచెను. అట్లనే 


ఓంకారసత్రయాగము 267 


ఆత్మాను భూతిలేని పండితులు పరతత్త్వమును గూర్చి పెక్కు యుక్తులతో, 
ప్రమాణ ములతో వాదించుకొనినను, యాధార్ట్యమును నిర్ణయింపజూలరు 
అనుభవ జ్ఞానముగల (బ్రహ్మనిష్పుడే ఇదమిత్జమని తేల్చి చెప్పును 

485 కొందయు మీవద్ద ధనాకర్షణ జనాకర్షణ యంత్రమేదో యుండ 
చ్చును లేక మలయాళ మంత్రమహిమ యేదేని మీరు గలిగి యుండవచ్చును 
దానిని మాకుపదేశింపుడని యడుగుచుందురు నేను వారితో నిట్లను 
చుందును “అవిశ్వాసులారా! మీకు భగవంతునియందు విశ్వాసము 
తక్కువ అట్టిమంత్ర మెద్దియును నావద్దలేదు కాని ఒక యంత్రమును, 
మంత్రము మాత్రము అందజకు చెప్పెదను, దాని జేపట్టిన ప్రతివారున్ను 
ఈశ్వరకృపకు పాత్రులై, జనుల విశ్వాసమును బడయగలరు ఆదేదన! మీ 
హృదయమున దృశ్యవృత్తులెవ్వియు నుదయింపకయు, దృకొస్వరూపమైన 
ఆత్మ మలుపు గలుగకయు చూచుచుండుటయే దీనికి మించిన యంత్రము, 
మంత్రము ముల్లోకములందును లేదు ఎపుడు మీ హృదయము 
సర్వజీవరాసుల కొజికు తపించునో, భగవల్లక్యమును విడువకయుండునో, 
అపుడే సర్వజీవాంతరాత్మయగు పరమేశ్వరుడు మీకు వలసినదంతయు 
సమకూర్చి, ప్రజలకు విశ్వాసపాత్రునిగ జేయును తమ (స్వార్ధము 
కొజికేదియు దాచుకొనక అంతయు లోకమునకై వినియోగించు వానిని 
లోకమే కాపాడి సంరక్షించును ?* 


486 ఒకరాజు ఎంతయో ధనము వెచ్చించి ఒక గొప్ప ఈశ్వర 
దేవాలయమును నిర్మించెను సరిగా దాని ప్రతిష్టాదినమునకు క్రిందటి రోజు 
రాత్రి ఈశ్వరుడు వానికి స్వప్నమున నగుపించి రేపటి దినమే ఈ (గ్రామ 
సమీపమున నొకతావున మతీయొక దేవాలయ ప్రతిష్ట యున్నదనియు, ఆ 
దేవాలయము ఇంకను నెంతయో అధిక విలువ గలిగినదనియు, అత్యంత 
శోభాయవూన మైనదనియు, దాని ప్రతిష్ట యింకను అతిశయమైన 
దనియుచెప్పి దానిగుర్తును వానికి జూపి యదృశ్యమయ్యెను రాజాళ్ళర్య 
పడెను ఎన్నియో రత్నాభరణములతో తులతూగు నీ దివ్యమైన దేవళము 


268 (శ్రీమలయాళసద్నురు గ్రంధావళి 


కంటె ఇంకను శోభా ప్రదమైన దేవళము నెవరు నిర్మింపగల్లిర? అని విస్మితుడై 
మయునాడు దయముననే లేవి యా నూతన దేవాలయమును సందర్శించు 
టకు పయనమయ్యెను. 


స్వప్నమున ఈశ్వరుడు చూపెట్టిన గుజుతు ననుసరించి పోవ, 
నచ్చోట దేవాలయము లేదు, ఉత్సవము లేదు అచటి జనులను విచారింప, 
వారున్ను అట్టిదేమియు లేదనిరి కాని సమీపమున నొక చెట్టుక్రింద నొక 
భక్తుడు మాత్రము గూర్చుండి భగవద్ద్యానము చేయుచుండెనని చెప్పిరి 
అతనిని సమీపించి, దేవళమునుగూర్చి విచారింప నాతడు ఈశ్వరుడు 
స్వప్నమున గానుపించి నిన్నిటకు బంపెనా యని రాజునడిగెను ఆ వృత్తాంత 
మాతని కెట్లు తెలిసినా యని రాజూశ్చర్యవడి వినయపూర్వకముగ ్రశ్నింప 
తనహృదయమే దేవాలయమనియు, దాని ప్రతిష్టార్టమే భగవంతుడటకు 
విచ్చేయుదునని చెప్పియుండెననియు ఆతడు వచించెను 


రాజంతయు (గ్రహంపగల్లెను. తాను నిర్మించినది రాతితో గట్టబడిన 
జడమైన దేవాలయవునియు, ఈ భక్తుడు నిర్మించినది వైతన్యవుగు 
దేవాలయమనియు, వాని హృదయము పరిశుద్దమైనందువలననే భగవంతు 
డట వసింవ నిశ్చయించుకొనెననియు తెలిసినది కాన, బాహ్యా పూజలకంటె 
చిత్తశుద్దిద్వారా చేయబడు ఆంతరంగిక ఆత్మపూజయే గ్రేష్టవునియు 
తెలిసికొనినవాడై, తన గృహమునకు జని పూర్వాధికభక్తితో భగవంతుని 
సేవించుచు, ఆత్మపారిశుద్ద్యమునందే దృష్టి నధికముగ నిల్పుచు, క్రమముగ 
ఈశ్వర సాక్షాత్కారమను దుఃఖరాహిత్యపదవి నొందెను 


487. బ్రహ్మజ్ఞానము గలిగిన పిమ్మటగూడ నింకను ఆచరణమేల? 
అనుష్టానమేల? నీతియేల? నియమమేల? యని కొందజుదురు నదిని 
దాటిన పిదప నిక ఆ నావతో నేమి ప్రయోజనము? పుష్టిగ భుజించి 
తృషప్తినొందిన పిదప నింకను పొయ్యివద్ద గూర్చొని వండుచుండుటేల? అట్టు 
వండు చుండినచో నాతడింకను పూర్ణముగ భుజింపలేదనియే గదా అర్దము 
అని యివ్విధంబున బల్కుచుందురు నిజమే నదిని దాటినవారికి నావతో 


ఓంకారసత్రయాగము 269 


పనిలేదుగానిి నదిని దాటించువారు దానినెల్గ్లపుడు భద్రముగ కాపాడు 
చుందురు గదా! మొదటి వారు తామొక్కరే తరించిరి కానిరెండవ వారు 
తాము తరించుటయేగాక దానిచే నింకెందణీనో తరింపజేయుచుందురు, కాన 
జీవన్ముక్తులలో కొందు తామొక్కటే తరించి యూరకుందురు మతిీ 
కొందటు తాము తరించినను, తక్కినవారినికూడ తరింపజేయుటకై, 
లోకమునకు మార్గమును చూపుటకొటుకై ఆచరణ, అనుష్టానము, ధ్యానము, 
భక్తి- వీటిని కలిగియే యుందురు దానిచే వారు ముక్తులు కాలేదను 
భావమెన్నడును గలిగియుండరాదు 


తామొక్కరు తరించుట యొక గొప్పకాదు ప్రపంచమునంతను గూడ 

తన వెంటతీసికొని పోగల్లుటయే గొప్ప ఒక్క రైనచో తాము వండుకొని 
భుజించి పాత్రను కడిగివైచి, నిప్పు చల్లార్చి కూర్చుందురు నిత్యాన్నదాన 
సత్రములలో బోయి చూచిన వండువారు, పెట్టువారు, తీయువారు, 
విరామము లేక నిరంతరము పనిచేయుచునే యుందురు. ఆయనగ్నిహోత్ర 
మును చల్లార్చకయే యుందురు లోకోద్దరణ తత్పరులగు బ్రహనిష్టుల 
స్వభావ మివ్విధముగనే యుండును 


శాన్హా మహానో నివసన్తి సనో వసంతవల్గోకహితం చరన్తః। 
తీర్జాస్స్వయం భీమ భవార్హవం జనా నహేతునా£_ న్యానపి తారయన్తః॥ 


అని శ్రీశంకరులు వివేక చూడామణియందు బ్రహ్మజ్ఞుల స్వభావ 
మును పేర్కొనిరి. అనగా వసంత బుతువువలె లోకమునకు హితము 
చేయుచు ప్రశాంతచిత్తులగు మవాత్న్ములు, భయంకరమైన సంసార 
సాగరమును తాము తరించినవారై, అహేతుకముగ నితరులను గూడ తరింప 
జేయుచున్నారు 


488 సామాన్యముగ ఆగశ్రమములలోగాని, గృహములలో గాని పెద్దలె 
వరైన తదితరులకును కొన్ని పనులు చెప్పి నాయనలారా! మీరీ కార్యముల 
జేయుడు, పుణ్యము వచ్చునని యన్నపుడు కొందజువినయ పూర్వకముగ 


270 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


సంతోషముతో చేయుదురు వారు వుణ్యమునే పొందుదురు కొందలు 
శ్రమతో వాటిని నిర్వహించుదురు వారు కొంచెము పుణ్యమును సంపాదించు 
దురు. పాపమును మాత్రము సంపాదింపరు మజతీకొందణు ఆపనుల నుండి 
యెట్టైన తప్పించుకొన దభించి గర్వముతో మాకు పుణ్యమక్కజ లేదు 
పాపమే కావలెనని దంభపూర్వకముగ బల్కుదురు అట్టివారు తప్పక పావ 
మునే పొంది క్రమశః క్షీణదశనొందుదురు. ఏలన తామనుకొను రీతిగా తమ 
మనస్సు పరిణామ మొంది ఫలించుట యొకటి రెండవది, పవిత్ర హృదయు 
లెవరైన నది విని ఓహో? వీరింత గర్వము, అభిమానము గల్లియున్నారా? 
యని లోలోన తలంచినప్పుటికి అది వారికెంతో హానిని గలుగజేయును వారి 
జీవితము కష్టముల పాలగును వారపకీర్తిని పొందెదరు అట్లే పవిత్ర 
హృదయులును, నిర్మలాత్ములును నగు జీవులెవరిని గూర్చియైన ఈతడు 
మంచివాడు. చాలా శాంతబుద్దిగలవాడని తలంచిన, ఆతలంపే వారి 
కెంతయో మేలును చేకూర్చగలదు ఏలన మహాత్ములెట్న్లు తలంతురో అట్లనే 
జరిగి తీరును శుద్దసంకల్పముయొక్క మహిమయే అది 


పూర్వము భస్మాసురుడను రాక్షసుడు శివునిగూర్చు ఘోర 
తపంబొానర్చి. శివుడు ప్రత్యక్షమై యేదేని వరము కోరుకొనుమన ఎవని 
శిరస్సుపై నాహస్తము పడునో యాతడు భస్మమైపోవునట్టు వరమిమ్మని 
ప్రార్రించెను శివుడు వల్లియని యదృశ్యుడయ్యెను అప్పటినుండియు నా 
రక్కసుని హస్తస్పర్శచే నెందతో హతులగుచుండిరి అపుడు తనప్రభావము 
శివునిపైగూడ జూపదలంచి వరమిచ్చినవారు కూడ తన హస్తస్పర్శముచే 
మరణింతురో, లేదో చూడనెంచి, శివుని శిరస్సుపై గూడ తన కరముంచ 
యత్నించు చుండెను 


అపుడు వాని దుష్టపు తలంపెరింగి, లోక సంరక్షణ తత్పరుడగు 
జనార్దనుడు అతిసుందరమైన (స్త్రీ రూపము ధరించి వానిచెంతకేగ 
నయ్యసురు డా జగన్మోహనాకారయగు సుందరాంగినిగాంచి, మోహితుడై 
యాపెను పరిగ్రహింవ నిశ్చయించుకొని తన యభీష్టము నామెకు దెల్ప, 


ఓఒంకారసత్రయాగము 271 


నన్ను తప్ప మఠి యెవ్వరిని నీవు వరింపకుండునట్లు శిరస్సుపై హస్తముంచి 
ప్రమాణము చేసిననేగాని యంగీకరింపనని యామె బదులు చెప్పెను అట్లనే 
చేసెదనని యాతడు తన హస్తమును శిరస్సుపై నిడుకొని ప్రమాణము 
చేయబోవ, శివవర ప్రభావముచే వెంటనే భస్మీభూతుడయ్యె! చూచితిరా! 
తానుకోరిన వరమే తన కనర్హమును తెచ్చిపెట్టినడి కాన గర్వాభిమాన 
యుతులై దుష్టసంకల్పములను జేయక, వుహాత్ముల యాదేశవుుల 
ధిక్కరింపక, సుగుణయుతులై మెలంగుట శ్రేయోదాయకము 


489. తొడిమ నంటుకొని యున్నంతవజకు కాయ అభివృద్ది 
నొందుచుండును తొడిమనుండి రాలినచో కృశించి నశించును అట్లనే 
చిత్తము భగవంతునియందు సంలగ్నమై యున్నంతవజకు జీవుడు క్రమ 
వికాసము నొందుచుండును ఎపుడట్టి భగవత్స్య్వృతిరూపమగు ధ్యాన 
ప్రవాహము తెగిపోవునో, అపుడు వికాస రహితుడై ఆత్మోన్నతి బడయ 
జాలకుండును 


490 (శ్రీ దయానంద స్వాములవారి నొకరిట్లు ప్రశ్నించిరి “స్వామీ! 
దుర్చల శరీరులమై, అంగపటుత్వము తప్పి, వారక్యము నొందిన నాకప్పుడు 
మాకే విషయవాంఛ గలుగ నిగ్రహించుట కష్టముగా నున్నదే! సర్వేంద్రియ 
సౌష్టవముగల్లి యౌవనమందున్న మీ రెట్లు నిగ్రహింప గలుగుచున్నారు? 
బ్రహ్మచర్యము నెట్టు సాధించుచున్నారు?? అందులకు స్వామిజీ, తానెల్లపుడు 
సత్యమునుగూర్భి చింతించుటయందే కాలము గడుపుదుననియు, 
ధర్ముకార్య ములందే నిమగ్ముడనై యుందుననియు, అందుచే విషయమన 
నెట్టిదో తలంచుటకు కూడ తనకు సమయము లేదనియు, కనుకనే 
బ్రహ్మచర్య మును సాధింప గల్లుచుంటిననియు వచించెను 


(శ్రీదయానందులు నిరంతర కార్యదిక్ష గలవారు అధ్యయనము, 
అధ్యాపనము, దైవచింతనము ధర్మప్రచారము మొదలగు నుత్తమకార్యము 
లందే నిరంతరము కాలము గడుపువారు అట్టివారికిక ప్రాపంచిక విషయ 
చింతనమునకు సవుయ మెచట నుండును? ముముతువులైనవారు 


272 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ముఖ్యముగ నివ్విషయమును జ్ఞప్తియందుంచు కొనవలెను ఎంతకాలము 
మనస్సు ధ్యానమున నిలుచునో, అంతవఅకు ధ్యానముచేసి ఆపిదప సంధ 
పరనమో, పరోపకార కార్యమో, ఆశ్రమకార్యమో, దైవకార్యమో ఏవోయొక 
పుణ్యకార్యము నొనర్చుచుండ వలసినదేగాని సోమరిగ కాలము గడుపరాదు 
ఏలన, మనస్సు మహాచంచలమైనది. ఒక్క నిమిషము దానికి విరామ మిచ్చిన 
'ప్రపంచముపై దుమికి విషయములను చింతన జేయుచుండును, కాన నట్టి 
చర్యకు గడంగనీయక ఏదోయొక (దైవికమగు పని దానికొప్ప గింపవలెను 


491 దేవాలయములలో కార్తిక మాసము మున్నగు పర్వదినములలో 
అఖండ దీపమును వెలిగించుదురు. అది చల్లారకుండ జాగ్రత్తగ కాపాడు 
చుందురు అట్లనే ఎపుడో కొంతకాలము కాక నిరంతరము ఆత్మజ్యోతిని 
హృదయకుహరమున సంస్థాపిత మొనర్చువారే పూర్ణత్వము నొందినవారు 
ఆజ్యోతిని చల్హారకుండ అహర్షిశములు ధ్యానాదులచే కాపాడుచుండుట 
ముముక్షువుల కర్తవ్యమై యున్నది 


492 రామతీర్హుడు చాల బీదకుటుంబమున జన్మించినవాడు తండ్రి 
పురోహితుడు, చిన్నకాలమున తాను చదువుకొను సమయములో, 
ఇంటివద్దనుండి తండ్రి పంపునటువంటి డబ్బులో స్కూలుజీతము, గది అద్దె, 
పుస్తకముల ఖరీదు, పైఖర్చుఅంతయు పోగా భోజనమునకై తనకెంత 
మిగులునో యది యొకనా డాతడు లెక్కించి చూచెను. అపుడు రోజునకు ఏ 
పదిపైసలో మిగిలెను. అదిగాంచి రామతీర్ణుడు పరమానంద భరితుడాయెను 
ఆహా! లోకములో ఒక దమ్మిడియైన దొజకక, ఒకపూట భోజనమైన సరిగ 
లేక మలమల మాడుచున్న వారెందతో గలరు అట్టిచో భగవానుడు నాకు 
రోజునకు పదిపైసలు భోజనమున కొసంగెను గదా! ఆ పరమేశ్వరుడెంత 
కరుణామయుడో! నేనెంత భాగ్యవంతుడనో ! అని యానందము పట్టజాలక 
యొకనాటి రేయి యెలుగుత్తి ఇంగ్లీషు భాషలో ఆయా భావములు వచ్చునట్లు 
భగవంతుని మహిమను సంస్తుతించుచుండగా ప్రక్కయింటియుందున్న 
ధనికుడు దానిని విని, ఆ భావగాంభీర్యమున కచ్చెరువంది వెంటనే వానిని 


ఓంకారసత్రయాగము 273 


'సమీపించి యాతని వృతాంతమంతయు నరసి, యాతడు విద్యాభ్యాసము 
చేయునంతకాలమున్ను తన గృహమందే భోజనము చేయ నేర్పాటు 
గావించెను 


లోకములో తమ కెంత యున్నను ఇంకను లేదని విచారపడు వారంద 
టును రామతీర్ణుని ఈ చారిత్రము నుండి పారమును [గ్రహింపవలసి 
యుందురు మతీయు తాను ధ్యానాదులు సల్పుకాలములో, ఇంద్రియ 
నిగ్రహము సాధించు సమయములో ఖడ్గమును తీళ్లముగ నూరి, ప్రక్క 
నుంచుకొని, ఏ యింద్రియము చలించిన దానిని పొడిచి వేయుటకు 
నిశ్చయించు కొనినవాడు రామతీర్ణుడు అట్టి ధీరత్వము, దృఢప్రతము గలిగి 
యుండెను కనుకనే ప్రకృతిని తృటిలో హతమార్చి ఆత్మసామూాజ్య 
భిషిక్తుడు కాగల్లెను! 


493౩ పూర్వమొక గురువువద్ద అనేకమంది శిష్యులుండిరి వారిలో 
భగవత్తత్త్వము నిజముగ నెటీంగిన వారెవరో చూడదలంచి గురువుగారొక 
దినమున శిష్యులనంద టీని పిలచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండునిచ్చి 
దీనిని ఎవరును చూడని స్టలములో భుజింపవలెనని చెప్పి అందటీని పంపి 
వైచెను అపుడొకరు చెట్టుచాటున దాగి, ఒకరు వనము ముసుగు 
పెట్టుకొని, ఒకరు దూరముగ పోయి, ఈ విధముగ నెవరును చూడకుండు 
నట్టు అందటును వారివారి ఫలమును తినివైచిరి 


కాని ఒక్కడు మాత్రము తినక యుండెను దానిని చేత బట్టుకొనియే 
మయలునాడు గురువుయొద్దకు తిరిగి వచ్చెను అపుడు గురువందటథిని బిలచి, 
వారి వారి ఫలముల నేమి చేసితిరని యడుగ ఒకడు తానొక కొండగుహలో 
తింటిననియు, ఒకడు గదిలో నొంటరిగ తిని వైచితిననియు, ఇట్లందలున్ను 
వారు వారు భుజించిన చోట్లను చెప్ప దొడగిరి తుదకు ఫలమును భుజించని 
ఆ యొక్కనినిగూర్చి తానేల యట్లు గావించితివని యడుగ “స్వామీ! ఎవరును 
లేని స్థలము నాకెచటను గన్పిం చలేదు ఎచట కేగినను భగవంతుడు చరాచర 
ప్రాణికోట్లయందు వెలుగుచు నాకు ప్రత్యక్షమై యుండ నిక మజొకరు లేని 


274 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


తావు నాకెట్టు సంప్రాప్త మగునని యాతడు బదులు చెప్పెను అపుడు గురువు 
ఈతడుగదా నిజమైన భక్తుడని తలంచి తక్కిన వారందథికిని నాభగవత్సర్వ 
వ్యాపకత్వ తత్త్వమును గూర్చి విశదముగా తెలియబజచెను. 


494 ఒక గురువు తన శిష్యునకు తీవ్రవైరాగ్య లక్షణమును బోధింప 
నెంచి యొక నడి వద్దకు తీసికొనివెళ్లైను నీటిలో వానిని ముంచి 
కొంతసేపుంచగా నాతడు ఊపిరికై తల్లడిల్లినపుడు పైకి లేవనెత్తి నీటిలో 
నున్నపుడు తనసప్టితి యెట్టుండెను?దేనిని కోరుచుండెను? అని ప్రశ్నింప, 
ఎపుడు పైకి వత్తుమా యను చింత యొకటి తప్ప వేణుచింత యెద్దియు లేదని 
చెప్పెను ఆవిధముగానే ఈ సంసారబంధమునుండి యెప్పుడు విడివడుదు 
మాయను తీవ్రవేదన యున్నపుడు, ఒక్కనిమిషము భగవంతుని ధ్యానింపక 
వ్యర్థముగ పోయినపుడు కంటివెంట ధారధారగా నీరుకారునపుడుమా త్రమే 
పరమార్ధచింతనయందు సఫలత చేకూరును తీవ్రవైరాగ్యముయొక్క లక్షణ 
మిదియే యని వానికి బోధించెను 


495 మనమేదేని నొక వస్తువును రుద్రాక్షమాలనో లేక విభూతి 
పండునో, లేక భగవద్గీతనో యొకచోట నుంచుచు వచ్చి ఒకనాడాస్థానమును 
మార్చి మటీయొకచోట నుంచినచో, వాటిని తీసికొనుటకు మజల పూర్వస్థా 
నమునకే పొరబడిబోవు చుందుము ఇదియే వాసనయొక్క లక్షణము మటిల 
కొన్నాళ్ల కానూతన స్థానమే యలవడును అట్లే సంస్కారములన్నియు అనేక 
జన్మలనుండి జీవునియందు బలపడి, బలపడి వచ్చుచున్నవి అవి ఘనా 
కారమును జెందియున్నవి అట్టి అనాదిసంస్కార ప్రభావముచేతనే దృశ్యవిష 
యములందు ప్రీతి హెవ్సై, ఆత్మయందు ప్రీతి సన్నగిలినది కాని మఅల 
గురూపదిష్ట్రమార్గము ననుసరించి ఆత్మయందే దృష్టిని నిలుపుచు రాగా రాగా 
సంస్కారములు క్రమముగ క్షీణించి ఆత్మస్టితియే దృఢపడి పోవును 


4696 సమయము రబ్బరు దారమువంటిది. ఎంతలాగిన నంత 
పరుగును. 


ఓంకారస(త్రయాగము 275 


497. (ప్రకృతిని భగవంతుడేల స్పజించవలెననిన, మనుజాని వికాసము 
కొజకేనని వివేకానందులు చెప్పిరి నిజముగా ప్రకృతియే యెన్నియో 
పారములను జీవునకు గఅపుచుండును సృష్టియందలి ఒక్కొక్క వస్తువును 
గూర్చి బాగుగ విచారించిన ఈశ్వరతత్త్వమంతయు బయల్పడును 


498 స్పర్శవేదికను సమీపించినప్పుటికి, దానిని స్పుశించనిచో ఇనుము 
బంగారు గాజాలనట్టు ఆత్మను సమీపించినను, ఆత్మతో నైక్యము నొందనిచో 
బంధరహితమై జన్మరాహిత్యస్థితి కలుగనేరదు 


499 ఇంటియందు సరిగ పథ్యము చేయని రోగులను కొందయు 
ఆసుపత్రికి పంపివేయుదురు ఇకనచట వారి యాటలు సాగవు ఆసుపత్రి 
వారు తమ నియమముల ప్రకారము, కట్టు దిట్టముల ప్రకారమే ఆహారాదుల 
నట నిచ్చుచుందురు బయటనుండి యేపదార్టములను తెప్పించు కొనుటకు, 
కొని తినుటకు వలనుపడదు జిహ్వను కట్టివేయవలసివచ్చును కనుక 
రోగము అచట త్వరలో కుదిరిపోవును అట్లనే గృహమందు ఇదైయ 
నిగ్రహము సాగక, అనేక విషయములపైకి, రుచులపైకి చిత్తము బోవుచు అను 
ష్టానము సరిగ జరుగకున్నట్రైన సుశిక్షణ యొసంగబడు నొక యాశ్రమ 
ములో చేరినచో నిక నాయాగ్రమమనియమములకు లోబడి యుండవలసి 
వచ్చునుగాన, నింద్రియములు లెస్సగ నిరో ధింపబడ సాధన యందు త్వరలో 
నారితేర వచ్చును మజీయు సద్గురువుల సహాయమున్ను ఇచట లభించును 
కాన, మార్గము సరిగ గోచరించి, త్వరితగతిని లక్యమును చేరవచ్చును 


500 కొందటు సాధకులు కొంతవజకు థ్యానానుష్టానములు సల్పి 
పూర్ణస్టితి నొందక మునుపే ప్రపంచరంగమున దుమికి, బోధలు చేయసప్రారం 
భింతురు ఆత్మ సాక్షాత్కార మొందిన జీవన్నుక్తులైనచో నిర్లేపప్టితి పొంది 
యుందురు గాన, ధ్యేయాకారమును మఅవక యుందురు కాన వారెట్టి 
సంఘమథధ్యమున నున్నప్పటికి, ఎంతకాలము బోధించినప్పటికి తమ సహజ 
పవిత్రతను వీడక యుందురు కాని అట్టి నిస్సంగత్వస్టితి నాందినవారు కూడ 
వారివలెనే ప్రవర్తించినచో వారిగతి కథయందలి రాజానల్లుని వంటిదే 


276 (శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


యగును. 


ఒక రాజునకు నలుగురు కొమార్తిలు గలరు వారందటిని గొప్పు గొప్పు 
శ్రీమంతులకిచ్చి వివాహముచేసెను ఒకనా డారాజ్బహమున నొక గొప్ప 
విందు జరుగగా, దానికి జామాతలందతీనికూడ రాజా ఆహ్వానించెను కాని 
వారిలో నొక యల్లుడు శరీరరుగ్మత గల్లి యున్నందున జాషథము తీసి 
కొనుచు, పధ్యమాచరించుచుండెను రోగము చాలవజకు నెమ్మదించెను 
కాని యింకను పూర్ణారోగ్యము కలుగలేదు ఆతడుకూడ అందటీతో బాటు 
విందున గూర్చొని, తనకు రోగమని పధ్యమని చెప్పినచో తక్కిన యల్లుళ్లలో 
తన కగాౌరవము గలుగునని తలంచి, యేమియు చెప్పుక అందణీవలె తానున్ను 
విందు భోజన మారగించెను 


ఇక వుటునాడు వెంటనే జ్వరము తీవ్రవయ్యెను. దేహబాధ 
యధికము కాజొచ్చెను శరీరము శుష్కింపసాగెను. మల నెంతయో 
కాలము అనేక బాషధములను సేవించుచు రాగా రాగా అప్పటి కాజ్వార 
తీవ్రతతగ్గి దేహమారోగ్యప్టితికి వచ్చెను మొదటనే యింక కొన్ని దినములు 
పథ్యముగా నున్నచో ఇంత శ్రమపడ నవసరము లేదుగదా? అట్లనే పైన 
దెల్పిన సాధువులున్ను అవరిపక్వస్థితిలోనే ప్రపంచ రంగమున జేరి కర్మ 
బ్రహ్మోభయ భ్రప్టులగుచున్నారు కాన నట్టుచేయక పూర్ణమగు ఇంద్రియని 
గ్రహము, మనోజయము, ఆత్మసంయమము గలుగునంత వణకు తన 


ప్రయత్నమును విడనాడక యేకాంతమున సాధనల జేయుచునే 
యుండవలెను 


501 పూర్వమొకపుడు ఇంద్రైయములన్నియు నేను గొప్ప, నేను 
గొప్పయని పరస్పరము కలహించుకొని తుదకన్నియు బ్రహ్మదేవునివద్దకు 
వెళ్లిన వట బ్రహ్మదేవుడు మీలో నెవరు లేకున్న జీవుడు బతుకడో వారే 
గొప్పవారని తీర్పు చెప్పి పంపి వైచెను అపుడు క్రమముగ ఒక్కొక్క 
ఇంద్రియము ప్రవాసము చేయ నారంభించెను నేత్రేంద్రియము కొంత 
కాలమెచటికో పోయి ఏకాంతమున వసించెను కాని తిరిగివచ్చి చూచుసరికి 


ఓంకారసత్రయాగము 277 


నామనుజాడు జీవించియే యున్నాడు అపుడు కర్లేంద్రియము ప్రవాసదీక్ష 
బట్టైను అదిన్ని తిరిగివచ్చి చూడ మనుజుడు యధాప్రకారము బలిష్పుడై 
జీవించియే యున్నాడు ఇట్లు సర్వేంద్రియములు కొంతకొంత కాలమున 
జీవుని విడిచిపెట్టి పోయినను, నా మనుజునిస్టితి కేహానియు గలుగలేదు 
తుదకు ముఖ్యప్రాణము విడిచిపోయినపుడు వెంటనే దేహము శైధిల్యము 
నాంది సర్వేంద్రియములు శుష్కించి దుర్గంధయుతమై అపవిత్రమై 
మాలిన్యము నొందసాగెను అపుడు తక్కిన ఇంద్రియములన్నియు 
ప్రాణమునే ముఖ్యముగ పరిగణించినవి ఈ చరిత్ర ఛాందోగ్యోపనిషత్తు 
నందు గలదు 


ఇంద్రియములన్నియు తాము వేయి, వేజని తలంచినవుడు మాత్రమే 
వాటియందు పరస్పర కలహము, విద్వేషము జనించును అన్నియు ఒకే జీవు 
నియొక్క అంగములనియు, దేనికి బాధ కలిగినను జీవుడే వెతనాందు 
ననియు, ఏదిలేకున్నను జీవుని పూర్ణ రూపత్వమునకును, లావణ్యమున 
కును హానిగల్లుననియు నెతీంగియున్నచో, భిన్నత్వమున కవకాశమే 
యుండదు అట్లనే సర్వజీవులును ఈశ్వరాంశులనియు, ఏ జీవిని 
బాధించినను, ఈశ్వరుని బాధించినట్లే యగును కాన సర్వుల క్షేమము 
వాఛించుచు, సర్వజీవరాసులయెడ కరుణ గల్లియుండినచో, ఈశ్వర కృపకు 
పాత్రుల గుదురనియు నెటీంగినచో నిక సంఘము నందుగాని, సమాజము 
నందుగాని కలతలు, పరస్పర వైషమ్యుములు లేక సమభావము వ్యాపించి 
లోకమంతయు సోదరభావముతో మెలంగగలదు ఈవిషయమై మతీయొక 
కధథకూడ గలదు 


502 ఒక గురువున కిద్దబు శిష్యులుండిరి వారిలో నొక్కొక్కరు 
గురువు యొక్క ఒక్కొక్క పాదమును ఒత్తుచు నుండువారు ఒకనాడొక 
శిష్యుడు తన పాదమును సేవించుచుండగా రెండవపాదము దానికి తగిలిన 
దను కారణముచే, తానొత్తుచుండిన పాదమును తీసి దానిపై బడవైచెను 
ఇంతలో రెండవ శిష్యుడు వచ్చి తానుసేవించు పాదముపై బడవైచెను గదా 


278 (శ్రీమలయాళసద్లురు (గ్రంధావళి 


యను రోషముచే తన యోగదండముచే గురువుగారి మొదటి పాదమునకు 
బుద్ది చెప్పెను అదిగాంచి మొదటి వాడు మజియొక కట్ట్జచేబూని ఆ రెండవ 
పాదమును హతమార్భెను 


ఇట్లిరువురు కలసి వారివారి కోపములను గురుపాదములపై జూపుచు 
గురువుగారి పాదముల రెంటిని చితకమోదిరి గురువుగారు కుయ్యో, 
మొత్టో యని విలపించుచుండ నొక యాప్పుడు వచ్చి, జరిగిన సమాచార 
మంతయు తెలిసికొని వీరు సేవించుపాదమైనను, వారు సేవించు పాదమైనను 
రెండును గురువుగార్‌వే గదా! దేనిని బాధించినను, గురువును బాధించినట్లే 
గదాయని ఆ మూఢశిష్య లిరువురకు బోధించి గురువును సాంత్వనపజచి 
వెడలెను హృదయ వైశాల్యము లేని సంకుచిత భావపరుల యాశయము 
లున్ను ఇవ్విధముననే యుండును వుణులందు సూత్రమువలె 
సర్వాంతర్యామియై విలసిల్లు ఏకత్వమును గుర్తెలటుగ నందుచేతనే జనులందు 
పరస్పర విభేదము జనించుచున్నది 


503 మహాభారత యుద్దమైన తరువాత పాండవులు సుఖముగా 
రాజ్యమేలు చుండు తణీ నొకపుడర్షునునకు ఎంతయో ధనము వెచ్చించి 
ప్రపంచమున నెచటను లేని యొక గొప్ప సభాభవనమును నిర్మింప దలంపు 
జనించెను (శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు గల ఐశ్వర్యమదమత్తత, రాజ్య 
కాంక్ష తగ్గింపనెంచి యొకనాడు వాని నరణ్యమునకు విహారార్థ్హము 
గొంపోయెను. అచటనొక మహర్షి యొకచోట ధ్యాననిష్టుడై యుండెను. వాని 
శరీర మంతయు రోమమయమై యుండెను కాని చేతిపై నొకచోట మాత్రము 
చింత గింజంత స్థలమున రోమము లెవ్వియు లేకుండెను అర్జునుడది గాంచి, 
అట్టుండుటకు కారణమేమి యని ఆ బుషీశ్వరుని నడుగ ఆతడిట్లు చెప్పదా 
డగెను. ఒక్కొక్క మహాయుగము పూర్తియగునప్పుటికి ఒక్కొక్క రోమము 
నాకు ఊడుచుండును ఇప్పటి కెన్ని రోమము లిట నూడియుండెనో అన్ని 
మహాయుగములు నాకు గడచినవి ఇంకను నీ దేహమున ఎన్ని రోమములు 
గలవో, అన్ని మహాయుగములు జీవింతునని వచించెను 


ఓంకారసత్రయాగము 277 


నామనుజాడు జీవించియే యున్నాడు అపుడు కర్లేంద్రియము ప్రవాసదీక్ష 
బట్టైను అదిన్ని తిరిగివచ్చి చూడ మనుజుడు యధాప్రకారము బలిష్పుడై 
జీవించియే యున్నాడు ఇట్లు సర్వేంద్రియములు కొంతకొంత కాలమున 
జీవుని విడిచిపెట్టి పోయినను, నా మనుజునిస్టితి కేహానియు గలుగలేదు 
తుదకు ముఖ్యప్రాణము విడిచిపోయినపుడు వెంటనే దేహము శైధిల్యము 
నాంది సర్వేంద్రియములు శుష్కించి దుర్గంధయుతమై అపవిత్రమై 
మాలిన్యము నొందసాగెను అపుడు తక్కిన ఇంద్రియములన్నియు 
ప్రాణమునే ముఖ్యముగ పరిగణించినవి ఈ చరిత్ర ఛాందోగ్యోపనిషత్తు 
నందు గలదు 


ఇంద్రియములన్నియు తాము వేయి, వేజని తలంచినవుడు మాత్రమే 
వాటియందు పరస్పర కలహము, విద్వేషము జనించును అన్నియు ఒకే జీవు 
నియొక్క అంగములనియు, దేనికి బాధ కలిగినను జీవుడే వెతనాందు 
ననియు, ఏదిలేకున్నను జీవుని పూర్ణ రూపత్వమునకును, లావణ్యమున 
కును హానిగల్లుననియు నెతీంగియున్నచో, భిన్నత్వమున కవకాశమే 
యుండదు అట్లనే సర్వజీవులును ఈశ్వరాంశులనియు, ఏ జీవిని 
బాధించినను, ఈశ్వరుని బాధించినట్లే యగును కాన సర్వుల క్షేమము 
వాఛించుచు, సర్వజీవరాసులయెడ కరుణ గల్లియుండినచో, ఈశ్వర కృపకు 
పాత్రుల గుదురనియు నెటీంగినచో నిక సంఘము నందుగాని, సమాజము 
నందుగాని కలతలు, పరస్పర వైషమ్యుములు లేక సమభావము వ్యాపించి 
లోకమంతయు సోదరభావముతో మెలంగగలదు ఈవిషయమై మతీయొక 
కధథకూడ గలదు 


502 ఒక గురువున కిద్దబు శిష్యులుండిరి వారిలో నొక్కొక్కరు 
గురువు యొక్క ఒక్కొక్క పాదమును ఒత్తుచు నుండువారు ఒకనాడొక 
శిష్యుడు తన పాదమును సేవించుచుండగా రెండవపాదము దానికి తగిలిన 
దను కారణముచే, తానొత్తుచుండిన పాదమును తీసి దానిపై బడవైచెను 
ఇంతలో రెండవ శిష్యుడు వచ్చి తానుసేవించు పాదముపై బడవైచెను గదా 


280 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


పూజించిన దనిన యుధిష్టిరుడు పూజించినదనెను. కాని యొకచోట 108 
దళములు మాత్రమున్న చిన్నకుప్ప జూచి ఇది యెవరిదని యడుగ అర్జును 
నిదనెను. ఇంత కొంత దూరమేగగా నచట నొక గొప్ప పర్వతాకారమైన రాశి 
కనుపించెను - అదెవరిదనిన ద్రౌపదిదనెను 


మతీకొంత దూరమేగి చూడ నచట బ్రహ్మాండమైన రాశియొకటి 
కనబడెను ఆశ్చర్యముతో నిదెవరిదని యర్డును డడుగ కృష్ణుడు భీముని 
దనెను. ఆదియేమి, భీముడెన్నడు నిన్నెక్కువగ పూజించి యుండలేదే, 
ఇన్నిదళములు అతనిరాశి యందెట్టుండెనన అర్జునా! నీవు బాహ్యపూజయే 
యెక్కువని తలంచుచున్నావు భీముడు ద్రౌపది మున్నగువారు పరమభక్తితో 
నన్నంతరంగమున సదా స్మరించుచుందురు. నీవు నాయందు బాహ్య 
(ప్రేమయే యధికముగ గల్లియున్నావని పరమాత్మ వచించెను. అప్పటినుండి 
యర్ష్జునుడు (శ్రీకృష్ణపురమాత్మయెడ తనకుగల యాంతరంగిక భక్తిని 
నింకను ద్విగుణీకృత మొనర్భెను అందటీకంటెను శ్రీకృష్ణుడు తనకే యధిక 
ప్రీయుడని అర్జునుడు తలంచుచు గర్వించుచున్నందున, నాగర్వమును 
బోగొట్టదలంచి భగవాను డీయుపాయమును బన్నైను 


505. గురునానక్‌ సమాధి యగుటకు పూర్వము వారిస్థానమందు 
మతి యొకరిని ఆశ్రమాధిపతిగ జేయవలసిన సమయ మేతెంచినపుడు, వారి 
సన్నిహితశిష్యు లందబును మమ్ములనే, యాస్తానమున నియమించెదరని 
తలంచుచుండిరి. ఇంతలో గురునానక్‌ పూర్వాశ్రమ సంబంధీకులు గురు 
నానక్‌ కుమారుని వెంటబెట్టుకొని వచ్చి వానికే యా వారసత్వమిప్పించవలెనని 
కోరిరి ఆపుడు నానక్‌, దేహసంబంధమైన సౌత్తునకే యాతడు వారసుడు 
గాని, ఆత్మ సంబంధమైన దానికి కాడని చెప్పి, తన శిష్యులలోకూడ నెవరిని 
నెచ్చాట స్టాపింపక, యొక ఆగంతుకుడైన పరవుభక్తునకే యాస్థాన 
మొసంగిను. ఎవరు నిర్మలమైన భక్తిగలిగి అనవరతము దైవచింతన 
గల్లియుందురో వారే దైవము సౌత్తునకు అధికారులు క్రీస్తు చరిత్రమున 
గూడి నిట్టి యుదం తమే కానుపించుచున్నది 


ఓంకారసత్రయాగము 281 


506. క్రీస్తువు తనయాగ్రమమున కధిపతిని నిర్ణయింప నిశ్ళయించు 
కొనిన దినమున ఆయాగ్రమమునకు జెందిన అనేక పండితులు, మత 
బోధకులు (శ్రీమంతులునగు శిష్యులు విచ్చేసియుండిరి వారి ఆశ్రమములో 
నెల్లపుడు అతిధి అభ్యాగతుల సత్కరించి, వారికి భోజునాది సౌకర్యముల 
నొనగూర్చుచు ఆశ్రమ ఆవరణమంతయు శుభ్ర పఅచుచుండునట్టి యొక్క 
భక్తుడు కలడు అతనికి విద్య యెక్కువ లేకున్నను పరమభక్తుడై యుండెడు 
వాడు ఆతడున్ను అచ్చోట కరుదెంచెను అపుడు క్రీస్తువు ఆచటికేతెంచిన 
ప్రజలందతీని సంబోధించి ఆశ్రమసంబంధ ఉపకారము ఎక్కువగ చేయు 
వానినే గదా ఆశ్రమమునకు మిన్నయని దలంపవలసినది అట్టిచో, మీరి 
యాశ్రమమునకు వచ్చుట తోడనే (ప్రతిదినము మిమ్ముల గౌరవించి, 
భోజనాదులొసంగి సత్కారము చేయువారెవరని ప్రన్నింపగా, అందును ఆ 
భక్తునే జూపిరి. అపుడు ఎందతో విద్వాంసులు, ధర్మబోధకులు (శ్రీమంతులు 
అచట నున్నప్పటికిని, క్రీస్తువు వానినే ఆశ్రమాధిపతిగ జేసిరి. ఎవరు 
నిర్మలభక్తితో, అంతరంగ విశ్వాసము గల్లి సర్వుల నాదరించుచుందురో వారే 
భగవంతునికి ప్రియు లగుదురని అచటనున్న అందజకును అపుడు 
తేటతెల్లముగ బోధపరచి8 


507 ఒకపుడు క్రీస్తువు భక్తులందఅకును ధర్మమును బోధించు 
చున్నపుడు వానితల్లి సోదరులు అచటి కేతెంచిరి అపుడచటనున్న వారు క్రీస్తు 
వుతో మీదేహసంబంధులు మిమ్ముల దర్శింప నేగుదెంచిరన, క్రీస్తువు 
"పెడముఖము ద్రిప్పి, యెవరు భగవంతుని సేవింపరో వారు తన సంబంధులు 
కారనియు, సత్యము ననుసరించువారే తండ్రి యనియు, దైవధర్మమును 
పాలించువారే తల్లి యనియు చెప్పి, తన బోధన యధారితి కొనసాగించెను 


508. ఒకనాడు క్రీస్తువు అనేకవుంది భక్తులతో ఒకయెడారి 
ప్రదేశమున ప్రయాణము చేయుచుండెను. మార్గమధ్యమున వారి భోజన 
పదార్టములన్నియు అయిపోయెను రెండు మూడు రొట్టెలు కొన్ని ఇతర 
పదార్ధ ములు మాత్రమే యుండెను. కాని వెంట ఎన్నివేల మందో జనులు 


F19 


282 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


గలరు అది గాంచి శిష్యులలో కొందటు క్రీస్తువు వద్దకుబోయి స్వామీ! నేడు 
భోజనమున కేమియును లేదు వెంటననేకు లున్నారని చెప్పగా, ఆ చింతన 
యేమియు వలదు ఉన్న దేమియో నావద్దకు దీసికొని రమ్మని చెప్పి పంపెను 
వారట్లే పోయి తమ యొద్దనున్న రెండు మూడురొట్టెలు ఆ యితర 
పదార్థమును తెచ్చి యిచ్చిరి 


క్రీస్తువపుడు వచ్చినవారి నెల్ల భోజనమునకు కూర్చుండ జేయుమని 
చెప్పి ఆరొట్టెలను ముక్కలు ముక్కలుగా జేసి యటనుంచి అందఅకును 
వడ్డించుడని శిష్యులకు జెప్పెను వారట్లే చేయగా, అందజకును సరిపోయి 
యింకను రెండు మూడు గంపలు మిగిలియుండెను అపుడు క్రీస్తువు 
శిష్యులను బిలిచి “అవిశ్వాసులారా! మీకు ఈశ్వరునియందు నమ్మకము 
లేదు ఒక రోమములోని సహస్ర భాగమునకు సమమైన పుణ్యముగూడ లేక 
జన్మించి నట్టి పశుపషి మృగాదుల కన్నింటికిని గూడ భగవంతుడు అన్న 
మును ప్రసాదించుచుండగా, శరీరమందెన్ని రోమము లుండునో అన్ని రోమ 
ములకు సమమైన పుణ్యముతో జన్మించినట్టి మానవునకు (ప్రసాదింప 
కుండునా? భగవంతుని యందనన్యభక్తి అచంచలమైన విశ్వాసము కలిగి 
యుండి సమస్తము వానికే యర్పణచేసి పరప్రాణి కుపకారారము జీవించు 
చున్నచో ఆదయామయుడు వారి యోగజ్షేమములను విచారింపకుండునా? 
కాన ని ర్మల భక్తితో జీవింవుడని బోధించెను 


509 ముహమ్మదునబిగారు జీవించియున్న కాలముననే వారి 
కనేకమంది భక్తులుండెడివారు ఆ భక్తులపుడపుడు వారి సన్నిధి కేగి 
బోధలను విను చుండెడివారు వారిలో నొక గొప్ప ధనికుడుండెను ఆతని 
కొక విశాలమైన ఏపిల్‌ తోట గలదు అందొక (ప్రక్కనొక కుటీరమువేసికొని 
యాతడు ధ్యానము చేయుచుండువాడు మహమ్మదు మతమున కాతడు 
చాలసహాయము చేసినవాడగుటచే, మహమ్మదు వాని యిష్టప్రకార మాతోట 
యందు కొన్ని దినములు వసించుట కియ్యకొనెను 


ఒకనాడాధనికుడు తన కుటీరము బయట గూర్చుండి ధ్యానము 


ఓంకారసత్రయాగము 283 


చేయుటకు ప్రారంభించుచుండగా, అతని యెదుట నొక వృక్షముపై బాగుగ 
తయారైన ఏపిల్‌ పండ్లను ఉడుతలు తినుచుండుటను గాంచెను లేచి 
తోలుదమా, ధ్యానము భంగమగునేమో, ధ్యానించుచునే యుందుమా, 
అయ్యో! అంత మంచి పండ్లను ఉడుతలు కొటీకి వేయుచుండగా చూచి 
యూరకొనుటయా,- అను నీవితర్కమునబడి అపుడపుడు కనులు తెజిచి 
ఉడుతలు పోయినవో లేవో చూచుచు మటల కనులు మూసికొని 
ధ్యానించుచు ఇవ్విధమున నుండెను నేత్రములు మూసికొనినను పోయిన 
ఉడుతలు మలల వచ్చునేమో యను భీతిచే వాని ధ్యానము సరిగ సాగలేదు. 


అయినను, ధ్యానము సమాప్తియైైన పిదప, ప్రతిదినమువలె, 
యధారీతి ఆతడు మహమ్మదు వద్దకు ప్రణామము సల్పుటకై పోయెను 
కాని అంతకు మునుపు ప్రతిదినము మహమ్మదు ఆతడు వచ్చుటతోడనే 
కుశల ప్రశ్నలడిగి, ఆదరమున సంభాషించుచు, ధర్మమును బోధించువాడు 
నాడాతడు జనునప్పుటికి వెంటనే ముఖము వెనుకకు డ్రొప్పెను (విముఖతను 
చూపెను ) తానేమియు తప్పిదము చేసియుండ లేదే, ధ్యానము చేయుటయు 
మయువలేదే, ఏల తామట్టు ఉపేకాభావము వహించితిరని వినయపూర్వక 
ముగ వ్యాకుల హృదయుడై యాతడు గురుదేవుని ప్రార్టింప నాడాతడు 
దేవుని ధ్యానింపలేదనియు, ఉడుతలనే ధ్యానించెననియు వానికి దేవుడు 
గొప్పకాదు, చెట్ల ఫలములే గొప్పవనియు మహమ్మదు చెప్పెను అడి వినియా 
ధనికుడు తన తప్పిదమును గ్రహించి ఆ దినమే కొన్ని వేలమంది పనివాండ్రచే 
ఆ చెట్లన్నియు కొట్టించి వైచి, భోజనము చేసి తదుపరి నిశ్చులముగ ధ్యానము 
చేయసాగాను 


కాన, ధ్యానకాలమున నితర చింతనలెవ్వియు  లేకుండునట్లు 
ప్రయత్నించుచు, అట్టి చింతన లేవేని గలిగిన, అవి యుద్భవించుటకు 
కారణములను గనుగొని, వెంటనే వాటిని నివారించి, తదుపరి ధ్యానమున 
కుపక్రమించినవో ఏ యాటంకమును లేక నిష్టకొనసాగును. 


510 వూర్వమరబ్బీదేశమున నిరువురు భక్తులు నివసించుచుండిరి 
దేవునకు ప్రీతికరమైన కార్యమేదియై యుండునని వారిరువురు తమలో 


284 శ్రిమలయాలళసద్దురు గ్రంధావలళి 


తాము ఆలోచించుకొని వారివారి ఆంతరంగిక సహజస్వభావానుసారము 
ఒకడు నిరంతర ధ్యాననిష్ణుడయ్యు మజీయొకడు సదా లోకోపకార 
కార్యముల జేవట్టియు నుండెను ఇట్లు కొంతకాలము గడువగా ఒక 
దినమున ఆధ్యాన శీలునకుబ్వప్నమున నొక దేవదూత యగుపించెను వాని 
యెడమచంక యందొక పుస్తక ముండెను తానెవరని ఆ భక్తుడు ప్రన్నింప, 
దేవుని దూతననియు, ఆగ్రంధమేమన యడుగ, భగవంతుని సేవకుల 
నామములను తాను లిఖించునట్టిదనియు వచించెను అంత నాభక్తుడు 
అత్యాతురతో తన పేరు అందుండునాయని చూడమనిన, నాదేవదూత 
అందులకై (గంధమును వెతకి చూడ ప్రప్రథధముననే వాని నామమందు 
లిఖింపబడియుండెను అది గాంచి యాభక్తుడు భగవత్సేవకులతో తాన[గ్ర 
గణ్యుడుగ నెన్నబడినందులకు కడు మోదంబందెను 


తన మిత్రుని పేరు అందుండెనో చూడుమనిన, అతడట్లే వెతకి చూడ 
నెచటను వానినామమం దగుపింపలేదు ఈ విషయము మటు నాడాతడు తన 
మిత్రుని కెజింగించెను అది విని యాతడు తాను చేయు కార్యము 
భగవత్రీతికరము కాకపోయెనే యని మిగుల దుఃఖాక్రాంతు డయ్యెను. 
నాటీదినము స్వవ్నమున ఆ రెండవ భక్తునకు మజియొక దేవదూత యగు 
పించెను.వాని కుడి కక్యమున వేజొక పుస్తకముండి యుండెను తానెవరని 
యడుగ దేవుని దూతననియు, ఆ పుస్తకమేమనిన భగవంతుడెవరి సేవకుడో 
వారి నామములన్నియు తాను లిఖించునట్టి గ్రంధమనియు నుడివెను. 
అపుడాభక్తుడు తన పేరు అందుండునా యని చూడుమనిన, నాతడట్లే 
చేయ, మొదటనే గానుపించెను తనమిత్రుని పేరు ఉన్నదో చూడుమన 
నెచటను గన్చింపకుండెను. ఈ సంగతి యంతయు ఆ రెండవ భక్తుడు 
మటునాడు తన మిత్రుడగు ప్రథమ భక్తునకెణీంగింప, అంత నాతడు- 
సర్వజీవరాసులయందును భగవత్స్వరూపమును గాంచి, పరప్రాణి కుపకార 
మొనర్భుటయే నిజమగు ధ్యానమనియు, అట్టివాడే భగవంతున కెక్కువ ప్రీతి 
పాత్రుడనియి బాగుగ (గ్రహింపగల్లెను 


511 ఒక రాజునకు నేత్రవ్యాధి రాగా, వైద్యులతో సంప్రదించి 
నపుడు, దానికి వేటేమందు ఏమియు అవసరము లేదనియు, పచ్చని 


ఓఒంకారసత్రయాగము 285 


వస్తువులను మాత్రము చూచుచుండిన చాలుననియు వచించిరి. అపుడాతడు 
తన రాజ సౌధమున నున్న వస్తువులన్నిటికిని పచ్చని రంగు వేయించెను అట్లు 
వేయించినను, మఅల నెవరినైన చూచినపుడుగాని, కొత్తవారితో మాట్లాడు 
నపుడుగాని, బయట నెపుడైన తెలుపు వస్తువును గాంచినపుడుగాని కన్ను 
పోటు పుట్టుచుండెను అందుచే నాతడు కొన్నివేల రూప్యములు వెచ్చించి, 
రంగు తెప్పించి, ఆ యూరంతయు పచ్చనిరంగు వేయించెను 


ఇంతలో వాని గురువు ఆ రాజధానికి వచ్చిచూడ ఎచటగాంచినను 
పచ్చని గోడలే, పచ్చని వస్తువులే ఏల యట్లు చేసితిరని రాజును ప్రశ్నింప, 
కారణ మంతయు నాతడు సవిస్తరముగ జెప్పెను అపుడు గురువు ఏల 
వ్యర్ధముగ ఇంత వ్యయము జేసితిరి। ఒక పచ్చని కంటిజోడు తొడుగుకొనిన 
చాలదా! ఇల్లేల? ఊరేల, ప్రపంచమంతయు పచ్చగ నగపడునే! యని 
హితోపదేశముజేసి, వెంటనే యొకనికి నాలుగణాలిచ్చి జోడు తెప్పించి రాజున 
కొసంగెను రాజు తన బుద్దిహీనతకు నొచ్చుకొనెను 


అవ్విధముగనే ప్రారంభకాలములో కొందటు వైరాగ్యమును జేపట్టు 
నపుడు, ఏ వస్తువును చూడగూడదు తాక గూడదు, తినగూడదు అని 
నిషేధించుచుందురు అట్టివారు ఊరంతయు రంగువేయువారు 
మటీకొందజు అభ్యాస పరిపక్వత గలవారు ఇంద్రియ మనోనిగ్రహములు 
సిద్దింపజేసికొనినందున దృశ్యవస్తువుల వలన నేబాధయు పొందకుందురు 
వీరు రంగు అద్దములు పెట్టుకొనినవారు మొదటివారు ప్రపంచములోని 
ముండ్లన్నియు నేరవేయదలంచువారి చందనమున నుందురు రెండవవారు 
చెప్పులు తొడుగుకొనిన వారి బోలుదురు దృష్టిని విశుద్దమొనర్చుకొనిన 
ప్రపంచమంతయు విశుద్దముగనే గన్పట్టును మజీయు ఆత్మదృష్టితో గాంచిన 
అంతయు ఆత్మమయముగనే కానుపించును అపుడు దేనిని జూచియు 
భయపడి పారి పోనక్కజలేదు అంతయు ఏకరూపమై దైవవుయమై 
కనుపించును వీరిది భావవైరాగ్యము మొదటివారిది వస్తువైరాగ్యము 
భావవైరాగ్యమే యుత్తమ మైనది అయితే, ప్రారంభములో వస్తు వైరాగ్య 
ముండవలసినదే అది లేనిచో భావవైరాగ్యము సిద్దింపదు 


286 శీమలయాళసద్దురు గ్రంధావళి 


వస్తువైరాగ్యము మసిబొగ్గువంటిది భావవైరాగ్యము తెల్లని బూడిద 
వంటిది మసిబొగ్గునందు కాష్టరూపత్వము లేకున్నను మసి మా(త్రముం 
డును తాకినచో నలుపు అంటుకొనును అట్లే వస్తువెరాగ్యము విషయ 
దోషము లేనిదైనను ప్రమాదముతో గూడియుండును ఏమాత్రము 
ఆజా(గత్త గలి గినను, వైరాగ్యము సన్నగిలినను పతనము సంభవించును 
భస్మము తెల్లగ నుండి యొడలంతయు బూసికొనుటకును వీలువడున ట్లు, 
భావవైరాగ్యము నిష్కళంకమై, (ప్రమాదరహితమ్మై, ఆ(శ్రవుయోగ్యమై 
యుండును అయితే మసిబొగ్గు బాగుగ కాలినచో దాని యందలి కాలిమత్వ 
మంతయు నంతరించి తెల్లని భస్మముగ పరిణత మగునటుల వస్తువెరాగ్యమే 
దృఢపడిన కొలది (క్రవుశః భావవైరాగ్యముగ పరిణావు మొందునని 
యొతుంగునది. 


512. హృదయ పారిశుద్ద్యము లేక “శివోహం, శివోల_హంి అని 
ముచ్చరించువారికంటె,హృదయశుద్దత గలిగి “దాసో౭_హం దాసోఇ_హం? 
అని ఉచ్చరించువారు ్రేష్టులు మొదటివారు కపటయుతులు, రెండవ వారు 
నిష్కపటులు 


ఓమ్‌ తత్‌ సత్‌ 
సమాప్తము 


సాంఖ్యయోగము 


సాంఖ్యయోగము 


మీరిక 


గురుగర్ర్రహ్మో గురుర్విష్పుర్లురుర్చ్దేవో మహేశ్వరః | 

గరుస్పాకాత్ప్సరబ్రహ్మ తస్మై (శ్రీగురవే నమః ॥ 

గురుడే బ్రహ్మయు, విష్ణువును, ఈశ్వరుడును సాకాత్పరమేశ్వ 
రుడును గావున నట్టి గురునికొఅకు నమస్కరించున్నాను. 

'సత్సంగాద్భవ నిస్ప్పృహో గురుముఖాల్చీశం ప్రవద్యాత్మవాన్‌ 

ప్రారబ్దం పరిభుజ్య కర్మశకలం ్రక్షీణకర్మాంతరః । 

న్యాసాదేవ నిరంకుశేశ్వరదయా నిర్జూనమాయాన్వయో 

హార్టానుగ్రహలబ్రమధ్య ధమనిద్వారాద్భహిర్నిర్లతః ॥ 

ముకో౭_రృిద్దిన వూర్వవక షడుదజ్యాసాబ్దవాతాంశుమ 

ద్హ్లౌవిద్యుద్వరుణేంద్ర ధాత్సమహితస్పీమాంత సింధ్వాపుతః 1 

'శీవైకుంరముపేత్య నిత్యమజడం తస్మిన్సరబ్రహ్మణ 

స్పాయుజ్యం 'సమవావ్య నందతి సమం తేనైవ ధన్యః పుమాన్‌ ॥ 

లోకములో మానవుడు సజ్ఞనసాంగత్యమువలన సంసారవాంఛను 
వీడి పిమ్మట గురుకటాత్షముచే (శ్రీమన్నారాయణుని శరణుజొచ్చి యాత్మ 
జ్ఞానము కలవాడై ప్రారబ్దంబను పేరుగల కర్మలేశము ననుభవించి కర్మరహి 
తుడై, సర్వసంగ పరిత్యాగమువలన నిరంకుశ స్వతంత్రుడగు పరమేశ్వర 
దయ యుదయింపగా నందుచే మాయాస్వరూపమైన వంశమును ఛేదించి, 
వునోరంజకమైన యీశ్వరాను[గ్రహముచే లబ్దంబగు సుషుమ్నా నాడీ 
ద్వారము నుండి బయటికి వెడలి, ముక్తుడై, ఆతివాహికులగు (ముక్తులను 
వైకుంఠము నాందించువారు నర్చిరాదులచే బూజింపబడి, వైకుంరమునకు 
బొలిమేరలో నున్న విరజా( దోషరహితమైన) నదిలో స్నానము చేసి, నిత్యమై 
స్వయం ప్రకాశమై యుండు వెకుంరమును జేరి యందు విష్ణుసాయుజ్వము 


290 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నొంది కృతార్టుడై, యా శ్రీవున్నారాణునితో గూడి యానందించు 
చుండును 


శ్రీకాశీతుల్యంబును, అఖండగౌతమీతీరస్టంబును, అనాది సుప్రసి 
ద్దంబును, కోటిలింగ మహాక్షేత్రయుతంబును, రాజరాజు నరేంద్రాది మహాతి 
రథులవే బరిపాలింపబడినదియు నగు రాజమహేంద్ర వరవురంబు వేదవే 
దాంగాది సకలవిద్యా పారంగతులైన మహావిద్వజ్ఞనులతో నలరారుచుండె 


అట్టి పురంబున నతిశోభాయమానంబును, సారంగధరునిమెట్ట కనతి 
దూరస్టంబును, భక్తాగ్రేసరుండగు నెడ్డరామదాసుగారి మరంబునొద్ద (స్త్రీ 
పురుషులకు ప్రత్యేక ప్రత్యేకోపన్యాస ముంటపములు వేరువేర వాస 
యోగ్యములై యతిసౌఖ్యదాయకములగు వాసగృహములు, వర్ణాశ్రమ 
ధర్మానుకూలమైన భోజునవసతులు, స్నానపానాదుల కతిసులభసాధ్యమగు 
యంత్రధారలు, మొదలగు నానావిధ సదుపాయములతో గూడిన పందిళ్ళు, 
మహాత్యాగశీలురాలగు గొల్ల కామమ్మచే పంపబడినవి ఇట్టి త్యాగమునకు 
హేతువు (శ్రీమలయాళస్వాములవారి కరుణాకటాక్షమే 


దివ్యజ్ఞాన సంపన్నులతో నలరారు నీ సభనుగూర్చు యల్పజ్ఞుడనగు 
నేను వర్ణించుట కెంతటివాడను. అయినను గురుకటాక్షంబున నాకుండు 
నల్పజ్ఞా నంబున నాకు దోచిన విషయములను వివరించెద 

గుణదోషా బుధో గృహ్హన్నిందుష్వేడావివేశ్వరః | 

శిరసా శాఘతే పూర్వం పరం కంరే నియచ్చతి । | 


అను నార్యోక్తి చొప్పున గుణ[గ్రహణపారిణులగువారు గుణములనే 
గ్రహించి యవగుణములను గంరస్ట్రముగ జేయుదురుగాక! 


ప్రజలలోపములు సవరణ జేయుటకును, భక్తిజ్ఞాన వైరాగ్యముల 
నభివృద్ది నొందెంచుటకును, కృతయుగము నాటినుండియును లోకో 
పకారపరాయ ణులును, దివ్యజ్ఞాన సంపన్నులునగు మహర్షులు శ్రుతి స్పృతి 


సాంఖ్యయోగము 291 


పురాణేతిహా సములలో నతిగూఢముగా నున్న ముఖ్యాంశములను డీసి 
సభాముఖమున వెలువరించుచుండిరను సంగతి యందఅబకు డెలిసిన 
విషయమే గాన నట్లనే కృత, త్రేతా, ద్వాపర,కలి - యను నాల్లు 
యుగంబులును ప్రత్యేకముగ నాలుగేసి పాదములు కలిగియుండుటయు నట్టి 
నాల్లుపాదములు వేర్వేర క్రవుముగా చతుర్యుగధర్మములును 
గలిగియుండుటం బట్టియు ప్రస్తుత కలియుగ ప్రధవుపాదవుందు 
గృతయుధర్మము లీసనాతధర్మ సభారూపమున మూర్తిభవించినవా 
యనునట్లొప్పారుచుండె 


పైనుదాహరించిన విషయములను గూర్చు వ్యాసాగశ్రమ స్తావకులును, 
విజ్ఞాన మూర్తులునగు శ్రీమలయాళస్వాములవారి ముఖ్యోద్దేశ్యమేమన వారి 
శిష్యకోటియును మతీయు భక్తాగ్రేసరులును నందటు నేక కాలమున 
సమావేశమై యానందించుటయే 


రాజమహేంద్రవరపురంబున జరిగిన యైదవసనాతన ధర్మసభకు 
(శ్రీమల యాళస్వాములవారును, వారి శిష్యవర్గమును, వీరభద్రపురంబున 
నున్న సాధు వమ్మగారును, నామె శిష్యురాండ్రును నింకను మఠజికొంతమంది 
భక్తసంఘ ములును భజనలను జేయుచు వేలకొలది విచ్చేసిరి. ఇట్టి 
ఎహాసభకు బ్రస్తుతము శాంత్యాశ్రమాధిపతులగు శ్ర్రీరాజేశ్వరానంద 
స్వాముల వార(గ్రాసనా ధిపత్యమును వహించిరి 


ఇదంతయు జూచి పరాత్పరుడే శ్రీవులయాళస్వాములవారి 
రూపమున నిచ్చటికి విచ్చేసి యజ్ఞానాంధకార మగ్నులమై యున్న మనకు 
సుజ్ఞాన దీపము నీయవచ్చెనా యనుకొనుచు జను లానందాబ్ది నోలలాడిరి. 


ఈ సభకు పెక్కుజిల్లాలనుండి వచ్చినట్టి బహువిద్యాసంపన్నులును, 
ఆపు రంబున నున్న కవిరాజసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశా(స్త్రి;గారు, 
మహా రాజశ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు, చిత్రపు వెంకటా 
చలంపంతులు గారు మున్నగు ప్రముఖులు పెక్కుమంది దయనేసిరి 


292 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


విద్యాధికురాండ్రగు 'స్త్రీరత్నములు పెక్కుచోట్లనుండియు, నాపురంబున 
నుండియు విచ్భేసి ప్రత్యేక (స్త్రీ సభలలో గొంతమంది యుపన్యసించిరి 
వారిలో శ్రీవుతి నంది వాడ శేషమాంబగారు పద్యరూపముగాను, 
వాగ్రూపముగాను శ్రీమలయాళ స్వాములవారిని గూర్చి యతిగంభీరము 
గాను, సభారంజకముగాను మహా సభలో నుడివిన వాక్యములు మిక్కిలి 
శాఘనీయములుగా నున్నవి. ఆ సమయమున చూచేవారికి భక్తిజ్ఞూన 
వైరాగ్యము లీసభారూపమున వెలు గొందినవా? యని పాడగట్టుచుండెడివి 
సభాంతమున శ్రీ) దైసిడెంటుగారు కలికల్మషనాశనమైన 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే । 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 11 
అను శ్లోకమును సభ్యులందరితో బరింపించి యత్యానందముతో 
జయగ్రదముగా సభను బూర్తిచేసిరి 
సభా ప్రారంభ దినమునుండియు మూడు రోజులు నన్నప్రదానము 
జయ॥పదముగా జరుపబడెను. 


ఇట్లు మహాసభా స్టలియందు ,శ్రీస్వాములవా రుపన్యసించిన సాంఖ్యయో 
గము అను నుపన్యాసమును సర్వజనోపయోగార్థ మచ్చొత్తించి ప్రచురపరచు 
టకై వారి కరుణాకటాక్షమును నాయెడ బ్రసరింపజేసి నాకొసగినందులకు 
వారియెడ నేనెంతయు గృతజ్ఞాడను 


మంగళం గురుదేవాయ మహనీయగుణాత్మనే । 


సర్వలోకరణ్యాయ సాధురూపాయ మంగళమ్‌ ॥ 
ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు బుధజనవిధేయుడు 
కొత్త వెంకటరత్నము. 


ఎమ. 


అాంఖ్యయో గయము* 
సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మస్సదా శ్రితః ! 
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం వదమ్‌ ॥ 


ఓం (శ్రీ కపిలమహాత్మనే నమః ॥ 


సాంఖ్యయోగమును పంచీకరణమని గూడ చెప్పు వాడుక గలదు ఈ 
సాంఖ్యముయొక్క మూలపురుషుడు శ్రీ కపిలమహర్షి. ఈ మహాత్ముడు 
నిరిశ్వర సాంఖ్యుడు. ఈ పరమపురుషుని తత్త్వమున (బ్రకృతొకే ప్రధానమను 
నామ మియ్యబడెను “* ప్రధానమే జగత్కారణము మరియొకరి యవసరము 
లేకయే యీ జగజ్ఞాలము జరుగుచుండుూు” నని యీయన బోధించెను 
అయితే సత్యము, ధర్మము, తపస్సు, దయ, శాంతము, కరుణ మొదలుగా 
గల దైవిక గుణములు ఎక్కువగ నుండవలయునని యెల్లప్తుడును 
(శ్రీబుద్దదేవునివలె చోధించుచుండెడివాడు సాంఖ్యమునగా సంఖ్యలచే 
లెక్కపెట్టి చెప్పట గినడి అని అర్హ్రము గనుక ఈతత్త్వమునకు సాంఖ్యమని పేరు 
వచ్చినది ఈమునీశ్వారుడుగూడ శశ్రీవున్నారాయణుని చతుర్వింశతి 
ముఖ్యావతారవులలో నొక్కడుగా శ్రీవముద్భాగవతములో బేర్కొని 
యున్నారు ““సిడ్డానాం కపిలో మునిః” అని శ్రీకృష్ణభగవానుడు గీతలో 
గూడ సెలవిచ్చియున్నాడు అనగా సిద్రపురుషులలో (శ్రీ కపిలముని భగవదవ 
తారమని యర్ద్హము ఈ సాంఖ్యము గాక సేశ్వరసాంఖ్య మింకొకటి గలదు 
దినికి 'మూలపురుషుండు (శ్రిపతంజలి మహర్షి వీరే యతి పురాతనమును, 
యోగశాన్త్రము లన్నిటికిని మూలమును నగు పాతంజల యోగనూటత్ర 
మును రచించినవారు. 


లీ రాజమండ్రిలో సనాతన ధర్మ సభా పంచమ వార్షికోత్సవ మహాసభ (1931) లో 
శ్రీసద్గురు స్వాములవారి ఉపన్యాసము 


294 (శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


ఇప్పుడు లోకములో గల మహాత్ము లందటును, పూర్విక 
మతాచార్యు లగు శ్రీశంకర, (శ్రీరామానుజ, శ్రీమధ్వ, (శ్రీకృష్ణదైతన్య, 
శ్రీవల్లభా చార్యులు మున్నగు మహాపురుషు లందటును ఈ సాంఖ్యమునే 
సాంఖ్యవుని యొప్పుకొనుచున్నారు దీనిని బంచీకరణవుని మనము 
గహంచనగును ఇది ముఖ్యముగా ముముక్షువు లందరును 
తెలిసికొనదగినది లేనిచో వస్తుతత్తుజ్ఞానము నిస్సంశయముగా 
నెరుంగరాదు కావుననే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మతసంప్రదాయముల 
వారందరును దీనిని గ్రహించవలయునని శాసించిరి పంచీకరణముచేత 
ననగా నపంచీకృతములగు సూక్మభూత ములను భాగానుక్రమముగా 
గలుపుటచేత మాత్రమే యీ జగత్తున జతుర్విధప్రాణికోట్లకు దగిన సూల 
సూక్ష్మ కారణ శరీరోపాధులును నేర్చడగలవు ఈ కారణమువల్ల సేశ్వర 
సాంఖ్యులు ప్రకృతిని అనగా పబ్రధానమును, ట్రేరేపించు పురుషుడొక్క 
డుండియే తీరవలెను అని సిద్దాంతీకరించిరి అందుచే వారివాదము నాస్తికము 
కాదు వారు దానిని ఆస్తికమని రూఢీకరించిరి 


ఈ నాస్తిక ఆస్తిక భాగములు ప్రస్తుతము మనకు చర్చనీయములు 
కాని విషయము లగుటచే వదలి వేసి చర్చనీయవిషయమగు సేశ్వ రసాంఖ్యము 
నవలంబించెదము వేలువేటుగా స్టూల, సూక్మ వస్తువులను గణించి సంఖ్య 
యేర్చరచినందుచే సాంఖ్యశబ్దము వచ్చినదని ముందే చెప్పబడియున్నది గదా! 
అయితే “సాక్షరా విపరీతాశ్చేత్‌ రాక్షసాః పరికీర్తితాణ* - అను న్యాయమునకు 
అక్షర జ్ఞానము విపరీతమైనచో రాక్షసత్వము గలుగునని భావము. 
“సాక్షరా* అను పదమును త్రిప్పి చదివిన *రాక్షసా* అగును గదా! అదే ప్రకా 
రము ప్రస్తుతము కొందతి సాంఖ్యము రాక్షసత్వము నొందినది. సాంఖ్య 
విచారణచేసి యిరువదినాలుగు తత్త్వములును అనాత్మస్వరూపము లనియు, 
వీనికి విలక్షణుండై సాక్షియై, జడములైన యీ తత్త్వములను (ప్రకా 
శింపజేయు కారణమునై యుండుటచే ప్రత్యగాత్మ వేరనియు, అది అప్రాకృ 
తమనియు తెలిసికొనుటయే దీనియొక్క ముఖ్యోద్దేశము. 


సాంఖ్యయోగము 295 


సరే, ఇది తెలిసినచో గలిగెడు లాభమేమి? అని ప్రశ్నించు అభిలాష 
అందరికిని కలుగును లాభమేమన? నరుడు పంచభూతములతో నేర్పడిన 
వమూడు దేహములును, వానిగుణములును తనకు సంబంధించినవి 
కావనియు, తాను నిత్య, శుద్ద, స్వయంప్రకాశ, జ్ఞానస్వరూపుడ ననియు 
గ్రహించి నిత్యశాంతియు, కైవల్యము నొంది సుఖించవచ్చును అనాదికర్మ 
వాసన చేతను, అనిర్వచనీయ మాయాశ్తక్తిచేతను, ఆత్మ నాత్మతో గలిసి 
యుండుటచే అనాత్మగుణము లన్నియు ఆత్మ అగుణములై కనిపించుటయే 
బంధమనబడును. ఇదే అజ్ఞానమనియు, మాయ యనియు, కర్మ యనియు, 
సంసారపాశబంధమనియు మహర్షులు చెప్పుదురు అట్టి దానినుండి విముక్తి 
బడయుటయే మోక్షమని సత్పురుషుల మతము. 


పైజెప్పిన చతుర్వింశతి(24) తత్త్వములును, వాని గుణములున్ను 
తమ యందు రహితము చేసికొనుటయే ముముక్షువుల కర్తవ్యము. ఇట్టి 
విషయ మును వుజచిపోయి గుణములతో గూడియుండియు, 
గుణానుభవముల ననుభవించుచు, సుఖదుఃఖములను బెంపొందించుకొనుచు 
సుఖములను ఆశించుచు దుఃఖములను తొలగింపజూచినను తొలగించుకొన 
జాలక దుఃఖించుచు విషప్రాయమగు విషయానుభవములో మునుగుచు, 
తేలుచు మోహాంధ తమస్సులో నుండియు తాను నిస్సంగుడననియు, 
నిర్మలు డననియు చెప్పువారి సంఖ్య పెరిగిపోయినందుచే వివేకబుద్దియు, 
విద్యా విశాలతయును, గౌరవమును గల గృహస్టులలో కొందు బ్రహ్మవిద్య 
యొక్క మహీ మను తెలిసికొనజాలక యున్నారు అంతేగాక బ్రహ్మవిద్య 
యందును బ్రహ్మ నిష్టలయందును గూడ జనులకు నలత్యభావము 
కలుగుచున్నది. ఇది వారి తప్పు కాదు. బ్రహ్మనిష్టామార్గస్తులలో గల కొందతి 
లోపమే యగును. 


కావున ఇట్టి లోపమగు కళంకమును భారతఖండము నుండి 
పారద్రోలిననే భరత ఖండ మున్నతస్రితికి రాగలుగును. అప్పుడు మాత్రమే 
విద్యయు, వివేక బుద్దియు, ఆత్మగౌరవమును గల జను లీవరమపావనమగు 


296 (శ్రీమలయాళసద్గురు[గ్రంధావళి 


బ్రహ్మనిష్టా మార్గములో బ్రవేశించి ధన్మాత్ములు కాగలుగుదురు ఇతరులను 
ధన్యులనుగా జేయుటకును బ్రయత్నించెదరు. అప్పుడు వమూత్రమే 
సహ।స్రముఖములతో జనులను పీల్చి పిప్పిచేయుచుండు దారిద్య్రమనెడు 
బ్రహ్మరక్షస్సును కోట్లకొలది భయంకరములగు విషజ్వాలల గ్రక్కుచు, 
కాళరాత్రివలె భీకరముఖములతో లోకముంతయు హాహాధ్వని చేయుచు వివేక 
వంతులనుగూడ నమలివేయుచు, కరుణ, శాంతము, వివేకజ్ఞానము మొద 
లగు దైవరసములను హరించివేసి జనులను జీవచ్చవములుగా నొనర్చి దైవ 
స్వభావముగల మానవులను సయితము దయ్యపు స్వభావులుగా మార్చి 
వేయు నీ మహాభయంకర (బ్రహ్మరాకసుడగు నజ్ఞానము భారతదేశములో 
నాట్యము చేయుటకు స్థలము దొరకకపోవును. 


ఈ మహాక్రూరుడును, స్వారాజ్య వినాశకమునకు కారణుడు నగు 
రాక్ష సాధముండును, దయాశూన్యుడు నగు నజ్ఞానికి వివేకవంతులును, 
తపస్సం పన్నులును, కరుణాసాగరులును యోగయుక్తులును నగు 
కొందజు బ్రహ్మ నిష్టులగు సోదరిసోదరులు తమ సజీవరక్తమును |బ్రహ్మనిష్ట 
చేయుటలోను, అనర్గళముగా దానిని బోధించుటలోను వినియోగపఆవెడు 
బలినిచ్చిన మాత్ర ముననే వీడు శమింపగలుగును. లేదా నశించును. ఇది 
యొక్కటి తప్ప నితని పై మారణప్రయోగము మరియొండు లేదు. 

ఓ యస్వాతంత్యమును గల్పన చేయు బ్రహ్మరాక్షసుడా! నీకు 
వినాశకాలము సమీపించినది నీపై మారణ ప్రయోగము చేయుటకొఅకు 
మహాత్ములగు మాంత్రికు అనేకులు భూలోకమున పుట్టియున్నారు సుమా! 
నీయొక్క నామావశేషమును గూడ నిలువనీయక నేన్ను నశింవజేయుదురు. 
ఇది నిక్కము నీకు కాలము సమీపించినది. దీనితో నీవు అంత మొంద 
గల్లుదువు. ఈతత్త్వమును గ్రహించియైనను శాంతము నొందుమా! కరుణ 
వహింపుమా! స్వస్తిపుణ్యాహవచనము చేసికొని సుఖముగా నుండునూ! 


ఇంతవరకు నీపై ననేకులు మహాత్ములగు పుణ్యపురుషులు బ్రవ్మాన్హ్ర 
సమానమగు మారణ్యాాస్త్రములను బ్రయోగించిరి. అత్తజి నీవు చచ్చినట్టు 


సాంఖ్యయోగము 297 


కొంతకాలము పడియుండి దెబ్బతినిన నక్కవలె మరల లేచి మనుష్యుల 
దయారస శాంతరస విజ్ఞానరసములను పానముచేసి దైవాత్మ స్వరూపులగు 
మానవులను పిశాచులనుగా మార్చుచున్నావా? మంచిది. ఇత్తి నీపై 
మారణా(న్రుమును ప్రయోగించెడు మాంత్రికులలో మహాత్మురాండ్రగు 
సోదరిమణులుగూడ గలదు ఇదివరకు వీరెక్కువ పూనిక వహించియుండ 
లేదు. ఇప్పుడో ఇక్కాలమహిమ విశేషమని [గ్రహించుకొనుమూ! 


మతజియొక్క విశేషమునుగూడ నీపై దయగల వాడనగుటచే దెలుపు 
చున్నాను. అదేమన? నీవు కనివిని యెరుంగని బ్రహ్మచారిణులగు నాయాత్మ 
సోదరీమణులు వజ్రాయుధమును గూడ తునుకలుగా చేసెడు వైరాగ్య 
మును, (బ్రహ్మాన్ర్రము నైనను ధ్వంసము చేసెడి సరయమదవ్రతమును, తాతి 
నైనను కరుగజేసెడు మహిమగల కరుణయును, భగవంతుడు ఆదరించు 
టకు తగిన నిర్మలభక్తియును గలిగి తమ నిరంకుశ శృన్త్రములను నీపై 
ప్రయోగించి నిన్ను అంతమొందించుటకు బూనుకొనుచున్నారు. స్వల్ప 
సౌఖ్యము నిచ్చెడు స్వరాజ్యమునకే యెంత మందియో వివేకబుద్దిగల సోదరీ 
సోదరులు తమ రక్తమును సమర్పణ చేయు సమయమున శాశ్వతసుఖము 
నొసంగు స్వారాజ్యము కొకు ఆత్మార్హణము చేయుటలో నట్టివారు సన్నద్దు 
లుగాక యుందురా? 


అంతేగాక మటియొక్క రహస్యముగూడ నీకు తెలుపుచున్నాను. 
అదేమన నింతవరకు నీపై మారణా(న్రముల వ్రయోగించినవారు ఒక్కొక్క 
మతమువారుగాని తెగవారుగాని ఐ యుండిరి అప్పుడు నీకు తప్పించుకొని 
పారిపోవుటకు సందు దొరికినది! ఇప్పుడట్టు కాదు సుమా! సర్వజన 
శ్రేష్టులును ఐకమత్యము పూని సోదరీసోదరుల భావముతో నీపై తీళ్లములగు 
బ్రహ్మనిష్టయను మహా బ్రహ్మాన్ర) మారణప్రయోగమునకు కడంగి దాడివెడల 
సన్నద్దులై యున్నారు ఈతూరి నీవు తప్పించుకొనజాలవు ఈ సారి ధ్యాన 
యోగముచే ఉత్తరదిక్కును, జ్ఞానయోగముచే తూర్పు దిక్కును, భక్తీ 
యోగముచే దక్షిణదిక్కును, నిష్కామకర్మయోగముచే పశ్చిమదెక్కును, 
F20 


298 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


నిర్వాణయోగమునే ఊర్ట్వదిశను, నిర్వికల్ప సమాధి యోగవును 
సొంఖ్యయోగముచే అధోభాగమును బంధించి అలంఘనీయ మగు కోటను 
వీరు కట్టియున్నారు ఇంతవరకెవరును ఈలాగున కట్టియుండలేదు 
ఒక్కొక్క మహాపురుషుడు ధ్యాన, జ్ఞాన, భక్తి, కర్మ నిర్వాణ, నిర్వికల్ప, 
సాంఖ్య, యోగములనెడు వేర్వేరు యోగములచేత ఒక్కొక్క దిక్కును 
మాత్రమే బంధింప జూచుచు వచ్చెను. అప్పుడు నీకు దాగియుండుటకును, 
తప్పించుకొని పారిపోవుటకును అవకాశము దొరికినది సుమా! 


ఇప్పుడో అట్టియాశలు నీకు చిక్కవు. జనుల" దైవరస మును హరించి 
చెజకును నమలి నమలి దానియొక్క రసమును త్రాగిన తర్వాత పిప్పిని ఉమి 
యునట్సుు ఈదైవాత్మస్వరూపులగు జనులను దయ్యవు స్వభావులనుగా 
మార్చివేసిన అజ్ఞానరాత్షసుడా! నీయొక్క నాట్యనర్తనము చూచిన నవ్వు 
వచ్చుచున్నది నీపై నాకేలాటి విరోధమును లేదు. విచారింపగా వంధ్యాపుత్రుని 
వంటి నీవు ఓహో! యీమానవులను ఎట్టి హీనస్టితికి తెచ్చినావు! వర 
మాళ్ళర్యము! నిన్నుగూడ దైవభావముతోనే చూచుచున్నాను. కావున నీవు 
నాకు ఆత్మమిత్రుడవు. ఈలాగున చూడనేర్చిన వారందరికిని నీవు మిత్రుడవే 
యని నేనెరుంగుదును. అయినను ఉత్తమ సంస్కా రమును, పరిశుద్దమైన దైవ 
బోధయు లేనివార్‌పై శత్రుత్వము వహించి నీవిట్టి ఘోరకృత్యము చేయు 
చున్నావు. అయినను నిప్పుడు నీపై యుద్ధమునకు పూనినవారలు దశదిక్కు 
లను బంధించి వేసిరని తెలిసి నీపై (ప్రేమగలిగి సంధిచేయుటకు తలంచిన 
రాయబారివలె నీకు తెలుపుచున్నాను. 


1.పూర్వదిక్కును యమముచేతను, 2 ఆగ్నేయమును నియమము 
చేతను, ౩ దక్షిణమును ఆసనముచేతను, 4 నైర్భతిని ప్రాణాయామము 
చేతను, 5 పశ్చిమమును ప్రత్యాహారముచేతను, 6 వాయవ్యమును ధారణ 
చేతను, 7 ఉత్తరమును ధ్యానమువేతను, 8 ఈశాన్యమును సమాధివెతను, 
9. ఆకాశమును అమనస్కముచేతను, 10 పాతాళమును శివరాజయోగము 
చేతను బంధించియున్నారు సుమా! అంతేగాక పరమనిగూఢతత్త మొకటి 


సాంఖ్యయోగము 299 


మరల తెలుప తలంపు కలుగుచున్నది అదేమన? పూర్వము భరతఖండము 
నుండి నిన్ను తరిమి పారద్రోలుటకు సన్నద్దులైన మహాపురుషులలో 
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమగు భక్తి మాత్రమే యుండెను కొందరికి విష్ణు 
భక్తియు, మరికొందరికి శివభక్తియు, ఇంక కొందరికి శ్రీరామభక్తియు, వేరు 
కొందరికి (శ్రీకృష్ణుభక్తియు, కొందరికి దేవీభక్తియు, కొందరికి దేవ బక్తియు 
మాత్రమే యుండెను" వారిలో కొందరు తమకిష్టమైన భక్తియందు తృప్తి 
వహించి తక్కిన వానిని దూషించుచునుగూడ నుండిరి దోషమే నీకు స్టావర 
స్థల మగుటచే అప్పుడడవిలోనికి తరుమబడిన పెద్దపులివలె ఒక్క దిక్కు 
నుండి మరియొక్క దిక్కునకును, అచ్చటనుండి యింకొక దిక్కునకును 
పోవుటకును, దాగియుండుటకును స్థలము దొరకినది ఇప్పుడట్టుకాదు 
అందరును సహోదరభావముతోను ఆత్మబుద్దితోను, పైనిజెప్పిన శివకేశవ 
శ్రీరామాదిమూర్తులయెడ ప్రత్యేక ప్రత్యేకముగ భక్తి గలవారైనను మరల, నేక 
దైవోపాసకులుగాను నున్నారు. కనుక నీకు ఇత్తరి నిలుచుటకు సూదొమోపని 
సందైనను లేదు సుమీ! 


నీవు పెనుభూతమువలె ఖండాంతరములలోగూడ వ్యాపించియుండు 
కాలమున పశ్చిమఖండము నుండి శ్రీయేసు క్రీస్తు దేవుడు తరుమగా నప్పుడు 
అరేబియాప్రాంతమునకు వచ్చినావు. అచ్చటనుండి శ్రీమహమ్మదునబి 
ఆదేశము నందుండనీయక నిన్ను చీకాకుపరచి తరిమినప్పుడు ఈ దేశము 
నకు వచ్చినావు. పూర్వికులగు బుద్దాది బుషులు దేశము నందెక్కడను నీకు 
ఫ్టలము లేకుండ చేసిరి. అయినను భారతదేశముయొక్క దురదృష్టదోషము 
చేత జనులు స్వార్ద్హతత్పరు లగుటయు, కరుణారసము నశించి జనులు కరిన 
హృదయు లగుటయు, వివేకము నశించుటయు వాటిల్లగా ఇప్పుడు నీకిచ్చట 
నిత్యము ఉత్సవములును, విందులును జరుగుచున్నవి 


అయినను ఈ భారతదేశము పూర్విక పరమ బకుషుల పుణ్య 
పాదరజముచే పవిత్రమైనది గాన భారతీయు లాబుషుల యనుగ్రహము 
గలవారై యిప్పుడు రంధ్రములోపల నుండు ఎలుకలను పొగ వేసి కాల్చి 


300 శీమలయాళసద్లురు([గ్రంధావళి 


చంపునట్టు (బ్రహ్మనిస్టల బూని నిన్ను అలయమొందింపగలుగుదురు 
ఇప్పుడుండు మహాత్ములకు క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ద, హిందు - ఇత్యాది 
మతద్వేషములు లేవుసుమా! కావున ఇత్తరిని నీకు ప్రపంచములో నెచ్చోటను 
చోటు దొరకదు 


అంతేగాక యుద్దకాలములో పరరాజాలతో సంధిచేసికొనునట్లు 
ఊర్ద లోకములగు భూలోకము, భువర్గోకవు, సువర్గోకము, 
మహర్ల్గోకము, జన లోకము, తపోలోకము, సత్యలోకములందుగల 
దేవతలయొక్కయు, గంధర్వులయొక్కయు, యక్షకిన్నరులయొక్కయు, 
సన కాది బుషుల యొక్కయు, బ్రహ్మదేవునియొక్కయు అనుగ్రహము 
బొంది నవారలై _ వీరలున్నారు కావున ఊర్వలోకములో డ నెచ్చోటికి 
వెళ్ళుటకును నీకు సందు దొరకదు అచ్చుటివారందరున్ను మాపక్షమునెడ 
సుహృదయులై యున్నారు. వారందరి ఆశీర్వాదాను(గహముచే తనే 
వీరందరున్ను నీపై దాడివెడల దలంచి యున్నారు 


ఇక అతలమును, వితలమును, సుతలమును, తలాతలమును, రసా 
తలమును, మహాతలమును, పాతాళము మున్నగు లోకము లున్నను అచ్చటి 
వారిని చక్రవర్తి రాష్త్రములను స్వాధినములో నుంచు కొనునట్లు ఆత్మభావ 
ముతో అనగా దైవభావముతో స్వాధీనపరచుకొని యున్నారు ఆయాలోక 
నివాసులగు జీవులునుు డేవతలును, యక్షరాక్షసులును ఇచ్చటివారికి ఆత్మ 
మిట్షులై యున్నారు. కనుక అచఛ్చటెచ్చటను నీకు నిలువ నీడ దొరుకదు సుమా! 
కావున శాంతముతోను కరుణతోను, సోదర ,భావముతోను మెలగుటకు 
చూడుమా! ఈ చతుగ్దశభువనములను వీరు దేనిప్రభావమువలన వశపరచు 
కొన్నారో వినుము. తేజోబిందూపనిషత్తులో చెప్పబడిన పంచదశ 
యోగాంగములచే స్వాధీనము చేసికొన్నారు. 

యమో హి నియమస్య్యాగో మౌనం దేశశ్చ కాలతా 1 

ఆసనం మూలబంధళశ్చ దేహసామ్యం చ దృక్‌ స్రితిః ॥ 

ప్రాణసంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణా | 


సాంఖ్యయోగము ot 


ఆత్మధ్యానం సమాధిళ్చ్ళ ప్రోక్తాన్యంగాని వై క్రమాత్‌ 

1.యవువును యోగాంగముచే పాతాళమును 2నియవు 
యోగాంగముచే మహాతలమును ౩. త్యాగయోగాంగముచే రసాతలమును. 
4,వరౌనయోగాం గముచే తలాతలమును 5 దేశయోగాంగముచే 
సుతలమును 6 కాలయో గాంగముచే వితలమును, 7ఆసనయోగాంగముచే 
అతలమును, 85 మూల బంధ యోగాంగముచే భూలోకమును, 
9 యోగసామ్య యోగాంగముచే భువర్గోకమును, 10 దృక్‌స్థితి 
యోగాంగముచే సువర్గోకమును, 11 ప్రాణాయావు యోగాంగముచే 
మహర్గోకమును,12.(ప్రత్యాహారయో గాంగముచే జనలోకమును, 
13 ధారణయోగాంగముచే తపోలోకమును, 14 ఆత్మధ్యాన 
యోగాంగముచే సత్యలోకమును వీరు జయించియున్నారు. అనగా 
స్వాధీనము చేసికొనియున్నారు ఆ లోకవాసు లందరిని వీరు ఆత్మ 
సమానులుగా చూచినందుచేత తమ ఆత్మలవలె వీరిని వారు (ప్రేమించి 
రక్షించుచున్నారు ఇక పంచదశయోగాంగములలో సమాధి యనెడు ఒక 
అంశము గలదు దానివలన నిన్నుగూడ జయించుదురు సంకల్పమునుండి 
గదా నీవు జనింతువు! కనుక నిస్ఫంకల్పావస్థయగు సమాధియోగములో 
నీవు గూడ లయము నొందగలుగుదువు. అప్పుడు లోకములో నెచ్చట 
చూచినను విజయధ్వనులు మోాగుచుండును స్వస్తివాచకములు విన 
వచ్చును కరుణామతము, శాంతిమతము, సత్యమతము, దైవమతము, 
స్వాతంత్యమతము, బుషిమతము ప్రతిష్టితములు గాగలవు లోకాస్సమస్తా 
స్సుఖినో భవంతు. 


ఆత్మస్వరూపులారా! ఇక మనము [గ్రహించవలసిన విషయముపై 
మనస్సును ప్రవేశపెట్టుదము నవీనవేదాంతులలో కొందరి వేదాంత 
మేమన - ఇంద్రియములకు వృత్తులు స్వభావము లనియే ఖానా 
వృత్తులు స్వభావము లైనచో ఇంద్రియని[గ్రహము 
ననియు, విషయవృత్తి రహితము చేసికొనవలగ్లీ 


డ్‌ ర 
క 

గ్‌, రిడవల 
(ర నియు చే ప్పుడు 


302 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


సర్వోత్మృష్టతమమగు వేదాంతశ్వాన్త్రమునుు పరమ మునీంద్రుల నివృత్తి 
పరవుగు అనుష్టానములును వ్యర్హమైపోవునుగదా? అంతేగాక ముకా 
త్మునికిని బద్దాత్మునికిని మరల ఏమి భేదము గలదు? ప్రాధమిక శిక్షయగు 
బ్రహ్మచర్యమును జపతపస్ప్వాధ్యాయ వ్రతాదులచే ఇంద్రైయని[గ్రహము 
ద్వారా అంతఃక రణశుద్దియు, కలుగునని విథెంచెడు వానప్రస్ట్రమును, శమ 
దమాదులు కలిగిన తర్వాత సన్నాసముచే పొందతగిన ఆత్మసాక్షా 
త్కారమును తెలిపెడు తురీయాశ్రవమమును నిష్ఫలమై పోవునుగదా? 
అంతేగాక విధినిషేధములు, బంధవిముక్తులు, పుణ్యపాపములను తెలిపెడు 
వేదమునకే అప్రతిషత్వము గలుగుటలో సందేహమేమి గలదు? 


ఈతత్త్వవిషయములో వురియొక అనర్హవము గూడ కొందరు 
చెప్పుదురు అదేమన? ఒక్కొక్క యింద్రియమునకు ఒక్కొక్క అధిదేవత 
కలదనియు, ఆ యా అధిదేవతల (పేరణచే ఆయాయింద్రియవముల 
కార్యములు జరుగు చున్నవనియు పలికెదరు. అట్టు వాదించువారితో 
“మీరెవరైన అట్టి అధిదేవత లను చూచియున్నారా”” అని మాత్ర మడిగిన 
చాలును సద్గురు శుశ్రూష సత్య ధర్మనిష్ట చేసికొనకపోవుటచేతను, 
ఇంద్రియసుఖములను మరిపించు టకు దానికన్న అధికమగు దైవసుఖమును 
పొందకపోవుటచేతను, యధార్ల[( బహ్మనిష్ణలు తగ్గిపోవుటచేతను, 
సంస్కారజీవులు కాకపోవుట చేతను, దైవ కరుణ కలుగక పోవుటచేతను 
ఇట్టిభమకును, ప్రమాదములకును లోనగుట తటస్థించుచున్నది 


వారు ఒక్కొక్క యింద్రియమునకు ఒక్కొక్క అధిదేవత ఉన్నట్లు 
చెప్పు చున్నారే? సరే! జొహ్వేంద్రియమునకు వరుణుడు అధిదేవత గదా! 
ఈవరుణు డొక్కడా? లేక అనేకులా? అనేకులైనచో ఒకే రకము 
గలవారలా? లేక మంచి చెడు గుణములు గలవారలా? లేక ఒక్కడైనచో సదా 
ఏకరూపముతో గూడినవాడా? లేక వికారములు గలవాడా? ఒక్కడని 
చెప్పినచో అందరి జొహ్వేం[డ్రియము ఒకే రుచిని కోరుచుండవలయును అట్టు 
కనిపించుట లేదు వివిధములగు కోరికలు గలిగిన జనులు గలరు దీనికి 


సాంఖ్యయోగము 303 


కారణమేమి? అనేకవరుణు లుండి వేర్వేరగు వుంచిగుణములుగాని, 
చెడుగుణములుగాని కలవారైరేని మనకు మంచిది ([గ్రాహ్యమును, చెడ్డది 
అగ్రాహ్యమును అగును 


అంతేగాక ఇంద్రియాధిదేవతల గుణములకు మార్చు లుండునా? 
లేదని చెప్పినచో ఒక్కనికే తమోగుణముతో నుండునప్పుడు వానికి 
ఆహారముపై గలుగుకోరిక ఒక విధముగాను, రజోగుణముతో 
గూడునప్పుడు వురియుొక రుచిపైని అభిలాషయు, సత్త్వగుణము 
గలుగునప్పుడు వేణువిధమగు ఆహార ప్రీతియు కలుగుటకు కారణమేమి? 
మరల అట్టివారికే శుద్దసత్త్వము గలుగు నప్పుడు షడ్రసములలో 
దేనియందును ఇచ్చలేక అతడు సదా దైవరసా మృతమును పానముచేసి 
తన్మయాత్ముడై దైవాకారవృత్తిలో నుండుటకు కారణమేమి? ఈ విషయమై 
యెక్కువగ తెలిసికొన గోరువారు త్రిగుణము లను గురించి తెలిపెడు 
భగవద్గీత పదునాల్గవ అధ్యాయమును అవశ్యముగా చదువవలయును అందు 
గుణములయొక్కయు, గుణముల మార్శుల యొక్కయు, 
గుణత్రయాతీతుల యొక్కయు అవస్థను తెలుసుకొన వచ్చును ఇదేరీతిగా 
గుహ్యేంద్రియ మునకు ప్రజాపతి (బ్రహ్మ అధిదేవత అనెదరు అప్పుడు 
విరక్త బ్రహ్మయు అరక్తబహ్మయు, ఇద్దరుందురా? పైరెండింద్రియముల 
విషయములు బంధము గలుగచేయుటలో ముఖ్యములు. 


పృథివ్యాం యాంతి భూతాని జిహ్వోవస్టనిమి త్తకమ్‌ 1 
జిహ్యోవస్థ పరిత్యాగే కో న ముచ్యేత బంధనాత్‌ ॥ 


సమస్తప్రాణికోట్లు ప్రకృతియను వలలో చిక్కుకొని నశించుటకు 
జిహ్వ, ఉవస్ట అను రెండింద్రియములు కారణము ఈ యిం(ద్రైయ 
ద్వయమును జయించినవాడు మాయను జయించినవాడే ఇట్టివానికి ఇచ్చటే 
ముక్తి గలదు ఈశ్లోకమునం దొక పరమ రహస్యము కలదు, అదేమన చక్షుః 
శ్రవణ, ఘాణాది ఇంద్రియములలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క 


304 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వృత్తిమాత్రమే కలదు జొహ్వేంద్రియమందు వాగిండ్రియమగు కర్మేంద్రియ 
మొకటియు, జ్ఞానేంద్రియవుగు రసనేంద్రియ మొకటియు గలవు 
ఆలాగుననే గుహ్యేంద్రియమున కును రెండు వృత్తులు గలవు కావున తక్కిన 
యింద్రియముల కన్న వీనిలో అధికముగానుండు ఇంద్రియములను 
తొలగించినచో సమరసజ్ఞానము కలు గును అప్పుడే సర్వభూతములలోను 
తనను, తనయందు సవుస్తభూతములను చూచెడు సవుత్వజ్ఞానము 
కలుగును ఇదే ప్రతిబంధరహిత ప్రబోధాఖండైక రసజ్ఞాన మని యోగి 
పుంగవులు చెప్పెడు అద్వైతజ్ఞునము 

ఈ రెండుద్వారములను మూయునప్పుడు దైవికమగు మరిరెండు 
ద్వారములు తెరవబడును అదే బ్రహ్మరంధ్ర మనియు, కుండలీ ఉద్పోధము 
లేక సుషుమ్మోద్బోధము అనియు పరమసిద్ద మునీంద్రులు వచించెడు బ్రహ్మ 
ద్వారము సామాన్యశా[న్హ్రములలో దేహమునకు నవద్వారములే చెప్ప 
బడెను విశేషశ్యాన్ర్ర) మగు కరోపనిషత్తున పదునొకండు ద్వారములు 
చెప్పబడియున్నవి అజ్ఞానదశయందు నవద్వారములు తెరచియుండు 
ననియు, విజ్ఞాన దశలో పైజెప్పిన రెండు ద్వారములు తెరువబడుననియు 
గలదు. అప్పుడు మాత్రమే అతీంద్రియజ్ఞానమునుు, దైవికజ్ఞానమును మనకు 
గలుగును అంతవరకు ఇంద్రియజనిత జ్ఞానమును, మానవగమ్య జ్ఞాన 
మును మాత్రమే సిద్దించును కనుకనే మహనీయులు చెప్పు విషయము అతీం 
ద్రియజ్ఞానమనియు, అమానుషిక విషయమనియు లోకులు చెప్పు రహ 
స్యమై యున్నది 

ఇచ్చట ప్రకృతియొక్క తెరను దహింప జేయవలెను ఇది 
జ్ఞానమార్గము. లేదా ప్రకృతియొక్క ముసుగును చింపి పారవేయవలయును 
ఇది యోగమా ర్లము ఇంక ప్రకృతియొక్క గోడను బ్రద్దలుగా గొట్టవల 
యును ఇది నిష్కామకర్మయోగము. లేదా ప్రకృతియొక్క ఆవరణమును 
త్రోసివేయ వలెను. ఇది భక్తియోగము పై జెప్పబడిన ప్రకారము, బుద్దికి 
అధిదేవత బృహస్పతి యనియు గలదు కొన్ని శాస్త్రములలో బ్రహ్మయని 


సాంఖ్యయోగము 305 


గూడ కాను పించుచున్నది ఎక్కువవుంది బృహస్పతినే అంగీకరించి 
యున్నారు సరి అభ్టైన మందబుద్దికిని, సూత్మబుద్దికిని, మూఢథబుద్దికిని 
కారణమేమి? ఇట్లే వున స్సుయొక్క అధిదేవత చంద్రుడందురు 
క్రూరచంద్రుడును, శాంత చంద్రుడును, మూఢచంద్రుడును ఉందురా? 
ఒక్కరికి శాంతమనస్సును, మరియొకరికి దయతోగూడిన మనస్సును, 
ఇంకొకరికి (ప్రమమయ మనస్సును కలుగుట వారివారియొక్క దోషమా? 
చంద్రునియొక్క దోషమా? మరియు ఒక్కరి మనస్సే ఒక్కరి బుద్దియే 
తమోగుణము, రజో గుణము, సత్త్వగుణము, కలుగు ఒక్కొక్క కాలమున 
పరిణామము పొంది మారుటకు కారణ మేమి? ఈ లాగుననే అన్ని యింద్రి 
యములయొక్కయు, ఇంద్రియాధిదేవతల యొక్కయు విషయమును 
పరికిలించుకొనవలయును వుముక్షువులారా! ఈలాటి మాటలతో 
మోసము నొందక సత్య, ధర్మ, సదాచారరతులై యింద్రియములకు 
గలుగుచుండు మార్పులన్నియు సత్త్వ, రజ, స్తమోగుణములను అనుసరించి 
కలుగుచుండునని గ్రహించి, గుణ త్రయా తీతులగుటకు తగిన ప్రయత్నము 
చేయవలయును గుణములతో గూడి యుండువరకు ఆత్మ ప్రకృతి 
బంధనముననుండి, వలలో చిక్కుకొనిన చేప చందంబున విముక్తి 
నొందజాలదు 


ఈవిషయమై శ్రీజగద్గురు శంకరాచార్యులవారు ఆత్మబోధమున 
ఉపదేశించినది చూడుడు 


జీవన్ముక్తిస్తు తద్విద్యాత్పూర్వోపాధి గుణాం స్పృజేత్‌ | 

స సచ్చిదాది ధర్మత్వాద్భేజే భ్రమరకీటవత్‌ ॥ 

లోకమందు పురుగును తుమ్మెద తీసికొనివచ్చి రుంకారము చేసిన 
మాత్రము చేతనే ఈ పురుగు తన్ను చంపుచున్నదను భయము కలదై, తన 
తలంపును చలించకుండ ఈరుంకారమందుంచిన మాత్రము చేత, తన 
యందు పూర్వమున్న కీటక (పురుగు ధర్మమును వదలి భ్రమరస్వ 


306 _శ్రీనమలయాలసద్దురు గ్రంధావళి 


ఆరోపింపబడుచున్నదో ఆలాగే ముందు చెప్పబడిన నానావిథములైన 
శరీర ముల సంబంధమువలన, పరిశుద్దమైన ఆత్మయందు బ్రాహ్మణత్వాది 
జాతిభేదములును, దేవదత్తయజ్ఞదత్తాదిసంజ్ఞలును, |[బ్రహ్మచర్యాద్యా [శ్రమ 
ములునుు మరియు విలోమాదిజాతులును అన్నియు అవివేకముచే 
కల్పీంపబడునవి గాని వాస్తవములు కావు 

శ్రవణా దిభిరుద్దిప్త జ్ఞానాగ్ని వరితాపితః | 

జీవస్పర్వమలాన్ముక్తన్స్వర్హవద్ద్యోతతే స్వయమ్‌ ॥ 

లోకమందు బంగారు సమస్తలోహములతో గూడి వాని మాలిన్యముచేత 
కప్పబడి తెలియరాక యున్నప్పటికిని దానికి జేయవలసిన పుటాదిసంస్కా 
రములచేత దానియందుండు మాలిన్యము నివర్తింపబడి బంగారు తనకు తానై 
ప్రకాశించుచున్న ట్లు జీవుడును శ్రవణాద్యభ్యాసమువలన వాడుకపడి 
సంసారహేతుభూతమైన మూలాజ్ఞానము నివర్తింపబడగా తనకు తానై 
ప్రకాశించుచున్నాడనుట ఈవిషయమై శ్రీకృష్ణపరమాత్ముండు గీతపదు 
నాల్గవ అధ్యాయమున ఉపదేశించిన విషయము చూడందగును 

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమృవాః | 

నిబధ్న న్లి మహాబాహో ! దేహే దేహినమవ్యయమ్‌ ॥ 14-5 

ఓ అర్జునా || గుణములననెవ్వి? అవి యెట్లు బంథించునను సంగతి 
వినుము సత్త్వము, రజస్సు, తమస్సు, ఈ మూడు గుణముల పేర్లు అవి 
అవిద్యా స్వరూపము లగుటం జేసి గుణములవలె కేత్రజ్ఞానికి నెప్పుడును 
స్వాధీన ములై దేహవుందుండి దేహమే ఆత్మ యని తలంచినట్ను 
అవ్యయుడగు క్షేత్రజ్ఞాని బంధించుచుండును ఇవి అంతఃకరణములో 
నుండువరకు భమసప్రమాద జ్ఞానమును గలుగజెయును. ఎరుపు నలుపు, 
పసుపు రంగులతో అద్దిన వనము నైజమగు తెలుపును కనపరచక, 
రంగులవర్లమై యున్నట్లు ఆత్మను మోసపరచి దృశ్యములో బంధించును 

గుణానేతా నతీత్య త్రీన్‌ దేహీ దేహసముద్భవాన్‌ । 

జన్మమృత్యుజరాదుః ఖైర్విముక్తోఐ_మృతమశ్చుతే 11 

మాయవలన పుట్టినవి కావున అనరరూపము లైనవియు, దేహాద్యుత్పత్తి 


సాంఖ్యయోగము 307 


రూపమును చెందునట్టు, శ్రవణాదులచే నాత్మను విచారించగా తాను జీవ 
ధర్మమును వదలి, సచ్బిదానందరూపమైన బ్రహ్మస్వరూపమును బొంది, 
వృత్తిరహితుడై యుండుటే జీవన్ముక్తి యని ముముక్షువు తెలిసికోవలసిన దనుట 
నానోపాధివశాదేవ జాతినామాశ్రమాదయః | 
ఆత్మన్యారోపితాస్తోయే రసవర్జాదిభేదవత్‌ 1 


స్వభావముచేతనే మధురమైన జలమునందు చేదు, పులుపు, తీపు, 
ఎణుపు, పచ్చన మొదలైన గుణములు గల పదార్రములయొక్క సంబం 
ధములచేత, ఆయాపదార్టములయొక్క రుచియును, రూపమును ఏలాగున 
ఆరోపింపబడుచున్నదో ఆలాగే ముందు చెప్పబడిన నానావిధములైన శరీర 
ముల సంబంధమువలన, పరిశుద్దమైన ఆత్మయందు బ్రాహ్మణత్వాది జాతి 
భేదవులును, దేవదత్త యజ్ఞదత్తా దిసంజ్ఞలును, బ్రహ్మచర్యాద్యాశ్రవు 
ములును, మరియు విలోమాదిజాతులును అన్నియు అవివేకముచే కల్పింప 
బడునవి గాని వాస్తవములు కావు 


శ్రవణాదిభిరుద్రీప్త జ్ఞానాగ్ని వరితాపితః ! 
జీవస్పర్వమలాన్ముక్తస్స్వర్ణవద్ద్యోతతే స్వయమ్‌ ॥ 


లోకమందు బంగారు సమస్తలోహములతో గూడి వాని మాలిన్యము 
చేత కప్పబడి తెలియరాక యున్నప్పుటికిని దానికి జేయవలసిన 
పుచాదిసంస్కా రములచేత దానియందుండు మాలిన్యము నివర్తింపబడి 
బంగారు తనకు తానై ప్రకాశించుచున్నట్టు జీవుడును శ్రవణాద్య 
బ్యాసమువలన వాడుకపడి సంసారహేతుభూతమైన మూలాజ్ఞానము 
నివర్తింపబడగా తనకు తానై ప్రకాశించుచున్నాడనుట ఈవిషయమై 
శీకృష్ణపరమాత్ముండు గీతపదు నాల్గవ అధ్యాయమున ఉపదేశించిన 
విషయము చూడందగును 


'సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమృవాః ! 
నిబధ్న ని మహాబాహో ! దేహే దేహినమవ్యయమ్‌ ॥ 


శ 


308 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ఓ అర్జునా ! గుణములన నెవ్వి? అవి యెట్లు బంధించునను సంగతి 
వినుము సత్త్వము, రజస్సు, తమస్సు- ఈ మూడు గుణముల పేర్లు అవి 
అవిద్యా స్వరూపము లగుటంజేసి గుణములవలె క్షేత్రజ్ఞానికి నెప్పుడును 
స్వాధీనములై దేహమందుండి దేహమే ఆత్మ యని తలంచినట్లు అవ్యయుడగు 
కేత్రజ్ఞాని బంధించుచుండును ఇవి అంతఃకరణములో నుండువరకు 
భ్రమప్రమాద జ్ఞానమును గలుగజేయును ఎరుపు, నలుపు, పసుపు రంగు 
లతో అద్దిన వస్త్రము నైజమగు తెలుపును కనపరచక, రంగులవర్షమై 
యున్నట్లు ఆత్మను మోసపరచి దృశ్యములో బంధించును 


గుణానేతానతీత్య త్రీన్‌ దేహీ దేహసముద్భవాన్‌ | 

జన్నమృత్యుజరాదుః క్రైర్విముకో£_మృతమశ్నుతే ॥ 

మాయవలన పుట్టినవి కావున అనర్హరూపము లైనవియు, 
దేహాద్యుత్పత్తి మూలములునగు ఇట్టి సత్త్వ, రజ, స్తమోగుణములను తాను 
శరీరముతో నుండినప్పుడే బ్రహ్మజ్ఞానానుభవమువలన అనగా ఆత్మ యీ 
మూడు గుణములకు విలక్షణుడను జ్ఞానమును సంపాదించుటవలన 
అతిక్రమించిన వివేకి జన్మ, మృత్యు, జరాది దుఃఖములనుండి నివృత్తి 
బొందినవాడై నిత్య శాంతియగు అమృతపదవిని పొందును. 


భోగైశ్వర్యవ్రసక్తానాం తయా౭.వహృతచేతసామ్‌ । 
వ్యవసాయాత్మికా బుద్ది స్పమాధౌ న విధియతే ॥ 


ఇంద్రియాదివిషయ భోగములయందును, ఐశ్వర్యాదులయందును 
ఆసక్తి గలిలి, అట్టి భోగైశ్వర్యములచేత అపహరింపబడిన మనస్సు గలవానికి 
ఆత్మస్వరూప జ్ఞానమందు అనగా నిర్విషయ నిర్వికల్ప సమాధియందు, 
ప్రవృత్తియే కలుగదు జనులారా! పామరులు తాము ఇంద్రియాది ప్రపంచ 
సౌఖ్యముల ననుభవించి కృతార్జ్చు లగుచున్నారమని మాయామోహముచే 
తలంతురు. కృష్ణపరమాత్ముడు చెప్పినది అట్టు గాదు ఇంద్రియార్ధ విషయ 
ములతో గూడిన మాయయగు దయ్యము మిమ్ములనే పీల్చి పిప్పి చేయుచు 


సాంఖ్యయోగము 309 


న్నదని చెప్పుచున్నాడు కావున ఈవిషయమై సచ్చా(న్త్రము సహస్రముఖము 
లతో దీనినే ఉద్దోషించుచున్నది వ్యాసవిస్తర కారణమువే నిట్లు క్లుప్తముగ 
తెలుపబడినది 


మరియు ప్రస్తుతము పరమపావనమగు వేదాంతమునకు చెరుపు 
గల్లుటకు మూడు కారణములు కలవు ఒకటి వృత్తులు ఇంద్రియములకు 
స్వభావ ములని చెపుటయు, దానియొక్క నివృత్తికి ప్రయత్నింపక 
పోవుటయు ఇది చాల అపాయకరవుగు బాధాకరమైన బోధయ్లై 
పరిణమించెను. ఇది యెటు వంటిదనగా, ఒక దొంగపని చేయువానితో అడి 
వాని కులవృత్తియనియు, స్వాధర్శ్మవృత్తిలో దోషము లేదనియు 
చెప్పినట్లుండును అతడు ఎప్పుడైన బంధీకృతుడు కాకపోవునా? 


రెండవది ఇంద్రియముల నిరోధించు విషయమై మన ప్రయత్న 
మేమియును అక్కర లేదు అదే పరిపక్వదశలో స్వయముగా నిలిచిపోవును 
అని బోధించుట ఇది ముందు చెప్పిన ఉపదేశముకన్న కొంచెము మేలైనది. 
ఏలయన పరిపక్వదశలో వృత్తిరహితము కాగలదని చెప్పినందుచే ఇంకను 
పరిపక్వము కాలేదే అని కొంచెము విచారము గలవాడు తలంచును కావున 
నివృత్తిపరమగు ప్రయత్నమునకు అవకాశ ముండును కాని ఇదియు మంచిది 
కాదు ఏలయన, రోగియైనవానికి పధ్యము అంతగా అక్కరలేదు బొషధసేవ 
చేయుచు రాగా రాగా క్రమముగా రోగశాంతి కలిగి సౌఖ్యము నొందవచ్చునని 
చెప్పినట్టుండును లేక కళాశాలలో జదు వుచుండు విద్యార్థితో పరీక్షలో 
ఉత్తీర్ణుడవగు విషయమై నీ ప్రయత్న మక్కరలేదు అని చేప్పినబ్లైన చక్కగా 
జదివెడు బుద్ది కలుగదు గదా? దీనివల్ల త్వరలో పురోవృద్దికి మార్గము లేదు. 
కావున ఇదియు శ్రేష్టము కాదు 


మూడవమార్గము మరియొకటి కలదు అదేమని అంతయును 
బ్రహ్మము దాని కన్యమైన దేడియు లేదు. కావున గుణములును గుణియును 
కూడ, అనగా ఆత్మనుగూడ దైవభావము చేసికొనుము అని తెలిపొెదరు ఇది 
సరియైననుు మందమతులకు చెప్పవలసినది గాదు ఇది అతీత వైరాగ్యనిష్ట 


310 _శ్రీనులయాళసద్దురు గ్రంధావళి 


గలవారిని గురించి ఉపదేశించవలసిన విషయము, ఇట్టి సాధన చేయువారు 
పరిపక్వ హృదయులైనచో “దైవము నిర్విషయము, నిత్యము, శుద్దము, 
అఖండము, ఆనందము గదా! విషయమును, అశుద్దబుద్దియు కలుగ 
రాదు ” అని తలంచి నివృత్తిమార్గములో ్రవేశింతురు అట్టి యోగ్యత లేని 
వాడైనచో అతడు తప్పక విషయమోహములో మునిగిపోవును. కావున 
ఈమూడింటికి విలక్షణమైన ఆత్మైకబోధయును, తగిన యోగసాధనయు 
బోధించుట యుచితము ఒకవేళ పూర్ణపరిపక్వస్టితి లేనిచో అట్టిస్టితిని పొంద 
వలయుననియు, లేనిచో ముక్తి కలుగదనియు మాత్రముపదేశించిన చాలును 
అభ్లైన చెడుటకు మార్గము లేదు 


ఈవిషయమై ఒక కథ (శ్రీ వివేకానందస్వాములు తెలిపియున్నారు 
అదేమన దైవస్వభావమును, అసురస్వభావమును గల ఇద్దరు ఆత్మతత్త్వము 
తెలిసికొన నభిలాషగలవారై పూర్ణ(ప్రజ్ఞాలగు ఒక మహామునివద్దకు వెళ్లిరి 
(ప్రేమతో వారువచ్చిన కార్యమునుగూర్భి ముని అడిగెను. ఆత్మసాక్షాత్కా 
రము బోధింపుడని ఆ ముముక్షువు లిద్దరును తెలిపిరి అపుడు ఆపర 
మునీంద్రుడు అది మీ యొక్క స్వరూపము, ఆనందముగా నుండుడు అని 
సెలవిచ్చి పంపెను 


అసురస్వభావము గలవాడు తనకోరిక త్వరలో ఫలించి నందుచే 
సంతోషభరితుడై కావలసినంత భకత్షుములు, భోజ్యములు, పాన ములు, 
(స్త్రీలు, సేవకులు మొదలయినవి సమకూర్చుకొని అనుభవించు చుండెను 
మరి యేమియును విచారింపకపోయెను. 


దైవగుణము గలవాడు విచారశీలు డగుటచే దేహమే ఆత్మయని చెప్పిరి 
ఇది యెట్లు నిజమగును? షడూర్ములతోను, షడ్విధవికారములతోను 
కూడిన యీ దేహమెట్లు ఆత్మ యగును? అంతేగాక దీనివలన జర, నర 
మొదలైనబాధలు గలుగుచుండునే? సదా దీనిలో ఆనందము గలుగుట లేదే? 
ఆను తలంపు గలవాడై దేహమును (ప్రేరింపజేయు నింద్రియములు ఆత్మగా 


సాంఖ్యయోగము 309 


న్నదని చెప్పుచున్నాడు కావున ఈవిషయమై సచ్చా(న్త్రము సహస్రముఖము 
లతో దీనినే ఉద్దోషించుచున్నది వ్యాసవిస్తర కారణమువే నిట్లు క్లుప్తముగ 
తెలుపబడినది 


మరియు ప్రస్తుతము పరమపావనమగు వేదాంతమునకు చెరుపు 
గల్లుటకు మూడు కారణములు కలవు ఒకటి వృత్తులు ఇంద్రియములకు 
స్వభావ ములని చెపుటయు, దానియొక్క నివృత్తికి ప్రయత్నింపక 
పోవుటయు ఇది చాల అపాయకరవుగు బాధాకరమైన బోధయ్లై 
పరిణమించెను. ఇది యెటు వంటిదనగా, ఒక దొంగపని చేయువానితో అడి 
వాని కులవృత్తియనియు, స్వాధర్శ్మవృత్తిలో దోషము లేదనియు 
చెప్పినట్లుండును అతడు ఎప్పుడైన బంధీకృతుడు కాకపోవునా? 


రెండవది ఇంద్రియముల నిరోధించు విషయమై మన ప్రయత్న 
మేమియును అక్కర లేదు అదే పరిపక్వదశలో స్వయముగా నిలిచిపోవును 
అని బోధించుట ఇది ముందు చెప్పిన ఉపదేశముకన్న కొంచెము మేలైనది. 
ఏలయన పరిపక్వదశలో వృత్తిరహితము కాగలదని చెప్పినందుచే ఇంకను 
పరిపక్వము కాలేదే అని కొంచెము విచారము గలవాడు తలంచును కావున 
నివృత్తిపరమగు ప్రయత్నమునకు అవకాశ ముండును కాని ఇదియు మంచిది 
కాదు ఏలయన, రోగియైనవానికి పధ్యము అంతగా అక్కరలేదు బొషధసేవ 
చేయుచు రాగా రాగా క్రమముగా రోగశాంతి కలిగి సౌఖ్యము నొందవచ్చునని 
చెప్పినట్టుండును లేక కళాశాలలో జదు వుచుండు విద్యార్థితో పరీక్షలో 
ఉత్తీర్ణుడవగు విషయమై నీ ప్రయత్న మక్కరలేదు అని చేప్పినబ్లైన చక్కగా 
జదివెడు బుద్ది కలుగదు గదా? దీనివల్ల త్వరలో పురోవృద్దికి మార్గము లేదు. 
కావున ఇదియు శ్రేష్టము కాదు 


మూడవమార్గము మరియొకటి కలదు అదేమని అంతయును 
బ్రహ్మము దాని కన్యమైన దేడియు లేదు. కావున గుణములును గుణియును 
కూడ, అనగా ఆత్మనుగూడ దైవభావము చేసికొనుము అని తెలిపొెదరు ఇది 
సరియైననుు మందమతులకు చెప్పవలసినది గాదు ఇది అతీత వైరాగ్యనిష్ట 


312 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


జడమనియు, సుషుప్తిలో విలీన మొందుచున్నదనియు, బుద్దిని ప్రకాశింప 
జేసెడు ప్రజ్ఞయగు ఆత్మ దీనికి విలక్షణమై త్రికాలాబాధ్యమై, నిత్యమై, 
శివమై, వెలుగుచుండుననియు తుదకు కనుగొనెను 


పట్టరాని సంతోషము గలవాడై పరుగెత్తుకొనిపోయి గురుపాదములపై 
బడి తన అనుభవమును తెలిపెను అప్పుడును గురువు ముందు చెప్పిన 
ప్రకారమే ““అదే నీస్వరూపము అదే ఆత్మ, ఎల్లప్పుడు సుఖముగా 
నుండుము” అని బోధించి పంపెను దైవగుణము గలవాడగుటచే ఈశిష్యుడు 
తనలో తాను విచారణ చేసికొని నిత్యాత్మను గనుకొని ధన్యు డయ్యెను 


పైని జెప్పబడిన అసురగుణము గలవాడు విషయసుఖముల 
ననుభవించి, ఇంద్రియము లన్నియు క్షీణించిపోవు రోగగస్తుడై, 
ధనమంతయు కోల్పోయిన తర్వాత తనపరివారము వారందరును తనను 
విడివిపెట్టినందున బహువిధములగు దుఃఖములలో చిక్కుకొని, తుదిని 
మరణవేదన సహింపజాలక దుఃఖించి దుఃఖించి చ చ్చెను. 


కావున ఆత్మస్వరూపులారా! పుణ్యపురుషవంశములో బుట్టిన 
వారలారా! పుణ్యాత్ముల అను[గ్రహము పొందినవారలారా! అంతయు 
బ్రహ్మమని బోధించుటలో నిట్టి అపాయము కలదని జ్ఞప్తిలో నుంచుకొనుట 
కొరకు ఈకథ యిచ్చట ఉద్దరింపబడినది. మరియు ఇంద్రియముల 
యొక్కయు, ఇంద్రైియవృత్తుల యొక్కయు, ఇంద్రియాధి దేవతల 
యొక్కయు విషయమై పరమరహస్య మొకటి గలదు. ఇదే సాంఖ్య 
మందుగల మర్మము. 


సమష్టిలో వ్యష్టిని ఐక్యపరచవలసియుండును, లేనిచో బ్రహ్మాత్మైక్యభా 
వము కలుగదు మరియు పిండ, అండములను ఏకము చేయుటకును 
అండాండములో గలది పిండాండములోను కలదని చూపించుటకొ రకును 
ఇంద్రియాధిదేవతలను తిలకించవలసీవచ్చినది. ఈ పరవురహస్యము 
తెలియకపోవుటచేతనే వేదాంతులలో కొందరు [భ్రమనొంది తాము చేయు 


సాంఖ్యయోగము 313 


కార్యముల భారమును ఇంద్రియాధిదేవతలపై నుంచి బద్దులగుచున్నారు 
ఇంద్రియాధిదేవతలే కార్యములు చేయునది నిజమైనచో దానివల్ల కలిగెడు 
సుఖదుఃఖములును, స్వర్గనరకములును, బంధవిముక్తులును అనుభవించు 
వారెవరని ప్రశ్న గలుగును గదా! బంధమును విముక్తియును కూడ (భ్రాంతి 
యని తెలిపెడు పదవి యొక్కటి గలదని పలుకుట కలదు అయితే అచ్చట 
ఇంద్రైయములును, ఇం(ద్రియాగములును, ఇంద్రియాధి దేవతలును సయి 
తము (భ్రమయని యేల పలుకకూడ దను (ప్రశ్నకు అవకాశ మేర్పడుచున్న 
దనికూడ పైరీతిని తర్కించువారు జ్ఞప్తిలో నుంచవలసియుండును. గోపు 
రము కనబడనివారికి మూలవిగ్రహ మేలాగున గోచరింపజాలదో అదేప్రకా 
రము స్టూలభూతములను ఐక్యముచేయు శక్తిలేనిచో 'సూత్మభూతములను 
ఐక్యపరచెడు శక్తి కలుగదు. 


ఒకటి రెండు దృష్టాంతములచే దీని రహస్యము చెప్పెద. నేత్రముల 
కధిదే వత సూర్యుడు అనగా ప్రకాశము ఈసూర్యునియొక్క అంశమగు 
ప్రకా శమే నేత్రములలోకూడ కలదు ఇది అగ్నితత్త్యము నేత్రములలోను, 
సూర్యు నియందును నుండుశక్తి ఒకేవిధముగా నుండును. అదే ప్రకారము 
జొహ్వేం [డ్రియము జలాంశము, దీనికి అధిదేవత వరుణుడు అనగా 
ఈవరుణుడే సముద్రాధిదేవతగా నుండును గనుక సముద్రములోను, 
రసనేంద్రియ ములోను గల జలతత్త మొక్కటి యని గ్రహించి ఐక్యము 
చేయుటకొరకు ఈవిషయము చెప్పబడినడి అంతేగాని మరియేమియును 
గాదు. ప్రత్యగాత్మ పరమాత్మలను ఐక్యము చేయు శక్తిగలవారు, అనగా 
తత్త్వమస్యాది మహావాక్యముల కైక్యము చేకూర్చగలవారు ఈపరమతత్త్వ 
మును చక్కగా శ్రవణ, మనన, నిదిధ్యాసనలను చేయవలసియుండును 
కావున పృధివీ తత్త్వముతో గంధాంశమును, జలతత్త్వముతో రసాంశమును, 
అగ్ని తత్త్వముతో రూపాంశమును, వాయుతత్త్వముతో స్పర్శాంశమును, 
ఆకాశ తత్త్వముతో శబ్దాంశమునుు ధ్యానకాలమున ఐక్యపరచినమా త్రమున 
జీవాంశ మును శివాంశములలో గలుపు శక్తిగలుగును లేనిచో అండ, పిండ, 


F21 


314 _శ్రీమలయాలసద్దురు (గ్రంధావళి 


బ్రహ్మాండములను అతి(క్రమించు జ్ఞానము కలుగజాలదు అనగా శరీరములో 
గల కరినాంశమును ప్పధివితోను, ద్రవాంశమును జలముతోను, ప్రకాశాంశ 
మును అగ్నితోను, చలనాంశమును వాయువుతోను, శబ్బాంశమును 
ఆకాశము తోను ఐక్యపరచెడు ధ్యానమును పరిశీలించ వలయును అట్లైన 
మాత్రమున దైవాంశమగు ఆత్మను పరమాత్మలో ఐక్యము చేయగల్లుదుము 
అనగా ఉపాధిద్వయ రహితావస్థ గలిగి పూర్ణప్రజ్ఞను బొందగల్లుదుము 
ఈతత్త్వము తెలిసికొనుటకు మాత్రమే పంచీకరణము అనగ సాంఖ్యము 
ఏర్పడినదని [గ్రహించవలయును. 


పంచభూతములచే ఏర్పడిన అన్నపానాదులవలన _ కలిగిన 
శుక్షశోణితములవలనగదా ఈదేహ మేర్పడినది ! దీనియందు ప్రతిబింబించి 
యుండు అనగా ప్రత్యగాత్మయై యుండు వైతన్యవస్తువుగదా ఆత్మ 
స్వరూపము! కావున ఈపంచభూతములచే ఏర్పడిన దేహేంద్రియాది వస్తువు 
లను పృధివ్యాది భూతాంశములుగా పృధక్కరణము చేసి వానిని తొలగించిన 
యెడల ఉపాధులన్నియు తొలగి, నిరావరణ ప్రచండ భాస్కరునివలె ఆత్మైక్య 
బోధము వెలుగుచుండును పంచీకరణములో మనము (గ్రహించవలసిన 
ముఖ్యాంశము ఇదియే యని జ్ఞప్తినుంచు కొనవలయును పరమరహస్య 
మును బ్రహ్మవేత్తలవలన (గ్రహించి, యింద్రియములుగాని యింద్రియార్ట 
ములుగాని ఉన్నచో అవి అనాత్మ స్వరూపములని (గ్రహించి, అట్టి వృత్తులను 
తాలగించి, దగ్గర చేరనీయక చూచుటయే సాంఖ్యయోగముయొక్క లక్ష్యమని 
మనము [గ్రహించవలయును. 


ఈ విషయమై అనేక ముఖములతో వేదవాణి ఉచ్చస్వరముతో 
ఉద్దోషించు చున్నది వ్యాసము పెరుగునని తలంచుటచేతను వివేకవంతులకు 
ఒక దానిగుణము తెలిసినయెడల అసంఖ్యాకములను గణనము చేయుశక్తి 
గల్లునని తలంచుటచేతను ఈవిషయము ముగింపు చేయుటకు తలంచు 
చున్నాను దీనిని పూర్తి చేయుటకు పూర్వము ఇంకొక మాటనుగూడ మీకు 
తెలుపదలంచితిని ముందు చెప్పిన పంచభూతాంశములు ధ్యానకాలమున 


సాంఖ్యయోగము 315 


పంచభూతములలో స్పష్టముగా ఐక్యపడినట్టు కనపడకపోయినచో జీవ 
బహ్హైక్యానుభవమను ప్రకాశము దగ్గరకు, చీకటిని పట్టుకొనిపోయి ఐక్య 
పరచుటకు చూచులాగున నుండును తెల్లకిరసనాయలును మంచినీళ్లను 
యెంత ఐక్యపరచ చూచినను అవి యెట్లు కలియవో వీరియొక్క శివజీవైక్వ 
సంధానమును అట్లే యుండును లేక చక్రవర్తితో భిక్షకారుడు బాంధవ్య 
సంబంధము కుదుర్చుకొనుటకు చూచిన నెట్లు పొసగునో యిడియు అట్లే 
యుండును అనంతాత్మతో ఐక్యము కావలసియుండిన మీరును అనంతా 
కారము నొందవలయును సుమా! శుద్దాత్మతో నేకత్వము నొందవలసి 
యుండిన మీరును శుద్దాత్ములు కావలయును సత్యాత్మతో కలియవలసి 
యుండిన మీరును సత్యాత్ములు కావలయును కరుణాత్మతో కలసి 
కొనవలసి యుండిన మీరును కరుణాత్ములు కావలయును. 


ఫం 
దుంచీకరణయు 


ఈ క్రింద కనపరచెడు పంబీకరణ విధానమును అందరును 
తెలిసికొనవలసి యుండును 


ఈపంచీకరణమున గల ముఖ్యవిషయము మాత్రమే యిచ్చట వ్రాయ 
బడును లేనిచో గ్రంధము పెరుగును. పూర్తిగా చక్కగా గ్రహింప దలంచు 
వారు అనుభవజ్ఞులయొద్దనుండి పంచీకరణ ప్రకరణమును తెలిసికొనవచ్చును 


'స్టూలపంచీకృతభూతవివరణము. 


పృథివ్యాదిని భూతాని ప్రత్యేకం విభజేద్ద్విధా ! 
ఏకైకభాగమాదాయ చతుర్భా విభజేత్పునః ॥ 


316 (శీమలయాలళసద్లురు గ్రంధావళి 


వీకైకం భాగమేకస్మిన్‌ భూతే సంవేశయేత్ర్రమాత్‌ । 
పంచీకరణమే తత్స దిత్యాహుస్తత్త్వవే దినః ॥ 


భూమ్యాది పంచభూతములలో (పంచీకరణము చేయవలసినట్టి 
భూతములలో) (ప్రతిభూతమును సమముగా(రెండుగా) జేసి, వానియందు 
ప్రతిభూతముయొక్క అర్హభాగమును వేరుగా నుంచి, ప్రతిభూతములోను 
మిగలియుండు ఒక్కొక్కభాగమును నాలుగుగా విభజించి, వానివాని 
నిజభూతముతో జేర్ప్చక తక్కిన నాలుగుభూతములతో జేర్చినయెడల 
పంచమహాభూత పంచీకరణమగునని తత్త్వవేత్తలు చెప్పుదురు 
వృధ్వీతత్త్వ పంచకవివరణము 
1. ఆస్టిమాంస త్వచోనాడీ రోమం చైవ యథా తథా | 
శత పంచవిధః స్రోకాః సమాంశాః పరికీర్తితాః ॥ 
అస్థి, మాంసము, త్వక్కు, నాడి, రోమము, ఇవి పృధ్వీ తత్త్వములు 
జలతత్త పంచకము 
2.లాలామూత్రం తథాస్వేదః శుక్లం శోణితమేవ చ |! 
ఆపః పంచవిధః స్రోక్తాః సమాంశాః పరికీర్తితాః ॥ 
చొంగ, మూత్రము, చెమట, రక్తము, శుక్షము అనునివి జలతత్త 
ములని చెప్పబడును. 
అగ్నితత్త్వ పంచకము 
౩. క్షుధా తృష్ణా తథా నిద్రా ఆలస్యం సంగమ స్తథా | 
అగ్నిః పంచవిధః ప్రోక్తాః సమాంశాః పరికీర్తితాః ॥ 
తుత్తు దప్పి, నిద్ర సోమరితనము, సంగమము అనునివి అగ్ని 
తత్తము లనబడును. 
వాయుతత్త పంచకము. 


4.ధథావనం వల్లనం చైవాకుంచనం చ ప్రసారణమ్‌ | 


సాంఖ్యయోగము 317 


వాయుః వంచవిధః స్రోక్తాః సమాంశాః పరికీర్తితాః ॥ 


పరుగిడుట, కదలుట, సంకుచిత మగుట, ప్రసరించుట, వ్యాపించుట 
ఇవి వాయుతత్త్వములని చెప్పబడును 


ఆకాశతత్త్వ పంచకము. 


5. రాగద్వేషభయం లజ్ఞూ మోహం చైవ యథా తథా | 
నభః పంచవిధః స్రోక్తాః 'సమాంశాః వరకీర్తితాః ॥ 
రాగము, ద్వేషము, భయము, లజ్ఞ, మోహము అనునివి ఆకాశ 
తత్త్వము లనబడును 


వీటియొక్క పంవీకరణ విభాగములు ఒక్కొక్కటిన్ని వేరు వేరుగా 
భాగించి తెలిసికొనందగినది పంచీకరణ విషయమున కొందరు తత్త్వ ములు 
ఇరువదినాల్లనియు, మరికొందరు ముప్పడి ఆరు అనియు, ఇంక కొందరు 
తొంభై ఆరనియు పలికెదరు ఇవి అన్నియు రాజధాని, రాషష్ట్రము, తాలూకా, 
గ్రామము అని విభజించినట్టుండును అన్నిటికి అవిద్యయే మూల కారణము 
ఇవి అన్నియు దానియందు ఇమిడియున్నవి ముఖ్యములుగా చెప్పునప్పుడు 
ఇరువదినాల్లుతో పూర్తియగును మరింత పెంచిన ముప్పుది ఆరున్ను, ఎక్కువ 
విస్తరించిన తొంబదియారుతో పూర్తి అగును ఇకను పరిశీలించిన 
రోమములు, నాడులు, కీళ్ళు, చక్రములు, శ్వాసనిశ్న్వాసములు మొదలయి 
నవి యెన్నియో కలవు అవన్నియు వృక్షములయొక్క ఆకులు, పుష్ప ములు, 
పుష్పదళములు, శకేసరములు అని యీలాగున పెంచినట్టుండునే గాని 
యెక్కువ ప్రయోజన మేమియు లేదు వృక్షము, శాఖలు, ఉపశాఖలు, శాఖో 
పశాఖలు వీనిని గ్రహించినచాలును ఆలాగున పంచభూతములును, 
పంచకర్మేంద్రియములును పంచజ్ఞానేంద్రియములును, పంచతన్మాత్రలును, 
అంతఃకరణ చతుష్ట్రయమును కూడిన చతుర్వింశతి(24) తత్త్వములను 
గ్రహించిన చాలును. ఇంకను ఎక్కువ కావలసిన పంచకోశమును అవస్టా( 
త్రయమును జీవత్రయమును - స్టానత్రయమునుకూడ గ్రహింపవచ్చును 


318 (శీమలయాళసద్లురు గ్రంథావళి 


6. చతుర్వింశతి తత్ప్వ్వాని కేచిదిచ్చంతి వాదినః 
కేచిత్‌ షట్రింశత్తత్వాని కేచిత్‌ షణ్బ్జవతీని చ॥ 
7. తేషాం క్రమం ప్రవశ్యామి సావధానమనా్షుణు ॥ 
తత్త్వములు 24అని కొందరున్ను, ౩6 అని మరికొందరున్ను, 96 అని 


ఇంక కొందరున్ను చెప్పుదురు. వానిక్రమమును చెప్పెదను సావధానవిత్తులై 
వినుడు 


చతుర్వాంశతితత్త్వ ములు. 


8. జ్ఞానేంద్రియాణి పంచైవ శ్రో త్రత్వగ్గోచనాదయః | 
కర్మేంద్రియాణి పంవైవ వాక్సాణ్యం[(ఘ్యాదయః క్రమాత్‌ । 
ప్రాణాదయస్తు పంవైవ పంచ శబ్దాదయ స్తథా ॥ 
9. మనోబుద్ది రహంకార శ్చిత్తం చేతి చతుష్టయమ్‌! 
చతుర్వింశతి తత్వాని తాని బ్రహ్మవిదో విదుః ॥ 
శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రూణము అను జ్ఞానేంద్రియ 
పంచ కమున్ను, వాక్కు, పాణి, పాదము, ఉపస్థ పాయువు అను కర్మేంద్రియ 
పంచకమున్ను, సమాన, వ్యాన, ఉదాన, అపాన, ప్రాణ-అను పంచఫప్రాణ 
వాయువులున్ను, శబ్ద, స్పర్శ, రూప, రస గంధములనెడి పంచతన్మా త్రలున్ను, 
మనస్సు, బుద్ది, చిత్తము అహంకారములను అంతఃకరణ చతుష్ట్రయమున్ను, 
ఇవి ఇరువది నాల్గు తత్త్వములని వేదాంతవేత్తలు చెప్పెదరు. 


షట్రింశత్తత్త్వములు. 


10 వీతైస్తత్వైస్సమం పంవీకృతభూతాని వంచ చ ! 
వృథివ్యాపన్తథా తేజో వాయురాకాశ ఏవ చ ॥ 


11. దేహత్రయం స్వూలసూక్ష్మ్మ కారణాని విదుర్చుధాః ! 
ఆవస్థాత్రితయం చైవ జాగ్రత్స్వవ్న సుషప్తయః ॥ 
12. ఆహత్య తత్త్వజాతానాం షట్రింశన్మునయో విదుః ॥ 


సాంఖ్యయోగము 319 


మున్ను వచించిన ఇరువదినాల్లు తత్త్వములతో గూడ పృధ్వి, అప్పు, 
తేజు స్సు వాయువు, ఆకాశము అనుపంచీకృత మహాపంచభూతములున్ను, 
స్తూల సూక్మ కారణములను శరీరత్రయమున్ను, జూగ్రత్‌, స్వప్న, 
సుషుప్తులను అవస్థాత్రయమున్ను చేరి ముప్పదియారు తత్త్వములని 
యోగీశ్వరు లెరింగియున్నారు 


13. వూర్వో క్రెసత్వజాతైస్తు సమం తత్త్వాని యోజుయేత్‌ ! 
షడ్సావవికృతిశ్నాస్తి జాయతే వర్ణతేణి.పి చ ॥ 

14. పరిణామం క్షయం నాశం షడ్భావవికృతిం విదుః । 
అశనా చ పిపాసా చ శోక మోహౌొ జరామృతీ ॥ 


15. ఏతే షడూర్మయః స్రోక్తాష్టద్కోశస్తదనంతరమ్‌ । 
త్వకృ్చ రక్తం మాంసమేదో మజ్జ్ఞాస్థి వినిబోధతజ॥ 


16. కామకక్రోధౌ లోభమోహౌ మదో మాత్సర్య మేవ చ ॥ 
ఏతేఇ_రిషబ్మా విశ్వశ్చ తైజుసః ప్రాజ్ఞ వవచ॥ 
17. జీవత్రయం సత్త్వరజస్తమాంసి చ గుణత్రయమ్‌ | 
ప్రారబ్దాగా మ్యార్జితాని కర్మత్రయమితీరితమ్‌ ॥ 
18. వచనాదానగమన విసర్గానందపంచకమ్‌ । 
సంకల్పోఇ._ధ్యవసాయశ్చాష్యభిమానో£_.వధారణా ॥ 
19. ముదితా కరుణా మైత్రీ ఉపేతా చ చతుష్ట్రయమ్‌ । 
దిగ్వాతార్క వ్రచేతాశ్వి వహ్నీంద్రోపేంద్రమృత్యుకాః ॥ 
20. ధాతా చంద్రశ్చతుర్వక్రో రుద్రః కేత్రజ దేవతాః | 
ఆహత్య తత్త్వజాతానాం ష్జవత్యస్తు కీర్తితాః ॥ 
మున్ను వివరించిన ముప్పుదియారు తత్త్వములతో గూడ షడ్భావవికా 
రములు షడూర్ములు, షట్కోశములు, అరిషడ్వర్గములు, జీవత్రయము, 
గుణాత్రయము, కర్మత్రయము, కర్మేంద్రియ వ్యాపారములు అంతఃకరణ 


320 _శ్రీమలయాళసద్లురు (గం ధావభి 


వృత్తులు, మైత్రాది చతుష్టయము, జ్ఞానేంద్రియ, కర్మేం[డ్రియ, అంతః కరణ 
దేవతలు- అనునివి చేరి తొంబది యారు తత్త్వములని చెప్పబడు చున్నవి 
ఈతొంబదియాటు తత్త్వముల నతిక్రమించినవాడే పరమాత్మ యగును 
షజ్జవత(96) తత్త్వార్ధవివరణము. 
1 ౧. శ్రోత్రము- ఇది సర్వశబ్దములను గ్రహించును. ఆకాశాంశము 
దిక్కు అధిదేవత 


2 ౨ త్వక్కు- ఇది స్పర్శుంబును గ్రహించును వాయ్వంశము వాయువు 
అధిదేవత 


3 3. చక్షువు- ఇది సర్వరూపంబులను గ్రహించును అగ్న్యంశము 
సూర్యుడు అధిదేవత 


4 ౪. రసనము- ఇది సకలరసంబులను [గ్రహించును జలాంశము 
వరుణుడు అధిదేవత 


5.౫ 'ఘ్రూణము- ఇది సర్వగంధమును గ్రహించును పృధ్వాంశము 
అశ్వినీదేవతలు అధిదేవతలు 
జ్ఞూనేంద్రియములు. 


జ్ఞానేంద్రియాణి శ్రవణం స్పర్శనం దర్శనం తథా | 
రసనం (ఘాణమిత్యాహంః వంచ తేషాం తు గోచరాః ॥ 
శబ్దః 'స్పర్శన్తథా రూపం రసో గంధ ఇతి క్రమాత్‌ ॥ 


6 ౧. వాక్కు - వచించుట, పృథ్వంశము. బ్రహ్మ అధిదేవత. 
7౨ పాణి- ఇచ్చుట, పుచ్చుకొనుట జలాంశము. ఇంద్రుడు అధిదేవత 


8 ౩ పాదము -వచ్చుట, పోవుట, తేజోం౬శము, ఉపేంద్రుడు 
అధిదేవత. 


సాంఖ్యయోగము 321 


9 ౪ గుదము- మలవిసక్టనము చేయునది వాయ్వంశము మృత్యువు 
అధిదేవత 


10 ౧౦ ఉపస్టము- శుక్ల, శోణిత, మూత్ర విసర్టనము చేయునది 
ఆకాశాంశము (ప్రజాపతి అధిదేవత 


కర్మేంద్రియములు. 
వాక్సాణ్యం(ఘిగుదోపస్టాన్యాహంః కర్మేంద్రియాణి చ । 
వచనాదానగమనవిసర్గానందదాః క్రమాత్‌ ॥ 
11 ౧ ప్రాణము- ఉచ్చ్వాసము చేయునది పృధ్వంశము 
“హృదయము స్థానము రక్తవర్ణము, విష్ణువు అధిదేవత 


12 ౨ అపానము - నిశ్చ్వాసము చేయునది జలాంశము గుదము 
స్థానము ఇంద్రగోపవర్హము విశ్వకర్త అధిదేవత 


13 3౩ సమానము- ఆహారమును పచనంబు చేసి పోషించునది 
ఆకాశాంశము నాభిస్టానము గోతీరవర్ణము జయుడు అధిదేవత 


14 ౪. ఉదానము - సుషుప్తువస్థ యందు 'సకలేంద్రియములను 
ఉపసంహరించుకొని జా(గ్రదవస్టయం దాయా యిం(ద్రియములను 
ఆయాగోళకము లందుంచుకొనుచుండి ప్రాణోత్ర్రవుణ కాలంబున 
నూర్ద్వగతిని బొందునట్టిది అగ్బ్యంశము. కంరము స్తానము కృష్ణవర్ణ్లము. 
అజుడు అధిదేవత. 


15 ౫ వ్యానము శరీరమునంతయు  వ్యాపించియుండి 
యింద్రియాదులకు బలమిచ్చి యుద్దరించునది వాయ్వంశము సర్వాంగము 
స్థానము విద్యుత్కాంతి విశ్వయోని అధిష్టానదేవత 


ఇవి ఐదును పంచ ప్రాణవాయువులు 
స్రాణోల_పానస్సమానశ్ఫోదానవ్యానౌ చ పంచకమ్‌ | 


322 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ప్రాణ ఆద్యో హృది స్టానే ఆపానస్తు పునర్లుదే! 

'సమానో నాభిదేశే తు ఉదానః కంరమా్రితః ! 

వ్యానస్సర్వేష చాంగేషు వ్యాప్య తిష్టతి సర్వదా ॥ 

అథ వర్జాస్తు పంచానాం ప్రాణాదినామనుక్రమాత్‌ ! 

రక్తవర్గో మణి(వ్రఖ్యః ప్రాణవాయుః ప్రకీర్తితః | 

అపాన 'స్తనమధ్యేతు ఇంద్రగోప సమవ్రభః | 

'సమానస్తు ద్వయోర్మరధ్యే గోకీరధవళ [ప్రభః 1 

అపాండర ఉదానశ్ళ్చ వ్యానో హ్యర్భిస్సమ[్రభః ॥ అని ప్రమాణము 

16 ౧ శబ్దము - శ్రోత్రముచే సకల శబ్దములను గ్రహించును. 
ఆకాశమునందు మాత్రముండునది ఆకాశాంశము. 


17 ౨ స్పర్శము - చర్మముచే స్పర్శమును (గ్రహించునది 
పృధివ్యప్తేజో వాయువులయందు మాత్ర ముండునది వాయ్వంశము 


18. ౩ రూపము- నేత్రముచే రూపములను (గ్రహించునది 
పృథివ్యప్తేజస్సులందు మాత్రముండునది అగ్న్యంశము 


19 ౪ రసము - నాలుకచే రుచులను (గ్రహించునది 
పృథివీజలములందు మాత్రముండునది జలాంశము. 


20 ౫ గంధము - నాసికచే వాసనలను (గ్రహించునది 
పృధివియందు వా(త్రముండునది ఇవి ఐదును విషయవులనియుి, 
తన్మాత్రలనియును,  శ్రోత్రాదీింద్రియములకు లేక ఆకాశాది 
పంచభూతములకు గుణము లనియును జెవ్పంబడును 


21 ౧ మనస్సు - సంకల్ప వికల్పములను జేయునది కంఠము 
స్థానము, చంద్రుడు అధిదేవత వాయ్వంశము 


22 ౨ బుద్ది- నిశ్చయించునది ముఖము స్థానము చతుర్ముఖుడు 


సాంఖ్యయోగము 323 


అధిదేవత. అగ్న్యంశము 


23 3౩3 అహంకారము- అభిమానించునది హృదయము స్థానము 
రుద్రుడు అధిదేవత, ప్పధ్వ్యంశము 


24 ౪ చిత్తము-ధారణచేయునది నాభిస్థానము. జీవుడు 
(వాసుదేవుడు అధిడేవత, జలాంశము 


ఈ చెప్పినవి నాలుగును అంతఃకరణ చతుష్టయ మనబడును 


మనోబుద్రిరహంకారళ్చొత్తం చేతి చతుష్టయమ్‌ । 
సంకల్పోఇ_.ధ్యవసాయశ్చావ్యభిమానో2_వధారణా ॥ 


మనః స్థానం గళాంతం చ బుద్దిస్థానం ముఖం తథా! 
అహంకారం తు హృదయం చిత్తం నాభౌ యథా క్రమమ్‌॥ 


25 ౧ ఆకాశము- ఆకాశ పంచీకరణ చక్రమును జూడుము 
26 ౨ వాయువు వాయుపంచీకరణ చక్రమును జూడుము. 
273 అగ్ని- అగ్ని పంచీకరణ చక్రమును జూడుము 

28 ౪ అప్పు- జల పంచీకరణ చక్రమును జూడుము. 

29 ౫ పృధ్వి-పృధివీ పంచీకరణ చక్రమును జూడుము 
ఖానిలాగ్ని జలప్పథ్వి మహాభూతాని మన్యతే | 

ఐదును ఆకాశాదిపంచభూతము లనంబడును 


30 ౧ స్టూలశరీరము - ఇదే అన్నమయకోశము ఇది పృధివ్యాది 
తత్త్వపంచకముతో గూడినది అనగా అస్టిమాంస చర్మ నాడీ రోమములనెడు 
పృధ్వీతత్త్వములును, లాలా మూత్ర స్వేదర క్త శుక్లము లనెడు జలతత్త్వ 
ములును, తుత్త్రష్టా నిద్రాలస్య సంగమములనెడు ఆగ్నితత్త్వములును, భావన 
వల్ల నాకుంచన ప్రసారణ చలనము లనెడు వాయుతత్త్వములును, రాగద్వేష 


324 (శీమలయాళసద్నురు గ్రంధావళి 


భయ ఫప్రీడా మోహములనెడు ఆకాశతత్త్వములును జేరి ఈయిరువదియైదు 
తత్త్వములు స్టూలశరీర మనంబడును 


31 ౨ సూక్షుశరీరము - ఇదే లింగశరీరము మనబడును 
అపంచీకృత పంచవుహాభూతములయొక్క  పదునేడు తత్త్వములు 
సూక్ష్యశరీర మనబడును 


32 ౩ కారణశరీరము - అవిద్య లేక అజ్ఞానమే కారణశరీరము స్టూల 
సూక్ష్మశరీరములకు హేతువు అజ్ఞానమై యున్నది ఆ హేతువు ఇదియే 
యగుటచేత కారణశరీర మనంబడెను మరియు దీనికి అహంకారత్వము, 
అవిద్య, అజ్ఞానము, బీజము, తమస్సు, భ్రాంతి, అనిర్వాచ్యము, అసదాది 
అను నీమొదలగు నామములును కలవు అనాద్యవిద్యాల_నిర్వాచ్యాకార 
ణోపాధిరుచ్యతే॥ అని ప్రమాణము ఈమూడును శరీరత్రయ మనబడును 
శరీరత్రయమునకంటె విలక్షణుడైనవాడే పరమాత్ముం డనంబడును 
“ఉపాధిత్రితయా దన్యమాత్మానమవధారయేత్‌ * అని ప్రమాణము 


౩౩ ౧ జాగ్రదవస్థ - చతుర్దశేండ్రియములు, చతుద్షశేంద్రియా 
ధిదేవతలు, చతుర్దశేం[డ్రియ విషయములు అను నీనలుబదిరెండు (42) 
తత్త్వములు జాగ్రదవస్ట యనంబడును ఇంద్రియములు అధ్యాత్మము, 
దేవతలు అధిదైవము, విషయములు అధిభూతములు అని తెలియందగినది 


1. అధ్యాత్మ, 2 అధిదైవు ౩ అధిభూతములను నివి మూడును చేరినవి 
త్రిపుటి యనంబడును 


౩4. ౨ స్వప్నావస్థ - జాగ్రదవస్టయందు శ్రోత్రాదీంద్రియములచే 
నను భవింపబడిన విషయజ్ఞానముచే తోచునట్టి వాసన లెవ్వియో అవి 
రోమా[గ్రము (రోమము నందు వేయింట నొకపాలు, లేక నూరింట 
నొకపాలు వలె సూక్మముగా కంరమందుండు హితాయనెడి నాడియం 
దుండును సంస్కార స్వరూపవాసనయొక్క శబ్దాదివిషయమును, వాని 
యొక్క జ్ఞానమును ఆగు నీద్వివిధ స్వరూపములును ఏనిద్రాకాలమునందు 


సాంఖ్యయోగము 325 


కలుగుచున్నవో దానిని స్వష్నావస్థయని చెప్పవలయును 


35. 


౩ సుషుప్తవస్ట - నిద్రయందుండి లేచి “నేసీసమయమున 


ఏదియు నెరుంగను, సుఖముగా నిదురించితిని* అనినిద్రాకాలమునం 


దనుభవిం 


పబడినట్టి అజ్ఞానస్మరణ స్వరూపజ్ఞానమే (గాఢనిద్రయే 


సుషుప్త్యషస్ట అనంబడును బుద్ద్యాదుల విలయావస్థయే సుషుప్త్పువస్ట 
ఈమూడును త్రివిధావస్ట లనబడును 


36 అజ్ఞానము- ఇది ముక్తికి ప్రతిబంధక మైనది 
౩7 ౧ జాయతే- పుట్టుట 


38 
39 
40 
41 


౨ అస్తి ఉండుట 

౩ వర్దతే- పెరుగుట 

౪ విపరిణమతే- మార్చు చెందుట 
౫ అపక్షీయతే - తగ్గుట 


42౬ వినళ్యతి- మరణము నొందుట 
ఈ ఆరును షడ్చావ వికారము లనంబడును 


43. 
44. 


45 


46. 
47. 
48. 


౧ అశనము-( ఆకలి ఇది ప్రాణధర్మము. 
౨ పిపాస-(దప్పి ఇది ప్రాణధర్మము. 
3. శోకము- ఇది మనోధర్మము 

౪. మోహము - ఇది మనోధర్మము 

౫. జర (వృద్దత్వము) ఇది దేహధర్మము 
౬ మరణము- ఇది దేహధర్మము 


ఈ ఆరు షడూర్ము లనబడును అనగా సంసారసముద్రమునకు 
అలలవంటివని తెలియునది కొందటీమతంబున జననము మరణము, 
కుత్తు, తృషు హర్షము, శోకము అనునివి ఆజును షడూర్ములని చెప్పు 
బడియున్నవి 


326 


(శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


49 ౧. చర్మము- (తోలు) 

50. ౨. రక్తము- (నెత్తురు 

51. ౩. మాంసము- (కండు 

52 ౪. మేదస్సు- (క్రొవ్వు 

53 ౫ మజ్జ- (మూలుగు 

54. ౬ ఆస్టి - (ఎముక) 

ఈ ఆరును షట్కోశ మనబడును కోశము అనగా ఒరవలె నుండునది 


యని యగ్రము అనగా మూలుగునకు ఎముక ఒరవలె నున్నది. ఇట్లన్నిటిని 
తెలియునది 


55. ౧ కామము- ప్రాప్తవస్తువు నందలి భోగేచ్చ 

56 ౨ క్రోధము- ద్వేషము 

57 ౩ లోభము- అప్రాప్తవస్తువు లభింపవలయు ననెడి యిచ్చ 

58 ౪ మోహము- ఆత్మానాత్మముల యొక్క లేక 


శుభాశుభకర్మముల యొక్క అవివేకము అనగా భ్రమ 


59 ౫. మదము- గర్వము 


60 ౬. మత్సరము- పరోత్కర్జాసహనము అనగా ఇతరుల మేలును 
జూచి యోర్వమి. 


ఈ ఆరును అరిషడ్వర్గము అనబడును. 

కామక్రోధస్తథా లోభో మదో మాత్సర్య మేవ చ | 

మోహం చేత్యరిషడ్వర్గ మహంకార గతం విదుః ॥ 

అరిషడ్వర్గము అహంకారమును బొందినదని తెలియదగినది 

61 ౧ విశ్వుడు- జా[గ్రత్తయందు దేహత్రయాభిమానియైన జీవుడు 


62 ౨ తైజసుడు- స్వవ్నమునందు స్టూలదేహాభిమానమును విడిచి 


సాంఖ్యయోగము 327 


సూక్మదేహకారణ దేహములను శరీరద్వయాభిమానియైన జీవుడు 

63 ౩ రాజ్ఞాడు-సుషుప్తియందు కారణదేహమను ఏకశరీరాభి 
మానియైన జీవుడు 

ఈ మూడును త్రివిధజీవు లనబడును 

64 ౧ సత్త్వగుణము- జ్ఞానము, 

65 ౨ రజోగుణము- రాగద్వేషములు 

66 ౩ తమోగుణము- అజ్ఞానము 

ఈ మూడును త్రిగుణము లనబడును ఇవి ప్రకృతి జున్మములు, 

““సత్త్యంరజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాణి అని భగవద్గీతయందు 
చెప్పబడియున్నవి 

అనిర్వాచ్యా మహా౭_విద్యా త్రిగుణాపరిణామినీ । 

రజుస్పత్త్వం తమశ్చేతి తద్గుణాః పరికీర్తితాః ॥ 

అనగా ఇట్టిదని వవించనలవి గానిదియును, మహత్రైనదియును అగు 
అవిద్య( ప్రకృతి త్రిగుణములుతో గూడినదై వికారములు గలదై యున్నది. 
దాని గుణములు సత్త్వురజస్తమములని చెప్పబడుచున్నవి అని శివగీత 
యందును చెప్పబడుచున్నది 

67 ౧ సంచితము- జన్మాంతరములయందు కూడబెట్టిన కర్మము. 

68 ౨. ఆగామి- వర్తమాన జన్మమందలి క్రియమాణకర్మము 

69 ౩ ప్రారబ్దము- వర్తమానజన్మముయొక్క ఫలానుభవకర్మము 

ఈ మూడును త్రివిధకర్మము లనంబడును. 

70 ౧. వచనము- పలుకుట 

71.౨. ఆదానము- ఇచ్చుట, పుచ్చుకొనుట 

72 3౩3 గమనము- పోవుట, వచ్చుట 


328 (శ్రీనములయాళసద్లురు గ్రంధావళి 


73 ౪ విసర్దనము- మలోతృ్సర్టనము చేయుట 


74 ౫ ఆనందము= కామవిషయసుఖము నొందుట 
ఈ అయిదును కర్మేంద్రైయ వ్యాపారములు 


75౧ సంకల్పము- ఇది మనస్సుయొక్క వృత్తి 
76౨ అధ్యవసాయిము- ఇది బుద్రియొక్క వృత్తి 
77 3 అభిమానము- ఇది అహంకారముయొక్క వృత్తి 
78 ౪ అవధారణము- ఇది చిత్తముయొక్క వృత్తి 
ఈ నాలుగును అంతఃకరణ వృత్తులనబడును 


స్మృతిక్చితిర్వికల్పాద్యాః బుద్రిస్స్యాన్నిశ్చయాతికా | 
అహంమమేత్యహంకారశ్చిత్తం చేతయతే యతః ॥ 


అనగా స్మరణము, భయము, విక లము అనునివి 
మనోవ్యాపారములు నిశ్చయజ్ఞానము బుద్ద్చివ్యాపారము నేను నాది అనునివి 
అహంకార వ్యాపారము విచారరూపము, చిత్తవ్యాపారము. 


79 ౧. ముదిత- దేవునియందును, పుణ్యవంతులయందును 
ఉత్కృష్టమైన గుణముగలవారియందును ముముక్షువునందును గల ప్రీతి 


60౨ కరుణ- దుఃఖవంతునియందును. నికృష్టగుణము గలవాని 
యందును, అజ్ఞానియందును జిజ్ఞాసువునందును గల దయ 

81 ౩ మైత్రి ఈశ్వరభక్తులయందును, ఉపాసక పురుషుల 
యందును, క ర్మిషలయందును, 'సమానగుణ యుక్తులయందును 
భాగ్యవంతులయం దును వీరు మావారు అనెడి బుద్ది. 


82 (3 ఉపేక్ష- పాపిష్టులు, ద్వేషులు, పావురులు, 
అల్పగుణయుక్తులు అగు వీరియందలి రాగద్వేష రహితమైన ఉదాసీనత్వము. 


ఈ నాలుగును మైత్రాది చతుష్టయ మనంబడ్డును. 


సాంఖ్యయోగము 329 


88 ౧ దిక్కు- శ్రోత్రేంద్రియాధిష్టాన దేవత 

84 ౨ వాయువు- త్వగింద్రియాధిష్టాన దేవత 

85. ౩ సూర్యుడు- చక్షురిం ద్రియాధిష్టాన దేవత 

86. ౪. వరుణుడు- రసనేంద్రియాధిష్టాన దేవత. 

87 ౫ అశ్వినీ దేవతలు- ఘ్రూణేంద్రియాధిష్టాన దేవతలు 

88 ౬ అగ్ని- వాగింద్రియాధిష్టాన దేవత 

89౭ ఇంద్రుడు-పాణీంద్రియాధిష్టాన దేవత 

90౮ ఉపేంద్రుడు-(వామనుడు) పాదేంద్రియాధిష్టాన దేవత 
91 ౯ యముడు- గుదేంద్రియాధిష్టాన దేవత. 

92 ౧౦ చతుర్ముఖబ్రహ్మ- గుహ్యేంద్రియాధిష్టాన దేవత. 
93 ౧౧ చంద్రుడు-(ప్రద్యుమ్నుడు హృదయాధిష్టానదేవత 
94 ౧౨ బ్రహ్మ- (వాసుదేవుడు) బుద్ద్యధిష్టానదేవత. 

95 ౧౩ రుద్రుడు-(అనిరుద్దుడు అహంకారాధిష్టానదేవత 
96 ౧౪ జీవుడు- (సంకర్షణుడు) చిత్తాధిష్టానదేవత. 


ఈ పదునాలుగును జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణాధి 
దేవతలు 


సర్వగం సచ్చిదానందం జ్ఞాన చతుర్నిరితతే 1 
అజ్జానచక్షుర్నేజేత భాస్వంతం భానుమంధవత్‌ | 


'పైజెప్పబడిన తొంబది ఆరుతత్త్వములకు విలక్షణుడయ్యు చరా 
చరములలో వ్యాపించియు జ్ఞానస్వరూపుడైయుండు ఆత్మస్వరూమును 
జ్ఞానదృష్టిగల వాడు చూచి ఆనందించును ప్రకాశమైన సూర్యోదయమును 
గ్రుడ్డివాడు ఏలాగున చూడజాలడో ఆలాగున జ్ఞానదృప్ట. గలుగనివాడు 
దెవమహిమను జూడజాలడు 


F22 


330 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే | 


ఎవండు త్రిగుణాతీతావస్టను పొందియుండునో వాడుగుణముల 
యొక్కయు; గుణవిషయములయొక్కయు వృత్తులయందును ఉదాసీనుడై, 
అనగా సాక్షియై గుణములచేత చలింపకయుండునో, గుణములుగాని, 
గుణవిషయములుగాని గలిగినచో, అవి త్రిగుణముల యొక్క స్వభావముచేత 
జరుగుచుండునని తలంచి వానితో కలియక విలక్షణుడై యుండునో, 
గుణము లచేత ఎవనికి చలనము గలుగదో, అనగా వికారము కలుగదో, 
వాడు ముక్తా త్ముడు, అనగా తురీయుడు అని భగవంతుడు గుణత్రయ 
వివరణములో ఉపదేశించియున్నాడు కావున సాంఖ్యము అనగా పంచీకరణ 
ముచే మనము (గ్రహించవలసిన తత్త్వమియ్యదని తెలిసి నిత్యశాంతిని, 
చలింపని ఆత్మసౌఖ్యమును, బొందవలసినదేగాని విషయములతోను, గుణ 
ములతోను గలిసి బంధావస్ట నొందకూడదు 


కొందతాత్మతత్త్వము నెరుంగుదు మటంచు 
గర్వులై నిక్కి చిత్తని గ్రహము లేక 

యుపరతి సుఖంబు గానక విపులవిషయ 
రాగలోలత జెడుదు దూరక మహాత్మ. 


జ్ఞూనవిజ్ఞానయుతుడయ్యు సంతతంబు 

నాత్మభావన లేకున్న నతని యింద్రి 

యంబులు మనంబు తమకు వశంబుజేసి 

విషయసుఖముల జవిజూపి వెతలబెట్టు. 

అని సీతారామాంజనేయామనస్కము ఆత్మసోదరులారా! సాంఖ్య 
విషయమై మనము అత్యవసరముగా (గ్రహించవలసిన విషయము దీనితో పూర్తి 
చేయడమైనది 


సాంఖ్యయోగము 331 


పాంఖ్యవిచారణ 


ఇంక ప్రస్తుతసాంఖ్య విచారకులు పొరపాటుబడు భాగమును సం(గ 
హముగా తెలిపెద ప్రభువుయొక్క ఆజ్ఞ లేక భృత్యులు ఏలాటి కార్యమును 
చేయరు గదా, ఆలాగున ఆత్మయొక్క సంకల్పము లేక యింద్రియములు 
గాని, యింద్రియాధిదేవతలుగాని యేలాటి కార్యమును చేయజాలవు. 
మరియు పంచభూతాత్మకములగు పృధివ్యాదులతో సంబంధించిన యింద్రి 
యాదికములు జడములు అవి వైతన్యావలంబనము లేక స్వయముగా 
ఏకార్యమును చేయజాలవు కనుక సూర్యచంద్రవరుణాది దేవతలుగూడ 
సర్వశక్తుడగు సర్వేశ్వరుని యాజ్ఞానుసారముగా జగద్వ్యాపారము 
చేయుచుండునని ప్రబలమైన శ్రుతి చెప్పుచుండగా అవిచారపూర్వకమై 
అవివేకసంకులమైన ఈ బుద్ది యేలాగున గలిగినదో విచారింపజాలను 


భయాదస్యా౬_గ్ని స్తపతి భయాత్తపతి సూర్యః । 
భయాదింద్రశ్చ వాయుళ్ళ మృత్యుర్దావతి పంచమః ॥ 
(కరోవనిషత్తు) 
సర్వశక్తుడగు సర్వేశ్వరాజ్ఞ ననుసరించి అగ్ని ప్రకాశించుచున్నది 

సర్వే శ్వరుని యాజ్ఞకు భయపడి సూర్యుండు జోతిశ్చక్రరేఖను తప్పక 
యుండి ప్రకాశించుచున్నాడు సర్వేశ్వరాజ్ఞకు భయపడి యింద్రుడు స్వర్గాది 
లోక పరిపాలనము చేయుచుండును. అదేప్రకారము సర్వేశ్వరునాజ్ఞకు భయ 
పడి మృత్యువును తన కార్యము చేయుచున్నది ఈలాగున పంచభూ తాత్మక 
మగు జగత్తును తత్తద్దేవతలును నియతికి లోబడియున్నవి సమష్టిలో 
నేలాగున నుండునో వ్యష్టిగతమగు ఆత్మకును ఆలాగున ఇం|[ద్రియములును, 
ఇంద్రియాధిదేవతలును ్రవర్తించేలాగున చేయుటయే మోక్షమనియు, 
చేయకపోవుటయే బంధమనియు [గ్రహించవలయును 

సత్యాత్ములారా! సత్యస్వరూపమగు బ్రహ్మము నుపాసించువార 
లారా! మరియు మీకొక సంగతి చెప్పెద మీ శరీరములో జరుగు 


332 _శ్రీనమలయాళసద్దురు గ్రంధావళి 


ఇంద్రియవ్యా పారము లన్నియు నియతి ననుసరించి ప్రవర్తించినచో మీకు 
సుఖమును అనీతిగా ప్రవర్తించినవో దుఃఖమును గలుగుచున్నది గదా! అనగా 
మీ యుచ్చా స నిశ్చ్వాసముల గతి సరిగాలేక ఆగిపోయినచో లేక 
అధికరించినచో మీరేలా గున జీవింపజాలరో, అదేరీతిగా మూత్రాశయము 
వులాశయము సరిగా పనిచేయక తవుకృత్యము నిర్వహింపనిచో 
మలమూత్రములు స్తంభించినచో, మీరు ఏలాగున ప్రాణసంకటమునకు 
లోబడుదురో అదేరీతిగా అతిమూత్ర మును అతివిరేచనమును కలిగినచో 
జీవయాత్ర యేలాగున జరుపజాలరో, అదేరీతిగా జీర్దాశయము చక్కగ 
పనిచేయకగాని యెక్కువ పనిచేసినగాని యే లాగున జీర్ణశక్తి లేక దుఃఖము 
నొందుదురో, అదేరీతిగా మీయొక్క నియమిత కృత్యము నతిక్రమించి 
యింద్రియములు ప్రవర్తించినచో తప్పక బద్దులై నరకము నొందుట నిక్కము, 


మరియు రాజాజ్ఞను ఉల్లంఘించి దుష్టజనులు విజృంభించిన లోక 
మేలాగున అరాజక మొందునో, రాజునుగూడ ఏలాగున హతమొనర్తురో 
ఆలాగున ఆత్మయైన ప్రభువునకు బాహ్యాభ్యంతరమున గల ఇంద్రియములు, 
వ్రజలు అనగా సేవకులు వీరు సత్యాత్మస్వరూపమగు ఆత్మయొక్క ఆజ్ఞను 
అతిక్రమించి స్వేచ్చా ప్రవృత్తి నాందిరేని ఆత్మకును, దేహ మునకును హాని 
కలుగుట సిద్దము. సత్యస్వరూపుడగు రాజాజ్ఞలో ప్రజ లుండిన ఏలాగున 
రాజ్యము సర్వవమంగళకరమై యుండునో, ఆలాగున వళ ములైన 
ఇంద్రియములు గలవారి జీవితము, సౌఖ్య(ప్రదముగా నుండును. 


ఇక బ్రహ్మాండమును గురించి విచారింతము, భూమి, చంద్రుడు, 
బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, సూర్యుడు మొదలగు [గ్రహము 
లన్నియు వారివారి నియమము ననుసరించి జ్యోతిశ్చక్రములో తిరుగుచుం 
డుటచేతనే ఈ ప్రపంచము సుఖముగా నిలుచుచున్నది ఆయా[గ్రహములు 
వానివాని నియమమును ఉల్లంఘించి నడచుచుండిన ఒక్కొక్క గోళమును 
మరొక దానితో ఢీకొని బ్రహ్మాండ మంతయు ధ్వంసమైపోవును నియమము 
తప్పి నడచిన రైల్‌ ఇంజనులు ఒక్కొక్కటిని ఢీకొనిన ఏలాగున తుక్కు 


సాంఖ్యయోగము 333 


తుక్కులై పోవునో, అండపిండ బ్రహ్మాండముల స్టితియు అటులే యగునని 
గ్రహించవలయును కావున సర్వేంద్రియములను సర్వకాలములలో 
సంయమము చేయు మహాత్ముండు నిత్యసుఖమును పొందును 


ఇంద్రియాణాం ప్రసంగేన దోషమ్చుచ్చత్యసంశయమ్‌ 1 

'సన్నియమ్య తు తాన్యేవ తతస్పిద్దిం నియచ్చతి॥ 

మనోధర్మమగు సంకల్పమువలననే తరచుగా నింద్రియములు ప్రవర్తిం 
చుచున్నవి. కావున ఇంద్రియని[గ్రహము చేయవలయునని చెప్పబడుచున్నది 
ఇంద్రియములు విషయములందు జేరుటవలన మానవుడు సందియము లేక 
యిహలోకమున గష్టమును, బరలోకమున బాపమును నొందును గావున, 
నట్టి ఇంద్రియములను బంధించిననే, మోక్షాది సంసిద్ది గలుగును కావున 
నిం[ద్రియములను జయింపవలయును 


ఇంద్రియాణాం విచరతాం విషయేష్వపహారిషు | 
సంయమే యత్న మాతస్టేద్విద్వాన్‌ యంతేవ వాజినామ్‌ । 


విద్వాంసుడై నవాడు అనగా జ్ఞాని, సకలదై వక గుణములను 
నశింవజేయు నవి యగు విషయములలో ప్రవర్తించెడు ఇంద్రియములను 
మంచి సారధి రధ ములకు గట్టియుండు గుగర్రములను స్వాధీనములో 
నుంచికొని నడుపుటకు చక్కని ప్రయత్నము చేయులాగున నియమించుటకు 
ప్రయత్నించవలయును 


ఇంద్రియాణాం తు సర్వేషాం యద్యేకం తరతీం[డద్రియమ్‌ 1 
తేనాస్య కరతి ప్రజ్ఞా దృతేః పాత్రాదివోదకమ్‌ ॥ 


సర్వేంద్రియములలో ఒక్క యిండ్రియ మైనను విషయాసక్తితో 
నుండినచో అట్టివాని దైవికజ్ఞానము, బెజ్జముపడిన పాత్రలోని ఉదకము 
కారిపోవునట్టు నశించిపోవును 


ఆత్మసోదరులారా! ఒక్కరంధ్రముగల పాత్రలోగల జలమే నశిం 


334 (శ్రీమలయాళసద్గురు గ్రంధావలి 


చునప్పుడు చాలరంధ్రములు గల పాత్రలోగల జలము విషయమై చెప్పవల 
యునా? ఆలాగున ఒక్క యింద్రియము వశపడకపోయినను జ్ఞానము దాని 
వలన నశించునని చెప్పుచుండగా, బొత్తిగా ఇండ్రియనిగ్రహమే అక్కరలేదని 
వెప్పువారి స్టితినిగురించి యేమి తలంచవలయును? 


శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్టా చ భుక్వా (ఘాత్వాచ యో నరః । 
న హృష్యతి గ్లాయతి వా స విజ్ణేయో జితేంద్రియః ॥ 


ఏ మేధాసంపత్తి గలవాడు స్తుతివచనములచేగాని, నిందావచనములచే 
గాని దూఃఖవచనములశచేగాని, సుఖవచనములచేగాని హర్షశోకముల 
నొందడో, మృదు, కరిన, శైత్య, రూక్ష - మొదలైన స్పర్శములున్ను, స్త్రీ 
పురుషుల శరీరస్పర్శమున్ను గలిగినను వికారము నొందడో, సురూపమును 
గాని కురూపమునుగాని ఎట్టి దృశ్యమును గాని చూచి భ్రమత నాందడో, 
రుచికర పదార్థ్హమునుగాని అరుచికర వస్తువునుగాని భుజించియు సుగంధ 
మును దుర్గంధమునుగాని [గ్రహించియు సుఖములందు సంతోషము 
నొందడో, కష్టములందు దుఃఖపడడో, వాడే జితేంద్రియు డనంబడును అని 
మనుస్ఫృతి 

ఓ కరుణాత్ములారా। దివ్యవిజ్ఞానఘనీభూతులారా! యికను ఈ 
సాంఖ్యవిషయమై మనము గ్రహించవలసిన విషయము కొంత గలదు దీనిపై 
ఆధారపడియే (శ్రీమధ్వాచార్యులు తనయొక్క ద్ర్వైతమతమును ప్రతిష్టిం 
పగలిగిరి అయితే యిదిన్ని యింతవరకు మనము వచించిన భావములన్ని 
యున్ను జడములనుగురించిన సంగతియేకాని చైతన్యాత్మయను ఆత్మను 
గురించినదిగాని, దైవమును గురించినదిగాని కాదని మాత్రము మనము జ్ఞప్తి 
లోనుంచి వర్తింపక పోయినచో ద్వంద్వమహాసంసార చక్రమునుండి తప్పించు 
కొనజాలము. కాని జడములో శుద్ది పొాందనిచో మలినజలమున సూర్య ప్రతి 


బింబము కనబడజాలని చందంబున చైతన్యాత్మలో ఒకప్పుడున్ను మనము 
(ప్రవేశింపజాలము 


సాంఖ్యయోగము 335 


శ్రీమధ్వాచార్యులు ద్రైతవుతము స్టాపించుటకు కారణము 
అక్కాలమున నుండెడి నివృత్తి మార్గస్థులలో నెక్కువవుందిన్ని 
యిప్పుడుండెడి కొందరు శుష్క వేదాంతులవలె సత్య ధర్మ దయాది 
దైవగుణములకు దూరులై యుండవచ్చునని తోచుచున్నది బుద్దిర్చుద్ది 
మతామస్మి అనగా బుద్దిమం తులలో దైవికవిషయమగు నెక్కువ బుద్దిగల 
వారు భగవదంశులని (శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు ఉపదేశించియున్నారు 
కావున మతకర్త లందరును దైవాంశ 'సంభూతులై యుండవలయును 
తత్కాలానుసారముగా దైవసం కల్పము చేతనే దివ్యపురుషుల జన్మము 
గలుగుచుండును ఆత్మజ్ఞాని యైన వాడు ఈతత్త్యమును కనుగొన 
గలుగును (శ్రీమధ్వసిడ్దాంతమున ఐదు భేదములు గలవు, 1 జీవజడ 
భేదము, 2 జడజడభేదము, ౩ జీవజీవ భేదము, 4 జీవేశ్వరభేదము, 5 
జడేశ్వర భేదము - ఇవియే పంచ విధము లగు భేదములు ఇది నిత్యమని 
గూడ వారు వచింతురు 


అయితే విశిష్టాద్ర్వై తస్థాపకులగు శ్రీరామానుజాచార్యులున్ను, అద్వైత 
వత స్ట్రాపకులగు శ్రిశంకరాచార్యులున్ను ఇట్టి భేదమును అంగీక 
రించినవారలైనను ఇది ముముక్షు అవస్థలో నుండునేగాని ముక్తావస్టలో లేదని 
మాత్రము సిద్దాంతీకరించిరి అంతేగాక వ్యవహారదశలో కానుపించినను 
పారమార్ధిక దశలో లేదని దృఢీకరించిరి అంతేగాక అట్టి భేదము నిత్యము 
కాదనియు, గుణముల పరిణామముచే గలుగుచుండుననియు, కావున 
ఆగంతుక వమునియు స్టెరపరచి6 మునకు ఈమూడు వుతములున్ను 
సేవ్యమానములు స్టూలదేహ సంస్కరణ పరమగు శుద్రికొరకు (శ్రీమధ్వ 
మతమున్ను, సూక్మదేహనిర్మలత్వము కొరకు శ్రీరామానుజమతమున్ను, 
పరబ్రహ్మసాక్షాత్కారసిద్రి కారణ మహాకారణ శుద్దివలన గలుగవలసి 
యుండుటచే అద్వైతమతమగు (శ్రీ శంకరమతమున్ను మనకత్యవసరములు 


మొదటిది నిష్కామకర్మయోగపరమగు అనుష్టానమున్ను, రెండవది 
నిర్మలభక్తి సమన్వయ పరవుగు భక్తితత్త్వమున్ను కాగా మూడవది 


336 _శ్రిమలయాళసద్లురు గ్రంధావళి 


బ్రవ్మాత్మైక్య జ్ఞాన సాళూత్కారముకొరకు ఉపయోగవడుూనని శొభగవార్‌ 
రామకృష్ణ పరమహంసలవారు వచించియున్నారు ఈ గ్రిమతస్టులన్నూ 
ఈమూడింటిలోను సదా ప్రయత్నము గలవారలై యున్నారు. ఇప్పుడు గల 
వేదాంత వైపరిత్య సంగతిని అనుసరించి మనమున్ను ముక్తావస్థ గలుగువదరక 
నీ మధ్వమత మవలంబించి మార్గప్రయాణము చేయుట శుభడాయకయు _ 


కాని అంతరాత్మయందు ఏకత్వదృష్టిని ప్రాధమిక దకనూండి అలవాటూ 
పరచుకొనక పోయినచో చుక్కానులేని పడవ చందంబున గమ్యుస్థానము 
చెందక 'స్టూలములగు నామరూప గుణ సంకలిత ఘోరసంసాత సాగర మగా 
మున సుడిగుండములో చిక్కుకొని మునిగిపోవుట మాత్రము నిక్కము . 
ఇప్పుడు సామాన్యు లందరున్ను వాక్కుతో అభేదము చెప్పు వాలలే గాని క్రియు 
యందు భేదము పోగొట్టినవారరుదు ఇట్టి విషయములో (ఆ్రీ మధ్వాచార్యుల 
దివ్య్వపాదకమలము మనకు వందనీయము. 


ఇక మనయొక్క ఉద్యమము లోనికి మెల్లమెల్లగా (ప్రే శించెదయు= 
ఇంద్రియములకు గుణములు స్వాభావికములు అని గడా వేదాంతులళో 
కొందరు చెప్పుచున్నారు 


రాగద్వేషభయం లజ్ఞా మోహం చైవ యథా తథా । 
నభః పంచవిధః ప్రోక్తాస్సమాంశాః పరికీర్తితాః ॥ 


భాగానుక్రమవ్రకారము ఆకాశతత్త్వములలో పృ ధ్వ్యంశము రాగ మూ 
జలాంశము ద్వేషము అగ్న్యంశము భయము, వాయ్యాంశము లజ్ఞ ఆకా 
శాంశము మోహము. సరి అత్లైన ముక్తాత్ములగు మహనీయులకు రాగము 
గాని, ద్వేషముగాని, భయముగాని, మోహముగాని, అజ్జగాని కనబశుతు 
లేదు వారి శరీరములో పృధివీ, జల, అగ్ని, వాయు, ఆకాశములనెడి అత్త 
ములు లేవా? బద్దాత్ములకు మాత్రము అట్టి దోషములు కనబడుచు న్నది 
ముక్తాత్ములలో కనువడుట లేదు దీనికి కారణమేమి? మరియు అంతయు 
పంచభూతాత్మకమైనదే అనినచో అంతయు నొకేవిధముగా నుండవ లయుజే 


సాంఖ్యయోగము 337 


గాని వేరువేరుగా కనబడుటకు కారణమేమి? ఒక్కొక్కరున్ను లోతుగా 
విచారించవలసియుండును 


దృష్టాంతముగా పంభూతాత్మకమైన పృధివీతత్త్వమగు మాణిక్యాది 
రత్న ములకున్ను, వట్టి బండకున్ను గుణములు వేరువేరుగా కనుపించుటకు 
కా రణమేమి?  సువర్హమునకున్ను, తామ్రుమునకున్ను, ఇనుమునకున్ను 
ఏకార ణముచే వేరువేరు గుణములు గలిగినవి? మధుర ఫలములకున్ను, 
పులుపు ఫలములకున్ను, చేదు పలములకున్ను ఎందువలన మార్చు 
గలిగినది ? ఇవి పృధివీతత్తాంశముతో కూడినవి, ఆలాగున జలతత్త్వములో 
రుచి అరుచి గలుగుట, అగ్నితత్వములో నీల, రక్త, పీత వర్ణములతోగూడి 
ప్రకాశించుట ఎందువలన గలిగియుండును? వాయ్వంశములో సుగంధ 
దుర్గంధము లున్ను, ఉష్ణశీతలములున్ను, ఏకారణమువలన గలుగుచున్నవి? 
అదే ప్రకారము మృదు, కఠిన కరుణ (ప్రేమాది వచనములున్ను జనులలో 
కాను పించుటకు కారణమేమి? ఇది ఆకాశతత్త్వము. మానవులలో పరమ 
సాధు వూర్తులున్ను, కరినాత్ములున్ను దేనివలన కలుగుచున్నారు? 
బద్దావస్టలో నుండు కరినాత్ములు ముక్తావస్టలో కరుణాళువులుగా 
మారుటకు కారణ మేమి? గోవున్ను, పులియున్ను భిన్నభిన్నగుణములతో 
నేల యుండ వలయును? విషమునకున్ను అమృతమునకున్ను ఎందువలన 
మార్పు గల్లు చున్నది? అసురులును దేవతలున్ను దేనివలన భిన్నులైరి? 
కావున దీనిపై విచారణ సలిపినచో సత్వ రజస్తమో గుణములయొక్క 
పరిణామమే కారణమని అంగీకరించియే తీరవలయును ఒక్క మామిడి 
కాయను చూడుడు. లేతగానున్న కాలమున వగరుగాను మధ్యకాలమున 
పులుపు గాను, పండుగానున్న కాలమున మధురముగాను మారుచుండును 
ఇదే గుణములయొక్క మార్చని [గ్రహింపవలయును 


ఇంతవరకు విచారము చేసినది జడమును గుఆించినదేగాని 
దైవమును గురించినది కాదు. ఇది మనము విడిచిపెట్టవలసిన విషయమే 
అయితే సత్యా 'సత్యముల నరయక ఇదమిత్లమని న్యాయాధిపతి యేలాగున 


338 _శ్రీమలయాళసద్దురు గ్రంథావళి 


తీర్చు చేయజా లడో అదే ప్రకారము జడజీవ ఈశ్వరుల భేదము నరయక 
దైవత్వము నొంద జాలరని వేదాంతశా(స్త్రము చెప్పుటచేతనే సాంఖ్యమున 
విచారము చేయ వలయునని యేర్పడినది ఈ మూడు గుణములను దాటి 
తైగుణ్యా తీతావస్ట గల్గునప్పుడే మనకు నిర్మలాకాశమున భాస్కరుడు 
కనుపించునట్లు దైవత్వము గోచరించును అంతవరకు తెల్లవ(న్త్రమైనను రక్త, 
పీత, కృష్ణ వర్ణములతోగూడిన వ(న్హ్రముయొక్క తెలుపు కనపడక 
రంగులవర్ణ్లము మాత్రము ఏలాగున కనుపించునో ఆలాగున గుణములతో 
గూడియుండు వరకు శుద్దాత్మ తత్త్వము గనుగొనజాలము అదే 
పరిపూర్ణము, అచలము, శివము, అద్వైతము, దైవము, సత్తు కావుననే గుణ 
త్రయాతీతుడు గావలయునని సచ్చా(న్ర్రము నిష్కర్షగా బోధించుచున్నది 


కావున నీవిషయమై గీత పదునాల్గవ అధ్యాయమును జదివి 
తదర్ధమును మనన నిదిధ్యాసనముల చేసిన నీసంగతు లన్నియు మనకు 
సుస్పష్టముగా గోచరము గాగలవు అట్టు కానిచో శ్వేత, రక్త, కృష్ణ పుష్ప 
ములకున్ను అట్టిగు కములు గల వస్తువులకున్ను మధుర, ఆమ్ల, కటు, తిక్త 
రసములకున్ను, సత్త్వ రజస్తమోగుణములకున్ను కారణ ముండజాలదు 
దీనిలో గల పరమరహస్యమేమన? ఒక్కరికి తమోగుణము ఉండగా ప్పధివీ, 
జల, అగ్ని, వాయు, ఆకాశములలోగల తమోగుణాంశము ఒక్కచోట గూడు 
చుండును రజోగుణము గలుగునప్పుడు పె జెప్పిన పంచభూతములలో గల 
రజో గుణాంశము వానియం దధికరించి యుండును సత్త్వగుణము గలిగి 
నప్పుడు పంచభూతములయొక్క సాత్తికాంశము వానిలో వచ్చి చేరు 
చుండును. కను కనే పృధివి సర్వరసయుక్తమైనను చెరకు మధురాంశమును, 
చింతచెట్టు ఆమ్హాంశమును, ముష్టిచెట్టు చేదు అంశమున్ను తీసికొని వృద్ది 
నొందు చుండును దీనికి కారణము వాటివాటి బీజానుగుణమై యుండును 


అదే ప్రకారము వానవులున్ను సత్త్వ, రజస్తమోగుణముల 
ననుసరించి ఆయాగుణములలో రమించుచుందురు అయితే మానవుడు 
నిజమైన దైవబీజము గలవాడగుటనే అది నిత్యముగాను, తక్కినగుణములు 


సాంఖ్యయోగము 339 


అగంతు కములుగా నుండును. మానవుని జడములగు, వృతాదులతో 
ఉపమించుట కడుంగడు పాతకమే యగును. వానిని చైతన్యాత్మయగు 
దైవముతోనే ఉపమిం పవలెను. అప్పుడే గుణములనుండి విముక్తి 
పొందుటకున్ను, గుణరహితము చేసికొనుటకున్ను అతని ప్రయత్నము 
జరుగును. కనుకనే వేదము “అసత్య మసి” అని ఉపదేశింపక “తత్త్వమసి? అని 
దివ్యభావమును ఉపదేశించినది. ఈవేదాను గుణ ఉపదేశము లోక 
మంతటను విచ్చలవిడిగా వ్యాపించునప్పుడే యీ జనులయొక్క దెయ్యపు 
స్వభావము పోయి దైవపు స్వభావము వర్దిల్లును. గుణములకు సదా పరిణా 
మము గల్లుచుండును. ఇందుకు మామిడికాయ దృష్టాంతము. ఈ మూడు 
గుణములను అతిక్రమించు నప్పుడే పంచకోశాతీత తురీయజ్ఞానము గల్లును. 


రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత!। 
రజస్పత్త్వం తమ్హైవ తమస్పత్త్వం రజస్తథా ॥ 


రజస్తమోగుణములను అణచివేసి సత్త్వ గుణావిర్భావ కాలమున సాత్త్వి 
కము నిలీచియుండును. ఆలాగున సత్త్వ గుణమును, తమోగుణమును అణగ 
ద్రొక్కి రజోగుణము నిలిచియుండును. అదేరీతిగా సత్త్వగుణమును, రజో 
గుణమును లీనపరచి తమోగుణము అధికరించి నిలుచును. అనగా ఈ 
మూడు గుణములు శాశ్వతములు కావు. సదా మారుచుండునని భావము. 
మరల ఈయొక్కొక్కగుణములోను మూడేసిగుణములు మిశ్రమములై 
యుండును. అనగా సత్త్వగుణములో, సత్త్వగుణము సత్త్వగుణములో, రజో 
గుణము. సత్త్వగుణములో తమోగుణము - ఈలాగున రజో గుణములో 
సత్త్వగుణము, రజోగుణములో రజోగుణము, రజోగుణములో తమో 
గుణము.- ఈలాగున తమోగుణములో సత్త్వగుణము, తమో గుణములో 
రజోగుణము, తమోగుణములో తమోగుణము, మరల ఈమూడింటిలో 
మూడుగుణములు అంతక్లినములై యుండును. ఈవూడుమూళ్ళు 
తొమ్మిదిన్ని 9 మూళ్ళతో కలసి 27 గుణములతో గూడియుండును. 


340 శ్రీమలయాలసద్ద్లురు గ్రంధావళి 


చతుర్విధ ప్రాణికోట్ల స్టూలసూక్యుకారణ శరీరత్రయములోను 
కేవలము సత్త్వముగాని, కేవలము రజస్సుగాని, కేవలము తమస్సుగాని గల 
శరీర ముండదు కేవలము సత్త్వము సిద్దపురుషులకు మాత్రమే యుండును 
తక్కినవారికి హెచ్చుతగ్గులతో మిశ్రమమై యుండును సత్త్వగుణము గల 
వారికి గూడ ఒకానొక్కప్పుడు కొంచెము రజస్స్వభావముగాని, తామస 
స్వభావముగాని కానుపించుటకు కారణము పెజెప్పినదే అదే ప్రకారము 
కేవలము రజోగుణము గలవారికిగూడ ఒకానొక్కప్పుడు కొంచెము సత్త్వగు 
ణముగాని తమోగుణముగాని కానుపించు రహస్యమును నిదే అదే 
ప్రకారము కేవలము తమోగుణ ప్రధానునికిగూడ ఒకానొకప్పుడు కొంచెము 
సాత్తికభావమున్ను, ఒకప్పుడు రాజసభావమున్ను కానుపించుటకు 
కారణము పైజెప్పీనదే కాని యేగుణము ఎక్కువ యుండునో అది 
శాశ్వతముగాను, తక్కినవి మెరుపువలె అప్పుడప్పుడు కనుపించియు 
మాయమై పోవుచుండును 


ఈ రహస్యము నుద్దేశించియే యజ్ఞోపవీతము మొదట మూడు 
పోగులతో గూడినదై, మరల మూడుమూళ్ళు తొమ్మిదిచేసి, తొమ్మిది మరల 
మూడుగా చేయు రహస్యమై యున్నది. కావున ఈజగత్తంతయు త్రిగుణా 
త్మకమని తెలిసికొనుటకొరకే బ్రహ్మచారికి మూడుపోగులు గల యజోపవీ 
తము ధరింవచేయబడు రహస్యమై యున్నది యజ్షోపవీతమునకు సూక్ష్మ 
ములై 27పోగులు గలవు మరియు పుట్టునప్ప డిది లేదు సన్న్వసించునప్పు 
డిది తీసివేయబడును కావున సృష్టికి ముందు ఆత్మప్రకృతి రహితముగా 
నుండుననియు, ముక్తావస్టలో మరల ప్రకృతి రహిత మగుచున్నదనియు 
ఆయజ్టోపవీతము మనకు తెలియజేయుచున్నది సృష్టినిగురించి చెప్పెడు 
శా(న్హ్రములలో ఈ 27తత్త్వములను గురించి విస్తారముగా గనందగును దీని 
ననుసరించియే 27నక్షత్రము లేర్చడి యీ జగజ్ఞాలము నడుచుచున్నది. 
ఈతత్తమును గోచరింపజేయుకే లలాటమందు త్రిపుండ్రము ధరించెడు 
పరమరహస్యమై యున్నది త్రిమూర్తులున్ను, త్రిగుణములున్ను, త్రిగుణా 


సాంఖ్యయోగము 341 


త్ములున్ను, దేహత్రయమున్ను, కాలత్రయమున్ను, లోకత్రయమున్ను, జీవ 
త్రయమున్ను, వేదత్రయమున్ను, అవస్థాత్రయమున్ను, కర్మత్రయమున్ను, 
సృష్టిత్రయమున్ను, సంధ్యాత్రయమున్ను, అక్షరతయమున్ను ఏర్పడి యీజ 
గత్కార్యము నడుచు చున్నది వ్యాహృతిత్ర యమున్ను, వర్ణ్లత్రయ మును, 
ధ్యానత్రయమున్ను, గలుగుటకున్ను ఇదే కారణము ఇవన్నియు కరముతో 
గూడినవే అక్షరుడగు ఆత్మ అనగా బ్రహ్మము దీని కావల నుండును 
ముక్తియు పైచెప్పిన మూడింటికి విలక్షణమై యుండునని ముముక్షువులు 
సదా గ్రహింపవలసియుండును అప్పుడు మాత్రమే లోకాతీతజ్ఞానము నను 
భవింపవచ్చును 


కావున ముముక్షువులారా! భక్తులారా! సాథకులారా! దైవనిష్ణులారా! 
బుషిసంతానములారా! దైవాత్మస్వరూపులారా! గుణత్రయ రహితమై, 
శివమై, అమృతమై, అద్వయమై, ఆనందమై, నిత్యమై, అచలమై, పూర్ణమై 
యుండు నేయొక్కదైవత్వము గలదో దానిని పొంది నిత్యము శాశ్వత 
సుఖము నొందుదురుగాక! 


ఈగుణత్రయవిషయమై వివేకచూడామణిలో చెప్పినవిషయము 
చూడందగినది 
అజ్ఞానమాలస్య జడత్వ నిద్రా ప్రమాద మూఢత్వ ముఖాస్త మోగుణాః | 
ఏతైః ప్రయుకో న హి వేత్తి కించిన్నిద్రాళువత్‌ స్తంభవదేవ తిష్టతి ॥ 
ఇంక దీనియందు దమోగుణముల నన్నిటిని వానియొక్క బలమును 
నూహించుకొననగును శిష్యా! జ్ఞానళూన్యము, జాగు, జడభావము, 
నిదుర, జాగరూకత లేకుండుట, మౌర్ట్యము మొదలుగాగలవి తమస్సు 
యొక్క గుణములు వీనితో గూడినవాడు కించిత్తెనను దెలియలేడు 
నిద్రించు వానివలెను స్తంభమును బోలియు నుండును 
సత్త్వం విశుద్ధం జులవ త్తథా౭_పి తాభ్యాం మిళిత్వా సరణాయ కల్పతే | 
యత్రాత్మబిమృః వ్రతిబిమ్బితస్పన్‌ ప్రకాశయత్యర్క ఇవాఖిలం జగత్‌॥ 


342 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఏ సత్త్వగుణము జడాత్మునియొక్క బింబము ్రతిఫలించినదై 
సమస్తమైన జడ పదార్థమును, సూర్యునివలె బ్రకాశింపజేయుచున్నదో? అట్టి 
సత్త్వ గుణము జలమువలె పరిశుద్ధమైనది, అట్లయ్యు నా సత్త్వము రజస్తమో 
గుణములతో గూడి చిదాత్మ ప్రతిబింబ రక్షణము కొరకు గల్పించబడు 
చున్నది 


మిశ్రస్యసత్త భవన్తి ధర్మా స్త్వమానితాద్యా నియమా యమాద్యాః | 
శ్రద్దా చ భక్తిశ్ళ ముముక్షుతా చ దైవీ చ సంపత్తి రసన్నివృత్తిః ॥ 


శిష్యా! అమానిత్వము మొదలగు ధర్మములు సత్యాహింసా 
బ్రహ్మచర్యాది దశవిధ యమవముములు, నియవుములు, శ్రద్దయు, 
ననురాగము, మోక్షేచ్చయు, దైవికసంపత్తి, అసద్వస్తువులనుండి మరలుట 
మొదలగు నన్నియు రజస్తమో మిళితమగు సత్త్వముయొక్క ధర్మములు, 


విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ్రశాన్నిః | 

తృష్తిః ప్రహర్దః పరమాత్మనిష్థా యయా సదానందరసం 'సమృచ్చతి ॥ 

నైర్మల్యము, స్వాత్మానుభవము, మహోత్కష్టమగు నంతరింద్రియ 
నిగ్రహము, నిత్యత్నషప్తి, నిత్యసంతుష్టి ఇంక నెల్లప్పుడు దేనిచే నాత్మానం 
దరసమును బొందగలడో! అట్టి పరమాత్మనిష్టయు ననునివి రజస్తమోగుణ 
సంపర్కములేని సత్త్వముయొక్క గుణములు ఇదే గుణత్రయాతీత 
స్థతియొక్క నిజావస్ట ఇదే మహాపురుషులయొక్క లక్షణమై యుండును 
ఇచ్చటికి వెళ్లునప్పుడు అతివేగముగా తిరుగుచుండు ప్రకృతి చక్రము ఆగిపొ 
వును అప్పుడు ఈయాత్మ విముక్తి నొంది నిత్యసుఖమగు శాశ్వతపదవిలో 


నుండును 


సాంఖ్యయోగము 343 


పంచరత్నములు 


(బ్రహ్మ శ్రీకవిసార్వభౌమ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రులు గారిచే రచియింపబడి 
శ్రీసద్గురుస్వాములవారికి సభలో సమర్చింపబడిన పంచరత్నములు) 


(శ్రీమలయాళస్వామినే నమః 
ఓమిత్యేకాకరం యత్ర్రణవమభిహితం బ్రహ్మతత్త్వం సమస్తం 
తద్ద్యానైకా గ్ర చిత్త స్తదభవదమలం యస్తపప్త దేహః । 


జ్ఞూనానందస్వరూపం ఘనతరకరుణాసా గరం సర్వ గమ్యం 
మల్యాళస్వామినం తం మహితగుణయుతం మం త్రమూర్తింభజే£_.హమ్‌॥ 1 


(బ్రహ్మాంశాత్సం ప్రభూతస్పదసదవరగో వ్యాసభట్టారకోణ_స్మి 

న్నాంధ్రే గోగర్భనామ్నో గిరవరవివరాదద్య భక్తావనార్హమ్‌। 

సంజాతః కాశిబుగ్గప్రథితమునినుత కేత్రవాసీ వునర్యో 
మల్యాళస్వామినం తం మహితగుణయుతం మంత్రమూర్షింభజేఇ.హం2 


సాధూనాం పాలనాయ వ్రబలదురితవిధ్వంసనాయాంధ్రభూమౌ 
ధర్మాణాం రక్షణాయ (ప్రభురఖిలజగన్నాయకోఐ_ద్యావిరాసీత్‌! 
బ్రహ్మశ్రీ) శంకరార్యః పునరితి చ యతిం యం వదంతీహ సాధుం 
మల్యాళస్వామినం తం మహితగుణయుతం మంత్రమూర్తిం భజేజి_హమ్‌ 13 
సన్ఫ్యస్సేహఫ్ట్రితానాం గృహధనవనితావాహనానాం సుసంగం 
సోణ_హం బ్రహ్మేతి వాచా శ్రుతిషు కలితయా వ్యాహరన్యో రరాజ! 

తం సాక్షాచ్చంకరం సంయమిజనవరమం వ్యాసనామాశ్రమస్టం 
మల్యాళస్వామినం తం మహితగుణయుతం మంత్రమూర్తిం భజే£_.హమ్‌॥ 4 


అహమస్మి బ్రహ్మసో౭_స్మీత్యనుపదమపరం బ్రహ్మసాకాదభూద్యో 
విలసన్య్మూర్తిర్లతార్తిర్షిజ పదకమలధ్యాన సక్షోత్తమానా మ్‌! 


లలితం విజ్ఞాన తేజో బలకలితమహం నిర్మలం నిర్వికారం 
మల్యాళస్వామినం తం మహిగుణయుతం మంత్రరూవం భజే£ఇ_.హమ్‌ః 5 


344 


_శ్రిమలయాలసద్దురు (గ్రంధావలి 


(శ్రీపాద కృష్ణకవినారచితం పరమార్దదమ్‌! 
మల్యాళస్వామినస్తో త్రం జీయాదాచంద్రతారకమ్‌ ॥ 


పద్యరత్నములు 
(శ్రీమతి నందివాడ శేషమాంబగారివే రవియింపబడిన 
శ్రీ సద్గురు స్వాములవారికి సభలో సమర్శింవబడినవి.) 


(శ్రీదమై తతజనాహ్లాదమై విమతహృ 

దృేదమై యధికవినోద మగుచు 
నంచనై వినుతి గావించనై (స్త్రీ లేగు 

దెంచనై మది సంతసించ నగుచు 
ఆందమై యానందకందమై సుందరీ 

బృందమై యొకపెండ్లి చంద మగుచు 
మాన్యమై భువి నసామాన్యమై దుర్వ్చృత్తి 

శూన్యమై యన్నిట ధన్య మగుచు 
(వ్రవిమలామోదభరితమై (ప్రబల మగుచు 
హృద్యమై కండ్లకత్యంత చోద్య మగుచు 
వెలయు నీసభామండలి వినుతోసీయ 
దరమె యేరికినైన భూస్థలిని లలిని. 
చిత్రాసనమె రత్నసిహాసనంబని 

యేమహామహుడు దానెంచె మదిని 
కటికిరానేల జక్కని మృమశయ్యగా 

వే మహామ్‌హాండు దానెంచె మదిని 
కోరి ఖద్గ్దరును దుకూల వ(న్హృుంబుగా 

నేమహామహుడు దానెంచె మదిని 
భూతిని మణిమయభూషణతతులుగా 

నేమహామహుడు దానెంచె మదిని 


F23 


సాంఖ్యయోగము 345 


అమరులకు మౌనితతులకు నలవిగాని 
బ్రహ్మచర్య వ్రతముబూని వరగువాని 
భువియశోవిశాలుండయి పొల్పు ఘనుని 
విమలు మలయాళస్వామిని వినుతొసేతు. 2 
అలనాటి (శ్రీశంకరాచార్యుడే నేడు 
మలయాళస్వామియై మహి జనించె 
అలనాటి బుద్దుడే యజ్ఞానమును బావ 
మలయాళస్వామియై మహి జనించె 
అలనాటి భీష్ముడే యచలబోధ నానర్చ 
మలయాళస్వామియై మహి జనించె 
ఆలనాటి సద్వివేకానందమూర్తియే 
మలయాళస్వామియై మహి జనించె 
ననుచు జనులెల్ల బొగడంగ నాత్మధర్మ 
రక్షణం బొనరింపంగ దికబూని 
యవతరించిన యీమలయాళస్వామి 
దనరు గావుత మాచంద్రతారకముగ. 3 
రేయింబవళులొక్క రీతిని శ్రమకోర్చి 
తవమొనర్భిన మహాధన్యచరిత! 
వారణాశినిబోలు వ్యాసాశ్రమంబును 
నిర్మించి మించిన నిర్మలాత్మ! 
ధర నెల్లరకు యథార్టంబు నిరూపింప 
పత్రికల్‌ వంపు పవిత్రమూర్తి! 
నిష్కామబుద్రితో శుష్కవేదాంతముల్‌ 
ఖండించి విడిచిన కలుషరహిత! 


హంసమంత్రార్ధ మెరిగి యహింస పరను 
ధర్మనుని బోధనముల సంతత మొనర్చి 


346 


అజ్ఞాన జనిత మోహాంధకారము బాపి వరల నివ్వనుధ నెవ్వరితరంబు? 
అతికామమనెడు ఘోరాటవిం దహియించి వరల నివ్వనుధ నెవ్వరితరంబు? 
సంసారదుణు నంచయమను కరి నొంచి వరల నివ్వుసుధ నెవ్వరితరంబు? 


శీ న గాలోక 
భక్తజునులకు సుజ్ఞూన భాగ్య మొ 


స్వామి గైకొను నానమస్కారశతము. 


అడుగుచే తడవుగా నభయసప్రదానంబు 
లివ్చియుంటివి గదా సచ్చరిత్ర! 
చూచుటే తడవుగా సుగుణవంతుల జేసి 
ప్రోచియుంటివిగదా పుణ్యసాంద్ర! 
తలచుటే తడవుగా ధర్మకార్యము లెన్నా 
సలిపియుంటివి గదా సాధువంద్య! 
వేడుటే తడవుగా విజ్ఞానఫలముల 
వెదజల్లితివి గదా సదయహృదయ! 


సకల దుష్కృతములను నాశన మొనర్చ 
మహి నసాధారణోన్నత మహిమ గలిగి 
దర్శనీయమౌ నూత్నావతారమెత్తి 
యలరుచుంటివి గద మలయాళస్వామి ॥ 


గర్వంబనెడు మవావర్వతంబును గూల్చి వరల నివ్వసుధ నెవ్వరితరంబు? 


మతము లన్నిట సర్వసమ్మతము జూపి వరల నిమ్మహిలోన నెవ్వరితరంబు? 


రహిని మలయాళస్వామి తరంబుగాక అన్యులకు దరమౌనె యాయవనిలోన?6 


ఎందరువచ్చి రీసభను నీక్షణసేయ మహాత్ములున్‌ సుధీ 
బృందము నేను తచ్చరణ రేణువు బోలుదునే మహాత్మ నీ 
యందలి భ క్తిచేత ముదమంది రచించితిగాన ప్రీతమై 
క్రందుగ దవ్హులన్‌ విడిచి కైకాను మీయెడ గల్లునొప్పులన్‌॥ 


మంగళమ్‌ 
tik 


7 


(శ్రీగురుళ్ళరణమ్‌ 
పరిశుద్దజ్ఞానస్వరూపులగు ప్రియమైన ఆత్మసోదరీ సోదరులారా! 


గీతాచార్యులగు (శ్రీకృష్ణపరవూత్మయొక్క హృదయమే 
శ్రీమద్భగవద్గీత ఆగీతయే (శ్రీగురుదేవులకు ప్రాణము శ్రీవారి సకల 
ప్రబోధములు, ప్రవచన ములు, రచనలు గీతాప్రవాణములతో 
నిండియుండును. నోరు తెరచినచో గీతా శ్లోకమే ప్రమాణము. జగద్గురు 
వాక్కగు గీతయే శ్రీసద్గురువాణిగా ప్రకటితవుగు చుండెడిది 
గీతాతత్త్వప్రచారమే (శ్రీవారి జీవితధ్యేయము శ్రీవారు ఎన్నికీతులు 
గానో గీతా ప్రచారమొనర్చిరి. గీతార్టమును వ్యక్తపజచుటకా యెన్నియో 
ప్రయత్న ములు గావించిరి పలురీతుల గీతాప్రచురణల గావించి గీతా 
ప్రచారమొనర్భిరి శ్లోక-తాత్సర్యములతో గీతను ప్రకటించిరి. కాని 
గీతార్లవము ఇంకను స్పష్టము కానందుచే ప్రతిపదార్ల, తాత్పర్య, 
విశేషమోర్టములతో లోకవిఖ్యాతవుగు శ్రీవారి గీతను ప్రచురించిరి 
దానితోను తృషప్తిజెందక దానిలోనే సంపూర్ణగీతాశయమును ఒక్కొక్క 
అధ్యాయసారమును సంగ్రహించి శ్రీకృష్ణాశయము అనుపేరుతో 
ప్రకటించిరి అప్పుటికిని తృప్తి లేదు కనుకనే గీతాగమనము(లత్యము 
అను గంధము రచింపబడినది. అదియు తృప్తిజనకముగా లేదు అపుడు 
గీతాశయము అనీ [గ్రంధము రచింపబడినది. 


దీనియందు కర్మ భక్తి, యోగ, జ్ఞానములను నాలుగు 
మార్గములు సవు న్వయపూర్వకముగా ప్రతిపాదింపబడినవి. 
మోకసౌధమున కీనాలుగును నాలుగు స్తంభముల వంటివనియు, 
వీటిలో ఏ ఒక్కటి లోపించినను మోకసౌధము నేల గూలిపోవుననియు 
యుక్తియుక్తముగా సప్రమాణముగా అనేక దృష్టాంతములతో 
శ్రీవారిందు గీతాభిప్రాయమును వ్యక్తపజచిరి మజీయు ఈ నాలుగు 
యోగములు సమానముగా గలవారే పూర్ణపురుషులు, లోకోద్దారకులు, 


350 (శీమలయాళసద్లురు (గ్రంథావళి 
ఉత్తమోత్తములనియు, తక్కినవారు అంగవైకల్యము గలవారనియు 
నిరూపింపబడినది అయితే అధికార-సంస్కారభేదములను బట్టి 
ఒక్కొక్కరు. వేరువేరు మార్గముల నవలంబించి దానినే ప్రధానముగా 
బోధించినను, గమ్యమును జేరుకొనుటలో మాత్రము అందరును 
సమానులే యనియు ఇందు ప్రతిపాదింపబడినది. 


గీతాతక్త్వజిజ్ఞా'సువుల కియ్యది పరమోపయోగకరమైన [గ్రంధము 
గీతానురక్తులు గీతాభత్తులు దీనిని శ్రద్దతో పరించి ఆనందింతురుగాక! 
ఓమ్‌. 


శ్రీసద్గురు సప్తమ వుణ్యారాధన, 
(శ్రీవ్యాసాశ్రమము, 25-7-69 విమలానందస్వామి. 


షమ 


ర 
శ్రీరీతాశఈయము 


సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః । 
గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సః ॥ 


ఏ నరుడు ఘోరమగు సంసారసముద్రమును దాటగోరుచున్నాడో, 
అతడు గీత యను నావ నాశ్రయించిన యెడల సుఖముగా దాటగలడు 


గీతయొక్క ఆశయమేమి యని అనేకులు అనేకస్టలములలో నడుగు 
చున్నారు అనగా గీత నిష్కామకర్మయోగమును బోధించుచున్నదా? లేక 
భక్తియోగము నుపదేశించుచున్నదా? లేక ధ్యానయోగమును చెప్పుచున్నదా? 
లేక కేవలము జ్ఞానయోగమునే తెలుపుచున్నదా? యని పైప్రశ్న లన్నిటికిన్ని 
గల తాత్పర్యము మటీకొందణు (శ్రుభగవద్షిత గృహస్థాశ్రమము ముఖ్యమని 
యానతిచ్చుచున్నదా? లేక కేవల సన్వ్యాసమునే పరమలక్ష్యముగా నాదర్శ 
మని యుపదేశించుచున్నదా! యని యడుగువారుగూడ గలరు ఇవన్నియు 
గాక ఇంకను అవేకవిధములగు సందేహములు కలవారు గలరు. 


జాతి గుణములను బట్టియా? లేక కులమును బట్టియా? గీత 
యుపదేశించు చున్న దని యడుగువారు కొందజు కలరు ఈ ప్రశ్నలన్నిటిని 
ఆధారము చేసికొని యొక్కొక్కరున్ను గీతకద్దము వ్రాసియున్నారు కావున 
ఎవరెవరికి ఏది ఇష్టమో దానిని వారు గ్రహించుకొనవచ్చును గీతయొక్క 
యాశయము ఇదమి ధత్రమని నేటివజికెవ్వరున్ను సర్వజనులకు సమ్మతిగా 
జెప్పినవారు లేరు వారి వారి యాశయము మాత్రము వ్రాయుచు ఇదే 
గీతయొక్క యభిప్రాయమని మాత్రము తమకిష్టము గలదానిని తెలుపుచూ 
వచ్చిరి శ్రీశంకరులకు పూర్వమే గీతకు తాత్పర్యము వ్రాసినవారు గలరని 
శ్రీశంకరులే తవు గీతాభాష్యమున తెలిపియున్నారు అప్పటినుండి 
శ్రీరామానుజాచార్యుల వారు ఉపాసనా ప్రపత్తి పరముగాను, శ్రీమధ్వా 


352 _శ్రిమలయాలళసటద్లురు గ్రంధావలి 


చార్యులు కర్మోపాసనా పరముగాను అర్థమును వ్రాసినారు వారిలో 
శంకరులు అద్వైతపరముగాను, రామానుజాలు విశిష్టాద్ద్వైతవరముగానుు, 
మధ్వాచార్యులు ద్వైతపరముగాను గీతాభాష్యము చేసియున్నారు వీరి 
అనుయాయు లనేకభావములతో గీతకు భావమును రచించియున్నారు 
ఇంతేగాక (శ్రీకంరశివాచార్యులును గీత శివపరత్వమునే యుపదేశించు 
చున్నదని గొప్ప భాష్యము నొనర్చియున్నారు ఈ విషయములన్నియు విజ్ఞుల 
కెఖుకయే 

ఈ విషయమై ఇపుడెవరికిన్ని సందేహము లేదు గాని గీత గృహ 
స్థాశ్రమము నుపదేశించుచున్నదా! లేక సన్న్యాసాశ్రవమును బోధించు 
చున్నదా? యను నీ రెండు ప్రశ్నలపై నాధారపడి వాదప్రతివాదములు 
చేయుచున్నారు మటీకొందటణీకి ఈ రెండింటియొక్క తత్త్య్వములను తెలిసి 
కొనుటకుగూడ మిక్కిలి యభిలాష గలిగియున్నట్టు లోకములో గన్పించు 
చున్నది కావున ఆ విషయమై ఇచట తెలిపీలాగున సంకల్పము కలుగు 
చున్నది అయితే ఈ వాక్యము లన్నిటికిన్ని గీతలో ప్రమాణ వాక్యములు 
కలవు దీనియొక్క జయాపజయములకు వారి వారి బుద్ది శక్తియు, విద్యా 
బలమున్ను మాత్రమే కారణము గాని, మణీయేలాటి యాధారమున్ను 
కన్ఫింపదు సర్వజ్ఞుడైన జ్ఞాని యైనచో జనులు చెప్పెడు అన్ని భావములున్ను 
గీతలో గలవనియు, మార్గము లన్నియు వారివారి మనస్సుయొక్క పరిపక్వత 
ననుసరించి యుండుననియు, సర్వజ్ఞాడగు శ్రీభగవానుని యభిప్రాయ 
మాలాగుననే యుండుననియు మాత్రమే చెప్పును. 


ఈలోకములో అనేక వస్తువు లేలాగున సృష్టియందు కలవో, అవి 
యన్నియు నాక్కొక్కదాని కెట్టుపయోగవడునో యాలాగున సర్వజ్ఞాడగు 
శ్రీకృష్ణభగవానుని యుపదేశమున్ను నుండును వీటితో మనకేలాటి సం 
బంధము లేదుగాని పైజెప్పిన గృహస్థ, సన్న్యాసములనెడి రెండు వాక్యములే 
మనకిప్పుడు కావలసియున్నవి. అనగా వునుజుడు యావత్కాలము 
సంసారములో నుండి నిష్కామకర్మయోగము ననుష్టించుచుండవలయునా? 


గీతాశయము 353 


లేక సర్వసంగ పరిత్వాగియై సన్న్రాసిగా నుండవలయునా? యను విష 
యమును గుటించి జనులకు సందేహము కలుగుచున్నది ఆవిషయమై 
ఈదేహోపాధియొక్క యాశయమును సంగ్రహముగా నీ క్రింద తెలిపెద 


1 గురువుయొక్క ఆశయమంతయు శిష్యునియొక్క ఆచరణ మూల 
ముననే యెజుంగదగినది అయితే ఇచట దుష్టశిష్యునియొక్క వర్తనమును 
గుటీంచి ఎవరున్ను తెలిసికొన నవసరము లేదు ఆ వాక్య మిచట ప్రస్తావింప 
యోగ్యము కాదు ఇచ్ఫోట శాగ్రోక్తప్రకారము గల గురుశిష్యులయొక్క 
ధర్మమే (గ్రహింపదగినది మజణియు నాచార్యుడు ఏ శిష్యుని గుతీంచి ఏమి 
చెప్పునో ఆ శిష్యునియొక్క ధర్మమే గురువుయొక్క యుపదేశసారమై 
యుండును అపుడు గదా! గురువర్యుని యుపదేశము నాచరణలో పెట్టినవా 
డగును గురునియొక్క యాజ్ఞను పాలించుటగదా శిష్యునియొక్క ధర్మము! 
వారిరువురు బింబ ప్రతిబింబములవలె నుందురు గొప్ప నిలువు టద్దపు పురో 
భాగమున నొకరు నిలిచినవో తనయొక్క ప్రతిబింబము ఏలాగున దర్చ 
ణములో ప్రతిబింబించునో, యాలాగున గురునియొక్క ప్రతిబింబము శిష్యు 
నియొక్క స్వరూపమై యుండును మతీయు గురువరేణ్యుడు తనయొక్క 
యాశయము శిష్యునియందు [బ్రవేశపెట్టి దానిని లోకమున నుపదేశించు 
లాగున చేయుచుండును భ్రమర మేలాగున క్రిమిని తన రూపముగా 
మార్పు చేయుచున్నదో యాలాగున గురువరుడు శిష్యునియొక్క యుపాధిని 
తొలగించి తనయొక్క స్వరూపముగా జేయుచుండును కావున శ్రీకృష్ణ 
భగవానులచే నుపదేశము పొందిన తరువాత అర్జునుడు తన జీవితాంతము 
వటికె ట్లాచరించెనో అదే గీతాచార్యుని యాశయమని విజ్ఞా లెబుంగ 
వలయును ఇదే గీతయొక్క అభిప్రాయమని గ్రహించదగినది 


ఇచటనే గీతను గుతీంచిన విషయములో సందేహము కలుగుచున్నది 
అదేవున అర్జునుడు యుద్దము చేయ నొల్లననియు, యుద్ధములో 
హతులైనవారి రక్తముతో తడిసిన రాజ్యభోగముల ననుభవించి జీవించుటకన్న 
యాచనావృత్తితో జీవితము గడపుటయే మేలనియు, అంతేగాక ఇట్టి పాపకర్మ 


354 _శ్రీనులయాళసద్ద్లురు గ్రంధావళి 


మగు యుద్దకార్యములో ప్రవేశించుటకు కారణమైన మనస్సుయొక్క 
పాపము నుండి ఎట్లు విముక్తి పొందగలుగుదునా! యనియు దుఃఖా క్రాంతుడై 
వ్యాకుల హృదయముతో విలపించినట్టు ప్రధమాధ్యాయమున కన్పించు 
చున్నది 
అహో బత! మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌ । 
యద్రాజ్యసుఖలోభేన హన్తుం 'స్వజనముద్యతాః ॥ 


ఏకారణముచేత మనము రాజ్యసుఖేచ్చచే బంధుజనులను చంపుటకు 
సిద్దమయితిమో, ఆ కారణముచేత మహాపాతకములను చేయుట కుద్యుక్తు 
లమైతిమి కటా ఏమి యాళ్ళర్యము! 


కథం న జ్లేయమస్మాభిః పాపొదస్మాన్నివ ర్రితుమ్‌ 


ఈ పాపమునుండి మజలుటకు ఏ యుపాయమేని కలదా యని 
తెలిసికొన ఎకు శక్తి లేకపోయినదిగదా యని విలపించుచు దుఃఖరో దనము 
చేయుచుండెను 'సంధులన్నియు సడలిపోయి , శరీరమునకు వణకు గలిగి, 
చేతులనుండి బాణములన్నియు జారిపోయి, నిలుచుటకు శక్తి లేనివాడై 
రథమందు గూలబడెను 


ఇట్టి విరక్తియు, భక్తియుగల యర్జునుని (శ్రీకృష్ణభగవానుడు 
తనయొక్క దివ్యమగు ధర్మబోధచేత సర్పవిషముచే మూర్చ నాందినవానిని 
గారుడమంత్ర ప్రయోగముచే విషరహితునిగా జేసివేసినట్టు బోధామృత 
మంత్రముచేత స్వధర్మనిరర్వహణమున కన్న యుత్తమమార్గము మజియొకటి 
లేదనియు, మానవుడు తన స్వధర్మమగు గృహస్టాశ్రమమునే అవలంబించ 
వలయునని యుద్బోధించి యర్షునుని లోకకార్యములనుండి మరల నివ్వక 
లోకములోనే బంధించి నిలుకడ కలుగజేసిన కారణముచే గృహస్టాశ్రమమే 
సరియైన మార్గమని శాస్త్రజ్ఞాలు తలంచుచున్నారని చెప్పుదురు ఆలాగున 
గృహస్థాశ్రమ ములోనుండి స్వధర్మనిర్వహణము చేయుటలో బంధము 
కలుగకుండుట కొజికే ఫలాభివాంఛ విడిచి కర్మము చేయుట కుపదేశించి 


గీతాశయము 355 


నదని గీతను గుటీంచి ఈలాటి అభిప్రాయముల ననేకులు చెప్పుచుందురు 


మతీయు గృహస్థాశ్రమ కార్యములు చేయక పోయిన, ఇం(డ్రియములు 
విషయములలో నొకవేళ ప్రవర్తింపకపోయినను మనస్సులో మాత్రము 
విషయవాంఛ కలిగి యుండును ఆలాగున నుండుట యాత్మవంచనమని 
గీతలో అనేకస్టలముల నొక్కి వక్కాణించబడియుండుటవలన గృహస్థాశ్రమ 
ములో ఉండి పరమేశ్వరార్పణముగా కర్మలు చేయుచుండుటయే సరియని 
యనేకులు తలంచుచున్నారు దీనికి సంబంధించిన ప్రమాణములు గీతలో 
అనేకములు కలవు అవి యన్నియు నిచట నుదాహరించిన వ్యాసము పెరిగి 
పోవునని తలంచి చేర్చకపోవడమైనది 


ఇకను నొక గొప్పు అభిప్రాయముగూడ లోకములో కలదు 
అదేమన గీతోపదేశము నొందిన తరువాత అర్జునుడు స్వ ధర్మనిర్వహణమందే 
నిర తుడయ్యనే కాని అన్నిటిని విడిచి ఎచ్చుచీకో అడవిలోనికి గాని, 
గుహలోనికి గాని పోయియుండలేదు ఇదియే దీనికి తార్కాణము కావున 
సంసారములో నుండి తామరాకు నీటిలో నుండియు తడవనట్టును, 
కుమ్మరపురుగు బురదలో నుండియు బురద నంటనట్టున్ను బంధనమును 
పొందకుండు టను భగవంతు డుపదేశించెనని తలంచుచున్నారు 
సంసారములో నుండి బం ధనము పొందక యుండుట యెట్లు సాధ్యమగు 
నని తలంచినచో నిష్కామకర్మ యోగమువల్ల సాధ్యమగునని పైజెప్పిన 
పద్మపత్రమును, కుమ్మరపురుగును దృష్టాంతముగా చూపియున్నారు 
కావుననే భగవద్గీత యాశయమిది యని యనేకులు చెప్పుచుందురు దీనికి 
కావలసిన ప్రమాణములనేకము లీగీతలో గలవు ఇంతటితో గృహస్టా శ్రమమే 
గీతాచార్యు లుపదేశించినదని చెప్పువారి యభిప్రాయము సంక్షిప్తముగ 
పూర్తిచేయవచ్చును 


ఇక గృహస్థాశ్రమ మొకటియే యావత్కాలము జీవులకు శరణ్యముగా 
శీకృష్ణభగవాను లుపదేశించి యుండలేదని తలంపు గలవారి యభిప్రాయ 


356 (శీమలయాళసద్లురు (గంధావలి 


మున్ను తెలిసికొనదగినది అయితే గృహస్థాశ్రమము నికృష్టమనిగాని, 
బంధనవునిగాని ఈయభిప్రాయము గలవారు చెప్పుట లేదు జీవిత 
యాత్రలో గృహస్థాశ్రమము రెండవ మజిలీ మాత్రమనియు, దీనివల్ల జీవుని 
యొక్క యాత్ర పూర్తి కాలేదనియు, ఇకను అవలికి నెట్టుకొని వెళ్లవలసి 
యుండుననియు, లేనిచో జీవితముయొక్క గమ్యమగు పరమ లత్యమును, 
నిరతి శయ సౌఖ్యమును, జీవుడు చేరజాలడనియు వీరు తలంచుచున్నారు 
ఇదిన్ని (శ్రీభగవానుని యాశయమే కాని మనుజాల కృత్రిమము కాదనియు 
తెలుపుచుందురు దీనికి సంబంధించిన ప్రమాణములు గీతలో నసంఖ్యాక 
ములు కలవు అని వారు నిరూపించుచున్నారు 


నిష్కామకర్మయోగ మొకటి మాత్రము గీత యాశయమైనచో, 
గృహస్థా శ్రమముతో జీవితలత్యమున్ను పూర్తియైనచో మూడవ 
అధ్యాయములో నుపదేశించిన కర్మయోగ మొకటి మాత్రము చాలును గదా! 
అయితే యొకే అధ్యాయములో ఆ విషయము లన్నియు పూర్తియగుటకు 
సొధ్యము కాక పోయిన ఎన్ని అధ్యాయములైనను ఆకర్మయోగ 
వాక్యములతోనే యుపదే శింపరాదా? (శ్రీమద్రామాయణము, శ్రీమద్భ్బాగ 
వతము మొదలగు ననేక ముహా(గ్రంధములు అనేకకాండములతోను, 
స్కంధములతోను, పర్వముల తోను, సర్గములతోను వాసియుండేలాగున 
భగవానుడు ఏల అట్లు గీత నుపదేశింపరాదు? ఇదేరీతిగా అనేక కావ్యములు 
అనేకసర్గములతోను, అధ్యాయములతోను పూర్తిచేయుచున్నారు. 


కావున కర్మయోగ మొకటి మాత్రము కాదనియు, ఇకను పైపై 
తరగతులకు జీవులు వెళ్లవలసి యుండుననియు దీని వల్లనే యర్ధమగు 
చున్నది. కావుననే ద్వితీయాధ్యాయ మున సాంఖ్యయోగ మును, చతుర్జా 
థ్యాయమున జ్ఞానయోగమును, పంచమాధ్యాయమున కర్మసన్నాా 
యోగమును, షష్యాధ్యాయమున ఆత్మసంయమయోగమును, సప్త్రమా 
ద్యాయమున విజ్ఞానయోగమును, అష్టమాధ్యాయమున అక్షరపర బ్రహ్మ 
యోగమును, ద్వాదశాధ్యాయమున భక్తియోగమును తయోదశా 


గితాశయము 357 


ధ్యాయమున కేత్రకేత్రజ్ఞ విభాగయోగమును, చతుర్దశాధ్యాయమున గుణ 
త్రయ విభాగయోగమును, షోడశాధ్యాయమున దైవాసుర సంపద్విభాగ 
యోగమును, అష్టాదశాధ్యాయమున మోక్ష సన్వ్యాసయోగమునున్నూ్నూ 
ఉపదేశించుటకు కారణమైనది గీతయొక్క అంత్యమున మోక్షసన్నాస 
యోగము నుపదేశించుటచే ఆఖరున సన్న్రాసముతో సమాప్తి యగునని 
తెలియదగియున్నది 


అయితే వరమానయుగమున సన్వ్యాసమని చెప్పినచో కోపము, హేయ 
బుద్దియున్నూ గలుగని వారు కలరా యని సందేహము కలుగుచున్నది 
దానికి వర్తమానకాలములో గల కొందటు సన్యాసుల వర్తనమే కారణము 
గాని నిజమైన సన్వ్యాసము కాదు దీనినందణున్నూ అంగీకరించుచునే 
యున్నారు సన్వ్యాసముయొక్క విధిని చక్కగా నిర్వహించు సన్యాసుల 
కొలత గలిగిన దగుటచేతనే దానియొక్క పవిత్రతకు హాని కలిగినదేకాని, 
యధార్ధస్టితిలో అట్టి పవిత్రత యుండిన దానికి సమానమగు పుణ్యము, 
పావనత్వము మూడు లోకములందున్నూ లేదు జీవుడు విశ్రాంతి 
పొందవలసి యుండిన ఈ తాగ్యములో యాత్రచేసేన మాత్రమే కలుగును. 
బంధనము లన్నియు తెగిపోవలసియుండిన ఈయతిపవిత్ర మగుస్థితిలోనికి 
అందరు రావలసియుండును ఆ నిజవుగు నిష్కామకర్మయోగమును 
నిజమైన సన్వ్యాసిమాత్రమే చేయగలుగును అతడు మాత్రమే ఆ పునీతమగు, 
వుణ్యమగు, సంయమమగు, నిస్సంగమగు ఆ నిష్కామ కర్మయోగము 
నాచరింప గలుగును 


సన్నాసమనగా బాహ్యవేషమని మాత్ర మెవ్వరున్ను తలంచగూడదు 
అవిద్యయొక్క త్యాగమే సన్యాసము సంకల్ప రాహిత్యమే సన్యాసము 
అజ్ఞాన రాహిత్యమే సన్వ్యాసము అనాత్మభావములన్నియు విడిచి నిజమైన 
యాత్మభావములో నిలుచుటయే సన్యాసము అది బ్రహ్మచర్యాది ఏయా 
శ్రమములో నుండినను అనగా బ్రహ్మచర్యమందుగాని, గృహస్టమందుగాని 
వానప్రస్టమందుగాని యుండినను గలుగవచ్చును బాహ్యవేషము ఆశ్రమ 


358 _శ్రీమలయాళసద్లురుగ్రంధావళి 


ముయొక్క చిహ్నము మాత్రమే యగును ఈ సన్యాసము బ్రాహ్మణాది 
జాతులలో నెందుండువారకైనను అజ్ఞాననాశదశలో గలుగును అట్టి దశలో 
కర్మలేమియు మిగిలియుండవు కాని నిష్కామ కర్మయోగము చిరకాల మాచ 
రించుటచే అంతఃకరణశుద్ది గలుగునప్పుడు మాత్రమే అట్టి దశ కలుగును 

అట్టి ధర్మబోధమా త్రమే ఆముక్తజీవుడు చేయగలుగును ఆదివ్యపురుషుని 
ధర్మోపదేశముచే అనేక కోట్ల జనులు నిష్కామకర్మయోగు లగుదురు, 
త్యాగులగుదురు, నిర్మలభక్తు లగుదుర్తు మంచి సంయము లగుదురు, 
వైరాగ్యనిధు లగుదురు 


ఈ యనుష్టానములు చిరకాలము చేయుటచే వారి అంతఃకరణము 
లోగల సంస్కారము లన్నియు నశించును అప్పుడు శుద్దజీవు లగుదురు 
అవుడు వారున్ను సర్వకర్మపరిత్యాగు లగుదురు ఆ పవిత్రదశ యందు 
వారున్ను ధర్మోపదేష్టలు కాగలరు ఆ పావనదళలో కర్మలు చేసెడు 
కరణములు వారినుండి వదలిపోవును పరిపక్వదశకు వచ్చునపు డందటికిన్ని 
అట్టిస్టితి కలుగునని సృష్టి రహస్యమే మన కుపదేశించుచున్నది అట్టి పరిపక్వ 
దశ గలుగనివారు కర్మలను విడుచుటచేతనే లోకము విపరీతస్టితిలోనికి 
వచ్చినది. పరిపక్వదశ కలుగునపుడు ప్రకృతిని తాను తొలగింప నక్కఆఅలేదు 
అదే స్వయముగా తొలగిపోవును అపుడు ముక్తజీవు డగును అట్టు కానిచో 
పతనము కలుగును అతి పవిత్రమగు మానవజన్మము నపుడు నష్టపజివిన 
వారే యగుదురు. (శ్రీకృష్ణభగవానులు గీతలో ఈరహస్యమునే యుపదేశించి 
యున్నారు 

సృష్టిలో గల ఏ ధాన్యములుగాని, ఫలములుగాని, పత్రములుగాని, 
పరిపక్వదశలోనికి వచ్చునపుడు గడ్డినుండి, మ్రానునుండి స్వయముగానే 
జారిపడిపోవుచుండును అట్టి స్థితియే సన్బ్యాస మనబడును ఏధాన్యములై 
నను పండునపుడు వాటి తృణమునుండి స్వయముగానే విత్తనము రాలు 
చుండును ఆలాగుననే ఏఫలమైనను మ్రగ్గునపుడు చెట్టు నుండి జారి క్రింద 
పడిపోవును అదేరీతిగ ఏపత్రమైనను పండునపుడు వ్రూనునుండి 


గీతాశయము 359 


విడి(రాలి) పోవును పండిన ధాన్యమేలాగున చెడదో, భోజనమున కుపయో 
గపడునో, పండినఫలము లేలాగున మధురములై భోజున్నార్లము లగునో 
ఆలాగున స్వయముగా జ్ఞానపరిపక్వదశలో 'సన్న్యసించిన జీవియొక్క 
జన్మము ధన్యమగును అపుడు పండిన ఫలములవలెను, పండిన ధాన్య 
ములవలెను ఆ పుణ్యజీవి లోకమున గొప్ప యుపయోగకారి యగును 
జీవకోట్లు తాపత్రయమును శమింపజే య శక్తిగలవా డగును అట్టివారే పూర్వ 
కాలపు సన్యా సులగుటచే వారికి ప్రపంచములో గొప్ప బహుమానము 
కలిగినది 

లేబ్రాయములో చెట్టునుండి బలాత్కారముగా కోయబడిన లేతకా 
యలుగాని, లేబ్రాయుములో పెరకబడిన ధాన్యములు కాని ఎట్టు 
ఉపయోగము  లేకపోవునో, ఆలాగున పరిపక్వత లేని సన్యాస మున్ను 
పతనహేతు వగును అందజున్ను దీనిని అంగీకరించియున్నారు ఈ విధి 
తృణవృతాదులకు మాత్రము కాదు మనుష్యాదులకు, జంతువులకు కూడ 
కలదు గర్భములో శిశువులు పరిపక్వదశకు వచ్చునపుడు ఆ ప్రకృతి 
మాతయే యేలాటి యపాయమున్ను కలుగజేయక బైటికి నెమ్మదిగ పంపు 
చుండును కాలము పరిపక్వదశకు వచ్చిన, ఏజీవులున్ను తమ గర్భములో 
శిశువు నుంచజాలవు ఆలాగుననే పెరు పండునపుడు, కాయలు 
('మ్రగ్గునపుడు ఎవరున్ను వాటిని కసువునగాని, వృక్షమునగాని నిలుపజాలరు 
ఇది ప్రకృతియొక్క నియమము పద్మము వికసిచినపుడు పత్రము లన్నియు 
ఒక్కొక్కటే వదలిపోవునట్లు, అరటిచెట్టు గెలవేయునపుడు హస్తమునకు గల 
యొక్కొక్కపట్ట జూరిపోవునట్టు జీవుడు ప్రబోధమునకు వచ్చునపుడు వాని 
ఇం(దెయములు, ఇం(దైయార్ధములు, ఆవరణములు, కరణములు 
వదలిపోవుచుండును 


అట్టి స్థితి జీవులకు కలుగకనే మేము గృహస్థాశ్రమమును విడువుము 
నుట లేదు దీనిలోనే యుండుట ధర్మమనియు చెప్పుచున్నాము ఫలముల 
కున్ను, ధాన్యములకున్ను ఏలాగున వృక్షములతోను, ప్రైరఒతోను సంబంధము 


360 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


కలిగియున్నదో, అదేరీతిగా గర్భములోగల సర్వజీవరాసుల యొక్క 
మావియు, గర్భాశయముతోగూడి శరీరముతో సంబంధము కలిగి 
యుండును. ఫలములకు తొడిమ ఎటువంటిదో, జీవులకు నాభినాళమున్ను 
అటువంటిదే ఏలాటిభేద మున్ను లేదు ఓహో! సృష్టికర్తయొక్క 
మహిమయు, కరుణయు నెట్టిదో ఏమని చెప్పవచ్చును! పక్షుల గ్రుడ్డున్నూ 
ఈలాగుననే యుండును కావున జ్ఞానము పరిపక్వదశకు వచ్చునపు 
డందటున్ను గృహస్థాశ్రమమను ప్రకృతివృత్షమునుండి విముక్తు లగుదురు 


ఒకవేళ కారణపురుషులలో నెవరైన ఒకడు జీవన్ముక్తు డైనను, యావ 
జ్లీవితము బ్రహ్మచర్యమందుగాని, గృహస్థాశ్రమమందుగాని, వానప్రస్టమం 
దుగాని యుండవచ్చును అయినను ఆస్ట్థానము లన్నియు నిమిత్త మాత్రము 
అగునని (గ్రహించవలెను ప్రకృతిగుణములనుండి అతడు తప్పుక 
విముక్తుడయ్యే యుండును ఇట్టివారు అరుదు టెంకాయలోగల జలము 
నశించునపుడు టెంకినుండి కొబ్బరి స్వయముగా వేజుపడి యెట్టు కురిడి 
యగుచున్నదో, చింతకాయ పండునపుడు గుజ్జు తొక్కునుండి యేలాగున 
విముక్తి బొందుచున్నదో, ఆలాగున జ్ఞానపరిపక్వదశలో అందలున్ను 
అజ్ఞానము నుండి విముక్తు లగుదురు 


అట్టు పక్వముకాని దశలో సంసారమునున్ను, నిష్కావుకర్మ 
యోగమునున్ను విడిచిపెట్టిన, చెట్టునుండి కోసిన లేత టెంకాయ 
వంటిదిగాను, పండని వింత కాయవంటిదిగాను నగును ఈ రహస్యమునే 
గీతాధర్మము మనకుపదేశించుచున్నది ఈ సన్న్ర్యాసమిపు డీలాగుననే 
పరిణమించినది రాజనీతిలో జనులను నడుపుట లేకపోవుటచేతనే ఇట్టి 
దుఃస్థితి యేర్పడినది గొల్లవాడు లేని గొట్టెలగతి ఇపుడు భారతదేశమునకు 
పట్టినది అందువల్లనే బిచ్చకారులు అధికరించుట కున్ను, అనర్హులు 
సాధువులగుటకున్ను కారణమైనది సాధనరహితులు పూర్వకాలము 
సాధువులై యుండియుండలేదు సాధనాపరు లగుటచేతనే సాధువులను 
పేరుకలిగినది సాధనాత్పాధవః అని శా(న్త్రము చెప్పుచున్నది 


గీతాశయము 361 


మజీయు దీనికి ముందు చెప్పిన గీతలోగల సాంఖ్యయోగాదులున్ను, 
ఆత్మసంయమ యోగాదులున్ను, భక్తియోగాదులు మొదలుగా గలవన్నియు 
నాకే నిష్మామకర్మయోగమునే బోధించుచున్నవా? లేక వేటు వేణు అను 
ష్టానముల నుపదేశించుచున్నవా? యని విచారణ చేయవలసి యుండును 
ఒక్కొక్క యధ్యాయము వేటువేజు యోగముల తెలుపుచున్నది అయితే 
అన్నిటియొక్క లక్ష్యము బంధవిముక్తియు, దైవ ప్రాప్తియు నగును 
ఇందువల్లనే శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞాడని తెలిసినది ఒక్క కర్మ 
యోగమును మాత్రముపదేశించిన భగవానుని నెవ్వరున్ను సర్వజ్ఞాడని 
చెప్పజాలరు అంతేగాక వేదముయొక్క సారమే గీతయని చెప్పినది 
నిజమైనచో వేదములలో నుపదేశింపబడిన కర్మ, ఉపాసనా, జ్ఞానములని 
యెడు వేదము యొక్క కాండత్రయము డినియందుగూడ నుండియే 
తీరవలయును యోగము ఉపాసనలో అంతర్భ్ఫూత మగుటచే కర్మోపాసనా 
జ్ఞానములని మూడుమాత్రము చొప్పబడినవి అంతేగాక వేదముయొక్క 
అంత్య సందేశమగు నుపనిషత్తను వేదాంతము లేనిచో నే విద్యకున్ను ప్రాణము 
లేదు. కనుకనే గీత ప్రతి అధ్యాయాంతమున ““ఉపనిషత్సు బ్రహ్మ 
విద్యాయాంి? యని యుపదేశించిరి 


ఇచట జిజ్ఞాసువులకొక సందేహము కలుగుట కవకాశము కలదు 
అదేమని ఒక నిమ్మామయోగముచేతనే మోకము కలుగుచుండగా మఆఅల 
భక్తియోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము మొదలగునవి యేల 
చెప్పవలయును? అని దీనికి సమాధానము కలదు ఆయుర్వేదములో అనేక 
జాషథముల ప్రయోగములు కలవు. అట్టు ఏర్పడుటకు కారణమేమని 
యాలోచించిన, రోగము లనేకము లగుటచే అనేక బౌషధములు గూడ 
నుండవలసివచ్చెను అదేరీతిగా జీవుల సంస్కారము లనేకము లగుటచే 
అనేకయోగము లుపదేశింపబడవలసివచ్చి నది 


గీత అన్ని సామాను లమ్మెడు దుకాణము వంటిది ఎవరెవరికి నేయే 
సామానులు కావలయునో, అవి యన్నియు అచట దొరకును ఒకడు తనకు 
F24 


362 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


కావలసిన యొక సామానును తీసికొని వెళ్ళునపుడు మజీయొక డది చూచి 
ఆ యంగడిలో ఆ ఒక్క సామాను మాత్రమే కలదని తలంచుట ఎంత పొర 
బాటో, ఆలాగున గీత కర్మయోగమునే యుపదేశించుచున్నది, - కాదు, గీత 
భక్తియోగమునే తెలుపుచున్నది, కాదు-కాదు గీత ధ్యానయోగమునే బోధిం 
చుచున్నది, అట్టు కాదు- గీత జ్ఞానమునే ఉపదేశించుచున్నదని చెప్పుటయు 
పొరబాటే యగును ఈ వాక్యము లన్నియు పైన తెలిపిన వచనములవంటివి 
మోక్షమును పొందవలసినచో జీవుల సంస్కారముల ననుసరించి నాలుగు 
యోగములున్ను గీతలో గలవు కనుకనే గీతకు ఇంత మహిమాతిశయము 
కలిగినది ఈ యోగము లన్నిటికి కావలసిన ప్రమాణములు గీతలో గలవు 


ఎవరెవరి హృదయము ఏ రూపముగా నుండునో వారి దృష్టిలో అదే 
కనుపించును ఇదే డీనిలోగల రహస్యము నీలరక్తపీతాది వర్ణములుగల సులో 
చనముల ద్వారా చూచువారికి లోకమంతయు తమ అద్దపురంగువలెనే కను 
పించును కనుకనే కొందజు గీత సాక్షాత్‌ ప్రపత్తినే యుదేశించుచున్న 
దనియు, కొందటు- కాదు, కర్మయోగమునే తెలుపుచున్నదనియు, ఇంకొక 
రది సరి కాదు- గీత భక్తియోగమునే వెల్లడి చేయుచున్నదనియు, వేజొకరు 
గీత ధ్యాన యోగమునే యుద్చోధించుచున్నదనియు, మజీయొకరు గీత 
గృహస్థాశ్రమ మునే ఎలుగెత్తి చెప్పుచున్నదనియు, అట్టుకాదు గీత సర్వసంగ 
పరిత్యాగరూప సన్న్యాసమునే యుపదేశించుచున్నదనియు చెప్పుదురు 
ఇవియన్నియుగాక అనేకు లనేక విధాభిప్రాయములను గీతను గుతీంచి 
తెలుపుచుందురు. ఇవి యన్నియు దర్పణముయొక్క వర్ణము ననుసరించి 
దృశ్యమగపడు చుండునట్లు ఉండునని జ్ఞాని తెలుసుకొనుచుండును 
ఆదివ్యపురుషుని హృదయ సంస్కారము లన్నియు నశించినవగుటచే, 
శుద్దస్ఫటికవర్ల దర్పణమువలె తెల్లగనుండుటచే అన్నిరంగులున్ను 
వేటువేణుగా ఆ మహనీయుడు చూడగలుగుచున్నాడు ఇదియే దినిలో గల 
రహస్యము, సత్యముగూడ నగుచున్నది 


గీతయొక్క యాశయము బాగుగా నాలోచించిన, అంతఃకరణశుద్ది 


గీతాశయము 363 


గలు గువలుకు నిష్కామకర్మయోగము, దైవభక్తి గలిగియుండుటయు, 
తరువాత సర్వసంగ పరిత్యాగరూప సన్వ్యాసమును గలుగచేసుకొనుటయు 
నగు చున్నది ఇచట సర్వకర్మ ఫలత్యాగము మాత్రము కాదు సర్వకర్మలను 
గూడ త్యజించి యేకాంతమున బ్రహ్మనిష్ట చేయవలయుననియే యగును. 
భగవద్గీత నుపదేశించిన పిమ్మట నుపదేశించిన యుత్తరగీత ఈతత్త్వమునే 
తెలుపుచున్నది అయితే అంతఃకరణముయొక్క సంపూర్ణశుద్ది కలుగక 
సర్వకర్మ పరిత్యాగమగు బ్రహ్మనిష్ట చేయకూడదని గీత నొక్కి వక్కాణించు 
చున్నది 

గీతోపదేశము పొందిన అర్జ్హునుడున్లూూ, పంచపాండవులున్నూ దీనికి 
తార్కాణము కనుకనే భర్మరాజార్షునాదులు అయిదుగురున్నూ, 
ద్రాపదియు నిష్కామకర్మయోగమును బాగుగా ననుష్టించి, అంతిఃకరణశుద్ది 
గలిగినపుడు సర్వసంగములను, గృహారామపుత్ర పౌత్రాదులన్నిటిని త్యజించి 
పరమత్యా గులై సాధువులై సన్నాసులై పాదచారులై తీర్టయాత్రలు చేసుకొని, 
బుషుల వుణ్యాశ్రమమములను, పుణ్యతీర్ధములను, పుణ్యక్షేత్రములను 
దర్శించుకొని, అచ్చటచ్చట నేకాంతస్టలముల (బ్రహ్మనిష్ట చేసుకొని, 
క్రమముగ పూర్వ దిక్కునుండి భూప్రదక్షిణము చేయుచు, తుదకు హరి 
ద్వారములో కొంత కాలముండి, హృషీకేశమున చాలకాలము తవస్సు చేసి 
అంత్యకాలమున స్వర్గారోహణము గావించిరి హృషీకేశములో గల 
స్వర్గాశ్రమము మొదలగు అనేక పుణ్యతీర్రముల తీరములలో, వనములలో, 
నేకాంత ప్రదేశములలో, గుహలలో పాండవులు నివసించినట్లు నిదర్శనము 
ఇపుడు గూడ కనబడుచున్నది ఇదే దీనికి దృష్టాంతము భారతము మహా 
ప్రస్థానికపర్వము చూడుడు ఇదే యధార్టమైన గీత యొక్క 
యుపదేశమగును 


అట్టు కానిచో సదా సంసారములోనుండిన ఆత్మశుద్ధి కలుగుటకు 
న్నూ, నిర్వాణమార్గములోగల సంకల్పము లనియెడు ప్రతిరోధములు 
తొలగుట కున్ను, నిర్వాసనాస్థితి కలుగుటకున్ను, |(బ్రహ్మానుసంధానము 


364 (శ్రీమలయాళసద్లురు (గంధావలి 


లభించుట కున్నూ, జ్లేయవమగు తురీయ పదములో నిరంతరము 
నిలుచుటకున్నూ తరము కాదు జనుల హృదయ ములందు కాల క్రమముగా 
పవిత్రత, యేకాగ్రత తగ్గిపోయి నందుచే జీవితము వ్యర్ధమై పోగూడదని 
తలంచి గృహస్థాశ్రమములో నుండినను, కొంతవటికు నాత్మశుద్ది కలుగుట 
కొలకు నిష్కామ కర్మయోగమున్నూ, దైవచింతనయు, పరోపకారమున్నూ 
చేసే లాగున వర్తమాన కాలమునకు తొనట్లు పెద్దలు నిశ్చయించిరి 


నాలుగు ఆశ్రమములు వేదమందు విధింపబడియుండ ఒక్క 
గృహస్థాశ్రమము మాత్రవే యావత్కాలము నిర్వహింపబడుచుండ 
వలయునని శీకృష్ణభగవానుడెట్లు ఉపదేశించియుండును? క్షత్రియ 
ధర్మమును గుటీంచి చెప్పునపుడు రఘవంశమున కాళిదాసు ఈలాగున 
వర్ణించెను- 
శెశవేల_భ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణామ్‌ । 
వార్టకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామ్‌ ॥ 


శైశవకాలమున బ్రహ్మచర్య వ్రతపాలనముతో విద్య నభ్యసించుటయు, 
యౌవనకాలమున గృహస్థ్టాశ్రముమును నిర్వహించుటయు, వార్దక్యము 
వచ్చినపుడు మునివృత్తి గలిగి తపస్సు చేయుటయు, అంత్యకాలమున 
యోగమార్గమునుండి శరీరమును విడుచుటయే ధర్మమగును ఈ విధి 
నెవ్వరు కాదని చెప్పగలరు? ఇదే నిజమైన 'సత్యమున్ను, శుద్దమైన 
జీవితమున్ను అగును 


గీతాశయము 365 


భారతము - మహా ప్రస్థానికపర్వము 
ఆకితిపతి పౌరజానపద ప్రవరజనంబుల రావించి, 


ఆ పార్టపౌత్రుని జూపి మాయేపుర మాజుగా మీరిక్కుమార వరుని 
గైకొని తగనెల్ల కార్యజాతంబును నడువుచు ననుర క్తి నాడునాటి 
కెక్కుడగుచు నుండ నీతని యుల్లము రంజిల సమ్యగారాధనంబు 


నందు సంవ్రవణుల రగుడయ్య యని వల్కి తమ నిశ్చయంబు నుదాత్తభంగి 
చెప్చుటయు వారు మొగములు చిన్నవోవ మము నుపేక్షించి యిటు సేత సమువితంబె 
వీదు చిత్తంబు కారుణ్యనిలయ మేము దరతరంబ యాశ్రితులము ధర్మశీల. 


అని గద్గదకంరులగుచు నాడిన మాటలకు నమ్మనుజేంద్రుండు తగు 

తెఐంగున మజు మాటలాడి తమ గమనంబులకు సజ్ఞనంబులకినియ్యకొల్పీ 
నప్పుడందులోనన్‌ కొందు కొంద నివేశనంబు లధికాభిలాషంబున నొత్తి 
కొనుట కారణంబుగా వివాదంబు పుట్టిన సహదేవుండు కలియుగంబు 
ప్రవేశించుటం జేసి కాదే ఇట్టివి పుట్టెడునని తలంచి నవ్వి నరనాధునకు జెప్పిన 
అప్పొరవోత్తముండు నవ్వుచు మన మనువులు సాలునని పలికి సర్వా 
భరణంబుల నూడ్చి వల్కాజినంబులన్‌ ధరియించినన్‌ దమ్ములు ద్రాపదియు 
నట్లు చేసి రందణును తత్కాలోచితంబులగు నిష్టావిధానంబు లాచరించి 
యగ్నుల నంబుగతంబులు చేసి మొగుబుల తెలివగ్గలింప గృహంబు వెలువడి 
రప్పుడు ద్రౌపది షష్టత్వ నిష్టం బోవ సప్త్రమంబై యొక్క సారమేయంబు వారల 
వెనుక జనియె నప్పుడు 

పౌర జనంబు లాబాలవృద్దంబుగా వచ్చి రక్కురువంశవరుల జూడ 

తత్సమయంబు జూదము నాడు వెడలి వా రరిగెడు నయ్యవసరమువోలె 

భటసమేతముగ నప్పాండుతనూజుల తో నయ్యుయుత్సుండు దాను నరొగె 

భవదీయ జనకు డభ్యంతర సతులెల్ల ననుగమించిరి వారి నవనినాథ 


ఇట్లు కరివురి వెలువడి యేగి ధర్మ తనయుడందరు నెంతయు దవ్వుగాగ, 
సాలయ కేగి రొక్ట్లను జూచి నిలువు మనడు తలవంచి యా రాజు జనుచునుండె. 


366 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


* * * * * * * * * 4 


అటధర్మజుండు ముందట జనక్రమమున ననుగమించిరి పవనాత్మజుండు 
అర్జునుడు నకులుండు తదనుజాండు ద్రౌపదియునిట్లు సనుచుండ దగిలివారి 
వెనుక విడువక శునకము జనియె నవ్వి దమునవారు మహాపథగమనమునకు. 


పూని యుపవాసవ్రతపరులై భాగీరధిపాంతకుం జని యంత 
నుండియు ప్రాబ్ముఖవర్తనంబు గైకొని యోగబలంబున నరిగి గిరిస6 
దరణ్యంబు లనేకంబులు గడచి పూర్వసముద్ర తీరంబు చేరిరి - ఇది 
భారతవచనము 


ఇట్టు జీవించిన మాత్రంబుననే జీవునియందుగల దృశ్య వాసన 
లన్నియు నశింప నాతడు శుద్రజ్ఞానప్రకాశుడై నిర్వాణము నందగలడు ఈ 
సత్యము తెలిసికొనకయే యేదైన ఒక్కటియే గీతయొక్క యాశయమని 
యెవరు చెప్పుదురో, అది వారియొక్క హరవాద మనిమాత్రమే తలంచవలసి 
యుండును అట్టివారు తమ యొక్క పిడివాదమును నిలువ బెట్టుటకొజకు 
(శ్రీకృష్ణునియొక్క 'సర్వజ్ఞత్వమును మరుగు పరచినవారే యగుదురు 
అంతేకాదు, ఇది వితండవాదమని గూడ తప్పక తలంచదగినది ఏలన, 
దైవనిర్మితమగు వేదమునందు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్వ్యాసా 
శ్రవుము లనియెడు నాలుగువిథు లుండగా ఆలాగున కర్మయోగ, 
భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగముల నియెడు మార్గ్షచతుష్టయము 
ముక్తికొఅ కేర్పడియుండగా ఒక గృహస్మా శ్రమమే గీతయొక్క సారమనిగాని 
లేక కర్మయోగము నొక్కదానినే గీత  ఉపదేశించుచున్నదనిగాని 
చెప్పబూనినవారి యొక్క సాహస మేమనవచ్చును! 


జీవులకు సంస్కార భేదముచే మల, వికేపావరణము లనియెడు 
మూడు దోషము లంతఃకరణమందు గలవు నిష్కామకర్మయోగముచే 
వులపాపని వృత్తియు, ఉపాసన లేక భక్తి వల్ల వికేపనివృత్తియు, 
బ్రహ్మచింతనమువల్ల ఆవ రణ( అజ్ఞాన) నివృత్తియు కలుగ వలసియుండును 


గీతాశయము 367 


ఉపాసనయందు యోగ మంతర్బ్బూతము కావున నాలుగుయోగము లిచట 
(గహించదగినది 


కర్మాణి చిత్తశుద్ద్వర్ధమైకా గ్రార్థ్ధముపాసనమ్‌ । 
మోశార్థం బ్రహ్మవిజ్ఞానమితి వేదాంతడిండిమః ॥ 


అని వేదాంతభేరి మోగించుచున్నదని (శ్రీశంకరు లుపదేశించిరి ఇదే 
వేదాశయము ఈవేదాశయమే గీతాశయము అయితే గీతయొక్క 
యాశయము కర్మయోగము మాత్రము గాదు భక్తియోగము మాత్రము 
కాదు, ధ్యానయోగము మాత్రమున్నూ గాదు, జ్ఞానయోగము మాత్రమూ 
కాదు ఈ నాలుగున్నూ కలిసినదే గీత యగును అయితే పైజెప్పుబడిన 
యోగములు నాలుగున్నూ ముక్తియను సౌధమునకు నాలుగు దిక్కులలో గల 
నాలుగు ద్వారము లనియే (గ్రహించవలయును పైజెప్పబడిన యోగచతు 
ప్రయములో నొక్కొక్కటియే గీతయొక్క యాశయవుని చెప్పినవారు 
సాధారణమానవులు కారు సుమీ! వారందబున్నూ గొప్పు దైవావతారులని 
జనులచే తలంపబడువారే, అతీతజ్ఞానులే, గొప్ప మతప్రవక్తలే, వారికిగూడ 
హరవాదము కలుగు నాయని సందేహింపబనిలేదు అట్టి దివ్యపురుషులు 
గీతయొక్క యాశయము సంపూర్ణముగా తెలియనివారని శంకింపబనిలేదు 
దానియందొక గొప్ప రహస్యము నిగూఢమై యున్నది ఇదే ఈశ్వరుని 
యొక్క మహిమాతిశయము 


అదేమన ఒక్కొక్క కాలమున, కర్మ, భక్తి, ధ్యాన( అష్టాంగ) యోగ, 
జ్ఞానయోగములలో నొక్కొక్కదానికి పతనము కలుగును అపుడు దాని 
నుద్దరించుటకొక దివ్యపురుషుడు భూలోకమునకు వచ్చును అతని దృష్టిలో 
ఉద్దరించవలసినదే గోచరించును దానివల్లనే ఆత్మశుద్ది గలుగునని అపుడత 
డుద్భోధించును అది సత్యమని అతని హృదయమున బాగుగా నమ్మకము 
కలిగియుండును అట్టు కానిచో పతనమైన ఆయోగమును పునరుద్దరింప 
సాధ్యము గాదు ఇదే దినిలోగల రహస్యము  దానినుద్దరించుటకు తగిన 


368 శిమలయాళసద్లురు గ్రంధావళి 


దైవబలమున్నూ కొన్ని సిద్దులున్నూూ ఆ దివ్యపురుషున కుండును అట్టు 
లేనిచో అత డాకార్యమును నిర్వహింపజాలడు ఇదివజలో ఆ యోగములో 
ప్రవర్తించి యుండెడు జీవులు కొందు పరలోకమునుండి ఆ సమయమున 
జన్యమెత్తుచుందురు ఆ కార్యమును నిర్వహించుటకు ఎవరెవరి సహాయము 
కావలసి యుండునో వారు రాజాలుగాని, పండితులుగాని, భక్తులుగాని, 
తపస్వులుగాని, (స్త్రీలుగాని, మతీయెవరుగాని కావలసియుందురో 
వారందటున్నూ ఆ నాయక పురుషుని యాజ్ఞను శిరసావహించి నిర్వహించు 
వారలుగా నుందురు ఇదే లోకములోగల ఒక గొప్పరహస్యము శ్రీ 
రామచంద్రు లవతరించుటకు ముందుగా దేవతలందటు వానరరూపులై 
భూమిపై నవతరిం చినట్లు (శ్రీ మ[ద్రామోదంతమున కలదు 


ఆత్మాంకైశ్ళ సురాః సర్వే భూమౌ వానరరూపిణః | 
జాయేరన్మమ సాహాయ్యం కర్తుం రావణని[గ్రహే॥ 


దీని యర్దము పైన తెలిపినదే ఇదే రీతిగా శంకరు లవతరించినపుడు 
బ్రహ్మ ఇంద్రుడు మొదలగువారలు, మండనమిశ్రుడు( పండితుడు, ఉద 
న్వుడను రాజు మొదలగువారు జన్మించినట్లు తెలియుచున్నది అట్లు గానిచో 
వారు ఎందుకు జన్మమెత్తిరో ఆ కార్యము నెట్టు నిర్వహింపగలుగుదురు? 


ఇది గొప్పవారికి మాత్రమే కాదు సామాన్యముగ నొక దివ్య 
పురుషుడు భూలోకమునకు వచ్చినపుడు అతని కార్యమును నిర్వహింపద గిన 
పుణ్యజీవులు, ముక్తజీవులు, లోకములో జన్మింతురు వారెచటెచట 
జీవించినను నా నాయకపురుషునితో కలిసి కొనియెదరు యథార్థముగా 
విచారించిన వారందటు పుణ్యజీవులే అందటు ముక్తులే ఇతర 
సంప్రదాయకులు ఎంత వుహివు కలవారైనను వారిపై వీరికి నిశ్వాస 
ముండదు వీరి నాయకుడు చెప్పిన వాక్యమే వేదవాక్యముగా నమ్ముదురు 
అదే సత్యమని గూడ వారు విశ్వసింతురు ఈ కార్యమునే ముఖ్యముగా 
చేయుదురు తక్కిన యే సంప్రదాయ కార్యమునైనను గౌణముగా తలం 
తురు లోకముయొక్క గతి ఈలాగుననే పోవుచుండును పైచెప్పిన 


గీతాశయము 369 


విధముగా బ్రహ్మచర్య, గృహస్ట, వానప్రస్థ, సన్వ్యాసములనెడు నాలుగింటిలో 
దేనికి పతనము కలుగునో దానిని పునరుద్దరించి యున్నత స్థానములో 
ప్రతిష్టించుటకొక మహాపురుషుడు భూలోకమునకు వచ్చును అతని దృష్టిలో 
అది యొకటియే గోచరించును దానిని సాధించుటకు తగిన దైవబలము వారి 
యందుండును ఇదియే యిందులో గల రహస్యము 


పరమ కారుణికుడగు సర్వేశ్వరుడు కలాంతమువజికు లోకము 
నీలా గుననే నడుపుచుండును ఈతత్త్వమును పరమజ్ఞానులు మాత్రమే 
ఎటుం గగలరు గీత నాలుగవ యభధ్యాయమున ఈ విషయమును 
శ్రీకృష్ణభగవాను లుపదేశించియున్నారు ప్రపంచములో నొక కార్యము 
నిర్వహించుటకు వచ్చెడు సేనాధిపతి, జిల్లా కలెక్టరు, 'సూపరింటెండెంటు 
ఎట్టు గవర్నమెంటు అధికారమును బొంది వచ్చెదరో, ఆలాగుననే ఈముక్త 
జీవులున్నూ దైవ మహిమ గలిగియుందురు 


ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్‌ । 
వివస్వాన్‌ మననే ప్రాహ మనురిష్వాకవేఐ._[బ్రవీత్‌ ॥ 


ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదః। 
స కాలేనేహ మహతా యోగో నష్ట పరంతవ ! ॥ 


న వీవాయం మయాతేఐ_ద్య యోగః ప్రోక్తః పురాతనః | 
భకో2-సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్‌ ॥ 


నాశములేనట్టి (మోక్షరూపఫలము నిచ్చునట్టి) ఈయోగమును నేను 
సృష్టియొక్క యాదికాలమందు సూర్యునికి చెప్పిన వాడనైతిని సూర్యుడు 
తన పుత్రుడగు వైవస్వతవునువునకు జెప్పెను ఆ వునువు, తన 
కుమారుడగు ఇక్వాకుమహారాజానకు జెప్పెను సూర్యుడు మొదలుకొని 
పారంపర్యముగా పొందబడిన యీ యోగమును నిమి మొదలగు రాజర్షులు 
తెలిసికొనిరి _అధిక కాలము గడచినందున ఈలోకవుం దీయోగము 
నశించెను నాయొక్క భక్తుడవును, స్నేహితుడవును నైతివి గాన ఈయోగమే 


370 _శ్రీనులయాళసద్దురు గ్రంధావళి 


వుజల నాచే నీకు ఇప్పుడు చెప్పబడినది శ్రేష్టమైన ఈ యోగము 
బహుగోప్యమైనది 

చూచితిరా! సృష్టియొక్క రహస్యము అవతారములే దీనికి నిదర్శన 
ములు శ్రీరామావతారము గృహస్థాశ్రమ ధర్మతత్తము నుపదేశించెను 
కృష్ణావతారము భక్తియోగము నుపదేశించెను బుద్దావతారము సన్యాసము 
నుపదేశించెను పరశురామావతారము బ్రహ్మచర్యమును, తపస్సును యోగ 
మును నుపదేశించెను బుద్దదేవుడు ఆరు సంవత్సరములు వాన ప్రస్టా శ్రమ 
మున నుండియే మజల సన్ఫ్యుసించిరి వాన ప్రస్థమున 12గాని, కిగాని, 6 
గాని 4గాని సంవత్సరము లుండవలయు ననియే శా(స్త్రము నిరూపించు 
చున్నది అచట తపశ్ళ్చర్య బ్రహ్మచర్యము మొదలగు వానివల్ల ఆత్మశుద్ది 
గలిగిన తరువాత తురీయాశ్రమమును పొందవలసియుండును శ్రీకృష్ణ 
వైతన్యులు భక్తియోగమునే మనకుపదేశించిరి (శ్రీశంకరులు జ్ఞానమే 
ముఖ్యమని యుద్దోషించిరి. ఆలాగున మధ్వాచార్యులు కర్మానుష్టానముతో 
గూడిన భగవ దుపాసనను తెలిపిరి. శ్రీరామానుజాచార్యులు (శ్రీకృష్ణ 
చైతన్యులవలె నుపాస నారూపమగు భక్తిని, ప్రవత్తిని లోకములో స్థాపించిరి 
కావున ఇవి యన్నియు ఈశ్వరాజ్ఞవల్లనే జరుగుచున్నవి సర్వెశ్వరుడొక్కడే 
సర్వజ్ఞుడు ప్రభువు అతని కివన్నియు బాగుగా తెలియును తక్కినవారి 
కెవరికన్ని ఇది సంపూర్ణముగ తెలియసాధ్యము గాదు గీతలో ఈ రహస్యము 
అర్జ్హునున కుపదేశింపబడెను 

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ! 

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత పర న్తప! 


ఓ యర్షునా! నాకును నీకును ననేకములైన జన్మలు గడిచినవి ఆ 
జన్మముల నన్నిటిని సర్వజ్ఞాడను గాన నేనెలుగుదును, నీవెణుగవు 


ఇపుడు త్రిగుణములతో గూడిన ప్రకృతియొక్క పరిణామము తెలియ 
దగినది ఇది తమోగుణమునుండి రజో గుణములోనికి, రజస్సునుండి సత్త 


గీతాశయము 371 


గుణములోనికి, సత్త్వమునుండి విశుద్దములోనికి పరిణామము బొందుచుం 
డును వృత్షమునుండి కాయ కలుగుట ప్రారంభించినపుడు మొదట పిందెయై 
అదే మజల లేతకాయయై, పిమ్మట ముదురుకాయర్యై, తరువాత పండై, 
ఎట్లు పరిణామము నొందుచుండునో, అది పండునపుడు స్వయముగా వృక్ష 
మునుండి యెట్లు విడుదల పొందుచుండునో, ఆ పరిపక్వఫలమును మజిల 
వృక్షమున అంటించుట కెవరికిని ఎట్లు సాధ్యము కాదో, యాలాగుననే 
పరిణామము కలుగుచుండి సత్త్వగుణము కలిగిన పిమ్మట విశుద్దగుణము 
కలుగవలసియుండును అపుడాజీవ ప్రకృతినుండి విముక్తి నొందును ఆ 
స్టితి అమృత మనంబడును అది నిర్వాణమని బౌద్దులున్ను, బ్రహ్మాత్మైక్యమని 
యద్ర్వైతులున్న్నూ, బంధ విముక్తి గలిగిన శుద్దవైతన్య స్వరూపుడగు జీవుడని 
ఇతరమతస్టులున్ను చెప్పియున్నారు ఇది కపిలవముహర్షియొక్క సాంఖ్య 
యోగమున గల రహస్యము ఇది విజ్ఞాన(పసైన్సు)ు శా(న్త్రమువలె 
ప్రత్యక్షముగా గనుగొనవచ్చును 

పంచీకరణ కపిలసాంఖ్యశా[స్త్రుము ననుసరించి సృష్టియొక్క వర్ణన 
కలదు. అపంచీకృత భూతసూక్మూంశళములయొక్క  పంచీకరణము 
ననుసరించి పంచ భూతాత్మకమగు ప్రపంచ మేర్చడుచుండును దానిలో గల 
తమోగుణాం శముచే స్టూలదేహమున్నూ, రజోగుణాంశముచే కర్మేంద్రియ 
ములున్నూ, సత్త్వగుంశముచే జ్ఞానేంద్రియములున్న్నూ ఏర్పడుచుండును. 
ఈసత్త్స గుణాంశ సమష్టియే అంతఃకరణ మనబడును విశుద్దగుణము 
గలుగునపుడు అంతఃకరణసాక్షి చైతన్యమగు ఆత్మ యుదయమగును 
దేహము తమోగు ణాంశవుగుటయే యచేతనమ్పై, జడవుయమై 
యుండుటకు కారణము సుషుప్తియే యిందులకు దృష్టాంతము వాక్సాణి 
పాదపాయూపస్టలు, రజోగుణాంశము లగుటవల్లనే వానికి క్రియలు 
చలనతయు, విషయభోగములున్నూ కలుగుచున్నవి అవి ఎల్లప్పుడు 
(క్రియాపరములై యుండును కనుకనే రజోగుణము క్రియా పర మయినది 
కర్ణత్వకక్షుర్షిహ్వాఘాణేంద్రియము లైదున్ను సత్త్వ గుణాంశము లగుటవల్లనే 
సమస్తవిషయములను తెలిసికొనెడి జ్ఞానము కలిగినది వీటికి చలనము 


372 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


లేదు ఇవి సుస్టిరములు కనుకనే సత్త్వగుణములోనికి వచ్చునపుడు 
చపలత్వము, వికృతి, విషయభోగము లేకపోయినవి ఈ జ్ఞానేంద్రియముల 
యొక్క సవముష్టియే అంతరింద్రియవుగుట వల్లదానికి అతిసూక్ష్మ 
విషయములను గ్రహించెడు శక్తి కలిగినది కనుకనే తమోగుణమగు దేహ, 
దర్శమును, రజోగుణవుగు కర్మేంద్రియవృత్తులు, సత్త్వగుణవుగు 
జ్ఞానేంద్రియ స్వభావమును నంతరింద్రియములు తెలిసికొనుటకు కారణ 
మగుచున్నవి ఈ చెప్పిన వన్నియు త్రిగుణములకు సంబంధించినవి విశుద్దగు 
ణము తురీయాత్మను ప్రకాశింపచేయును కావున దానిని గుణత్రయా 
తీతమని చెప్పిరి ఈ నాలుగవస్థలు స్వభావముగా ్రతిజీవునకున్న్నూ ప్రతి 
వస్తువునకున్నూ కలుగుచుండును 


మనుజున కేలాగున బాల్యము, కౌమారము, యౌవనము, వార్దక్యము 
అను నాలుగవస్టలు కలవో, ఇవి యేలాగున ప్రకృతి ననుసరించి గమనము 
చేయున్నవో, ఆలాగున వృతాాదులకు పుష్పము, పిందె,దోరకాయ్క, పండు 
ఇట్టి ప్రకృతి పరిణామము ఒకే నియతి ననుసరించి యెట్లు జరుగుచున్నదో, 
జీవునియొక్క విశుద్దాది గుణవరిణామములున్నూ ఆలాగుననే జరుగును 
దీని నిచట నిరూపించుటకు కారణమేమన- మామిడికాయ మొదలగునవి 
లేబ్రాయమున చేదు, వగరు గలవిగాను, మధ్యకాలమున పులుపుగాను, 
ముదురునపుడు భక్షించుటకు యోగ్యముగాను, పండినపుడు మధురము 
గాను నెట్టు పరిణామము బొందినవో, పండినపుడు స్వయముగా చెట్టునుండి 
ఎట్టు [క్రిందపడునో, ఆలాగున విశుద్దగుణము కలుగునపుడు జీవుడు 
గృహస్థా శ్రమమునుండి, సమస్త స్వార్ధమునుండి విముక్తు డగును 


సత్త్వగుణము కలుగునవుడే గృహకృత్యములకున్నూ, తనకున్నూ 
సంబంధము గలుగ ప్రయాసముగా నుండును ఆ తరుణవుందే 
గృహస్థాశ్రమ మునుండి విడుదల పొంది ప్రత్యేకముగ ఆ[శ్రముము 
నేర్చఅచుకొనుటగాని, గృహకృత్యములనుండి విలక్షణుడై దైవకార్యము 
లాచరించుటలో నిమగ్నుడై యుండుటగాని సంభవించుచుండును. 


గితాశయము 373 


తమోగుణములో నుండునపుడు ఆ జీవి దేహసుఖమునే గొప్పదిగా తలం 
చును దానికి కావలసిన భోజనములు, విషయములు, అలంకారములు 
మొదలగునవి కలిగియుండును నిద్రాహారాది విషయములు ముఖ్యము లని 
తలంచుచుండును అట్టి తామసగుణులతో బంధుత్వము, మిత్రత్వము 
గలిగి యుండును దానికి సంబంధించిన వార్తాపత్రికలను, పుస్తకముల 
నున్నూ చదువుచుండును కొంతపుణ్యవిశేషముచే తమోగుణమునకు 
క్షయము గలుగుచు, రజోగుణములోనికి పరిణామము పాందునపుడు 
యశస్సు, గౌరవము, ఆడంబరము, అధికారము, లోకవిలాసము మొదలగు 
వానికిసంబంధించిన కర్మేంద్రియములలో ప్రవేశించులాగున మనస్సు (ప్రేరణ 
చేయుచుండును అపుడు పూర్వముండిన బంధువులు గాని, మిత్రులుగాని 
రుచింపరు పూర్వ ముండిన దృశ్యమంతయు మార్పుచేయక అతనికి 
విశ్రాంతి గలుగదు. అపు డాకాలము ననుసరించి చుట్టములను, చెలిమి 
కారులను నతడేర్పజచు కొనును అపుడు ఉద్యోగస్టులు మిక్కిలి ప్రాణ 
మిత్రులై యుందురు వారితొాఅకెంతైన ఖర్చుపెట్టును పూర్వము చదువు 
చుండిన వార్తాపత్రికలనుగాని, పుస్తకములనుగాని ముట్టడు. నూతనము 
లగు రాజసగుణములను గలిగించెడు సామగగ్రుల నన్నిటిని సమకూర్చును 
భోజునాదులున్నూ రాజసగుణము ననుసరించి యుండును 


ఇట్లు ఆ గుణములో కొంతకాలముండి పుణ్యవిశేషముచే రజస్సున్ను 
కయముకాగా, సత్త్వృగుణములోనికి పరిణామము కలుగునపుడు దానికి 
పూర్వముండిన స్నేహితుల నందథిని విడిచి పెట్టును. అతఃపూర్వముండిన 
బంధువులపై ప్రీతి తగ్గును ఇదివజలో ప్రీతి ఖిగియుండిన రజోగుణా 
హారములపై అరుచి జనించును పూర్వముండిన విలాసములు, ఆడంబర 
ములు, విషయభోగములు, భార్యాభర్తలు గలిగియుండు వృత్తులు అన్నిటిని 
తగ్గించుకొనును అపుడు పూర్వము చదువుచుండిన లోకవ్యవహార వార్తాపత్రి 
కల గాని, అట్టి గ్రంధములగాని, అట్టి శృంగారమగు ఇతర సామగినిగాని చేతి 
తోనైనను ముట్టుకొనుట కిష్ట్రము గలుగదు అపుడు సదా శాంతి కావల 


374 _శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యునని కోరుచుండును భోజనము లన్నియు సాత్తికములు వస్రాదు 
లన్నియు నిరాడంబరములు 


ఆత్మశాంతి ఎట్టు కలుగునా యని హృదయములో పరితపించు 
చుండును ఎల్లప్పుడు ఏకాంతస్టలములో నుండుటకు మనస్సు కోరు 
చుండును అపుడు బాహ్యాభ్యంతరశుద్రియు, వినతియు, ప్రసన్నతయు 
గలుగుచుండును అత్తణీ కన్నతల్షియైనను, తోడబుట్టువైనను, భార్య 
యైనను, భర్తయైనను సాత్త్విక గుణములు గలిగియుండిన మాత్రమే వారిని 
(ప్రేమించును. వారందజు సాత్విక స్వభావము కలిగియుండుటకున్నూ, 
నిరాశ, విషయవైరాగ్యము, జీవకారుణ్యము, నిళ్ళబ్దము గలిగియుండుటకు 
కోరుచుండును వారికి కొన్ని ధర్మబోధనలను గూడ తెలుపుచుండును 
ఇదియే సత్వగుణ సాత్త్విక స్వభావము అపుడు ధర్మనిష్పలు, 
పరమసాధువులు స్నేహితు అగుదురు వారికి ధర్మకార్యమున కెంతైన 
వినియోగపఅచ బుద్ది గల్గును మిక్కిలి పుణ్యవిశేషము గలిగి రాగా రాగా 
సత్త్వగుణమునకు తయము గలుగగా విశుద్దగుణములోనికి జీవుడు 
ప్రవేశించును 


ఇది సామాన్యులకు లభించునది కాదు. విశేషపుణ్యము చేతను 
గురుకృపచేతను, ఈశ్వరకరుణచేతను, తపస్సు యొక్క ఫలముచేతను ఈ 
స్టితిలోనికి పరిణామము పొందవలసియుండును అధిక భక్తులున్నూ, 
యోగులున్నూూ తపస్వులున్నూ ఆ సత్తుగుణములోనే నిలిచిపోవుదురు 
ఇచట కొంత శాంతియు, కొంత ప్రసన్నతయు, కొంత యానందమున్ను 
కలుగుచుండును అయితే దీనికి నిలుకడ లేదు గాలిచే దీపము కదలునట్లు 
దృశ్యవృత్తులచే ఆసుఖమునకు , శాంతికిని మార్పు గలుగుచుండును గాలి 
దోలినను రత్నముయొక్క(మణియొక్క) వ్రకాశమునకు నెట్టు మార్పు 
కలుగదో, అట్లనే తురీయాత్ముడు ద్వంచ్వములచే చలింపడు ఈ తత్త్వమునే 
ముముక్షువులు బాగుగ విచారించి తెలిసికొనవలయును విశుద్దసత్వములో 
ప్రవేశించిన, తురీయములో నిలుకడ కలిగియుండును అపుడు ప్రకృతి 


గితాశయము 375 


ప్రకోపము లన్నియు శమించును సత్త్వగుణ సుకుమారత్వము గూడ అంత 
రానము నొందును నిరంతరధ్యానము, జ్ఞానోపదేశము చేయుట, ధర్మబోధ 
మొదలగునవి కలవాడగును సర్వేంద్రియముల వృత్తులు నశించి శరత్కాలపు 
ఆకాశమువలె హృదయము స్వచ్చముగా నుండును ఈ స్థితి ప్రతివారికిన్ని 
వరుసగా కలుగుచుండును 


సామాన్యముగా (గ్రంథములలో మూడుగుణములు, మూడవస్టలు 
మాత్రమే చెప్పబడుచుండును వేదాంతశా(న్రములో మాత్రము నాలుగవ 
సలు గలవు మూడు గుణములు, మూడవస్టలు ప్రకృతితో 'సంబంధించినవి 
వేదము వీనిగూర్చు ఎక్కువగ చెప్పుచుండును వేదముయొక్క శిరస్సగు ఉపని 
షత్తు ప్రపంచమున కతీతమగు విషయమును జెప్పుటచే, అది గుణత్ర 
యాతీతమును బో ధించుచుండును ఇట్టి మూడుగుణఆములను 
గుతేంచియు, గుణత్రయాతీతమును గుజించియు ఇచట సంక్షిప్తముగా 
నిరూపించడమైనది గీత 14వ అధ్యాయమున ఇది విశదముగా గనందగును 
మూడు గుణముల స్వభావమున్నూ, విశుద్దసత్త్వ స్వభావమున్నూ వివేక 
చూడామణిలో శ్రీశంకరులు వ్రాసినది చూడుడు అనేక గ్రంధములలో 
మూడు గుణముల లక్షణములు కాన్ఫించుచున్నవేగాని విశుద్దసత్త్వ గుణము 
ఈవివేక చూడామణియందు మాత్రమే కన్పించుచున్నది 


అజ్జానమాలస్యజడత్వనిద్రా ్రమాదమూఢత్వముఖాస్తమోగుణాః | 

ఏతైః ప్రయుక్తో న హి వేత్తి కించి న్నిద్రాలువత్‌ స్తంభవదేవ తిస్టతి 1! | 

జ్ఞానళూన్యత్వము, జాగు, జడభావము, నిదుర, జాగరూకత 
లేకుండుట, మౌర్థ్యము మొదలుగాగలవి తమస్సు యొక్క గుణములు 
వీనితో గూడిన వాడు కించిత్తెనను తెలియలేడు నిద్రించువానివలె 
స్తంభమును బోలి యుండును 


గర్వం క్రోధ మహజ్కారః సతీసంగః ప్రలాపనమ్‌ । 
అప్రియం దంభమాత్సర్యం రాజసం గుణలక్షణమ్‌ ॥ 


376 'శ్రీమలయాళసద్గురు గ్రంధావలి 


గర్వము, క్రోధము, అహంకారము, విషయలంపటత్వము, వాగా 
డంబరత, అప్రసన్నత, డాంబికము, మాత్సర్య్వము- ఇవి యన్నియు 
రజోగుణుని లక్షణములు 


మిజ్రస్య సత్త్వస్య భవన్తి ధర్మా - 
'న్న్వమానితాద్యా నియమా యమాద్యాః | 
శ్రద్దా చ భక్తిశ్చ ముముక్షుతా చ 

దైవీ చ సంపత్తిరసన్నివృత్తిః ॥ 


అమానిత్వాది వ్రతములు, దశవిధ నియమములు, తపస్ప్వాధ్యా 
యాది నియమములు, శ్రద్రయు, అనురాగము, మోకేచ్చయు, దైవికసంపత్తి, 
అస ద్వస్తువుల నుండి మరలుట మొదలగునవి మిగశ్రసత్వముయొక్క 
ధర్మములు 
విశుద్దసత్త్యస్య గుణాః ప్రసాద- 
వ్వ్వాత్మానుభూతిః పరమా శాన్తిః । 
తృప్తిః ప్రహర్హ్షః పరమాత్మనిష్యా 
యయా సదానవ్రరసం సమృచ్చతి ॥ 
నైర్మల్యము స్వాత్మానుభవము, మహోత్కృష్టమగు అంతరింద్రియ 
నిగ్రహము, నిత్యతృప్తి, నిత్యసంతుష్టై ఇంక నెల్లపుడు దేనిచే నాత్మాను 
భవరసమును పొందగలడో అట్టి పరమాత్మనిష్టయు విశుద్దసత్త్వ లక్షణములు. 


దీనియందు మూడుగుణములయొక్కయు, గుణత్రయాతీతుని 
యొక్క లత్షణమున్నూ తెలిసికొనవచ్చును ఇక తరువాత 17వ 
అధ్యాయమునను, 18వ అధ్యాయమునను ఈ విషయమును వివరముగా 
శికృష్ణభగవానులు తెలిపియున్నారు వర్షబుతువు అవసాన మగునపుడు ఆ 
వర్షము, మేఘా దులు ఎట్టు అంతడ్జానములగునో, హవమంతబుతువు 
దాటునపుడు ఘనమైన మంచు, మిక్కిలి శీతలత్వము ఎట్టు విలయమందునో, 
(గ్రీష్మబుతువు ప్రవేశిం చునపుడు తీళ్సమైన ఎండలు ఎట్టు వచ్చుచుండునో, 


గితాశయము 377 


ఆలాగున ఒక్కొక్క గుణము పరిణామమును పొందునపుడు జీవునియొక్క 
స్వభావమున్నూ మారుచుండును ఇదే ప్రకృతియొక్క అంతర్భాగములో 
అతి రహస్యముగా జరుగుచుండెడు స్వభావము ఈ స్తితి గలుగ 
కుండుటయే గృహస్థాశ్రమము మంచిదనిగాని, నిష్మాముకర్మయోగము 
నిజమని గాని, లేక బక్తియే సరియైన దనిగాని, లేక యోగమే సత్యమైన 
దనిగాని, లేక తపస్సే గ్రేష్టమైనదనిగాని, లేక వానప్రస్టమే సరియైనదనిగాని 
జీవులు తలంచుటకు కారణమైనది 


అయితే ఈ విషయమై వర్తమానయుగము ననుసరించి కొందణు 
ఈలాగున అడుగుదురు ఇవుడుండు సన్నాసు లందు ఇట్టి విశుద్ద 
సత్త్వము కలిగినవారా! శ్రీమహాత్మాగాంధి మొదలయినవారు గృహస్టా 
శ్రమములో నుండియు, సన్న్రాసవేషము వేయకయు, లోకమునకెంతో మేలు 
చేయు చున్నారు అట్టివారికి సమానులైన సన్నాసు లెవరు గలరని 
చెప్పుదురు? దీనికి సమాధానము కలదు బాల్య కొమార యౌవన 
వార్ణ్లక్యాద్యవస్టలు 'సన్న్రాసులకుగాని, సన్నాసులు కానివారికి గాని, 
ఏలాగున అందటికి నాకే విధముగా నెట్టు కలుగుచుండునో, ఆలాగున 
'పైజెప్పిన గుణపరిణామ మందలటికిని తప్పక ఒకే విధముగానే కలుగు 
చుండును శ్రీగాంధిగారి ఆత్మ సత్త్వగుణమునుండి విశుద్దసత్త్వము లోనికి 
వచ్చిన దగుటవల్లనే వారున్నూ గృహస్ట్రాశ్రమమును వదలిరి వారికి 
గృహస్థాశ్రమము లేదు కేవలము బుషులయొక్క జీవితమే వారియొక్క 
జీవితము గృహస్థాశ్రమ చిహ్నములగు యజ్ఞోపవీతము గాని, శ్రాద్ద 
తర్పణాదులుగాని, వర్జాత్రమములుగాని వారికి లేవు కాషా యవ(న్త్హ్రమొకటి 
మాత్రము ధరించలేదు గాని తక్కిన యన్ని విషయముల లోను వారు గొప్ప 
యతీశ్వరులే ఏలాటి సందేహమును లేదు 


బుషులలో గూడ నందును కాషాయభధారణ కలిగియుండ లేదు. 
సాధువులలోగూడ కొన్ని శాఖల వారికి సర్వసంగ పరిత్యాగమే సన్యాస 
ముగాని కాషాయాదులను వారు ధరింపరు బుషులలో అవధూతలలో ఎవ 
F25 


378 _శ్రీమలయాళసద్దురు(గంధావలి 


రికిన్ని కాషాయాది చిహ్నములు లేవు అది ముఖ్యమని ఎవరున్నూ 
తలంపరు అది ఆశ్రమధారణకెక బాహ్యచిహ్నముగా నుండును గృహారామ 
పుత్ర దారాదు లన్నిటిని పరిత్యజించుటయే సన్యాసము తరువాత తన 
జీవితమును లోకముకొటకు నినియోగపజచుటయే త్యాగవుగును 
ఆలక్షణము లన్నియు శ్రీగాంధీగారికే గాక వారియొక్క ముఖ్య అనుయా 
యుల కందటికిన్ని యున్నవి వారందటున్ను పవిత్రములగు నేకాంత 
స్థలములలో పుణ్యా శ్రమముల నిర్మించుకొనియే నివసించుచున్నారు అచ్చొటి 
నుండి ధర్మచింతనము, దైవచింతనము చేయుచున్నారు జనులను ధర్మ 
మార్గము లోనికి నడుపుచున్నారు. దీనికన్న సన్బ్యాసమేమి కావలయును! 
అధికముగ వారందబున్ను బ్రహ్మచర్యవ్రతము, ఆహార నియవుము, 
సంయమనిష్ట గలవారలే నిష్కామ కర్మయోగముయొక్క స్వరూపమును 
వారు బోధించుచున్నారు మతీయొకరు అదే ప్రకారము సర్వమును విడిచి 
విజనప్రదేశమున నాశ్రవుము నిర్మించుకొని భక్తియోగమును జనుల 
కుపదేశించుచున్నారు. ఇంకొకరు పవిత్రస్టలవున నిర్మలోదకముగల 
ప్రదేశమున ఆశ్రమ మేర్చరచుకొని దైవజ్ఞానమునుగాని, యోగసాధనమును 
గాని లోకమునకు తెలుపుచున్నారు వారువారు చేయు పనులుమాత్రమే వేణు 
వేలుగా కనిపించినను తక్కిన వృత్తులలో అందలున్నూ యొకే విధముగానే 
యుంటు న్నారు. అందజబున్నూ యొకే క్షేమవిచారము గలవారే అంద 
టున్నూ జీవకోట్ల సౌఖ్యమును తలంచువారే కొందటు జీవుల అంతఃకరణ 
శుద్దికొజికున్నూ, మటీకొందజు జీవకోట్ల యిహలోక సౌఖ్యమునకున్నూ 
ప్రయత్నించుచున్నారు దీనియందేలాటి భేదమున్నూ లేదు 


దేహస్సుడైన జీవునియొక్క సుఖముకొఅకే నేత్రము పనిచేయుచున్నది 
ఆ జీవునియొక్క యానందముకొఅకే కర్ణము మజీయొక పనిలో ప్రవేశించు 
చున్నది (ఘ్రాణమింకొక కార్యములో యత్నించుచున్నది రసనేంద్రైయము 
వేజొక కార్యములో మగ్నమై యున్నది అదేరీతిగ పాయూపస్టలున్నూ జీవుని 
యొక్క క్షేమముకొఅ కొక్కొక కార్యమును చేయుచున్నవి కావున వీటిలో 


గీతాశయము 379 


ఏవి గ్రేష్ట్రములు ఏవి నిక్నష్టములని నిర్ణయించుటకెట్టు వీలు లేదో, త్యాగము 
యొక్కయు, సన్న్యాసముయొక్కయు, సేవయొక్కయు విధానమున్ను 
ఈలాగుననే యుండును 


ఇంద్రియములన్నియు తత్తత్కార్యములు చేయుటచే శరీరము సుఖ 
ముగా నుండి ఆత్మ యానందము ననుభవించుచున్నది ఆలాగున ఎవరెవరి 
కేయే కార్యము లేర్చడియున్నచో వాటిని వారు చేయుచుండిన మాత్రమే ఈ 
లోకములో గల జీవులున్నూ సౌఖ్యము నొందగలుగుదురు అట్లుగాక 
అందరున్నూ ఒకేకార్యమునే చేయవలయునని చెప్పుట యెట్లుండు ననగా 
దేహములోగల చక్షురాదీంద్రియములన్నియు నేత్రముయొ క్క పని యగు 
చూచే కార్యమును మాత్రము గలిగియుండవలయును లేక నేత్రాదీం 
'ద్రియము లన్నియు కర్ణముయొక్క పనిమాత్రమే కలిగియుండవల యును 
లేక జ్ఞానేందడ్రియము లన్నియు జిహ్వయొక్క వృత్తియగు రుచిని మాత్రము 
గ్రహించే వృత్తి గలిగియుండవలెనని చెప్పేలాగున నుండును ఇది యే 
కాలమందును సంభవింపదు సృష్టియున్నూ ఆలాగున లేదు కావున నెవ 
రున్నూ సోమరిదేవత నారాధింపక స్వయంభువగు సర్వేశ్వరుని నారా 
ధించుకొని లేక స్వయంప్రకాశమగు నాత్మ నుపాసించుకొని వారీ వారి 
కేర్చడియుండు ఆశ్రమ ధర్మములను చక్కగా నిర్వహించెడు స్వభావము 
గలిగి యుండిన చాలును అట్టుచేయక పరుల అన్నమును మాత్రము భుజించి 
డైమ్మరులై జీవించువారి జీవితము కడుంగడు నీచమైనది అట్టివా రేదేశమం 
దైనను నుండదగరు కాని అట్టివారికి తగిన పనిని కల్పించి సంరక్షించెడు 
భారము గవర్నమెంటు వహించవలసియుండును అట్టి నియవుము 
నతిక్రమించువారిపై సరియైన చర్యను తీసికొనవచ్చును 


దేశసౌభాగ్యముకొజకు ఒక్కొక శాఖవారున్నూ వారివారి నియమిత 
కృత్యములను నిర్వహించే లాగున నుండిన మాత్రముననే సౌఖ్యము కలు 
గును వీరిలో విద్యాశాఖవారు శ్రేష్టలని తలంచి మేమే అందథిని విద్వాంసు 
లనుగా చేయుచున్నామని గాని, ఆరోగ్యశాఖవారు మేమే రోగములు లేకుం 


380 శ్రీమలయాలళసద్దురు గ్రంధావళి 


డునట్లు దేశమును సంరక్షణము చేయుచున్నామని గాని, రక్షకభటులు మేమే 
శత్రువుల బాధ గలుగ నివ్వక దేశసేవ చేయుచున్నామనిగాని, కర్షకులు మేమే 
దేహకష్టమును చేసి అందటికిన్ని అన్నమిడు చున్నామనిగాని, వ్యాపారస్థులు 
మేమే సమస్తపదార్ధములు శ్రమపడి దేశదేశాంతరములనుండి తెప్పించి 
అందటికి సమకూర్చు చున్నామనిగాని తలంచక పరస్పరము వీరందణున్నూ 
చేయు కార్యము లందజికిన్ని సమానముగా సౌఖ్యమునకే హేతువగుచున్నవని 
తెలసికొనుటయే నిజమైన సమరసజ్ఞాన మగును. కనుకనే గీతాచార్యులు 
విశ్వవిశాలభావముతో ఈలాగున నుపదేశించడమైనది 


స్వే స్వే కర్మణ్యభిరతస్ఫంసిద్దిం లభతే నరః | 


తనకేర్చడిన యనుష్టానవుందు శ్రద్ధగల మనుజాడు స్వధర్మా 
నుష్టానముచే జ్ఞానయోగ్యతను పొందుచున్నాడు అని యుపదే శించిరి 
అయితే దీనికి సంకుచితార్థము నుపదేశించి దేశమును పాడు చేయ గూడదు 
ఇది కేవల వర్జాశ్రమములను గుజించి తెల్పినదని విచారింపక ఎవరెవరేయే 
కార్యములందు ప్రవర్తించుచున్నారో వారు ఆయా అనుష్టాన మును చక్కగ 
చేసికొనవలయునని యర్హము గ్రహించవలెను. అట్టు గాక బ్రహ్మచర్యా 
శ్రమమున నుండువారు యావత్కాలమున్ను బ్రహ్మమచర్య మందుండ 
వలయునని యక్డము గాదు ఎంత వజకు గృహస్థాశ్రవుముగాని, 
వాన ప్రస్థా శ్రమముగాని యత్యాశ్రమము గాని అవలంబించలేదో అంతవజకు 
బ్రహ్మచర్యవ్రత మనుష్టించుచుండవలయు ననియే యర్థము 


గృహస్టులకుగాని, వానప్రస్తులకుగాని వారి యాశ్రమములో నుండు 
వణకు మాత్రమే యాధర్మము సంబంధించి యుండును. పైయాశత్రమము 
నకు వెళ్లునపుడు దానికి సంబంధించిన యాచరణ గలిగి యుండవల 
యును ఆలాగున నిపుడెవరెవరు ఏయే యనుష్టానములను చేయుచుందురో 
వాటికి సంబంధించిన యాచరణలు కలిగియుండ వలయును అపుడే అవి 
శోభించును లేనిచో మందు ఒకటి, పధ్యాహారము మజియొకటి అయినచో 


గీతాశయము 381 


నేలాగున రోగముకుదురదో, యాలాగున సాధకుని భవరోగమున్నూ శాంతి 
నాందదు గీతలో ద్వాదశా ధ్యాయమున పరమభక్తులయొక్క స్వరూపమును 
గుతీంచి యుపదేశింపబడియున్నది ఇది భక్తులకు మాత్రము గాదు 
సాధనపరులగు నందటికిన్ని సంబంధించినది దీనికే అద్వేష్ట్రత్వాది 
గుణములని పేరు ప్రతిబ్రహ్మనిష్పునకున్ను ఈ గుణములు ఉండవలయును 


ఈయధ్యాయము న 13వ శ్లోకమునుండి అద్వేష్టా సర్వభూతానాం 
అని ప్రారంభించి 19వ శ్లోకము వలకు నేడు శ్లోకములలో దీనినిగూర్చి 
శ్రీకృష్ణు లుపదేశించి యున్నారు దానియందు కడపటి యుపదేశమున 
“అనికేతస్థ్రిర మతిర్చక్తిమాన్‌ మే ప్రియో నరణ అని కలదు అనగా 
గృహస్టా శ్రవువమనుండి విడుదల పొందిన వాడును, తానాచరించు 
ననుష్టానమందు సుస్థిరబుద్ది గలవాడును, పరమేశ్వరునియం దచంచలమైన 
భక్తిగలవాడును అగు నరు డెవడు గలడో వాడు నాకు ప్రియుడు- అని 
భగవంతు డుపదేశించి యున్నాడు ఇదివజలో పరిపక్వ కాలము వచ్చినపుడు 
చెట్టునుండి పండు స్వయముగా విడుదల పొంది నట్టుండునని చెప్పిన 
రహస్యము ఇదియే 


ఈ సందర్భముననే మటీయొక్క యుపదేశమున “శుభాశుభ 
పరిత్యాగీ భక్తిమా యస్పమే ప్రియః? అని కలదు శుభాశుభముల 
గలుగజేసెడు కర్మల నన్నిటిని విడచినవాడును, పరవేశ్వరార్పిత 
హృదయము గల్లినట్టి భక్తి గలవా డును నెవ్వడో వాడు నాకు ప్రియుడు 
కేవలము ఆత్మనిష్టలో నిలుకడ కలుగు నపుడు శుభాశుభ కర్మల నుండి 
గూడ విముక్తి గలుగును రజోగుణ, తమో గుణము లున్నప్పుడే 
కర్మేంద్రియ దేహములకు సంబంధించిన క్రియ లుండుననియు, సత్త్వ 
గుణము కలుగునపుడు జ్ఞానేంద్రైయమునకు సంబంధించిన శుభ 
కర్మలుండుననియు, విశుద్దసత్తములో ప్రవేశించినపుడు కేవలము 
ధర్మబోధలు, జ్ఞానోవదేశములు మాత్రమే గలిగియుండుననియు నిదివజలో 
చెప్పిన రహస్యము 


382 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


వుతియు గుణత్రయాతీతుని లక్షణము 14వ అధ్యాయమున 
చెప్పునవుడు సర్వారమ్బపరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే అని వచింపబడినది 
బ్రహ్మాత్మైక్యజ్ఞానవు గలిగిన సంయమియై, బాహ్యకర్మలనన్నిటిని 
విడిచినవాడై ఏ ఆత్మనిష్ణుడుండునో అతడు సత్తాదిగుణముల నతిక్రమిం 
చిన వాడని చెప్పబడుచున్నాడు. అనగా తురీయమగు ద్వంద్వాతీతస్థితిలో 
సమస్తకర్మలున్నూ వదలిపోవును అని భగవంతుడే తెలిపియున్నాడు ఇది 
సత్యము అట్టి జీవన్ముక్తుడు దైవబోధపరుడైయుండి ఏవైన స్వల్పమగు 
పనుల జేయుచూ ఇతరులచేత చేయించుచూ ఉండును ఆ స్టితిలో నంతయే 
సాధ్య పడును శశ్రీబుద్దదేవుడు, (శ్రీ) ఏసు, శ్రీశంకరులు, శ్రీమహమ్మదు 
మొదలగు ప్రవక్తల చరిత్రమే దీనికి సాత్యము 


ఒకడు జిపమాచరించుటగాని, పుస్తకములు చదువుటగాని చేయు 
చుండిన నిద్ర వచ్చినపుడు ఆవి చేతినుండి యెట్లు స్వయముగా జూరిపోవునో, 
తురీయపదములో ప్రవేశించినపుడు కర్మేంద్రియాదుల బలముగూడ అట్టు 
తగ్గిపోవును భగీరధుడు గంగా ప్రవాహమును భూలోకమునకు తెచ్చినట్టు 
మహాత్ములు మాత్రమే దైవజ్ఞానప్రవాహమును ప్రపంచములోనికి తీసికొని 
రాగలుగుదురు అట్టి దివ్యపురుషులు మాత్రము భక్తి, కరుణ, (పమ, విరక్తి, 
జ్ఞానము మొదలగు దైవగుణప్రవాహములను లోకమునకు తెచ్చి సర్వజనుల 
హృదయమక్షేత్రములలో నింపగలుగుదురు శశ్రీబుద్దదేవుడు, శ్రీ) ఏసు, 
(శ్రీనముహమ్మదు, శ్రీ) గురునానక్‌, శ్రీకృష్ణ చైతన్యులు, శ్ర్రీశంకరులు 
మొదలగు ప్రవక్తలు దైవసందేశమును మానవులకు అందజేయువారుగా 
నుండిరి ఇట్టివారు అప్పుడప్పుడు ప్రపంచములో నవతరింపకపోయిన 
“వృష్టి హీనా కృషిర్యధా” యను రీతిగా వర్షము లేని కృషివలె జనుల 
హృదయమ్షేత్రము కారుణ్యశూన్యమై, భక్తిరసవర్ణితమై మరుభూమివలె 
నుండును 


జ్ఞానము లేని హృదయమును శ్మశానభూమివలె బుషులు వర్ణించియు 
న్నారు కరుణలేని యంతఃకరణమును ఊషరక్షేత్రమువలె మునులు చెప్పి 


గితలాశయము 383 


యున్నారు కావున పరమభక్తులు, ధ్యాననిష్పులు లోకములో నెపుడును 
మిక్కుటముగా నుండవలయుననియే మనము సర్వేశ్వరుని కోరవలయును 
లేనిచో ప్రపంచము వెన్నెలలేని వర్దాకాలపు అమావాస్యనాటి కారుచీకటిగల 
రాత్రివలె వ్యామోహపరమైపోవును అయితే ఈలాగున చెప్తుటచే నివుడు 
ప్రపంచములో నుండు అనేక సోమరులవలె భక్తులు, సాధువు లుండవల 
యునని భావము కాదు ఈ విషయమై యిదివజలో యెన్నియో సారులు 
తెలుపబడియున్నది ఈ పరమతత్త్వనునే శ్రీ కృష్ణభగవానులు తన యంతరం 
గభక్తులలో ముఖ్యుడగు నుద్దవునకు అంత్యకాలమున నుపదేశించిరి ఇది 
శ్రీకృష్ణపరమారతత్వోపదేశవును పేరు గలిగి ప్రసిద్దికెక్కియున్నది 
భాగవతము ఏకాదశ స్కంధము చూడుడు - 
భాగవతము - ఏకాదశ స్కంధము. 


శీకృష్ణుండు ఉద్దవునకు బరమార్గోపదేశము చేయుట - 


“ఇట్లు నుతియించి దేవా! నీవు యదుతయంబు గావించి చనిన మేమే 
విధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన, భోజన శయ 
నాసనాది కృత్యంబులు మయువవచ్చునే?? యని యుద్దవుండాడిన వాసు 
దేవుండిట్లనియె- (బ్రహ్మాది దేవతా ప్రారనంబునం జేసి ధాత్రీభారంబు 
నివారించితి నింక ద్వారకానగరంబు నేటికి సప్తమదివసంబున సముద్రుండు 
ముంపగలవాడు, యదుక్షయంబును గాగలదు 


అంతట కలియుగంబును ప్రాప్తంబయ్య్యెడి నందు మానవులు 
ధర్మరహితులు, నాచారహీమలు, నన్యాయపరులును, నతిరోషులు, మంద 
మతులు, అల్పతరాయువులు, బహురో గపీడితులు, నిష్టలారంభులు, నాస్తి 
కులునై యొండొరులను మెచ్చక యుందురు కావున నీవు సుహృద్బాంధవ 
స్నేహంబు వర్ణించి యింద్రియ సౌఖ్యంబుల బొరయక క్షోణితలంబునం గల 
పుణ్య తీర్ణంబుల నవగాహనంబు చేయుచు, మానసవాగకి శ్రోత్ర ఘాణేం 
డ్రియ గృహ్యమాణంబగు వస్తుజాతం బెల్ల నశ్వరంబుగా నెలుగుము పురు 


384 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


షుండు నానార్టకామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై 
యుండు గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నిం ద్ర 
యంబులను మనోవికారంబులను నిగ్రహించి, ఈషణ[త్రయమును వర్షించి, 
మోదఖేదంబుల సమంబుగా వర్తింపుచు నీజగంబంతయు నాత్మాధిష్టితముగా 
నెజీింగి మాయాదు లాత్మతత్వాధీనంబులుగా నెణుంగుచు, జ్ఞానవిజ్ఞాన 
యుక్తుండవై ఆత్మానుభవ 'సంతుష్టుండవై విశ్వంబును నన్నుగా భావించి 
వర్తింపవలయునని వాసుదేవుం డానతిచ్చిన నుద్దవుండు భక్తివినయంబుల 
కరంబుల మొగిడ్డి “మహాత్మా! సన్నుస్తలకణంబు దుష్కరంబు, పామరు 
లగువార లాచరింపలేరు నీమాయచేతు భభ్రాంతులైన సాంసారికులు భవాబ్దిం 
గడచి ఎట్టు ముక్తి నొందెదరు? భృత్యుండనైన నామీద ననుగ్రహముంచి 
యానతిమ్ము (బ్రహ్మాది దేవతా సముదాయంబును బాహ్యవస్తువుల (భ్రాం 
తులై పర్యటనంబు సేయుదురు నీ భక్తులైన పరమభాగవతులు అమ్మాయా 
నిరసనంబు సేతురు గృహిణీ గృహస్టులకైన, యతులకైన నిత్యంబు నీ నామ 
స్మరణంబు మోక్షసామ్రాజ్యప్రదంబు గావున పరమేశా! నీదు పదంబుల శర 
ణంబు నొందెద కృపారసంబు నాపై నిగిడింపు) మని ప్రియసేవకుండైన 
యుద్దవుండు పలికిన నతనికి కంసమద్దనుం డిట్లనియె 


“పురుషునకాత్మకు నాత్మరూపెగురునని ఎయిుంగుము కుపథం 
బులం జనక సన్మార్గవర్షవె పరమంబైన మన్నివాసంబునకుం జనుము సర్వ 
వమూలశక్తి సంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతర 
భావంబులందు పురుషభావంబు గావించి తలంచుచుందురు మజీయు నేక 
ద్వి త్రి చతుష్పాద బహుపాదాపాదంబులునై యుండు జీవజాలంబులలోన 
ద్విపాదంబులు గల మనుష్యులు మేలు వారలలోన నిరంతర ధ్యానగరిష్పు 
లైన యోగీంద్రు లుత్తములు వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు 
నన్ను సత్త్వగుణ గ్రాహ్యునిగా నెజింగి, నిజచేతః పంకజంబునందు జీవాత్మ 
పరమాత్మల నేకంబుగా జేసి శంఖ చక్ర గదా ఖడ్గ శాక కౌమోదకీ 
కొస్తుభాభరణ యుక్తుంగా నెణుంగుచు నుండువారలు పరమయోగీంద్రు 


గీతాశయము 385 


లనియును పరమజ్ఞానులనియునుంజెప్పి- 


అయితే యుద్ధవుండు అంత్యకాలమున భగవత్సేవ చేసెనో లేక 
యంత్యకాలమున నిష్కావుకర్మయోగవు ననుష్టించెనో, ఎంతకాల 
మేకాంతస్టలములో తపస్సు చేసెనో, ఎంతకాలము సర్వసంగ పరిత్యాగియై 
పుణ్యాశ్రమ, పుణ్యతీర్టముల సంచరించెనో యవి యన్నియు యోచించుకొ 
నవలయును. అట్టి యనుష్టానములు చిరకాలము చేసిన తరువాత సర్వసంగ 
పరిత్యాగియై, కేవలమాత్మధ్యాననిష్ట గలవాడై, సకలవాసనా రహితుడై 
(బ్రహ్మాత్మెక సంధానపరుడై పరమ నిర్వాణమును పొందుటకొఅకు మాత్ర 
మీపరమతత్త్వమును ,శ్రీకృష్ణు లుపదేశించిరి ఇదే కృష్ణాశయము ఇదియే 
దీనిలో గల రహస్యము 


పాండవులయొక్క మహాప్రస్థానిక యాత్రయు, (శ్రీకృష్ణభగవానుడు 
దేహము విడువ నిశ్చయించి నపుడు అంతరంగభక్తుడగు ఉద్దవునకేది యుప 
దేశించెనో అదియే గీతయొక్క సారమగును తక్కిన గాధలన్నియు జీవుని 
యొక్క మధ్యకాల అవస్థలే యగును ఇట్టి సర్వసంగ పరిత్యాగము లేనిచో 
నిశ్చింత గలిగి బ్రహ్మానుసంధానసరుడై యుండుటకు సాధ్యము గాదు అంతే 
గాక సమత్వబుద్ది గలిగి, సర్వజనులకు ధర్మము నుపదేశించుటకున్ను శక్తి 
గలుగదు జీవితమంతయు లోకమునకు సమర్శించుటకున్నూ అనుకూల 
ముండదు వర్ణాశ్రమములందుండి వానిచే బంధింపబడవలసినవాడుగా 
నుండును ఒకవేళ తనకు త్యాగము గలిగినను, తన దేహసంబంధులను 
గుతీంచియైన నతడు తప్పక వర్ణమనెడు గొలుసుచే బద్దుడు కావలసియుం 
డును లేనిచో గృహస్థాశ్రమ కార్యములు వారికి జరుగవు అట్టాచరింపక 
పోయిన వారిని సాంఘికులు కులమునుండి వెలివేయుదురు ఇచ్చి వుచ్చుకొ 
నుటయు, సాంసారిక కార్యములు జరుగుటయు ప్రయాసముగా నుండును 
కనుకనే యుత్తమజ్ఞానము కలుగు నప్పుడందబున్ను సంసారమునుండి 
విముక్తు లగుచుందురు 


386 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఈ ధర్మము స్వరాజ్యపరులకుగాని, స్వారాజ్యపరులకుగాని సమాన 
ముగానే యుండును అట్టు చేయని కారణముచేతనే స్వరాజ్యప్రవర్తకులలో 
కొందజీయందు కొన్ని లోపములు కనిపించుచున్నవి ఆలాగున స్వారాజ్య 
నిష్ట గలవారలలో గూడ కొందటు కొన్ని దుర్గుణములు, మమకారములు 
గలిగిన వారు 'భ్రష్టులగుటకు కారణ మగుచున్నది అందువల్లనే గృహస్థా జ్ర 
వుములో నుండుకొందటికి సాధువులపై, సన్న్యాసులపై హేయబుద్ది 
కలుగుట ఇట్టి పాపము భరతఖండములో లేకుండ జేయుటకు ముముక్షు 
వగు ప్రతి (స్త్రీపురుషుడున్నూ యత్నించవలయును. జిజ్ఞాసువులున్ను, 
సాధకులున్నూ ఇట్టి దోషనివృత్తి కొఅకు మంచిదగు యత్నము చేయనగును 
అబ్టైన మాత్రముననే పతనమైన స్వారాజ్యమును (జ్ఞానమును) ఉద్దరింప 
గలుగుదురు అప్పుడు మాత్రమే పతనమైన బ్రహ్మనిష్టను పునరుద్ధరించి 
అగ్రస్తానములో ప్రతిష్టింప జేయగలము ఇదియే దీనిలో గల సారము 


జీవన్ముక్తులుగూడ కర్మయోగము ననుష్టించుచుండ వలయునని 
గీతలో శ్రీకృష్ణుభగవాను లుపదేశించి యుండలేదు కాని జీవన్ముక్తి 
కలుగుటకు అం:ఃకరణశుద్ది కావలసియుండును అది నిమ్మావుకర్మ 
యోగమువల్లనే కలుగునని శ్రీకృష్ణులు నొక్కి చెప్పియున్నారు అట్టు 
అంతఃకరణ నిర్మలత్వము కలుగనిచో బ్రహ్మవిచారమునకు జ్నరత కలుగదు 
వ(స్త్రములకు రంగు అద్దవలసియుండిన దానియందుగల మురికిని తొలగించి 
శుద్దపజచిన మాత్రముననే అది యంటుకొనును క్రొత్త వ(స్త్రమైనను 
దానియందు గంజి, పిండి మొదలగు పదార్ధముండిన రంగు నిలువజాలదు 
జలములో తడిపి నపుడు రంగు వదలి పోవును కారణవేవున! 
వ్యన్ర్రమునకున్నూ, రంగునకున్నూ మధ్య ఇతర పదార్ధము లుండినచో 
నీటిలో తడుపునపుడు రంగును నెట్టివేయును మణీయు వస్త్రములో 
మాలిన్యముండి నందుచే రంగు వథన్హ్రృమును పట్టుకొనుట కవకాశము 
లేకపోవుచున్నది అదే రీతిగా ఇత్తడి, రాగి మొదలగు లోహనిర్మితములగు 
దేవాలయ కలశములకు గాని, ధ్వజస్తంభములకుగాని బంగారుపూత 


గీతాశయము 387 


వేయవలసియుండిన ఆ రేకులను శుద్దముగా తోమి శుభ్రపజచవలయును 
లేనిచో సువర్ణ్గమంటుకొనజాలదు వెయ్యేల! మీరు వాడుచుండెడు 
తామ్రూదిభాజనములకు కళాయి వేయవలసి యుండిన ఎట్టు ముందుగా 
బాగుగా తోమి నిర్మల మొనర్భెదరో, అట్టు కానిచో కళాయి ఏలాగున 
నిలువజాలదో, అదేరీతిగా ఈశ్వరార్పణబుద్దితో నిష్కామకర్మయోగము, 
దైవోపాసన చిరకాలమాచరింపనిచో జీవునియందు గల పాపసంస్కారములు, 
విషయవాసన లుండుటచ్చే, బ్రహ్మమునకున్ను జీవునకున్నూ మధ్య దృశ్య 
వృత్తు లుండుటవల్ల ఏకత్వము, ఐక్యసంధానము కలుగదు కాని 
యెల్లప్పుడున్నూ నిష్కావుకర్మయోగవే యాచరించు చుండిన 
జీవునియందు గల విక్షేపావరణము లెట్లు నశించును? 


ఒకడు ఎల్లప్పుడున్న్నూ మొదటి తరగతిలోనే చదువుచుండిన పైపై 
తరగతిలోని కెట్లు వెళ్లగులుగును? బ్రహ్మనిష్టలో మూడంతస్తులు కలవు అవి 
నిష్కామకర్మయోగము, దైవోపాసన, బ్రహ్మచింతనము ఈ దైవోపాసన 
సగుణ, నిర్గుణములనెడు(సాకార, నిరాకారములు రెండు భాగములు 
(బ్రహ్మచింతనము శ్రవణ మనన నిదిధ్యాసము లనెడు మూడు భాగములు 
వీని యన్నిటిలోను జీవుడు (ప్రవేశించవలసియుండును మజీియు బాల్యా 
వస్థలో గల యాహారమే యెల్లప్పుడును పెట్టుచుండిన యౌవనకాలమున కది 
యెట్లు సరిపడగలదు? యౌవనారంభమున దానికితగిన యాహార 
ముండవలసియుండునుగదా! ఆలాగున జీవుల పరిణామావస్థ ననుసరించి 
ఉన్నతోన్నతములగు నాచరణలుగూడ నుండవలయును ఒకవేళ 
యావజ్జీవితము నిష్కామకర్మయోగపరుడై యుండినను కాలపరిణామము 
ననుసరించి అతడున్నూ ఆత్మచింతనలో( ధ్యానములో) నెక్కువ కాలము 
గడపును జీవన్ముక్తి స్థితిని గుజంచి శ్రీకృష్ణులు గీతలో చెప్పినది చూడుడు 


యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మత్నప్తశ్చ మానవః | 
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ॥ 


388 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఎవడైతే తన యాత్మయందే ఆసక్తి కలవాడును, తన యాత్మయందే 
తృప్తిని బొందుచున్నవాడును అగునో ఆయాత్మ విదుని కిక చేయదగినది 
లేదు కర్మము చేయవలయునని విధి లేదు ఇట్లు భగవంతుడు చెప్పక 
పోయినచో జీవన్ముక్తులను, విదేహముక్తులను, నిర్వికల్పసమాధిలో నుండు 
యోగులను, సిద్దపురుషులను, ధ్యాననిష్టలోనుండు మహర్షులను, బంధవి 
ముక్తులగు అవధూతలను, భగవదర్పిత హృదయము గల భక్తులను, బ్రహ్మ 
జ్ఞానులను తిరస్కరించినవాడగును గదా! అపుడు తన ప్రతిజ్ఞను తాను 
భంగపజుచినవాడగును “పరిత్రాణాయ సాధూనాంి అను భగవద్వాక్యమే 
మిధ్యావాక్యమైన ఇక లోకము నిలుచునా! “తేషామహం సముద్దర్తా మృ 
త్యుసంసారసాగరాత్‌ అని ఎలుగెత్తి చాటిన భగవద్వచనము మృషావచన 


మగునా! “కాన్తేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి అని భేరి వాయించి 
యుద్దో షించిన పరమాత్మ వాక్య మసత్యమగునా ఇవి యన్నియు నిష్కామ 
కర్మపరులుగూడ యోచించుకొనవలసి యుండును. 


మతీయు ఆత్మనిష్ణడగు పైజెప్పిన దివ్యపురుషుడు కృతకృత్యు 
డైనందుచే చేయవలసినది మజీయొకటి లేదు అయితే కృతకృత్యుడు అనగా 
కృతము-చేయబడిన కృత్యము పనిగల వాడు అనగా తనయొక్క విధిని 
నిర్వహించినవాడని భావము అపుడుగూడ ముందుగా నిష్కామకర్మ యోగా 
నుష్టానముచే ఆత్మశుద్ది కలుగవలసియున్నది అట్టికృతకృత్యుడగు 
మహాత్ముడు కర్మయోగము నాచరించిన బంధము గలుగదు ఆచరిం 
పకపోయిన ప్రత్యవాయదోషమున్నూ లేదు ప్రత్యవాయదోషమనగా చేయ 
వలసిన దానిని చేయకపోవుటచే కలిగెడు దోషము అట్టి దోషమున్నూ ఆత్మ 
జ్ఞానికి లేదు ఎందుకన, తన విధిని నిర్వహించియే ఆతడు కృతకృత్యు 
డయ్యెను కావున వానికది అవసరము లేదు. చేసినచో బంధమున్నూ లేదు 
ఈ గెండింటిలో ఏది గ్రాహ్యమని విచారించిన, చేయక యుండుటకన్న చేయు 
టయే మేలు ఏలన తనకు మేలు కీడులు లేకపోయినను చేయుటవల్ల లోకము 
నకు మేలు కలుగుచున్నది అదువల్ల చేయుటయే మేలని చెప్పడమైనది 


గీతాశయము 389 


మతీయు జ్ఞానులగునపుడు సర్వజీవరాసులలోను స్వభావముగానే 
దయ గలుగుచుండును అప్పుడు జీవుల కుపకారము చేయ దలంపు 
కలుగును ఆ యుపకారము అన్న వస్త్ర, విద్యౌషథములు మాత్రములు గావు 
ఆత్మశుద్ది కలుగుటకు తగిన దైవప్రార్ధన, ధ్యానాద్యనుష్టానములుగూడ వారు 
బోధించుచుందురు ఆత్మశుద్ది లేనిచో నెంత ధనముండినను శాంతియు, 
భూతదయయు గలుగవు కావున నిష్కామయోగముతో తప్పక ధ్యానయో 
గమున్నూ చేయుచుండవలయును లేనిచో రాజ్యము వచ్చినను, రాజాధిరా 
జైనను జీవుడు నిత్యశాంతిని, నిరతిశయానందమును, నిర్మలభావమును 
పాందజాలడు 


జీవన్ముక్తుడు కర్మచేసిన దానివల్ల బంధింపబడడనియు, చేయనిచో 
ప్రత్యవాయదోషము లేదనియు, ఆ పుణ్యజీవి బంధమునుండి విడుదల 
పౌందినవాడనియు తెలిపి చేయకుండుటకన్న చేయుటయే లోకమునకు 
మేలని చెప్పినదాని కొక దృష్టాంతమును తెలిపెద ఒకడు చక్కగా చదివి 
యున్నతపరీక్షలో నుత్తీర్డుడై గొప్ప యుద్యోగము నిర్వహించి కాలపరిసమాప్త్తి 
యందు పెన్షన్‌ తీసికొనుచున్నాడు మజల అతడు ఉద్యోగము చేయవలసిన 
విధి లేదు అయితే శరీరబలము ఉంటున్నందువల్ల మతియొక సంస్థానములో 
నొక యుద్యోగమును నిర్వహించవలయునని తోచినచో తన కాలాగున 
చేయవలయుననెడి విధి లేనప్పటికిన్ని చేసినందుచేత వానికి గాని, 
లోకమునకుగాని యెంత మేలు గలుగునో ముక్తజీవునియొక్క స్టితియు 
నాలాగుననే యుండును కనుకనే భగవాను డిట్లుపదేశించినది 


నైవ తస్య కృతేనార్డో నాకృతేనేహ కళ్చన। 

న చాస్య సర్వభూతేషు కళ్ళి దగవ్యపా శ్రయః॥ 

ఆ బ్రహ్మనిష్టునకు ఈ లోకమునందు కర్మము చేసినందుచే ప్రయో 
జనము లేదు అనగా తాను కర్మము చేసి పొందవలసిన పదవి యేదియు 
లేదు కర్మము చేయనందుచేత నేలాటి దోషమున్ను(అనగా ప్రత్యవాయ 


390 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


మున్ను) లేదు ఈబ్రహ్మనిష్ప్టునకు బ్రహ్మ మొదలు స్థావరపర్యంతమగు 
'సమస్తభూతములయందున్ను ప్రయోజన నిమిత్త మా(్రయింపవలసిన పదార్ధ 
మొకటియున్నూ లేదు మజటీయు గీతయొక్క సారము ప్రపత్తి యనియే 
వెష్టవుల నమ్మకము వారికి తిరువుంత్ర మెటువంటిదో ఈ ప్రపత్తి 
వాక్యమున్ను అటువంటిదే ఇది గీతయొక్క అంత్యోపదేశము. తరువాత 
మటీయొక యుపదేశము లేదు. గ్రంధ సమాప్తిని గుజించిన విషయము 
మాత్రము చెప్పి పూర్తిచేయడమైనది 

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ! 

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 

సమస్త ధర్మాధర్మములను (అనగా కర్మముల చేతనే ధర్మాధర్మములు 
కలుగును గనుక సర్వధర్మము లనగా సమస్తకర్మము లనుటు విడిచి 
సమస్తమునకు ఆత్మను, సమస్తభూతములలోను సమముగా నుండువాడను 
నగు ఈశ్వరుడైన నొన్కొక్కనినే శరణమును పొందుము సర్వేశ్వరునికన్న 
అణుమాత్రమైనది మజియొకటి లేదని దృఢముగ నమ్ముమని భావము అట్టి 
నిశ్చయముగల నిన్ను నేను బంధరూపములగు సమస్తపాపములనుండి 
విడిపించెదను. దుఃఖింపకుము ఇదియే గీతయొక్క అంతిమ సందేశ మగును 
అనెడు దృఢవిశ్వాసమే ప్రపత్తి యనబడును ఇదియే పరమభక్తులయొక్క 
పారమార్టికమగు ధర్మము కావున ఈశ్వరార్చణబుద్దితో నిష్కామకర్మయో 
గము ననుష్టించుకొని, ఆఖరున కేవలము ఆత్మారణము గూడ 
చేసికొనవలయును అపుడే సంపూర్ణత్యాగ మొనర్చి ననబడును అదియే 
నిజమైన సన్వ్యాసము, దీనితో గీతోపదేశము పూర్తి అయినది 


నియతం కురు కర్మ కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ! 
శరిరయాక్రాఇ పి తే న ప్రసిద్ద్వేదకర్మణః ॥ 


వేదమందు జేయదగినదిగా నియమింపబడెడు అనుష్టానమును నీవు 
విధిప్రకారము చేయుము అనుష్టానము లేకయుండుటకన్న అనుష్టానము 


గీతాశయము 391 


కలిగియుండుట శ్రేష్టము ఆచరణ లేకుండిన నీయొక్క దేహనిర్వహణ 
కార్యముగూడ జరుగదు అనగా నియతవుగు అనుష్టానము లేనిచో 
జీవితయాత్రకూడ జరుగదని భావము 


న కర్మణామనారమాన్నైష్కర్యం పురుషో£_ళ్ను తే! 

న చ సన్మ్యననాదేవ సిద్ధిం సమధిగచ్చతి ॥ 

పురుషుడు సకల పాపములను పోగొట్టి, చిత్తశుద్దిని గలుగచేసి 
జ్ఞానినిష్టకు హేతువైన సత్కర్మముల నిష్కామకర్మబుద్రితో ఆచరింపకపో 
వుటవలన, జ్ఞాననిష్టచే గలిగాడు నైష్కర్య్యసిద్దిని పొందడు సత్కర్మము, 
నిష్కామకర్మయోగముతో ననుష్టింపక కేవలము పుణ్యకర్మానుష్టానము విడు 
చుటచేతగాని, లేక వేషము ధరించిన సన్యాసము చేతగాని, నైష్కర్మ్యలక్షణ 
జ్ఞానసిద్దిని పొందనే పొందడు గదా! ఈ రెండు శ్లోకములు నిష్కామ 
కర్మయోగమును గతీంచి చెప్పిన విషయమునకు చాలును ఇక జ్ఞాననిష్టను 
గుతీంచి కొంచెము తెలిపెద. 


వీతరాగభయక్రోధా మన్మయా మాముపా శ్రితాః। 
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ 


దృశ్యవిషయములో గల రాగమున్నూ, భయమున్నూ, కోపమున్నూ, 
పోగొట్టిన వారున్నూ, ఈశ్వరుని వలె శుద్దమైనవారును, నన్ను ఆశ్రయించిన 
వారునగు అనేకులగు సత్పురుషులు బ్రహ్మెక్యానుసంధానమనెడి జ్ఞానతపసు 
చేత పరిశుద్దులై, బ్రహ్మాత్మైక్యస్టితి గలవారైరి 
శ్రీయావ్టవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్లః పర న్తవ | 
సర్వం కర్మాఖిలం పార్ట! జ్ఞానే పరిసమావ్యతే ॥ 
ఓ అర్జునా! ద్రవ్యసాధన సాధ్యమైన యజ్ఞము కంటె ఆత్మచింతనా 


ధ్యానవుగు జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ఈశ్వరార్పుణముగా 
జేయబడెడు సకలకర్మము నాశము కానిదగుచు (బహ్మజ్ఞానమందు అంత 


392 శ్రిమలయాళసద్దురు గ్రంధావళి 


ర్ఫూత మగుచున్నది అనగా ఈశ్వరార్పణ బుద్దితో చేయు నిష్కామ 
కర్మయోగము జ్ఞాన ప్రాప్తిలోనికి తీసికొనివెళ్ళి జ్ఞానమునకు సహాయపడి 
జ్ఞానమందేకత్వము పొందుచుండును 


ఆపిచేదసి పాపేభ్యస్పర్వేభ్యః పాపకృత్తమః । 
సర్వం జ్ఞానప్టవేనైన వృజినం సన్తరిష్యసి ॥ 


పాపులందటీకంటె నీవు మిక్కిలి పాపములను చేసిన వాడవైనను ఆ 
సమస్తమైన పాపమను సముద్రమును జ్ఞానమనెడి తెప్పచేతనే లెస్సగా 
దాటగలవు. 


యథ్రైధాంసి సమిద్గో౬._గ్ని రృస్మసాత్కురుతేఇ_ర్జ్హున ! 

జ్ఞానాగ్నిస్పర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా॥ 

ఓ అర్జునా! అన్నిహోత్రుడు సమిధలను(నవ ధాన్యములను, నవవిధ 
సమిధలను, హోవుద్రవ్యముల నన్నిటిని ఏలాగున భస్మము చేయు 
చున్నాడో, ఆలాగున జ్ఞానమనెడు అగ్ని సమస్తకర్మముల సంపూర్ణముగా 
భస్మము చేయును 


న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే! 
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥ 


ఈ లోకమునందు జ్ఞానముతో తుల్యమైనదియు, పాపములను 
పోగొట్టి శుద్దిని కలుగడేయు నట్టిదియు నగు పుణ్యము మటియొకటి 
లేదుగదా! నిష్మావుకర్మ యోగనిష్ట గలవాడు ధ్యానయోగము 
పరిపక్వావస్టకు వచ్చినపుడు తనయందు ఆత్మస్వరూపజ్ఞానము స్వయము 
గానే పొందు చున్నాడు ఓహో! జ్ఞానవిషయమై భగవంతు డుద్దోషించిన ఈ 
వాక్యము లన్నియు స్మరించెడువారు లేకపోయిరి గదా? అట్టి పుణ్యసంస్కార 
జీవులు భారతదేశములో పుట్టకపోవుటచే గదా దేశమునకున్నూ, 
జ్ఞానమునకుమ్నా ఇంతటి దీనదశ గలిగినది! దివ్యజ్ఞాన సమాజమువా 


గితాశయము 393 


రిలాగున చెప్పుదురు అదేవున- అనే కదివ్యపురుషులు, పుణ్యజీవులు 
భూలోకమున జన్మమెత్తుటకు తలంపు గలవారై యున్నారనియు, వారు 
పవిత్రులగు తల్లిదండ్రుల గర్భములో జన్మించవలసియుందురనియు, 
పవిత్రముగ జీవితము గడపెడు తల్లిదండ్రులు లేనందుచే వారు జన్మమెత్తక 
యున్నారనియు, పరిశుద్దులగు మాతాపితరుల గర్భములో వారు 
జన్మింతురనియు వచింతురు 


కావున భారతదేశమున పావనులగు బుషివంశములో జన్మించిన 
నారీమణులారా! మీరు దివ్యపురుషులను కని మీ జన్మమును సార్టక మొన 
రింప దలచుకొన్నారా? దేశము నుద్దరింప దలచుకొన్నారా? పుణ్య పురుషు 
లగు బిడ్డలను కని మీవంశమును పావనము చేయదలచుకొన్నారా? అట్లైన, 
మీ జీవితమును శుద్దపజచుకొనుడు దంపతులగు మీరు గృహస్టబ్రహ్మచర్య 
మును గలిగియుండుడు సర్వజీవరాసులయందు దయగలిగి యుండుడు 
ధర్మవిరుద్ద విషయములో వైరాగ్యము గలిగియుండుడు. పరమబుషులను 
హృదయములో స్మరింపుడు పరమకారుణికుడగు సర్వేశ్వరుని మనస్సులో 
స్మరింపుడు అట్లయిన మీవంశములో పుణ్యజీవులు జన్మింతురు 


ఈవిషయములో పురుషునికంటె (స్త్రీ అతిజాగరూకత గలిగి యుండ 
వలయును. అట్లీ మాతృదేవియొక్క నిర్మలమగు ఉదరమందే ఆ దివ్య 
పురుషులు 9నెలలు, 10నెలలవజకు నివసించవలసియుందురు కావున మీ 
గర్భము అతిపావనముగా చేసికొనుడు శ్రేష్టమైన వస్తువును నికృష్టమగు 
పాత్రలో ఎట్టు ఉంచరో, ఆలాగున మలినస్వభావము గలవారి గర్భమున 
పుణ్యాత్ములు జన్మింపరు ఇపుడుగూడ నొకగ్రామమునకు వుణ్యపురుషు 
డగు నాక అతిధి వచ్చినచో, ఆ గ్రామములో పుణ్యాత్ములగువారి గృహమును 
వెదకి(విచారించి ఆచ్చోటికి వెళ్లాదరేగాని పాపాత్ముల ఇంటికి వేంచే 
యుదురా? ఈ తత్త్వమును గ్రహించిన చాలును తల్బులారా! మీరే మాకు 
భికము పెట్టవలసియుండును బ్రహ్మనిష్టులగు బిడ్డలను కని జ్ఞానోద్దరణ, 
లోకోద్దర ణములు చేయించు భారము మీపై నున్నది మాతృదేవతయొక్క 
F26 


394 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


మహిమను గుటీంచి ధర్మశా(న్త్ర) కర్తయగు మనుమహార్షి చెప్పినది చూడుడు 


ఉపాధ్యాయాన్‌ దశాచార్యః ఆచార్యాణాం శతం పితా! 

సహస్రం తు పిత్తూన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ 

విద్య చెప్పెడు పదిమంది యుపాధ్యాయులకన్న- ధర్మాధర్మములను 
తెలిపి ఆత్మసంస్కారము చేసెడు నాచార్యు డధికుడు అట్టి నూరుమంది 
ఆచార్యులకన్న తండ్రి అధికుడు అట్టి వేయిమంది తండ్రులకన్న కన్నతల్లి 
అధికురాలు 


తల్లి గౌరవముచేతను, పవిత్రతచేతను అధిక్యము గలిగియున్నదని 
తలంచవలయును ఇట్టి మహిమ తల్లియందు గలదు ఈ పవిత్రభావము ఏ 
పుత్రులకు మాతయందు నుండునో, వారుగూడ అంత పవిత్రు లగుదురు 
శివాజీవహారాజునకు కలిగిన మహీమాతిశయ మంతయు తల్లివలననే 
గలిగినట్లు చెప్పిరి 

ఆలాగుననే శంకరులు, ఏసుక్రీస్తు మొదలగు ప్రవక్తల తల్టులు 
మహాతపస్వినులుగా నుండినట్లు చరిత్రలు సాత్య మిచ్చుచున్నవి గాంధీగారు 
తన ఆత్మకధయందు తనతల్లీ యొక్క మహిమనుగూర్భియు, తపస్సును 
గూర్చియు, వర్ణించుచు సూర్యనమస్కారము చేయక తల్లీ భోజనము 
చేయదని, వర్జాకాలమున మేఘాచ్చాదనముచే రెండు, మూడు రోజు లైనను 
సూర్యుడు కనిపించకపోయిన, ఉపవాసముండి, ఎపుడు సూర్యుడు 
కనపడునో అపుడు సూర్యనవుస్కారములు జేసి భుజించిన రోజులు 
ఎన్నియో గల వని చెప్పిరి ఇటువంటి పుణ్యస్వభావముగల (స్త్రీలచేతనే 
భారతదేశపు ఉద్దరణ కావలసియుండును తల్లియందు పవిత్రభావము 
గలిగిన పుత్రుడే పవిత్రు డగును తల్లిని హీనముగా చూచెడు కుమారుడు 
నీచస్టితిని పొందగలుగును ఏలన మానవుని జీవితమంతయు భావమునకు 
లోబడి యుండును భావశుద్ది గలిగిన మాత్రమే జ్ఞానసిద్ది గలుగును 


ఇక జ్ఞాననిష్టావిషయమై అధికముగా వ్రాసి వ్యాసమును పెంచదలచ 


గీతాశయము 395 


లేదు గీతలో అక్షరపరబ్రహ్మమును తెలిపెడు అష్టమాధ్యాయమున 
జీవునియొక్క ప్రయాణకాలమున చరమాత్మను ఎట్టు ధ్యానించినచో 
పరమపదము కలుగునో ఆ విషయమై (శ్రీభగవాను లేమి యుపదేశించిరో, 
వానిని చూడుడు అదేవున! ఈభగవదుపదేశము అంత్యకాల 
ప్రయాణమునకు కావలసి యుండు దారిబత్తెవుని మటువకుడు 
అంతేగాదు ఇదే మీయొక్క గమ్య స్థానమని గూడ యోచించుకొనుడు ఇట్టి 
పరమతత్త్వమును లోకములో బోధించువారు లేకపోవుటచేతనే దేశము 
అజ్ఞాన దశలో, ఇంతటిక్షీణదశకు రావడమైనదని తలంచినచో, 
బుషివంశములో పుట్టిన ఎవరి హృదయము కరుగకయుండును? 


యదక్షరం వేదవిదో వద న్తి విశ ని యద్యతయో వీతరాగాః ! 
యదిచ్చనో బ్రహ్మచర్యం చర న్తి త త్తేవదం సంగ్రహణ వ్రవత్వే ॥ 
వేదార్ధము నెతింగినవారు దేనిని నాశము లేని దాని గా చెప్పుచున్నారో, 

కామ(క్రోధాదుల జయించిన సన్నాసులు, ఏ నాశరహితమైన పదమును 
పొందుచున్నారో, ఏ అక్షరపదమును తెలియగోరుచున్న వారలగుచు 
బ్రహ్మచర్య వ్రతము ననుష్టించుచున్నారో, అ అతరాఖ్యస్థానమును నీకు 
సంక్షేపముగా చెప్పెదను భగవంతుడే “సంగ్రహేణ ప్రవక్వ్యే" అతి 
సంగ్రహముగా చెప్పుచున్నా నని చెప్పెను. దానినే పూర్తిగ వ్రాసిన 
విస్తారమగునని తలంచి ఆ సంగ్రహములోనే మిక్కిలి సంగ్రహించి ఈ 
వాక్యమును చెప్పడమైనది భగవంతు డుపదేశించ దలంచిన దానియందు 
అర్జునున కేదైన సందేహము కలుగునని మొదటనే ముగ్గురిని సాక్ష్యముగా 
చూపినారు వారు ముగ్గురు సామాన్యులు కారు వారెవరన- 


1 వేదము కడవటబకు చదివి వేదార్థము నెటీంగిన (బ్రహ్మనిష్ణులును, 
2 రాగద్వేషములు నశించిన యతీశ్వరులును, 3 బ్రహ్మచర్య ్రతనిష్టగల 
బుషులును- దీనివల్లనే ఉపదేశింపబోయెడు దానియొక్క వుహివు 
తెలిసికొనవచ్చును 


396 (శీమలయాళసద్లురు గ్రంధావలి 


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । 
మూర్చ్య్యాధాయాత్మనః ప్రాణమాఫ్రితో యోగధారణామ్‌ ॥ 
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మా మనుస్మరన్‌ । 

యః ప్రయాతి త్యజున్‌ దేహం స యాతి పరమాం గతిమ్‌॥ 


ఎవ్వడు తనయొక్క సమస్తేంద్రియ ద్వారములను చక్కగ నియమించి 
మనస్సును హృదయకమలమందు నిలిపియు, మూర్చస్థ్రానమందు ప్రాణ 
వాయువును ఉంచి యోగధారణమును పొందినవాడై, పరబ్రహ్మ ప్రతిపాద 
కమగు ఓంకారమనెడు ఏకాక్షరమును ఉచ్చరించుచూ నన్ను ధ్యానించు 
చున్నవాడై, శరీరమును విడచుచూ బయలు వెడలునో, అతడు శ్రేష్టమైన 
గతిని పొందుచున్నాడు 


ఇకను 5వ అధ్యాయములో ఆత్మసంయమ యోగమును గుథీించి 
(శ్రీకృష్ణుడుపదేశించినది చూడుడు కావుననే గదా! యోగీశ్వరుడని 
భగవంతునకు పేరుగలిగెను, అట్టి యోగశక్తి లేనిచో కృష్ణావతారమున అట్టి 
మహిమలను జూప గలుగునా! అట్టి యోగమునుండి మానవులు 
వియోగము కలిగినవా రగుటచేతనే ఇపుడు దేనికిన్ని ఉపయోగము లేని 
స్థితికి వచ్చిరి 


యోగీ యుష్టోత సతతమాత్మానం రహసి స్రితః। 

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరి[గ్రహః॥ 

మనస్సును, దేహమును, ఇంద్రియములను స్వాధీనపజిచుకొన్న 
వాడును, ఆశ లేనివాడును, పరుల సొమ్మును పఠిగ్రహింపని వాడును నగు 
యోగి ఒంటరిగా ఏకాంతస్టల వుందున్నవాడై మనస్సు నెల్లపుడును 
ఐక్యానుసంధానము చేయవలసినది 


శుచౌ దేశే ప్రతిష్థావ్య స్టిరమాసనమాత్మనః । 
నాత్యుచ్చితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌ ॥ 
త(త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ ॥క్రియః । 


నీతాశయము 397 


ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్దయే ॥ 

పరిశుద్దమైన స్థలమున మిక్కిలి యెత్తుగా లేనిదియు, మిక్కిలి పొట్టిగా 
నుండనిదియు, దర్భల పైన కృష్ణాజినము- ఆపైన వన్ర్రము కలదియునగు 
స్థిరమైన ఆస్తరణమును తన ధ్యాన నిమిత్తము వేసికొని, ఆ స్థిరాసనమందు 
కూర్చుండి మనస్సును నిశ్చలముగా చేసి మనస్సుయొక్క, ఇంద్రియముల 
యొక్కయు వ్యాపారములు లేనివాడ గుచు, ఆత్మశుద్దికొఅకు బ్రహ్మ 
ధ్యానము నభ్యసింప వలెను ఇక నెక్కువ విషయములు వ్రాసి మీ 
మనస్సునకు విసుగు పుట్టింప దలచుకొనలేదు ఇపుడు వ్రాసినదిగూడ 
మిక్కిలి సంక్షిపము ఇంత మా త్రము లేనిచో చెప్పబూనిన దానియొక్క 
స్వరూపము గోచరము కాదు 


ఇక గీతోపదే శాంతమున 18వ అధ్యాయములో గీతయొక్క సంక్షిప్త 
సారమును గుతీంచి శ్రీకృష్ణభగవాను లుపదేశించినది చూడుడు ఈ 
విషయమునుగూడ సాక్షాద్భగవంతుడే సమాసేవైవ అని సెలవిచ్చిరి అనగా 
మిక్కిలి సంక్షిప్తమని భావము 


సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా£_౬౭_స్నోతి నిబోధ మే | 

సమాసేనై వ కౌన్తేయ! నిష్టా జ్ఞానస్య యా పరా ॥ 

ఓ అర్జునా! బ్రహ్మాజ్ఞానముయొక్క పరిసమాప్తి ఏదియో, నిష్కామ 
కర్మ యోగము చేత చిత్తశుద్దిని పొందిన వాడు ఎట్టి జ్ఞాననిష్టచేత బ్రహ్మమును 
పొందుచున్నాడో, ఆ బ్రహ్మజ్ఞాననిష్టను పొందు విధమును సంక్షేపముగా 
నావలననే తెలిసికొనుము 


బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా_త్మానం నియమ్య చ 1 
శబ్బాదీన్విషయాం స్త్వక్వా రాగద్వేషా వుదస్య చ ॥ 


వివిక్త "సీవీ లఘ్యాశీ యతవాక్కాయమానసః | 
ధ్యానయోగవరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥ 


398 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


మిక్కిలి శుద్దమైన బుద్దితో కూడినవాడును, ధైర్యముచేత మనస్సును 
స్వాధినపఅచుకొనియును, శబ్దాదివిషయములలో రాగద్వేషములను విడిచి 
పెట్టియును ఏకాంతస్టలమందు నివసించువాడును, సాత్తికపదార్దమును 
మితముగా భుజించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును 
స్వాధీనము చేసికొనినవాడును, ఎల్లప్పుడును ధ్యానము నభ్యసించువాడును, 
ఇహపర భోగములందు వైరాగ్యము గలవాడున్నూ అగువాడు 'బ్రహ్మెక్య 
మును పొందుటకు సమర్హు డగుచున్నాడు ఇపుడు గీతను గుతీంచి చెప్ప 
వలసిన భాగము నతిసంగ్రహముగా తెలుసుకొనులాగున చెప్పడమైనది గీత 
అర్జునునికి యౌవనకాలమున అంతఃకరణశుద్ది నిర్విషయప్టితి పూర్తిగ 
గలుగని స్టితిలో చెప్పబడినది 


గీతాచార్యులు నిష్కామకర్మయోగము ఏ తరగతిలో నుండువారికి 
బోధించెనో, యాతత్త్వము ఈద్వాదశ త్రయోదశాధ్యాయములలో స్పష్ట 
ముగా నిరూపించియున్నారు యతులకు బ్రహ్మవిచారమున్నుు వానప్ర 
స్టులకు యోగమున్నూ, గృహస్టులకు నిష్కామకర్మ యోగమున్నూ ఉపదేశిం 
చియున్నారు కనుకనే గృహస్థాశ్రమము ఆత్మయాత్రలో రెండవ మజలీయని 
చెప్పుట అచట పంచయజ్ఞపరులై, నిష్కామకర్మ యోగపరులై యుండిన 
మాత్రమే అట్టివారికి వనములో ప్రవేశించి చిత్తెకాగ్రతారూపమగు ధ్యాన 
యోగము ననుష్టించుటకు అక్షత కలుగును ఇదే యథార్థమైన సత్యము 


వేదాంతశా(న్హ్రములో ఉత్తమ, మధ్యమ, కనిష్టాధికారులను మూడు 
తర గతులు కలవు వీరికి తీవ్ర మధ్యమ, మంద అధికారులనిగూడ పేర్లు 
గలవు మణుల నొక్కొక్కరిలోను తీవ్ర, తీవ్రతర, తీవ్రతమములని మూడు 
ప్రభేద ములు గలవు అవి యన్నియు ఇచట వివరింప బూన లేదు అయితే 
ఇచట గృహస్థాది మూడాశ్రమములు చెప్పిరేగాని బ్రహ్మచర్యము నేల 
చెప్పలేదని శంకింప బనిలేదు ఏలన, గృహస్థాశ్రమములో నుండు అర్జునుని 
నుండియే ఈ ధర్మము బోధింపబడినందుచే బ్రహ్మచర్యమును ప్రత్యేకముగా 
చెప్ప నక్క రలేదు *““బ్రహ్మచారివ్రతే స్థిత? యని యాజవ అధ్యాయములో 


నీతాశయము 397 


ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్దయే ॥ 

పరిశుద్దమైన స్థలమున మిక్కిలి యెత్తుగా లేనిదియు, మిక్కిలి పొట్టిగా 
నుండనిదియు, దర్భల పైన కృష్ణాజినము- ఆపైన వన్ర్రము కలదియునగు 
స్థిరమైన ఆస్తరణమును తన ధ్యాన నిమిత్తము వేసికొని, ఆ స్థిరాసనమందు 
కూర్చుండి మనస్సును నిశ్చలముగా చేసి మనస్సుయొక్క, ఇంద్రియముల 
యొక్కయు వ్యాపారములు లేనివాడ గుచు, ఆత్మశుద్దికొఅకు బ్రహ్మ 
ధ్యానము నభ్యసింప వలెను ఇక నెక్కువ విషయములు వ్రాసి మీ 
మనస్సునకు విసుగు పుట్టింప దలచుకొనలేదు ఇపుడు వ్రాసినదిగూడ 
మిక్కిలి సంక్షిపము ఇంత మా త్రము లేనిచో చెప్పబూనిన దానియొక్క 
స్వరూపము గోచరము కాదు 


ఇక గీతోపదే శాంతమున 18వ అధ్యాయములో గీతయొక్క సంక్షిప్త 
సారమును గుతీంచి శ్రీకృష్ణభగవాను లుపదేశించినది చూడుడు ఈ 
విషయమునుగూడ సాక్షాద్భగవంతుడే సమాసేవైవ అని సెలవిచ్చిరి అనగా 
మిక్కిలి సంక్షిప్తమని భావము 


సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా£_౬౭_స్నోతి నిబోధ మే | 

సమాసేనై వ కౌన్తేయ! నిష్టా జ్ఞానస్య యా పరా ॥ 

ఓ అర్జునా! బ్రహ్మాజ్ఞానముయొక్క పరిసమాప్తి ఏదియో, నిష్కామ 
కర్మ యోగము చేత చిత్తశుద్దిని పొందిన వాడు ఎట్టి జ్ఞాననిష్టచేత బ్రహ్మమును 
పొందుచున్నాడో, ఆ బ్రహ్మజ్ఞాననిష్టను పొందు విధమును సంక్షేపముగా 
నావలననే తెలిసికొనుము 


బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా_త్మానం నియమ్య చ 1 
శబ్బాదీన్విషయాం స్త్వక్వా రాగద్వేషా వుదస్య చ ॥ 


వివిక్త "సీవీ లఘ్యాశీ యతవాక్కాయమానసః | 
ధ్యానయోగవరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥ 


400 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


అభ్యాసేవి.ష్యసమర్దమి.సి మత్కర్మపరమో భవ | 

మదర్ధమపి కర్మాణి కుర్వన్సిద్రిమవాప్ప్యుసి i 

యమనియమ ప్రాణాయామ ధ్యాన ధారణాది యోగానుష్టానము 
చేయుట కశక్తుడ వైతివేని, ఈశ్వర ప్రీతివరమగు నిష్కామకర్మయోగము 
నాచరింపుము నానిమిత్తము కర్మలను (అనగా దైవార్పితబుద్దితో చేయు 
ఉపాసన, అనన్యభక్తి, భగవత్సేవాపరమగు కైంకర్యము మొదలగునవి) జేసి 
వాటివల్ల అంతఃకరణ శుద్దిగలిగి, తద్ద్వారా భగవత్రాప్తిని పొందగలవని 
తెలిపిరి ఇది నిష్కామకర్మ యోగముతో గూడిన గృహస్ట ధర్మమగును 
భక్తియోగముగూడ దీనిలో అంతర్భూతము ఇక పదమూడవ అధ్యాయ 
ములో బోధించినది చూడుడు. 


ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా | 

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ॥ 

కొందజు ధ్యానముచేత ప్రత్యగాత్మస్వరూపవుగు ఆత్మనే పర 
మాత్మగా దర్శించుచున్నారు ఇది జ్ఞానయోగమునకు సంబంధించినది 
మటీకొందటు అభ్యాసయోగమునకు సంబంధించినవారు తత్వాతీతమగు 
ఆత్మను సాంఖ్య యోగము చేత తెలిసికొనుచున్నారు ఇది అభ్యాసయోగ 
ముతో గూడినది మథికొందటు నిష్కామకర్మయోగముచేత విశుద్దాంతః 
కరణులై ఆత్మయందు పరమాత్మను చూచుచున్నారు ఇది నిష్కామకర్మ 
యోగమును గుతీంచినది ఈశ్లోకములో గూడ నిష్కామకర్మ యోగమును 
మూడవస్థానములో నిరూ పించియున్నారు ఇట్లు చెప్పుటచే నిష్కామకర్మ 
యోగము ఉత్తమ పక్షము కాదని నాతలంపు కాదు. నిష్కామకర్మ యోగము 
ఒకదానివల్లనే జీవితము పూర్తియని తలచక ధ్యానయోగము నుపదేశించి 
జ్ఞానయోగమువబకు వెళ్ల వలయునని మాత్రమిచట తెలుపడమైనది 
ఆలాగున గృహస్థాశ్రమముతోనే జీవితయాత్ర అంతమైనదని తలచక 
వానప్రస్టవు నుపదేశించి, తపశ్చర్యకు గడంగి జ్ఞానయోగమగు 


గీతాశయము £01 


తురీయాశ్రమములో ప్రవేశించుటకు మాత్రమిది వ్రాయడమైనది ఇది 
దేహముతో సంబంధించినది మాత్రముగాదు అనుష్టా నముతో గూడినదని 
తలంచవలయును 


ఉత్తరగిత 


యథా£_మృతేన త్నప్తస్య వయసా కిం (ప్రయోజనమ్‌ | 

ఏవం తత్పరమం జ్ఞాత్వా వేదైర్నాస్తి ప్రయోజనమ్‌ ॥ 

అవ్బుతపానముచే తృప్తినొందిన వానికి నుదకముచే నేమి 
ప్రయోజనము? అటులనే పరమాత్మసాక్షాత్కారము చేసికొనిన తరువాత 
వేదశా(న్ర్రములలో జెప్పిన కర్మకాండముచే నేమి ప్రయోజనము? 


తావదేవ నిరోధస్సాద్యావత్తత్త్వ్వం న వినతి! 
విదితే తు పరే తత్తే ఏక మేవానుపళ్యతి ॥ 
ఎంత పర్యంతము అపరోక్షజ్ఞానము కలుగుకుండునో, అంత 

పర్యంతము సమాధిస్టుడై ఇంద్రియ నిరోధము కలవాడు కావలయును 
అఖండానందైక బ్రహ్మవుపరోక్షమైన మీదట దేహేంద్రియాది సాధనా 
రహితుడై బ్రహ్మమునే చూచుచుండును 

జ్ఞానేన దీపితే దేహే బుద్రిర్త్రహ్మసమన్వితా। 

(బ్రహ్మజణ్ఞానా గ్నినా విద్వాన్నిర్దహేత్కర్మబంధనమ్‌ ॥ 

ఆత్మజ్ఞానము గలవాని దేహము ఆత్మజ్ఞానముచే ప్రకాశింపబడు 
చుండగను, నిశ్చయాత్మకమైన బుద్ది బ్రహ్మముతో గూడిన దగుచుండగను, 
బ్రహ్మజ్ఞాన మనెడు నిప్పు కర్మమనెడి పాశమును దహించును, 

వ్రణవస్య శిరో హ్యాత్మా తల్లక్యం బ్రహ్మాజ్తష్య్యృతే] 

అవ్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో ,థనేత్‌1" 

శిరస్సుతో కూడిన ప్రణవము బ్రహ్మామగును ఆ ప్రణవమునక్షో 


402 శీమలయాళసద్లురు గ్రంధావళి 


లక్ష్యమే బ్రహ్మము బాణసంధానము చేయునపుడు లత్యమునం దేమరు 
పాటు లేక ఎటుల దృష్టి నిలుపుదురో ఆలాగున బ్రహ్మమునందు దృష్టిని 
నిలుపవల యును 


నివ ర్తన్తే క్రియా స్పర్వా స్తస్మివ్లుష్టే పరావరే। 
ఓంకార ప్రభవా వేదా ఓంకారప్రభవాస్స్వరాః ॥ 
ఓంకార (ప్రభవం సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ । 
ఓమిత్యేవ వరం రూవం హృత్పద్న్మే చ వ్యవస్థితమ్‌ ॥ 
తస్మాత్తదభ్యసేదేకం సర్వగం పరమేశ్వరమ్‌ । 
హ్రస్వో దహతి పాపాని దిర్దో మోత్షకప్రదాయకః ॥ 


ఓంకారవాచ్యుడును, కార్యకారణ రూపమును అగు ఆ పరమాత్ము 
నెబుంగగా సమస్తక్రియలు నిలిచిపోవుచున్నవి. వేదములు, స్వరములు 
అనునవి యన్నియు ఓంకారమువల్లనే పుట్టినవి చరాచరాత్మకవుగు 
ఈలోకత్రయము ఓంకారమువల్లనే పుట్టినది హృదయకమలమందు ఓం 
అను అక్షర స్వరూపము కలదు కావున అంతట వ్యాపించియుండు నదియు, 
పరమేశ్వరస్వరూపమును, ఒక్కక్కొటియునగు ప్రణవము నభ్యసింప 
వలయును ఆ ప్రణవము హ్రస్వము అగునెడల పాపములను దహించును 
ద్లీర్ణమైన మోతదాయకము 


గీతను గుతీంచి చెప్పవలసిన విషయములను సంక్షిప్తముగా నిపుడు 
తెలుపడమైనది. యోగము, తపస్సు, భక్తి, జ్ఞానములను గుతీంచి శ్వాసన్త్ర 
ములలో చెప్పెడు మహిమను ఇచట ఏమియు నిరూపించియుండలేదు 
గీతలో గల యాశయములను మాత్రమే కొంచెము తెలుపడమైనది వర్తమాన 
యుగములో పరమభక్తులు, సిద్దపురుషులు తగ్గిపోయినందుచే ఆ విషయము 
విస్తరింప బూనలేదు. అయితే ఈ యుపాధికి నిష్కామకర్మ యోగమందు 
గాని, దేశమందుగాని ప్రీతియు, విశ్వాసమున్నూ లేకపోలేదు అయితే దైవ 
భక్తీయు, బ్రహ్మనిష్టయు అత్యవసరముగా నుండవలయునని మాత్రమే 


గీతాశయము 403 


చెప్పుచుందును దేహముతో ఎంత సంబంధము గలదో, దేశముతోను అట్టి 
సంబంధము గలిగియుండవలయును ప్రాణముతో (ఆత్మతతో ఎంత 
సంబంధమున్నదో అంత సంబంధము దైవముతోగూడ గలిగియుండ 
వలయునని మాత్రమే చెప్పుచుందును అట్లయిన మాత్రమే రాజ్యము 
వచ్చినను జీవుడు సుఖమును పొంద గలుగును అట్టుగానిచో రాజ్యాభిలాషవే 
పాశ్ళాత్యు లేలాగున నిప్పులోని మిడతలవలె దగ్గు లగుచున్నారో అట్టి 
దురవస్ట, నరకాగ్ని మధ్య జీవితము, ఆత్మశాంతి కలుగుకపోవుటచేతను, 
హృదయనైర్మ ల్యము లేకపోవుటచేతను, సర్వేశ్వరుని యందు విశ్వాస 
ముంచకపోవుట చేతను గలుగుచున్నది 


ఒకరికపకారము చేయుట కాదు నాగరికతా చిహ్నము అది 
అనాగరికమే యగును ఉపకారము చేయుటలోనే నాగరిక చిహ్నము నిలచి 
యుండును దీనిని బాగుగా నాగరికతాభిలాషగల జనులందజున్నూ 
జ్ఞాపకము చేసికొన వలయును (శ్రీభగవంతుడు నాలుగవ అధ్యాయమున ఈ 
గీతాశ్యాన్ర్రము సృష్ట్వారంభమున సూర్యున కుపదేశింపబడిన దనియు, 
సూర్యుడు తన పుత్రుడగు మనువున కుపదేశించె ననియు తెలిపియున్నాడు. 
కావున ఈ విద్య యొక్క పరంపర యెచటినుండి ప్రారంభమైనది? ఈ 
గురుపరంపర యెటు వంటిది? అని తెలిసికొనదగినది అందువల్ల 
గీతయొక్క మూలతత్త్వమును వునువుయొక్క ధర్మము ననుసరించి 
తెలిసికొనవలయును మనుమహర్షి నిష్కామకర్మ యోగమే సూర్యుడు తన 
కుపదేశించెనని చెప్పియున్నారా? లేక గృహస్థాశ్రమమే జీవితాంతమువజకు 
శరణ్యమని తెలిపియున్నారా? ఈతత్త్వమును గ్రహించుకొన్న తనకు గల 
సందేహము వీడిపోవును వును మహక్షి నాలుగాశ్రవుములను 
బోధించియున్నారు దానియందు బ్రహ్మ చర్యా శ్రమమునకున్నూ, 
వాన ప్రస్థాశ్రమమునకున్నూ మిక్కిలి గౌరవమును చూపి యున్నారు 
వనములో నుండి తపస్సు చేయనిచో బ్రహ్మప్రాప్తి గలుగదనియే 
మనువుయొక్క సిద్దాంతము దీనికి మన బుషులే నిదర్శ నము 


404 (శీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


ఇమం వివస్వతే యోగం ప్రోక్ష్రవానహమవ్యయమ్‌ । 
వివస్వాన్‌ మనవే ప్రాహ మను రిష్వాకవే ఇ_|బ్రవీత్‌ ॥ 


ఏవం వరంపవరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః | 
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తవ! 


స ఏవాయం మయాతే2.ద్య యోగః ప్రోక్తః పురాతనః 
భకోఇ_సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్‌ ॥ 


నాశము లేని ఈ జ్ఞానయోగమును నేను సృష్టియొక్క ఆదికాల 
మందు సూర్యునికి చెప్పితిని 'సూర్యుడు మనువునకు చెప్పెను ఆ మనువు 
తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజునకు చెప్పెను. ఓ అర్జునా! సూర్యుడు 
మొదలుకొని పారంపర్యముగా పొందబడిన ఈజ్ఞానయోగమును నిమి 
మొదలగు రాజర్షులు తెలిసికొనిరి. అధికకాలము గడిచినందున ఆజ్ఞాన 
యోగ మీలోకమందు విచ్చిన్న సంప్రదాయము గలదైనది నాయొక్క 
భక్తుడవును, స్నేహితుడవు నైతివిగాన నీకు ప్రాచీనమైన ఈ జ్ఞానయోగమే 
నాచేత ఇప్పుడు చెప్పబడినది శ్రేష్టమైన ఈ జ్ఞానము బహుగోప్యమైనది గదా! 


వమనుసృతియందు నుపదేశింపబడిన కొన్ని వాక్యముల నిచట 
నిరూపించెద 


షట్‌ త్రింశదాబ్దికం చర్యం గురౌ తై వేదికం వ్రతమ్‌ | 
తదర్హకం పాదకం వా గ్రహణాంతికమేవ వా॥ 


మూడు వేదములను సొంగముగా నధ్యయనము చేయుటకై గురు 
కులంబున ముప్పుదియాటు సంవత్సరము లుండవలయును లేదా అందు 
సగము (అనగా పదునెనిమిదెండ్లు గాని, అందు 'సగము(అనగా తొమ్మి 
దేండ్లు గాని కనీసము బాగుగా నేర్చుకొను నంతవఅకుగాని బ్రహ్మచర్య 
వ్రతము ననుష్ట్రింపవలయును నాలుగంతస్తులతో కట్టెడు సౌధమునకు 
పునాది ఎంత దృఢముగా నుండవలయునో, పునాది దుర్చలమైన సౌధ మేలా 


గీతాశయము 405 


గున కూలునో, యాలాగున నాలుగా శ్రమము లను జీవితసౌధమునకు బ్రహ్మ 
చర్యాశ్రమము పునాదివంటిది ఇది సుస్టిరత గలిగియుండిన తక్కిన గృహస్థ 
వానప్రప్ట సన్చ్యాసాశ్రమముల మూడింటిని ధరింప శక్తి గలిగియుండును 


వేదానధీత్య వేదౌ వా వేదం వా£.పి యథాక్రమమ్‌ । 

అవివ్లుత బ్రహ్మచర్యో గృహస్టాశ్రమమావసేత్‌ ॥ 

మూడు వేదములనుగాని, రెండు వేదములనుగాని తుదకు తన 
శాఖావేదమునుగాని, గురునికడ బ్రహ్మచర్యవ్రతుడై తప్పక అభ్యసించి 
బ్రహ్మచర్యాశ్రమములోను ఏకాంతముగానుండి |బ్రహ్మచింతన చేయవల 
యును అపుడే బ్రహ్మచర్యము పూర్తియగును 


ఏకాకీ చింతయేన్నిత్యం వివిక్తే హితమాత్మనః । 
ఏకాకీ చింతయానో హి పరం శ్రేయో£._ధిగచ్చతి ॥ 


అట్టు వనము నాశ్రయించి ఏకాంతమున నుండి తనకు హితంబగు 
బ్రహ్మభావము నొందగోరి వేదాంత శా(స్త్రువిారము చేయవలయును. 
అట్లేకాంతమున నుండి పరతత్త్వ చింతనమువల్ల మోక్షము నొందుచున్నాడు 
ఇక గృహస్థాశ్రమమును గుతీంచి తెలుపబడుచున్నది. 


అనేన విధినా నిత్యం వపంచయజ్ఞాన్న హాపయేత్‌ । 
ద్వితీయమాయుషో భాగం కృతదారో గృహే వసేత్‌ ॥ 


ఈ విధానముచే పంచయజ్ఞములను ముఖ్యముగా విడువక భార్యతో 
గూడినవాడై రెండవదియగు గృహస్థాశ్రమమును గడుపవలయును 

ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్నాతకో ద్విజః ! 

వనే వసేత్తు నియతో యథావద్విజితేంద్రియః ॥ 


విద్యావ్రత స్నాతకుడగు జిజ్ఞాసువు ఇత్తెరంగున గృహస్థ్టాశ్రమమును 
నడిపి నియమములను గైకొని శాన్ర్రవిధి చొప్పున విజితేంద్రియుడై వనమున 


406 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వానప్రస్థాశ్రమములో నుండవలయును 


గృహస్థస్తు యదా పశ్యేద్వలీపలితమాత్మనః । 

అపత్యస్యైవ చావత్యం తదారణ్యం సమాశ్రయేత్‌ ॥ 

ఎప్పుడు గృహస్థుడు తన మోమున ముడుతలను, శిరమున నెటియు 
టను చూచునో, ఎపుడు తన పుత్రుని యొక్క పుత్రుని చూచునో, ఆ వెంటనే 
గృహస్థాశ్రమము వీడి వానప్రస్థాశ్రమమూని వనమునకు పోవలయును 


సంత్యజ్య |గ్రామ్యమాహారం సర్వం చైవ పరిచ్చదమ్‌ । 
పుత్రేష భార్యాం నిక్షివ్య వనం గచ్భేత్సహైవ వా! 
ఊరిలో దొరకు ధాన్యములు, శాకములు మున్నగు నాహారములను 
వదలి యడవిలో చిక్కు కంద మూలఫలముల నాహారముగా గొనుచు, పరిజ 
నము నంతటిని వీడి, భార్యను పుత్రుల యిధీనమున వదలిగాని లేక బ్రహ్మ 
చర్యవ్రతముతోను, వైరాగ్యముతో నుండి తపస్సు చేయుట కిష్టమున్నచో 
నామెతోగూడనుగాని వనమునకు పోవలయును 


వసీత చర్మవీరం వా సాయం స్నాయాత్ర్రగే తథా! 

జచాళ్చ బిభృయాన్నిత్యం శ్మశ్రు లోమ నఖాని చ ॥ 

కృష్ణాజినవులనుగాని, నారబట్టలనుగ్గాని థరింపవలయును. 
తెల్లవారు జామునను, సాయంకాలమునను స్నానము జేయవలయును. 
జడలను, గడ్డమునుు మీసములను, రోమములను భరించవలయును. 


స్వాధ్యాయే నిత్యయుక్తస్స్యాడ్డానో మైత్ర 'స్సమాహితః । 

దాతా నిత్యమనాదాతా సర్వభూతానుకమృకః il 

వేదాధ్యయన మందెల్లప్పు డాసక్తి గలవాడును, ఎండవాన చలి 
మొదలగునవి యోర్చ్ఫ్చుకొనువాడును. అందటలఅకు మేలానగూర్చువాడును 
మనస్సును వశపఅచుకొన్నవాడును, ఎల్లవేళల దాతయు, జనులకడనుండి 


గీతాశయము 407 


ప్రతిగ్రహము చేయనివాడును, సకల జీవములయందు దయగలవాడునై 
యుండవలయును 


వనేషు తు విహృత్రైవం తృతీయం భాగమాయుషః । 
చతుర్థ్ధమాయుషో భాగం త్యక్త్వా 'సంగాన్చరివ్రజేత్‌ ॥ 


ఇత్తెబిగున నాశ్రమములందు ఆయువునందలి మూడవభాగమును 
గడిపి, కళాత్రాది సంబంధములను తొలగించుకొని యాయువు, నాలుగవ , 
భాగమున సన్న్యాసమును స్వీకరింపవలయును 


యో దత్వా సర్వభూతేభ్యః ప్రవ్రజత్యభయం గృహాత్‌ | 
తస్య తేజోమయా లోకా భవ ని బ్రహ్మవాదినః ॥ 


ఏజిజ్ఞాసువు భూతములకెల్ల నభయంబొసంగి గృహస్టా శ్రమమునుండి 
సన్న్యసించుచున్నాడో, అట్టి బ్రహ్మ ప్రతిపాదకములగు నుపనిషత్తులందు శ్రద్ర 
గలవానికి బ్రహ్మతేజస్సుచే హిరణ్యగర్భ లోకములు గలుగుచున్నవి 


ఏక ఏవ చరేన్నిత్యం సిద్ద్యర్హమసహాయవాన్‌ | 
సిద్దమేకస్య సంపశ్యన్న జహాతి న హీయతే ॥ 


ఒంటరిద్దై తోడులేక మోక్షసిద్దికొఅకు సంచరింపవలయును 
మోక్షప్రాప్తి యొంటరిగా నున్నవారికే కలుగునని తెలిసి అట్లాచరించునేని దాని 
మూలమున దుఃఖము ననుభవింపడు కనుక అన్నిటియందును మమత లేక 
సుఖముగా ముక్తి పొందును 


కపాలం వృత్నమూలాని కుచేలమసహాయతా | 
సమతా చైవ సర్వస్మిన్నేతన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 


భికకై మంటిమూకుడును, ఉనికికై చెట్లమూలమును, కౌపీనమునకై 
చింపిరి పేలికయు, ఇతరులపై ఆధారపడకుండుట అన్నిటియందును బ్రహ్మ, 
భావనచే 'సవుత్వబుద్దియు- ఇవియెల్ల పరివ్రాజకున కుండవలసిన 
లక్షణములు 


408 _శ్రీనులయాళసద్దురు గ్రంధావళి 


ఏకకాలం చరేద్చైక్షం న ప్రసజ్జ్టేత విస్తరే । 

ఛైకే ప్రసకో హి యతిర్విషయేష్వపి సజ్జతి ॥ 

దినమున కొకపూటయందే యతి భికాటనము చేయవలయును. 
అదియు విస్తరముగా సంచయము చేయవలయునని కోరరాదు అట్లు 
ఎక్కువ భికాటనమందే శ్రద్ద గలవాడు ఇంద్రైయము అభివృద్దినొండ 
విషయములందు ప్రవర్తించును 


ఇంద్రియాణాం నిరోధేన రాగద్వేషక్షయేన చ! 
అహింసయా చ భూతానామమృతత్వాయ కల్పతే ॥ 


ఇం[ద్రియముల నిగ్రహించియు, దేనియందు రాగద్వేషము 
లూనకయు, జీవులను హింసింపకయు నున్న సన్నాసి మోకము నొందును. 


అలాఖే న విషాది స్యాల్లాభే చెవ న హర్షయేత్‌ 1 
ప్రాణమా త్రికమా త్రస్వ్యాన్మాత్రాసంగాద్వినిర్గతః॥ 
భికూదులు దొరకనపుడు విచారపడరాదు దొరికినపుడు పొంగరాదు 


ప్రాణసంరక్షణకు వలసినంత మాత్రమే భిక్ష గొనవలయును వస్తువులం 
దేమాత్రము సంగము గలిగియుండరాదు 


సమ్యగ్రర్శనసంపన్నః కర్మభిర్న నిబధ్యతే। 

దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే ॥ 

జ్ఞానముతో గూడినవాడు పుణ్యపాపములచే కట్టబడడు అట్టి 
జ్ఞానము లేనివాడు జననమరణ రూప సంసార మును బొందును 

సర్వేషామపి చైతేషామాత్మజ్ఞానం వరం 'సృతమ్‌ 1 

తద్ద్వ గుం సర్వవిద్యానాం స్రాష్యతే హ్యమృతం తతః ॥ 

ఈ వేదాధ్యయనాదులలో నన్నింటను నుపనిషత్రతిపాద్యవుగు 
బ్రహ్మనుగూర్చిన జ్ఞానమే శ్రేష్టము. ఆ జ్ఞానము వలననే మోక్షము గలుగు 


గీతాశయము 409 


నుగాన అది అన్ని విద్యలలో ప్రధానమును, సంపాద్యమునై యున్నది 


తపో విద్యా చ విప్రస్య నిఃశ్రేయసకరం పరమ్‌। 

తపసా కిల్చిషం హన్తి విద్యయా౭._మృతమళ్ళుతే॥ 

తపస్సు, బ్రహ్మజ్ఞానమున్ను విప్రనకు మేలొసంగును తపస్సుచే 
చేసిన పాపము పోవును బ్రహ్మజ్ఞానము నొందుటచే అమృతత్వము బొంద 
నగునని శ్రుతియే వివరించెను 


సర్వమాత్మని సంపశ్యేత్సచ్చాసచ్చ సమాహితః। 
సర్వం హ్యాత్మని సంవశ్యన్నాధర్మే కురుతే మనః ॥ 


సత్పదార్హము, అసత్పదార్దము నెణజింగి అది యంతయు బ్రహ్మ 
స్వరూపమనియు, పరమాత్మ స్వరూపమగు తనయందది యెల్ల నున్నద 
నియు నెతిగినవాడయి, అట్టియాత్మ స్వరూపమును ధ్యాన ప్రకర్షమున ప్రత్య 
కము చేసికొనవలయును తన్ను దానెటుంగవలయునని తాత్పర్యము అట్లు 
తన్ను దానెటీగినవాడు అసత్కర్మమునందు మనంబు ద్రిప్పజాలడు 


ఏవం యస్సర్వభూతేషు వశ్వత్యాత్మానమాత్మనా। 
స సర్వసమతామేత్య బ్రవ్మాభ్యేతి పరం పదమ్‌ ॥ 


ఎవడివ్విధమున సర్వభూతములయందు నున్న యాత్మను 
బ్రహ్మజ్ఞాన ముతో చూచునో, అతడు బ్రహ్మసాకూాత్కారము వలన 
నుత్తమస్థానమగు బ్రహ్మమును పొందుచున్నాడు అనగా ఆబ్రహ్మమునందు 
లీనుడై ముక్తు డగు చున్నాడని భావము. 


పఠవుబుషుల సంతానములారా! మానవుల కందణబకు 
మూలపురుషు డగు వునువుహర్షి చెప్పినది వింటిరా! మనవుయొక్క 
'సంతతిలో పుట్టినవా రగుటచేతనే మనుష్యులందఅకున్ను మానవులని పేరు 
వచ్చినది. కావున మనుష్యు లందటున్ను మనువంశీయులే. ఈతత్త్వమును 


మీరు మరువ కుందురుగాక! అపుడే మీరు మనుష్యులచేత పొందవలసిన 
Ea? 


410 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


(బ్రహ్మపదమును పొంద గలుగుదురు 


అయితే యిపుడు నాలుగాశ్రమములను విధిగా చెప్పినందుచే 
అందటున్ను బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థము లనెడు మూడు ఆశ్రమముల 
ధర్మములను విధి ప్రకార మాచరించి తురీయాగశ్రమము పొందవలసి 
యుండునని తలంచ పనిలేదు ఇది క్రమపద్దతి ననుసరించి చెప్పడమైనది 
సోపాన మార్గము నను సరించి ఇది యుపదేశించడమైనది దీనికి సామాన్య 
మార్గ మనియు, గౌణ పద్దతి యనియు పేరు గలదు విశేషమార్గమనియు, 
ముఖ్యపద్దతి యనియు మజియొక ధర్మము కలదు అది బ్రహ్మచర్య గృహస్ట 
వానటప్రస్థాశ్రమములలో దేనియందున్నప్పటికిన్ని జన్మాంతర సంస్కారముచే 
విషయవాసనలు నశించి తీవ్రముముక్షుత్వము కలిగెనేని అచ్చోటనుండియే 
తురీయాశ్రమములో ప్రవేశింపవచ్చు ననుట ఇచ్చోట విహంగ మార్గ 
మనియు, పీపిలీకామార్గమని యు రెండు త్రోవ లేర్చడుచున్నవి శ్రుతి 
యీలాగున నుపదేశించుచున్నది ఈవిధి పురుషులకున్నట్టు (స్త్రీలకుకూడ 
గలదు. గార్గి బ్రహ్మచారిణి యనియే బృహదారణ్యకములో చెప్పబడినది 
సులభాయోగిని (బ్రహ్మచర్య వ్రతనిష్ట గలవారనియే భారతమున 
కనబడుచున్నది 


యదహ రేవ విరజేత్తదహరేవ వ్రవ్రజేత్‌ | 

వనాద్వా గృహాద్వాబ్రహ్మచర్యాదేవ వ్రవ్రజేత్‌ ॥ 

ఏదివసమందు సర్వవిషయములలో విరక్తి కలిగానో, ఆదివసమందే 
సన్న్య్వసింపవచ్చును అది వానప్రస్థ మందుగాని, గృహస్థమందుగాని, బ్రహ్మ 
చర్యమందుగాని యుండినను విరోధము లేదు అయితే అంతఃకరణము 


అత్యంతశుద్దమై యుండవలయును. లేనిచో పతితుడగునను సంగతి 
మాత్రము మజువకూడదు ఇదే దీనిలో గల మర్మము 


యదా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వస్తుషు! 
తదైవ సన్న్య్వసే ద్వొద్వానన్యథా పతితో భవేత్‌ ॥ 


గీతాశయము 411 


ఎపుడు సవుస్తవస్తువులలో వైరాగ్యము కలుగునో అపుడు ఆ 
బ్రహ్మజ్ఞాన సంపన్నుడు సన్ఫ్యుసింపవచ్చును అట్టుగాక సన్న్యసించెనేని 
తప్పక పతితు డగును 


కర్మత్యాగాన్న 'సన్నాసో న ప్రేషోచ్చారణేన తు! 

సంధౌ జీవాత్మనోరైక్యం సన్న్యాసః పరికీర్తితః ॥ 

విహితకర్మములను మానుటవలన సన్నాసము సిద్రింపదు 
్రేషోచ్చార ణ సహితవుగు సన్వ్యాససంస్కారములను చేయుటచేతనే 
సన్యాసము కలుగదు ప్రత్యగభిన్న బ్రహ్మాత్మైక జ్ఞానసాకాత్కారమే సన్న్రాస 
మనబడును 


'ద్రవ్యార్హమన్న వస్త్రార్హం యః ప్రతిష్థార్ధమేవ వా! 

సన్న్యసేదుభయ భ్రష్టః స ముక్తిం నాప్తుమ్మర్లతి॥ 

థధనమార్షించుటకుగాని, అన్నవ(న్హ్రములకుగాని, తనను అందఖు 
గౌరవింతురనిగాని తలంచి సన్న్యసించిన యెడల ఉభయలోక భ్రష్టత్వమేగాని 
ముక్తి గలుగదు(అని మైత్రేయ్యువనిషత్తు ) 


ఇదే సృష్టికాలమందు సూర్యుని ద్వారా మన్వాది బుషులకు భగ 
వంతుడు ఉపదేశించిన ధర్మము. కర్మ, భక్తి, యోగ, జ్ఞానములనెడు నాలుగు 
పాదములతో ముక్తియనెడు కావుధేనువు సంచరించుచుండును ఈ 
నాలుగున్నూ కలవారే నాలుగు పాదములు గల గోవువలె మోక్షమార్గములో 
సుఖముగా సంచరింపగలరు ఈ నాలుగింటిలో ఏది కొజుత గలిగినను ఒక 
పాదము చెడినట్లే తలంచవలయును. కనుకనే గీతలో గోరూపముగా గీతను 


వర్ణించడమైనది “సర్వోపనిషదో గావో”? అని ధ్యానశ్లోకములో చెప్పుట కిదే 
కారణము 


మజియు నాలుగు స్తంభములపై ప్రతిష్టింపబడిన సౌధమెటు 
వంటిదో, యాలాగున నిష్మామకర్మయోగ, భక్తియోగ, థ్యానయోగ, జ్ఞాన 


412 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


యోగము లనెడు నాలుగు స్తంభములపై మోక్షసాథధము నిర్మింపబడి 
యున్నది ఏ స్తంభము విరిగినను, శిధిలమైనను సౌధము సరిగా నిలువనట్టు 
ఈ నాలుగు అనుష్టానములు సరిగా లేనివారి మోక్షనిలయమున్ను సరిగా 
నిలువజాలదు. కావుననే గీతలో “గీతా మే చోత్తమం గృహం” అని 
సాక్షాదృగవంతు డుపదేశిం చినది ఇదియే దీనిలో గల పారమార్దికసత్యము 


ఈ నాలుగును అనాది సిద్దములు ఎవరు తొలగించినను పోవునవి 
కావు. అయితే ఈ నాలుగింటిలో దేనికి శిధిలత్వము కలుగునో దాని 
నుద్దరించుట కొక దివ్యపురుషుడు ప్రపంచమున నవతరించును సౌధము 
యొక్క చెడిన స్తంభమును ఇంజనీరు వచ్చి ఏలాగున చక్కపఅచునో లేక 
గోవుయొక్క ఏ పాదము విరిగెనో దానిని కట్టుగట్టి సంరక్షించుటకు 
డాక్టరు(పశువైద్యుడు) వచ్చి ఏలాగున పని చేయుచుండునో, పైజెప్పిన 
నాలుగు యోగములయొక్క స్తితి ఆలాగుననే యుండును ఈ నాలుగు 
యోగములు పూర్తిగ గలవారు బ్రహ్మవేత్తలలో ఉత్తమోత్తము లనబడుదురు 
మూడు యోగములు గలవా రుత్తములు రెండు యోగములు గలవారు 
మధ్యములు ఒక యోగము గల వారు సామాన్యులు ముక్తివిషయములో 
అందలున్ను సమానులు అధికార విషయములో నిట్టి భేదముండును ఇది 
(గ్రహించినచో సంశయముల కవకా శము కలుగదు 


గీతయొక్క యాశయము సంక్షిప్తముగా తెలుపడమైది ఇపుడు జనక 
మహారాజును గుతించి కొంచెము చెప్పవలసియున్నది జనకుడు సంసార 
ములో ఉండి మోక్షము నొందలేదా! యని సామాన్యజనులుగూడ చెప్పుచుం 
దురు. మోక్షము నొందుటకు సంసారము ప్రతిబంధకమని యెవరున్నూ 
చెప్పరు అయితే ముక్తుడు నిర్వహించవలసిన కృత్యములను సంసారములో 
నుండి చేయుటకు ప్రతిబంధములు లేకుండిన చాలును దీనిని మాత్రము 
ఆత్మవంచనము లేక చూచుకొనుచుండవలయును అంతే చాలును గృహము 
విడిచియే అనుష్టానమున్ను లేక సంచరించెడు ఈ సన్న్ర్యాసులందణు ముక్తు 
లేనా? అని యడుగవలదు జీవుడు తన యొక్క అవిద్యాబంధమునుండి 


గీతాశయము 413 


విడుదల నొందుటయే ముక్తి యనబడును ఈస్టితి యెట్లు గలుగునో అట్లా 
చరించిన చాలును అయితే జనకునియొక్క జీవితము చదివినచో జనకుండె 
టువంటి వైరాగ్యము గలవాడు, ఎంత కాలము వనములో తపమొనర్భెను? 
ఎంత సునిశ్చితమైన వ్రతనిష్ట గలవాడు? ఎందజు మహర్షులవల్ల బోధను 
పొందెను? ఇవి యన్నియు అపుడు తెలిసికొనవచ్చును జనకునియొక్క జీవిత 
మెంత పవిత్రమైనదో గోచరము కాగలదు 


జనకునియొక్క ఆ జీవిత చరిత్రమంతయు యోగవాసిష్ట ఉపశమ 
ప్రకర ణమందు గనదగును ఇంత వ్యక్తముగా మజియే [గ్రంధమందైనను 
గాన్సించదు వసిష్టమునీంద్రునివల్ల గృహస్థాశ్రమమునకు సంబంధించిన 
ధర్మము లన్నియు జనకుడు గ్రహించినట్లు అనేక [గ్రంధములలో గలదు 
పద్మపురాణాంతర్గత మాఘపురాణము జూడుడు మతీియు కపిలముని 
శిష్యుడగు పంచశిఖుడను పేరు గల మహర్షివలన సాంఖ్యము తెలిసికొన్నట్టు 
భారతమందు గలదు యాజ్ఞవల్య్యమహర్షి శ్రేష్పునివల్ల వేదాంత తత్తో 
పదేశము నొందినట్లు బృహదారణ్యకోపనిషత్తునందు గన్పించు చున్నది. 
అష్ట్రావక్రమునివల్ల అమనస్క సాక్షాత్కారము పొందినట్టు అమష్టావ(క్రగీత 
తెలుపుచున్నది ఇవి యన్నియు సామాన్యసంగతులా! సామాన్యగృహస్టు 
డాచరింపనగునా! జనకునియొక్క నిస్పంగత్వము, నిస్ప్పృహత్వము, 
జగన్మిధ్యాత్వ భావన మొదలగు అమోఘగుణములు శుకబ్రహ్మకైవల్యము 
చదివిన బోధపడగలవు 


మతియు జనకుని జీవితము త్రేతాయుగము నాటిది. అపుడు సత్య 
ధర్మములు మూడు పాదములు గలిగియుండెను అట్టుండిగూడ జనకుడు 
నిమిత్తమాత్రముగ రాజ్యపరిపాలన జేసికొనిరేగాని సమస్తకార్యములను 
మంత్రులే నిర్వహించుచుండిరి జనకుడు నిరంతరము బ్రహ్మనిష్టాసంబంధ 
కార్యములలో కాలము గడుపుచుండెను అట్టుండియు, జనకుని ప్రారట్టము 
నికృష్టమనియే శాన్త్రములలో వర్ణింపబడినది ఏలన! జనకుడు యావత్కా 
లము గృహస్థాశ్రమములో నుండెను అందువల్ల జనకుడు అనేక సమయము 


414 (శీమలయాళసద్గురు గ్రంధావళి 


లలో క్లేశములను బొందినట్లు గన్చడుచున్నది. రో గియైనవాడు విధిలేక చేదైన 
మందును భుజించవలసివచ్చినట్లు, సంసారములోనుండి విషతుల్యములగు 
ఈ భోగములను, విధిలేక అనుభవింప వలసివచ్చినట్లును, తనయొక్క ప్రారబ్ద 
మీలాగున నీచమై పరిణమించినట్టును, వ్యాకుల హృదయముతో జనకుడు 
చెప్పినట్లు గలదు 


యాజ్ఞవల్కు్యుని ప్రారబ్దము మధ్యమమనియే చెప్పబడినది ఏలన! 
యాజ్ఞవల్క్యుడు కొంతకాలము గృహస్టా శ్రమములోనుండి మఅల విరక్తుడై 
సన్న్యాసాశ్రమమును పొందియున్నాడు త్యాగియై గృహస్థాశ్రమము వదలి 
పోవునపుడు మైత్రేయితో నీసంగతినే తెలిపినాడు గృహస్థాశ్రమములో 
నుండిన స్వాతంత్ర్యము గలుగదనియు, వాసనారాహిత్యము కలుగుట 
ప్రయాసమనియు, సంకల్పములు నశించుటదుస్తర మనియు చెప్పినట్లు 
బృహదారణ్యకోపనిషత్తునందు గాన్ఫించుచున్నది 


శ్రీ శుకసనకాదుల ప్రారబ్దము శ్రేష్రమైనదనియు, ఉత్తమమైన 
దనియు శా(న్త్రముద్దోషించుచున్నది ఏలన! వీరలు సంసార మాలిన్యమున 
తగులుకొ నకనే యుండిరి కావుననే వీరిని నిత్యముక్తులని చెప్పిరి 
యాజ్ఞవల్య్యమహర్షీ సంసార మాలిన్యమును త్వరలోనే కడిగి శుద్దచేసికొనిరి 
జనకుడు కుమ్మ రవురుగు బురదలో నుండినను అంటుకొననట్టు జీవితము 
గడిపెను. జనకుని తపస్సు, వైరాగ్యమున్ను చాలా గొప్పవి శ్రీయోగ 
వాసిష్టములో గల సిద్దగీతయే దీనికి తార్కాణము ఇది జనకుడు వనమున 
తపస్సులో సమాధి నిష్ట గలిగియున్నప్పుడు, నవసిద్దులు ఆకాశమందు 
జనకు నుద్దేశించి ఆకాశవాణి రూపముగా నుపదేశించినది. 


గీతలో భగవంతుడు మూడవ అధ్యాయమున జనకాదులు 
నిష్కామకర్మ యోగముచేతనే జ్ఞానసిద్దిని పొందినట్టు తెలిపియున్నారు 
“కర్మణైవ హి సంసిద్ది మాస్టితా జనకాదయణి- జనకుడు మొదలగువారు 
నిష్కామకర్మ యోగముచేతనే చిత్తశుద్దిని పొందిరిగదా! యని గలదు 


గీతాశయము 415 


దానివల్ల కర్మయో గమున కాధిక్యము తెలుపడమైనది అందుచే బ్రహ్మనిష్ట 
కేమియు విరోధము లేదు నిష్కామకర్మయోగముచే అంతఃకరణశుద్రి గలిగి 
తద్ద్వారా బ్రహ్మని ష్టాబలమువల్ల జ్ఞానమును పొందెనని చెప్పుటలో నెవరును 
ఆక్షేపించరు నిష్కామకర్మయోగము మాత్రము చేసి జీవన్ముక్తు డాయెనో, 
లేక బ్రహ్మవిచా రము గూడ చేసెనో, ఏకాంతమున తవశ్చర్య గలిగియుండెనో 
యని మాత్రమే యిచట తెలిసికొనిన చాలును అనగా నిషమ్మావముకర్మ 
యోగము ద్వారా అంతఃకరణశుద్ది గలుగునపుడు విషయ వైరాగ్యము, 
జీవకారుణ్యము గలిగి బ్రహ్మవిచారముగూడ చేయుచుండవలయునని 
మాత్రవే ఇచట నిరూపించవలసి యుండును ఇదియే యధథధార్లమైన 
సత్యము 


శుద్దమైన గృహస్టాత్రమముగాని, పవిత్రమైన లోకసేవ గాని ఎవరున్నూ 
శ్రషములు కావని చెప్పజాలరు మజీయు గీతలో నిష్కామకర్మయోగముచే 
జనకాదులు ఆత్మశుద్దిని పొందిరి యని చెప్పినది నిజమేగాని, దశమాధ్యా 
యములో విభూతియోగమున “మహర్టీణాం భృగురహం గిరామస్మ్వేక 
మక్షరమ్‌”” మహర్షులలో భృగుమహర్షిని నేను, వేదములలో నేను ఓంకారస్వ 
రూపుడనుగా నుంటున్నాను అని భగవంతుడే యుపదేశించియున్నాడు 
మజీయు, “దేవర్దీణాం చ నారదఃఖి- తాను దేవబుషులలో నారదుడనని, 
భగవ త్స్యరూపుడననియు, “మునీనా మహ్యహం వ్యాసజ*- మునులలో 
(శ్రీవేద వ్యాసులు సాక్షాన్నారాయణావతారులని (శ్రీకృష్ణులు స్వయముగా 
నుప దేశించియున్నారు “అధ్యాత్మ విద్యా విద్యానాం*- విద్యలన్నిటిలోను 
బ్రహ్మవిద్య సాకాద్భగవ త్ప్వరూపమని భగవంతుడే తెలిపినాడు ఈ 
బుషులు చేసిన తపస్సు, ధ్యానయోగము, (బహ్మవిచారము, బ్రహ్మచర్య 
వ్రతము, ఏకాంతవాసము శా(న్త్రసమ్మతమనియు, భగవత్రీతికరమనియు, 
తెలిసికొనిన చాలును వీరున్నూ నిష్కామకర్మయోగము ఆచరింపక పోలేదు 
కాని వారి సేవలన్నియు జీవకోట్ల అంతఃకరణశుద్ది పరములై, జ్ఞానప్రాప్తి 
లత్యములై యుండెను 


416 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


కొందు స్టూలమైన ఈలోకక్షేమము కొజకు యత్నించుచున్నారు 
మటీకొందటు సూక్మలోక(మనోలోకు శుద్దికొజకు ప్రయత్నించుచున్నారు 
ఇవి రెండున్నూ జీవకోట్ల కత్యవసరములు అపుడే జీవుడు దుఃఖశాంతిని 
పొంది నిరతిశయానందమును పొందగలుగును ఇది పరమార్దసత్యము. 
అట్లుగాక ఈలోకక్షేమమే ముఖ్యమని తలంచి పాశ్చాత్య నాగరికతయే శ్రేష్ట 
మని యుద్దేశించి పశ్చిమ దేశ విజ్ఞానమే లోక శ్రేయస్కరమని నిశ్చయించి ప్రవ 
ర్రించినచో పాశ్చాత్యు లిపుడు పడియుండు మహాఘోరమగు సం(గ్రామ దుఃఖ 
మునే జీవకోట్లు పొందవలసియుండును విజ్ఞానమంతయు జీవకోట్ల రక్షణ 
కొటి కుండవలసినదే గాని శిక్షణకొఅకు తగదు అది రాక్షస విజ్ఞానమేగాని 
దేవతల విజ్ఞానము కాజాలదు దేహబలము, దేశము, దేశస్వాతం[(త్ర్యము, 
దేశసౌభాగ్యము సమస్తము కలిగినను, ఆత్మశుద్దియు, ఆత్మశాంతియు, ఆత్మ 
ప్రసన్నతయు కలుగనిచో జీవులు ఏమి సుఖమును పొందగలుగుదురు? 
మతీయు ఈ దేహము ఎంత టృఢత్వము గలిగి సర్వసౌభాగ్యము లనుభ 
వించుచుండినను కొలది కాలములోనే వీడిపోవలసి యుండును మనోలో 
కముచే గలిగెడు శుద్ది, ఆనందము జీవులు అనంతకాలమువఅకు అనుభవిం 
చేలాగున నుండునని మజువకూడదు కావున అట్టి యాత్మశాంతి యాత్మ 
శుద్దిని పొందుటలో ప్రతివారున్ను నిరంతరము ప్రయత్నశీలురై యుండవల 
యును అపుడే మానవజన్మయొక్క పని పూర్తియైనదని నిశ్చయించుకొన 
వలయును అది నిత్యసౌఖ్యము 


ఇచట జనకుడు చెప్పిన వైరాగ్య బోధకములగు కొన్ని వాక్యముల 


హా! కష్టనుతికష్టాసు లోకలోలదశాస్వయమ్‌ । 
పాషాణేప్వివ పాపాణా ఆలురామి బలాదహమ్‌॥ 


ఆహా! ఎట్టి ఖేదకరమైన విషయము! జన్మజరా మృత్యుభయాదులచే 
మిగుల కష్టప్రదమగు చంచల జీవదశలందు రాతిపై రాతివలె బలాత్కా 
రముగా నేను దొధ్గుచున్నాను. 


గీతాశయము 417 


అవర్యన్తస్య కాలస్య కోల_వ్యంశో జీవ్యతే మయా । 
తస్మిన్‌ భావం నిబధ్నామి ధిగ్‌మామధమచేతసమ్‌ ॥ 


ఈయనంతకాలమున నా జీవిత మతిస్వల్పమైనది అట్టి అల్పకాలిక 
జీవనమందాశ గలిగయున్న యధముడనగు నాకు ధిక్కారమగు గాత! 


కియన్మాత్రమిదం నామ రాజ్యమాజీవితం మము। 
కిమేతేన వినా దుఃఖం తిష్టామి హతధిర్యథా॥ 


నా జీవితపర్యంత ముండు నీ రాజ్యము మిగుల అల్పమైనది 
దీనితోడనే 'సంతుష్టిజెంది నశించిన బుద్ది గలవానివలె భావిదుఃఖ 
వినాశముకొఅకై చింతింపక యేల యుంటిని? 


ఆదావన్తే౭ _వ్యననోఇ_హం మధ్యే పేలవజీవితః । 
బాలళ్చి శ్రేన్చునేవాహం కిం ముధా ధృతిమాస్థితః॥ 


అనాది అనంతస్వరూపుడనగు నాకీయల్పజీవితము శరీర సంబం 
ధముచే మధ్య గల్లినది కాన చిత్రమందలి చంద్రుని నిజచంద్రునిగ భావించి 
గ్రహింప నుద్దేశించు బాలుని చందమున అనాత్మరూపమగు దేహాదులను 
ఆత్మరూపముగ దలంచుచు నేనేల వ్యర్ధముగ ధైర్య మొందుచుంటిని? 


ప్రవంచరహితేనాహ మింద్రజాలేన జాలీనా। 

హా! కష్టమతిముహ్యామి కేనాస్మి వపరమోహితః॥ 

హా! కష్టము! ఏఇంద్రజాలికుని యింద్రజాలముచే నేను పరమోహితు 
డనైతిని! 

యద్వస్తు యచ్చ వా రమ్యం యదుదారమకృత్రిమమ్‌ । 

కించిత్తదిహ నాస్తేవ కింనిస్టేహ మతిర్మమ ॥ 


సత్యమై సుఖరూపమై అపరిచ్చిన్నమైనట్టి వస్తు వీప్రపంచమున 
నెద్దియును లేదు అట్టివానిచే నాకు చిత్తవిశ్రాంతి ఎట్లు లభించును? 


418 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


పరామృష్టం విశిష్టం హి దృష్టం నష్టం న భావితమ్‌ | 

అత్రస్టం న తదస్తీహ సతాం యత్రాస్తు సంస్టితిః ॥ 

ఈ ప్రపంచమున గల ప్రతి వస్తువున్నూ శీఘ్రముగ వినాశము నాం 
దుచున్నది కాన నా రాజ్యాదులున్నూ తుచ్చములే యగును ఏలన! 
ప్రసిద్దములగు నింద్ర బ్రహ్మాదుల పదములున్ను తత్వ దృష్టిచే నశ్వరములుగనే 
గన్పట్టుచున్నవి కాన వివేకుల చిత్తమువలె నిరంతరము విశ్రాంతి బొందునట్టి 
పదార్ధమెద్దియు నీ ప్రపంచమున' లేదు 


అద్య యే మహతాం మూరి తే దనైర్నిపతన్త్యధః ! 
హతచిత్తమహత్తాయాం కైషా విశ్వస్తతా బత ॥ 


నేడు మహామహుల శిరంబుల నలంకరించినవే కొలదికాలములో అధః 
పతనవును పాందుచున్నవి కాన నశ్వరవుగు ని చిత్తముయొక్క 
మహత్త్వమందు, అనగా రాజ్యాదివిభవమందు నేల విశ్వాసము గలుగును? 


ఆరజ్ఞు రేవ బద్దో౭ హమపవంకోల స్మి కలంకితః। 
వతితో£_.స్క్య్వుపరిస్టోమి_.పి హా! మమాత్మవ్లతా స్థితిః॥ 
ఆహా! త్రాడులేకయే నేను బంధింపబడితిని పంకము లేకయే 


కళంకితుడనై తిని సర్వోపరఠిస్ట్రానవుందున్నను క్రిందబడితిని ఆహా! 
నాయాత్మఫ్థితి నశించినది! 


క ఇమే మే మహాభోగాః క ఇమే మమ బాంధవాః! 
బాలో భూతమయేనేవ సంకేతేనాహమాకులః॥ 


ఈ నా మహాభాగ్యములేమి? ఈ నా బాంధవు లెవరు? ఆహా! 
బాలునివలె వ్యర్ధముగ మమత్వకల్పనచే నేను వ్యాకులుడ నగుచున్నాడను! 


క్వ ధనాని మహీపానాం బ్రహ్మణః క్వ జుగన్తి వా! 
ప్రాక్తనాని ప్రయాతాని కేయం విశ్వస్తతా మమ॥ 


గీతాశయము 419 


గొప్పగొప్ప రాజుల ధనమంతయు నేమైనది? పూర్వపు బ్రహ్మదేవునివే 
రచింపబడిన నయ్యనేక (బ్రహ్మాండము లిపుడెట కే గినవి? ఇక నీ ధనాదులందు 
నాకేల యపేక్ష? 


బ్రహ్మణాం కోటయో యాతా గతాః సర్గపరంపరాః | 
(ప్రయతాః పాంసువద్భూపాః కా ధృతిర్మమ జీవితే ॥ 


అనంతకోటి బ్రహ్మదేవులు గతించిరి అనేక సృష్టి పరంపరలు 
గడచినవి ధూళికణమువలె నెందతో రాజులు వినష్టులైరి ఇక నాజీవితమం 
దాశయేల? 


అజ స్రమువయాన్స్వేతే యాని చాద్యాపి వాసరాః | 
అవిన స్టైకసద్వస్తు ర్రృష్టో నాద్యాపి వాసరః ॥ 


దినములు నిరంతరము వచ్చుచున్నవి పోవుచున్నవి కాని 
దోషరహితమ గునానందరూపమైన సద్వస్తువు లభించిన దినయొక్కటేని 
నేటివబకు చూడబడలేదు 


ఆపదోఐ._పీ విచిత్రా యాస్తాశ్చేన్మనసి సంమతాః | 
తత్తా ఆపి మహారంభా మన్యే మనసి సంపదః ॥ 


దారిద్య్ర బంధువినాశాదులగు ఆపదలు సాధుసంగతీర్ణ తపాదులకు 
కారణములై వివేకవైరాగ్యాదులకు సాధన భూతము అగుటచే వాటిని 
సంపదలుగా నేను భావించుచున్నాను 


వరమేకాన్తదాహేషు లురనం రౌరవాగ్నిష। 
నత్వాలూనం వివర్తాసు స్థితం సంసారవృత్తిషు॥ 


అగ్నియందు బడి భస్మమగుట మేలు. రౌరవమున బడి దొర్గుట మేలు 
కాని సుఖదుఃఖ రూపమగు ఈ సంసార దశయందుండుట యుత్తమము కానే 
రదు 


420 (శీమలయాళసద్గురు[గ్రంధావళి 


ప్రబుద్దోఐ..స్మి ప్రహృష్టైణ_స్మి దృష్టశ్చోరోజ౭_యమాత్మనః। 

మనో నామ నిహన్మ్యేనం మనసా£_స్మి చిరం హతః॥ 

నేనిపుడు ప్రబుద్దుడనైతిని ప్రసన్నుడనైతిని పారమార్చిక ధనమగు 
ఆత్మ నపహరించునట్టి చోరుని గనుగొంటిని అత డీమనస్సే ఆతడు 
చోరుడే కాదు శత్రువు గూడ నగును ఏలన వీనిచే నేను చిరకాలము 
పీడింపబడితిని ఇక నేను వీనిని హతమార్భెద 


మనస్తుషారకణికా వివేకార్కాతపేన మే। 
చిరన్రవృత్తయే నూన మచిడాల్లయమేష్యతి॥ 


ఇక నా మనస్సను మంచుబిందువు వివేకసూర్యతాప (ప్రభావమున 
అనాదిబ్రహ్మత త్తుమున ప్రతిష్టింపబడి చిరకాలము (ప్రశమన మొందగలదు 


వివిధైః సాధుఖిః సిద్దైరహం సాధు వ్రబోధితః । 
ఆత్మానమనుగచ్చామి ఎరమానన్హసాధనమ్‌ ॥ 


సాధువులచేతను, మహాత్ములగు సిద్దపురుషులచేతను, పలువిథముల 
నుపదేశము నొందిన నేనిక నిరతిశయానందమునకు సాధనభూతమగు పర 
బ్రహ్మమును శరణుజొచ్చుచున్నాను 


ఈ వాక్యముల నన్నిటిని బాగుగా విచారణచేసిను జనకమహారాజా 
ఎంత వైరాగ్యము గలవాడో గోచరము గాగలుగును. అష్టావక్రగీతయందు 
జనకుని యొక్క వైరాగ్య భావము, తపస్సు, విశేషముగా చూడదగును 
ఇంతటితో. ఈ వ్యాసము సమాప్తి చేయడమైనది. * 


ఓమ్‌ తత్‌ సత్‌ 
xxx 


* పూర్వముద్రిత గ్రంధములో చివర గల “సదుపదేశములు? అన్న విషయము 


“శ్రీమలయాళ సద్గురు (గ్రంథావళి పదునొకండవ 'సంపుటమైన ఉపదేశామృతములో 
ఉన్నదిగాన ఇటనుండి తొలగించమైనది (సల) 


మున్నుడ 
పరిశుద్దజ్ఞాన స్వరూపులగు ఆత్మసోదరీ సోదరులారా! 


శ్రీగురుదేవులు బ్రహ్మీభూత మహర్షి సద్గురు శ్రీములయాళ 
స్వాముల వారు అమోఘమగు జ్ఞాన ధనమును ఆంధ్ర భూతలమున 
భక్త జనావళికి, ప్రబోధరూపమున, పత్రికావూలమున, ఉత్తర(గంధ 
రాజములద్వారా విరి వగా పంచిపెట్టిన విషయము జిజ్ఞాసులోకమునకు 
సువిదితమే తలిదండ్రులు కష్టించి ఆర్జించిన ధనమును బిడ్డల కప్పగించి 
చనుట సహజము అట్లే సద్గు రువు తన జీవిత కాలమున ప్రబోధించిన 
ప్రబోధములనేగాక, తాను త్యాగమొ నర్భిన పిదపగూడా గురువుల బిడ్డలు 
వుననవు చేయదగిన అకయజ్ఞూన ధనమును నిక్షేపరాపముగ 
విడచిపోదురు 


అట్లే (శ్రీ గురుదేవుడును నిర్యాణ సమయమున ఐహిక సంపదతో 
బాటు విజ్ఞానసంపత్తినిగూడ అనంతముగ భక్తులకొసగి పోయెను శ్రీవారు 
తమ నిర్యాణానంతరముగూడా రెండు సంవత్సరముల పర్యంతము చాలినన్ని 
వ్యాసరాజములను ముందుగానే సం(గ్రహపబచి ఉంచిరి కంటికి కాన్ఫించిన 
వానితోనే తృషప్తిజెందితిమి అంతటితో సరి అనుకొని వానినన్నిటిని ప్రకటించి 
తిమి కాని తరువాత మటి యొకవ్యాసము మారుమూలన గుప్తముగానుండి 
బహిర్గతమైనది. 

ఇయ్యది 1962సం॥ ఫిబ్రవరినెలలో వ్రాయబడిన వ్యాసము దీనిని 
రేపర్‌తో చుట్టించి దానిపై- దీనిని క్రమముగా యధాళ్తభారతిలో (ప్రచురించి 
తరువాత గ్రంధరూపముగా ముద్రించవలయు-నని (శ్రీవారు వ్రాయించి 
భద్రపరచియుంచిరి. (శ్రీవారి ఆజ్ఞానసారము ఇది యధార్ధభారతిలో ప్రకటిం 
పబడెను ఇయ్యదియే శ్రీవారి చిట్టచివరి వ్యాసమనవచ్చును ఇది కాలాను 
గుణమైన వ్యాసముగా కనిపించుచున్నడి ప్రస్తుతయుగము ప్రచారబహు 
ళమ్రైనది నేడు ఏదేని ఒక సంస్టగాని, వ్యక్తిగాని ప్రచారము లేనిదే 
వ్యాపకమగుట అసంభవమని తోచుచున్నది 


424 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


వస్తుతః శ్రీ) గురుదేవులు ప్రచారవిముఖులు, దైవవిశ్వాసపరులు 
నగుటవేతనే పత్రికాప్రచారము లేక గుప్తముగా నుండియే అపారమగు 
లోకసేవ చేసిరి ఇపుడిపుడు భక్తకోటి ,శ్రీవ్యాసాశ్రవు మహిమను, 
(శ్రీగురుశక్తిని గ్రహింపగలుగుచున్నది కాని గురుదేవుని దివ్యమహిమ 
యింకను వ్యక్తము కావలయునన్న ప్రచారము గూడ అవసరమని కొందటి 
భక్తుల సంకల్పము తత్సంకల్పమునకు దోహదముగా (పేరకముగా నీ 
వ్యాసము ఉపకరించవచ్చు అయితే శ్రీవారు గీతారామాయణాది [గ్రంధ 
ముల ప్రచారమున్నై తన్మాహాత్మ్య్యము పూర్వ (గ్రంథములలో నెటుల స్తుతింప 
బడెనో అద్దానిని మాత్రమే ఇందు సోదాహరణముగా ప్రతిపాదించిరి గురు 
భక్తులకు ప్రచారకులకు నియ్యది ఉద్చోధకము, ఉగ్రేరకము కాగలదని 
విశ్వాసము గురుభక్తులు, గురు పుత్రులు అందును గురుదేవుని దివ్యానం 
తమహిమను ప్రబోధ పచారముల ద్వారా, పవిత్ర సదాచరణద్వారా, అను 
ష్టానముద్వారా దిగ్వ్యాప్త మొనర్భెదరు గాక! 


శ్రీ గురుదేవుల విశుభ్రయశః ప్రభ భక్తజన జేగీయమానమై నలుదిశల 
వ్యాపించుగాక! శ్రీవారి నిర్యాణానంతరము శ్రీవారి నూతన కృతిని 
భక్తకోటికి సమర్పించు సదవకాశమును పరమేశ్వరుడు ప్రసాదించినందుకు 
పరమసంతోషము గురుభక్తు లెప్పుటివలె నీ అంతిమ రచనను భక్తితో 
సమాదరింపగలరనియే విశ్వాసము 


కరుణామూర్తి యగు సర్వేశ్వరుని కృపచే లోకములో శాంతియు, 
కరుణయు, సద్మక్తియు, విరక్తియు, విజ్ఞానబో ధయున్ను వర్దిల్హును గాక! 


లోకాస్సమస్తాస్సుఖినో బవన్తు - ఓం శాంతిః శాంతిః శాంతిః 
ఢశ్రీవ్యాసాశ్రమము, 


సాధారణ కార్తిక పూర్ణిమ, ప్రకాశకులు 
13-11-1970 


పేరిక 


ఫల్రుతిని గుటించి ఒక చిన్న గాధను మీకు తెలిపెద ఒక గ్రామము 
ప్రాసాదప్రహరీలతో గొప్పదిగా నుండెను కాలాంతరమున అది క్షీణించి, 
శిధిలమైపోయెను, ఆ గ్రామవాసులు చాలామందిన్నీ దానికి సంబంధించిన 
ఇతర స్టలములలో ప్రత్యేక గృహములను నిర్మించుకొని నివసించుచుండిరి 
పాడుబడిన పాతగ్రామములో జనసంచారము లేక పోవుటవల్ల పాములు 
విశేషముగా చేరను విషసర్పముల బాధచే ప్రక్కల నివసించుచుండు 
వారికిగూడా చాల బాధ కలిగి మరణించుచుండిరి ఇట్టి సమయములో ఒక 
గృహాధిపతి యువకుడు పాముకాటుచే మరణావస్థలో ఉండగా, అతని 
దేహసంబంధులు చాలా దుఃఖితులై ఏడ్భుచుండిరి 


ఆ సమయమున విషమూలికలు తెలిసిన ఒక సాధువు గారు అచ్చట 
విడిదిచేసిరి జనులయొక్క దుఃఖమునకు కారణమడుగగా పాముకాటుచే ఈ 
గృహాధిపతి మరణావస్టలో ఉంటున్నాడు ఇతని తల్లి, భార్య, సోదరీ 
సోదరులు మొదలైనవారు అరందణున్నూ ఇతని మరణభీతిచే మహా 
దుఃఖముతో, వ్యాకుల హృదయులై మరుగతి కానకపోవుటచే రోదనము 
చేయుచున్నారని జనులు తెలిపిరి వెంటనే కరుణాద్దహృదయము గల ఆ 
యతివరుడు భయపడనక్కర లేదు ఇతడు మరణించడు, బ్రతుకగలడు 
నాకు విషమూలికలు కొన్ని తెలుసును ఐతే అవి ఇచ్చట నుండునో లేదో తెలి 
యదు ముఖ్యముగా పాడుపడిపోయిన ఇటుకగోడలు ఎచ్చట నుండునో, 
అచ్చట ఆ మూలిక లుండవచ్చునని (ప్రేక్షకులకు తెలుపగా అయ్యా! స్వామీ! 
అదుగో, ఈ వూరి ప్రక్కన పాడుబడిన ఇళ్లు, గోడలు గలవు, రండి, మేము 
కూడా వచ్చెదము అని చెప్పి ఆ సాధుపురుషుని పిలుచుకొని వెళ్ళి చూడగా 
అచట గరుడమూలిక తీగ కనుపడెను వెంటనే ఆ సాధువుగారు అదుగో! ఇదే 
గారుడ మూలిక. ఇది ఎటువంటి కాలకూట విషమును కూడా అగ్ని దూదిని 
భస్మము జేయునట్టు దహింప చేయగలుగును అని చెప్పి వెంటనే సమూ 
లముగా దానిని తీసికొని వచ్చి, ప్రాణాపాయస్టితియందుండు సర్పదష్టుని 
నేత్రములలోను, నాసికారంధ్రములలోను ఆ మూలిక పసరు పిండిపోయగా, 


F28 


426 శ్రిమలయాలళసద్దురు [గ్రంథావళి 


వెంటనే సర్పదష్టుడు విషరహితుడై లేచి కూర్చుండి మాట్లాడుట 
ప్రారంభించెను అంతవజికు ఆ యూరిలో అట్టి విషమూలిక ఉండియు, 
ఎవరికిని తెలియకపోవుటవల్ల పాముకాటుచేత అనేకులు చనిపోయిరి ఈ 
విషమూా లిక తెలిసికొన్న తరువాత పాముకాటుచే ఎవ్వరున్ను ఆ గ్రామమున 
మరణించలేదు 


కావున  ప్రతిముుంత్రవము, శా(న్ర్ర్రము, వ్రతము మొదలగువాని 
మాహాత్మ్యము ప్రతివారున్నూ తెలిసికొనవలెను అప్పుడే దానియొక్క 
ప్రభావము తెలిసికొని, అనుష్టించి, దుఃఖమునుండి తరించి, శాశ్వత 

సుఖమగు దైవమును, మోక్షము పొందగలరు ఓమ్‌ 
ఇట్లు చరాచర సుఖాభిలాప్పి 


(శీ, మలయాళస్వామి 


స్త 


రం 
శుచార ప్రాశస్త్యము 


పరోపకృళికైవల్యే తులయిత్వా జుగద్గురుః | 
గుర్విం చోపకృతిం మత్వా అవతారాన్హశా [గ్రహీత్‌ ॥ 


శ్రీమన్నారాయణమూార్తి కైవల్యపదవియగు వైకుంరమందు ఎల్లప్పు 
డుండుట గొప్పదా? లేక పరప్రాణుల సంరక్షణ చేయుట గొప్పదా? యని 
ఈ రెండింటిని త్రాసులోబెట్టి తూచినారట! నిజుస్వరూపవుగు ముక్తి 
యందుండుటకన్న పరప్రాణుల కుపకారముచేయుట గొప్పదని కనుగొనియే 
దశావతారము లెత్తి సజ్జన ద్రోహులగు దుష్టులను శిక్షించి ధర్మమును 
'సంరక్షించిరి 


అనగా పై అంశములలో స్వస్వరూపమునందుండి ఆనందించుటచే 
కలిగెడు మహిమను త్రాసుయొక్క ఒక తట్టలోను, పరోపకార ఫలితమును 
వుజీయొక తట్టలోను పెట్టి తూచినప్పుడు పరోపకారమే యెక్కువ 
తూగినట్టు కనుగొనెనని భావము కావుననే మహాత్ములందటున్నూ 
ఆత్మవిముక్తి కలిగి నిరతిశయానంద స్తితి గలుగువజుకు సర్వసంగ 
పరిత్యాగులై, వెరాగ్యపరులై, యేకాంతమున తపోనిష్పలయ్యో, యోగాభ్యాస 
రతులయ్యో, శ్రవణ, మనన నిదిధ్యాసాది బ్రహ్మవిచార తత్పరులయ్యో 
ఉండి జీవన్ముక్తి కలిగిన పిమ్మట పరోపకారముకొరకు శేషించిన జీవితమును 
వినియోగపరచిరి కావుననే గీత ౩-వ అధ్యాయములో ఇట్లు చెప్పడమైనది 


యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మత్నప్తశ్చ మానవః | 
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ॥ 


ఎవడైతే జీవన్ముక్తి పదవిని పొంది, తనలో తానే యానందించు 


428 (శీచములయాళసద్నురు గ్రంధావళి 


వాడును, తనలో తానే తృప్తిపాందినవాడును, తనయందే సంతోషపడుచుం 
డువాడును అగునో, అట్టి మహాత్మునికి చేయవలసిన పని యొకటియు లేదు 


విశే॥ జీవన్ముక్తుడనగా సమస్తబంధములనుండి, సమస్తకర్మముల 
నుండి విడుదల పొందినవాడు అట్టి ఆత్మవేత్తకు ఇంకొకటి చేయవలసి 
యుండునని చెప్పినచో, ఆతడు సమస్తకర్మములనుండి, విధులనుండి 
విముక్తుడైనాడని చెప్పుటకు వీలు లేదు అట్టి యవస్టగల మహనీయాత్ములు 
కరుణాస్వరూపు లగుటవల్లను, ఈశ్వరసదృశళులగుటవల్లను, వారికి 
ఊరకుండే స్వభావము లేదు ఈశ్వరునివలె పరప్రాణులకు మేలు కలుగ 
జేయుచునే యుందురు 


నైవ తస్య కృతేనార్డో నాకృతేనేహ కళ్ళన । 
న చాస్య సర్వభూతేషు కళ్చిదర్ధవ్యపాశ్రయః ॥ 


అట్టి యాత్మానంద భరితుడగు బ్రహ్మవేత్తకు ఈలోకమునందు 
కర్మము చేయుటచేత పొందవలసిన దేమియును లేదు కర్మను 
చేయకపోవుటచేత కలిగెడు నష్ట మేమియును లేదు వీనికి త్రిమూర్తులు 
మొదలు ఏ భూతములనుండియు పొందవలసిన దేమియును లేదు అనగా 
ఎవరివల్లను ఏదియు పొందవలసినది లేదు పొందవలసినదుండినచో గదా 
పొందే ప్రయత్నము చేయవలయును? కర్మచేసిన బంధమున్ను లేదు, చేయక 
పోయిన నష్టమున్నూ్నూ లేదు ఐతే అట్టివారు కరుణాస్వరూపులగుటవల్ల ఇతర 
ప్రాణుల దుఃఖమును చూచి, సహింపజాలక వారి జేమముకొఅకు మిగిలిన 
జీవితమును వినియోగపజచుదురు దానికి కారణము వారి కరుణ యనియే 
చెప్పవలయునుగాని, మజి యేమియు చెప్పుటకు లేదు 


సర్వభూతస్టితం యో మాం భజత్యేకత్వమాస్టితః । 
సర్వధా వర్తమానో£_పి స యోగి మయి వర్తతే ॥ 


సర్వభూతాంతరాత్ముడగు నన్ను ఎవడు జీవేశ్వరుల ఏకత్వ జ్ఞానము 


ప్రచార ప్రాశస్త్యము 

కలవాడై సేవించుచున్నాడో, ధ్యానించుచున్నాడో, అట్టి జ్ఞానయోగి 
ఎల్లప్పుడున్న్నూ లోక హితార్టముగ పనులు చేయుచుండినను, లేక ఏమియు 
చేయకయుండినను నాయందుండువాడే యగుచున్నాడు 


విశేషార్హము - అట్టి జీవేశ్వరుల ఏకత్వజ్ఞానము గలిగిన మహనీయా 
త్ముడు బ్రహ్మచర్యమందుగాని, గృహస్టమందుగాని, వాన ప్రస్టమందుగాని, 
సన్వ్యాసమందుగాని ఉండినను ఆయా ఆగ్రమములకు తగిన కృత్యములు 
చేయుచుండినను, లేక సర్వసంగ విముక్తులై అవధూతవృత్తి యందుండినను, 
లేక గృహమందుండినను, వనమందుండినను, ఎల్లప్పుడు బ్రహ్మమందు, 
భగవంతునియందు ఉండువాడే యగను 


య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణాస్సహ । 
సర్వధా వర్తమానో£.పి న స భూయో£_భిజాయతే ॥ 


ఎవడు త్రిగుణాత్మికమైన (ప్రకృతికి పరమగు ఆత్మను ఎలుంగు 
చున్నాడో, వాడు ఏయే ఆశ్రమములలో నెట్టుండినను మఅల జన్మించడు. 
ఇదే ప్రకృతి పురుషుల లక్షణము తెలిసికొని వర్తించెడు మహాత్ముని స్టితి యని 
గ్రహించేది పై శ్లోక, విశేషార్ధములలో చెప్పినది చూడుడు ఇదే మొట్టమొదట 
(శ్రీనారాయణమూర్తి యుపదేశించిన ధర్మము గీతయొక్క సారమంతయు 
దీనియం దిమిడియున్నది 


యథా సర్వగతం సౌఇ్మ్యాదాకాశం నోపలివ్యతే । 
సర్వత్రావస్థితితో దేహే తథా£_2_త్మా నోపలిష్యతే ॥ 
సుగంధ దుర్గంధాడి సవుస్తవస్తువులలోను వ్యాపించియున్న 


యాకాశము సూక్ష్మమైనదగుటవలన, దేనితోను అంటబడునట్టు సకల 
దేహముల యందును గల పరమాత్మ దేహేంద్రియములతో నంటబడడు 


ఈ సత్యమును తెలిసికొనుటయే సాంఖ్యయోగముయొక్క సత్యమని 
గ్రహింవేది అట్టి ఆకాశస్టితిలో నుండుటయే ప్రకృతికి పరమగు ఆత్మప్టితిలో 


430 శీనులయాళసద్లురు (గ్రంధావళి 


ప్రకృతి యను విషసర్పముయొక్క రాగద్వేషములు, కర్మఫలాసక్తి 
అను విష దంతములను తీసివేసిన మహనీయాత్ముడు మాత్రమే అట్టి 
కార్యమును చేయ గలుగును అట్టి స్థితి కలుగనివాడు కర్మలో (ప్రవేశించినచో 
ప్రకృతి విషయ విషముచే బద్దుడై పోవును మతియు గారుడమంత్రము 
తెలిసినవాడుగూడా విషసర్పమును పట్టి ఆడింపగలుగును కంరములో, 
హస్తములలో, శిరస్సు లో చుట్టి పరమశివునివలె సభలో, వీధులలో 
అడగలుగను సూతసంహిత యందు అష్టాంగయోగవిధిలో మహేశ్వరుడు 
తెలిపినది చూడుడు 


యద్వన్మంత్రబలోపేతః క్రీడన్నర్రైర్ష దశ్యతే | 

క్రీడన్న లిప్యతే జ్ఞానీ తద్విదివ్రియపన్నగైః ॥ 

ఏలాగున గారుడమంత్ర బలముతో గూడినవాడు నాగసర్పములను 
పట్టి ఆడించినను వాటిచేత కరువబడడో, ఆలాగున ఆత్మవేత్తయగు జ్ఞాని 


ఇంద్ర యములచే లోక పవిత్రకార్యములు చేయుచున్నప్ప టికిని బద్దుడు 
కాజాలడు 


ఇచ్చట [గ్రహించవలసిన సూక్మవిషయములు చాలా గలవు మంత్ర 
బలము లేనివాడు కాలసర్పములనుబట్టి ఆడింపజూచిన వాటివల్ల 
హతుడగును మంత్రబలయుక్తుడాడంచినట్లు తదితరులు పట్టి ఆడింప 
జూచిన ఎంత అపాయకరమో, అట్లే అఖండ బ్రహ్మవేత్తల స్టితియు నుండును 
ఈ రహస్యమును తెలియ శక్తి లేక (బ్రహ్మవేత్తలవలె నటించుట అపాయ 
కరము గీతయందు ధర్మోపదేశము ప్రారంభించిన ద్వితీయాధ్యాయము 
మొదలు అంత్యవుగు మోతసన్నాసము వజబికు గల అన్ని అధ్యాయ 
ములలోను, నిష్కామకర్మయోగము, భక్తియోగము, ధ్యానయోగము, 
జ్ఞానయోగము బోధించినది చూచిన శికృష్ణభగవానుని అనంతశక్తిని 
తెలిసికొనగలరు ఈ నిష్కావుకర్మయోగమును మా(త్రవేం భగవాను 
డుపదేశించెనని తలంచ వలదు భక్తి, ధ్యాన, జ్ఞానయోగములగూడా 
భగవానుడు జీవకోట్ల సంస్కారము ననుసరించి వేదముయొక్క మార్గము 


ప్రచార (ప్రాశస్త్యము 431 


నుండుటయని ఆత్మవేత్తలగుటకు యత్నించువారు తెలిసికొనుట యగును 
ఈ విషయమై సాంఖ్యయోగవుగు రెండవ అధ్యాయమున భగవంతు 
డుపదేశించినది చూడుడు 


నైనం ఛివన్తి శస్రాణి నైనం దహతి పావకః । 
న వైనం శ్లేదయన్వాపో న శోషయతి మారుతః ॥ 


అచ్చేద్యో£.య మదాహ్యో౭_ యమన్లేద్యో౭ శోప్య ఏవ చ | 
నిత్య స్పర్వగతస్థ్రాణురచలోఇ_ యం సనాతనః ॥ 


ఈ యాత్మను శ(న్ర్ర్రములు ఛేదింపలేవు అగ్నిహోత్రుడు ఈ 
యాత్మను కాల్పజాలడు ఉదకము ఈ యాత్మను తడుపజాలదు వాయువు 
ఈ యాత్మను ఎండింపజాలదు ఈయాత్మ ఛేదింపదగినది కాదు ఈ 
యాత్మ దహింపదగినది కాదు తడుపదగినది కాదు ఎండింప చేయదగి 
నదియు కాదు ఈయాత్మ త్రికాలములయందు నేకరీతిగా నుండునది సర్వ 
వ్యాపకమైనది, నిశ్చులమైనది, చలింపనిది, అనాదియైనది 


పై జెప్పిన శ్లోకభావమునే తరువాతను చెప్పుటకు కారణమేమన, 
అగ్రాహ్య విషయము బోధపడేలాగున చెప్పునప్పుడు రెండు సార్టు చెప్పుట 
శ్యాస్త్రమర్యాదయై యున్నది ఈ విషయములో ద్విరుక్తి దోషము లేదు 
సనాతనమత ప్రచారకులు భగవంతు డుపదేశించిన ఈ సనాతనము యొక్క 
అర్ధమును (గ్రహించిన లోకమున కెంతో మేలు కలుగును అట్టు గాక 
దేహమును గుటీంచిన వర్ణాశ్రమములు సనాతనధర్మములని చెప్పుట వలన 
దేశమింతటి హీనప్టితికి వచ్చినది ఈ విషయమై అష్టావక్రగితయందు 
అష్ట్రావక్రమునీం॥ద్రుడు విదేహుడగు జనకవముహారాజున కుపదేశించినది 
చూడుడు 


నివృత్తిరపి మూఢస్య (ప్రవృత్తిరువజాయతే । 
(వ్రవృత్తిరపి ధిరస్య నివృత్తివలభాగినీ || 


432 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ఆత్మజ్ఞానములేని మూఢునియొక్క నివృత్తి ప్రవృత్తి రూపముగా 
నగుచున్నది ఆత్మబోధ గల ధీరునియొక్క ప్రవృత్తి నివృత్తి రూపమగు 
ఫలమును గలుగజేయుచున్నది 


ఇది చాల అగాధార్హముతో కూడినది 


'సమాధిమథ కర్మాణి మా కరోతు కరోతు వా | 
హృదయే నాస్తి సర్వాస్థా ముక్త ఏవోత్తమాశయః ॥ 


ఆత్మబ్ఞానై కబోధగల మహాత్ముడు నిరంతరము 'సమాధినిష్ట 
యందుండినను, లేక లోకహితార్రముగ కర్మలు చేసినను ఎల్లప్పుడున్ను 
ఆత్మైక్య స్టితిలోనే యుండేవాడగును ఎవరి హృదయమునందుగల సర్వ 
సంకల్పములు, వాసనలు, సంస్కారములు నశించిపోయినవో వాడెల్లప్పుడును 
ముక్తుడే వాడు ఉత్తముడే, సంశయము లేదు అనగా హృదయములో అనేక 
సంకల్పములు పెట్టుకొని, సోవురితనము గలిగి, దేహాభిమానముతో 
గూడియుండువాడు కర్మము చేయకపోయినను బద్దుడే యగుచున్నాడు 
హృదయమునందేలాటి సంకల్పములును లేనివాడై ఫలాపేక్షా రహితుడ్రై, 
లోకహితార్టముగా కర్మలు చేసినను కర్మలు చేయనివాడే, ముక్తుడే 
యగుచున్నాడు ఈ విషయమై గీతలో భగవంతుడుపదేశించినది చూడుడు 


కర్మణ్యకర్మ యః వశ్యేదకర్మణి చ కర్మ యః । 

స బుద్దిమాన్మనుష్యేషు స యుక్తః కృత్నకర్మకృత్‌ ॥ 

ఎవడు కర్మమునందు అకర్మను, ఆకర్మమునందు కర్మమును చూచు 
చున్నాడో, వాడే మానవులందటీలోను బుద్దిమంతుడు అనగా వాడే విజ్ఞాన 
వంతుడు. ఆత్మయొక్క నిస్సంగసప్టితి తెలిసినవాడు వాడు సకల కర్మముల 


నాచ రించినవాడగుచున్నాడు అనగా ముముక్షువు చేయవలసిన అన్ని 
అనుష్టానములను చేసినవాడే అట్టి ముక్తావస్టను పొందగలుగునని భావము 


(ప్రచార (ప్రాశస్త్యము 433 


గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః | 
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం (ప్రవిలీయతే ॥ 


దేనియందు సంగము లేనివాడును, అనగా రాగద్వేషాది బంధముల 
నుండి విడుదల బొందినవాడును, అనగా ఆత్మజ్ఞానమునందే నిలుకడ 
గలవాడునునై భగవత్రీత్యర్హముగా గాని పరప్రాలణం హితార్టముగా గాని 
కర్మము నాచరించువానియొక్క కర్మము యావత్తున్ను నశించుచున్నది అది 
మండుచున్న హోమగుండములో హోమించు నవధాన్యములవలె భస్మమై 
పోవుచున్నది అట్టుగాక కర్తత్వబుద్దియు, సలాసక్తియు గలిగి రాగ 
ద్వేషములతో కూడినవాని కర్మలు అనుకూల వర్షము ననుసరించి భూమిలో 
పెట్టిన విత్తనమువలె అంకురించి ఫలమును గలుగజేయు చుండును ఈ 
సత్యమును సామాన్యులు తెలిసికొనజాలరు 


త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృపో నిరాశ్రయః 1 
కర్మణ్యభిప్రవృతోఐ._పఏ నైవ కించిత్కరోతి సః ॥ 


కర్మఫలమునందలి యాసక్తిని విడిచిపెట్టి, యెల్లపుడును తృప్తి 
బొందిన వునస్సు గలవాడును, దేనిని ఆశ్రయింపనివాడు నగుచు 
కర్మమునందు ప్రవర్తించినవాడైనను కొంచమైనను ఏకర్మమునై నను 
చేయనివాడే యగును 


ఈలాటి శ్లోకములు గీతలో అనేకములు గలవు మచ్చునకు మాత్రము 
నిరూపించడమైనది ఇది సామాన్యమైన యవస్ట యని తలంచరాదు 
త్రాచుపామును పట్టి ఆడించెడు పాములవానివంటివానికే సాధ్యపడును అట్టు 
కానివాడైనచో పాముచే కరవబడి విషమెక్కి మరణించునట్టుండును పాముల 
వాడు సర్పముయొక్క విషపు కోరలను తీసివేసియుండును ఆలాగున 
ప్రకృతి యను విషసర్పముయొక్క రాగద్వేషములు, కర్మఫలాసక్తి అను విష 
దంతములను తీసివేసిన మహనీయాత్ముడు మాత్రమే అట్టి కార్యమును చేయ 


434 (శ్రీమలయాళసద్గురు గ్రంధావలి 


గలుగును అట్టి స్థితి కలుగనివాడు కర్మలో 'ప్రవేశించినచో ప్రకృతి విషయ 
విషముచే బద్దుడై పోవును మజీియు గారుడమం త్రము తెలిసినవాడుగూడా 
విషసర్పమును పట్టి ఆడింపగలుగును కంరములో, హస్తములలో, శిరస్సు 
లో చుట్టి పరమశివునివలె సభలో, వీధులలో అడగలుగను సూతసంహిత 
యందు అష్టాంగయోగవిధిలో మహేశ్వరుడు తెలిపినది చూడుడు 


యద్వన్మంత్రబలోపేతః క్రీడన్సర్తైర్న దళ్యతే | 

క్రీడన్న లివ్యతే జ్ఞానీ తడ్విదివ్రియపన్నగైః ॥ 

ఏలాగున గారుడమంత్ర బలముతో గూడినవాడు నాగసర్పములను 
పట్టి ఆడించినను వాటిచేత కరువబడడో, ఆలాగున ఆత్మవేత్తయగు జ్ఞాని 


ఇంద్ర యములచే లోక పవిత్రకార్యములు చేయుచున్నప్పుటికిని బద్దుడు 
కాజాలడు 


ఇచ్చుట (గ్రహించవలసిన సూక్మవిషయములు చాలా గలవు మంత్ర 
బలము లేనివాడు కాలసర్పములనుబట్టి ఆడింపజూచిన వాటివల్ల 
హతుడగును మంత్రబలయుక్తుడాడించినట్టు తదితరులు పట్టి ఆడింప 
జూచిన ఎంత అపాయకరమో, అట్లే అఖండ బ్రహ్మవేత్తల పతియు నుండును 
ఈ రహస్యమును తెలియ శక్తి లేక బ్రహ్మవేత్తలవలె నటించుట అపాయ 
కరము గీతయందు ధర్మోపదేశము ప్రారంభించిన ద్వితీయాథ్యాయము 
మొదలు అంత్యవుగు మోక్షసన్న్యాసము వణకు గల అన్ని అధ్యాయ 
ములలోను, నిష్కామకర్మయోగము, భక్తియోగము, ధ్యానయోగము, 
జ్ఞానయోగము బోధించినది చూచిన శ్రీకృష్ణభగవానుని అనంతశక్తిని 
తెలిసికొనగలరు ఈ నిమ్మావుకర్మయోగమును వూత్రవే భగవాను 
డుపదేశించెనని తలంచ వలదు భక్తి, ధ్యాన, జ్ఞానయోగములగూడా 
భగవానుడు జీవకోట్లు సంస్కారము ననుసరించి వేదముయొక్క మార్గము 
ననుసరించి యుపదేశించెను ఇట్టి మహోన్నత గంథము సృష్టిలో 
మటీయొకటి లేదనియే చెప్పవచ్చును ఇది అనంతముఖములతో కూడినది 


ప్రచార ప్రాశస్త్యము 435 


అనేక నదీముఖములతో ప్రవహించెడు జలమంతయు సముద్రమునందే 
లాగున చేరుచుండునో, ఆలాగున పైనుదాహరించిన కర్మ, భక్తి, ధ్యాన, 
జ్ఞానయోగములలో దేని నవలంబించినను, అనంతమగు బ్రహ్మములో 
ఆత్మలో చేరవచ్చును ఈ సత్యమును తెలిసికొన శక్తిలేనివారు తానవలం 
బించిన కర్మయోగమో, భక్తియోగమో, ధ్యానయోగమో, జ్ఞానయోగమో 
ఏదో ఒకటియే గీతాశయ మని పలుకుటకు సాహసించెదరు ఇది ఎటువంటి 
దనగా ఒక్కడు సూర్యుని చూచి సూర్యుడు నా ప్రక్కనే చూచుచున్నాడు మటిీ 
యెవరిని చూచుచుట లేదు, అని చెప్పిన వాక్యములో ఎంత అర్ధము గలదో, 
వారిమాటలున్నూ అటు వంటివే ఐతే వారు చెప్పెడిదానిలో అసత్యము లేదు 
వారి ప్రక్క చూచినట్లు, చుట్టు అందజీ ప్రక్కను చూచుచున్నట్లు గహింపక 
పోవుటలోనే పొరపాటు గలుగుచున్నది 


గీతా పచారముయొక్క ప్రభావమునుగుతీంచి స్వయముగా శ్రీకృష్ణ 
భగవాను డుపదేశించినది చూడుడు. 


య ఇమం పరమం గుహ్యం మధృక్తేష్వభిధాస్యతి / 
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ 


ఎవడీపరవురహస్యవుగు గీతాశాన్త్రమును నాభక్తులకు చెప్పు 
చున్నాడో, వాడు సంశయరహితుడై నాయందు సర్వోత్కృష్టమైన భక్తిని చేసి 
(మత్సాయుజ్యమునే) నన్నే పొందగలడు సంశయము లేదు 


దీనియందు మద్చక్తేషు అని ప్రయోగించుటవల్ల భగవంతుని యందు 
భక్తి గలవా రెవరు గలరో వారికని అర్థము ఇందువల్ల ఒకజాతిని గుటీంచిగాని, 
వర్ణమునుగూర్చిగాని, (స్త్రీని గురించిగాని, పురుషునిగురించిగాని చెప్పలేదని 
(గ్రహించుకొనవలయును, కావుననే గాంధీగారు మొదలగు మహనీయు 
లందటున్నూ అగ్రజాతినుండి అంత్యజాతివజికుగల సర్వ (స్త్రీ పురుషులకు 
గీత నుపదేశించడమైనది 


436 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


న చ తస్మాన్మనుష్యేషు కళ్చిన్మే పియకృత్తమః | 
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ॥ 


మనుష్యులలో నాభక్తులకు గీతను చెప్పువానికంటె అధిక ప్రియమును 
చేయువాడు మటియొకడు లేనే లేడు భూమియందు వానికంటె ఇతరుడు 


మిక్కిలి ఇష్టుడు కలుగనుగూడా కలుగడు 


ఇట్టి వాక్యమును ఆధారముచేసికొనిగదా (శ్రీశంకర, (శ్రీరామానుజ, 
(శీకృష్ణవైతన్య, శ్రీమధ్వ, శ్రీగాంధీగారు - మొదలగు అవతారపురుషులు 
పాదచారులై హిమాలయ సేతుపర్యంతము సంచరించి గీతా ప్రచారము 
చేయుటకు కారణమైనది మతీయు చాతుర్మాస్య మాహాత్మ్యమున తెలిపినది 
చూడుడు 


భారతే భగవద్గీతా తథా నామసహస్రకమ్‌ । 

గాయత్రాస్పమ్మితం ప్రోక్తం పుణ్యే పాపక్షయే తథా ॥ 

పారేన యతృలం ప్రోక్తం అర్హజ్ఞునాచ్చుతుర్గుణమ్‌ । 

మద్యక్తేభ్యశ్రావణాచ్చ పుణ్యం దశగుణం స్కృతమ్‌ ॥ 

వ్యాఖ్యానాచ్చాపి శొష్యిభ్యః పుణ్యం శతగుణం స్మృతమ్‌ ॥ 

మహాభారతమునందు భగవద్గీతయు, విష్ణు సహ(స్రనామమున్నూూ 
కలవు ఈ గీతయో గాయత్రీ మంత్రమునకు సమానమైనది. గాయత్రి పుణ్య 
ప్రాప్తికిన్నీ పాపత్షయమునకున్నూ ఎంత మహివు గలిగియున్నదో 
గీతయున్నూ అటువంటిదే పారాయణముచే నెంత పుణ్యము కలదో, 
అర్హముతో గూడ పరించినచో నంతకంటె నాల్గు రెట్లు అధికఫలము 
గలుగును భగవద్భక్తులకు శ్రవణము చేయించిన పదిరెట్లధికపుణ్యము 
గలుగును ఈ గీతకు వ్యాఖ్యానము చేసి భక్తులచే పరింపజేసినచో నూరురెట్ట్లు 
అధికఫలము (పుణ్యము గలుగును ఇట్టి ప్రమాణ ముండుటయే గదా 
శ్రీశళంకర, రామా నుజ, (శ్రీమధ్వాచార్య, శ్రీకృష్ణవైతన్యాదులు, తిలక్‌ 


ప్రచార ప్రాశస్త్యము 437 


మహాశయుడు, గాంధీగారలు గీతకు భాష్యము, వాఖ్యానము చేసి, (ప్రజలకు 
బోధించుటకు కారణమైనది దీనియందుగూడా వుద్భక్తేభ్యః అని 
ప్రయోగించడము వలన భగవంతునియందు భక్తి గలిగి గీత పరించుటకు 
ఇష్టము గలవారెవరు గలరో వారం దరిన్ని అని అర్హము ఇక దీనికన్న 
పరమ(ప్రమాణమేమి కావలయును? పద్మపురాణమునందు గీతామాహాత్మ్య 
మును గుజీంచి నైమిశారణ్యవాసులగు శౌనకాదిమహర్షులకు సూతమహర్షి 
తెలిపినది చూడుడు ఇది మహాభగవద్గీతయందు గలదు 


బుషిరువాచ - 
గీతాయాశ్లైవ మాహాత్మ్యం యథావత్పూత ! మే వద! 
పురాణమునినా ప్రోక్తం వ్యాసేన శ్రుతివోదితమ్‌ ॥ 


అనేక విధములైన కధలను వినుచు శౌనక బుషి సూతునిట్ను 
ప్రశ్నించెను ఓ సూతమహర్షి! వేదోక్తమగు (శ్రీవ్యాసమహర్షిచే చెప్పబడిన 
ప్రకారము శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్య్యమును నాకు చెప్పుము 


సూత ఉవాచ - 
వృష్టం వై భవతా యత్తన్మహద్దోప్యం పురాతనమ్‌! 
న కేన శక్యతే వక్తుం గీతా మాహాత్య్యముత్తమమ్‌॥ 


శానకమహర్షియొక్క (ప్రశ్నను విని సూతుడిట్టు వచించెను ఓ శౌనక 
మహర్షీ! నీవు ఏ గీతామాహాత్మ్య్యమునుగుఅించి, అడిగితివో అయ్యది అతిగో 
ప్యమై ఫప్రాచీనమైనదిగా నుంటున్నది అందువలన గీత యొక్క అత్యుత్త 
మమైన మాహాత్మ్యమును ఎవ్వడును చెప్పుటకు సమర్హుడు కాడు 

కృష్ణో జానాతి వై సమ్యక్‌ క్వచిత్కాన్తేయ ఏవ చ | 

వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యో2_థ మైథిలః॥ 


ఈ గీతామాహాత్మ్య్యమును బాగుగా శ్రీకృష్ణభగవానుడే యెబుంగుచు 


438 (శ్రీమలయ్రాళసద్గురు గ్రంధావళి 


న్నాడు మణియు అర్జునుడు కొంచెముగా నెలుగుచున్నాడు అటులనే 
శ్రీవ్యాసమహర్షి, శ్రీశుకమహర్షి, శ్రీయాజ్ఞవల్య్యమహర్షి, _శ్రీజునక 
చక్రవర్తులు నెబుంగుచున్నారు వీరందలటున్ను కొంచెము మాకత్రమే 
యెజుంగుచున్నారు 


అన్యే శ్రవణతః శ్రుత్వా లోకే సంకీర్తయన్తి చ। 

తస్మాత్కించిద్వదామ్యద్య వ్యాసస్యాస్యాన్మయా శ్రుతమ్‌ ॥ 

మజీయు ఇతరజనులు ఈ గీతామాహాత్మ్యమును కర్ణేంద్రియములవే 
విని లోకమునందు వర్ణించుచున్నారు కాని నిజమెజుంగరు అందువలన 


నేను ఎవ్విధముగా శ్రీ) వ్యాసమహ్హర్షియొక్క ముఖారవిందమునుండి 
వింటినో, అటుల కొంచెము వచించెదను 


సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో జనః | 

గీతానావం సమారుహ్య పారం యాతు సుఖేన సః ॥ 

ఎవడైతే ఘోరమగు సంసారసాగరమును దాటుటకు కోరుచున్నాడో, 
వాడు గీత యనెడు నావనెక్కి సుఖముగా ఒడ్డును చేరుగాక! 

యే శృణ్వన్తి పరన్యేవ గితాశా(న్రమహర్నిశమ్‌ | 

న తే వై మానుషా జ్లేయా దేవా ఏవ న సంశయః ॥ 


ఎవరైతే దివారాత్రములు గీతను చదువుచున్నారో, వుజీయు 
వినుచున్నారో, వారలు కేవలము మనుష్యులు కారు మరెవరనగా వారు 
దేవతలే, ఇందులో సంశయ మేమియును లేదు 
దైవాంశములో పుట్టినవారికే దైవకార్యములో ప్రీతి గలుగును 
దేవకీనన్తనః కృష్ణో గితాపారేన తుష్యతి! 
యథా న వేదైర్టానెశ్చ యజ్ఞతీర్ణ వ్రతా దిభిః॥ 


ఎటుల దేవకీనందనుడైన (శ్రీకృష్ణభగవానుడు గీతాపరనముచే 


ప్రచార ప్రాశస్త్యము 439 


సంతుష్టు డగుచున్నాడో, అటుల వేదాధ్యయన దాన యజ్ఞ తీర్ద వ్రతాదులచే 
సంతుష్టు డగుట లేదు 


పితానుద్దిశ్య యః శ్రాద్దే గీతాపారం కరోతి వై। 
సన్తుష్టాః పితర స్తస్య నిరయాద్యాన్తి సద్గతిమ్‌ ॥ 
ఎవడు శ్రాద్దమునందు పితృదేవతలగూర్చి గీతాపరనము చేయునో, 


అతనియొక్క పితృదేవతలు సంతుష్టు లగుచున్నారు వముజీయు 
నరకవిముక్తులై పుణ్యలోకమును పొందుచున్నారు 


గితాపారేన 'సన్తుష్టాః పితరః శ్రాద్ధతర్పితాః । 

పితృలోకం ప్రయాన్వేన పుత్రాశీర్వాదతత్సరాః ॥ 

ఇవ్విధముగా పితృదేవతలు శ్రాద్ధ్దముచే మజీయు గీతాపరనముచే 
ప్రసన్నులై పుత్రునికి ఆశీర్వాదము నిచ్చుచు, పితృ(పుణ్య లోకమునకు 
పోవుచున్నారు 


శతపుస్తకదానం చ గితాయాః ప్రకరోతి యః । 
పితృలోకం ప్రయాత్యేవ పుత్రాశీర్వాదతత్సరః ॥ 


ఎవడు నూరు భగవద్గీతా పుస్తకములను దానము చేయుచున్నాడో, 
వాడు తమ పుత్రులను ఆశీర్వదించువారడై అనగా పుత్రులకు సర్వశుభములు 
కలుగునట్లు ఆశీర్వదించుచున్నవాడై పుణ్యలోకమును గూర్చి పోవుచున్నాడు. 


గీతాదాన [ప్రభావేన 'సప్తకల్సావధిః సమాః | 
విష్ణులో కమవాప్నోతి విష్ణునా సహ మోదతే ॥ 


గీతాదానముయొక్క ప్రభావముచే విష్ణులోకమునందు ఏడు 
కల్పముల సంవత్సరముల పర్యంతము విష్ణువుతోగూడా ఆనందమును 
పొందు చున్నాడు 


మోతస్థానం పరం పార్ట! సగుణం వాణ_థ నిర్గుణమ్‌! 


440 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


సోపానాష్ట్రాదకై రేవం పరం [బ్రహ్మాధిగచ్చతి॥ 


ఓ అర్జునా! సగుణమైన లేక నిర్గుణమైన వోక్షస్తానమునకు 
పదునెనిమిది అధ్యాయములను సోపానములుగా చేసికొని, మనుష్యుడు 
పరబ్రహ్మమును పొందుచున్నాడు ఈ శ్లోకమునందు సగుణమున్ను, 
నిర్గుణమున్ను ఉపదే శించడమైనది అట్టి బ్రహ్మప్రాప్తికరమగు సౌధమునకు 
భగవద్గీత పదునెమిది అధ్యాయములు, పదునెనిమిది మెట్టుగా వర్ణిం 
చడమైనది మటియు గీతా ప్రభావమును గుటీంచి, ఇతరగీతా మాహాత్మ్య 
ములో గల కొన్ని ధ్యాన శ్లోకములను క్రింద నిరూపించెద, పరించుడు 


సర్వశా(న్రమయీా గీతా సర్వవేదమయో హరిః | 

సర్వతీర్హమయీ గంగా సర్వతేజోమయో రవిః ॥ 

ఏలాగున గంగ సర్వతీర్రమయమై యున్నదో, సూర్యుడు సర్వ 
తేజోమయుడై యుంటున్నాడో, హరి సర్వవేదవుయుడై యున్నాడో, 
ఆలాగున గీతయు సర్వశాన్త్రమయమై యున్నది 


మలనిర్మోచనం పుంసాం జులస్నానం దినే దనే | 
సకృద్గితామృసి స్నానం సంసారమలనాశనమ్‌ ॥ 


ప్రతిదినము జలస్నాన మాచరించుటచే శరీరమాలిన్యము రహిత 
మగునట్లు ఒక్క పర్యాయము గీతాజలమున స్నాన మొనర్చ్భ్చుటచేతనే సంసార 
మలము నశించుచున్నది 


గీతాశా(స్త్రమిదం పుణ్యం యః పరేత్ర్రయ్రతః పుమాన్‌ । 
విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్ణితః ॥ 


పవిత్రమగు నీ గీతా శాన్ర్రము నెవడు నియతచిత్తుడై పరించునో, 
అతడు భయశోకాది రహితుడై మోక్షమును బొందగలడు 


గీతా సుగితా కర్తవ్యా కిమన్రైః శా(న్త్రవిస్తరెః । 


(ప్రచార 'ప్రాశస్త్వము 441 


యా స్వయం వద్మనాభస్య ముఖపద్మాద్వానిస్స్పతా [1 


సాక్షాత్‌ కృష్ణభగవానుని ముఖారవిందమునుండి వెలువడిన గీతను 
లెస్సగా జదివిన చాలును తదితర శా(స్త్రవిస్తారముతో పనిలేదు 


భారతామృతసర్వస్వం విష్టోర్వక్రాద్వినిస్పృతమ్‌ | 

గితాగంగోదకం పీత్వా పునర్ణన్మ న విద్యతే ॥ 

విష్ణుముఖమునుండి బయలువెడలినదియు, భారతామృత సర్వస్వ 
మున్ను ఆగు గీత యను గంగోదకమును పానము జేసినవారికి పునర్ణన్మము 
గలుగక మోతము గలుగును 


ఏకం శా(న్హం దేవకీపుత్రగీత మేకో దేవో దేవకీ పుత్ర ఏవ | 
ఏకో మన్తస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ॥ 


దేవకీనందనుడగు కృష్ణభగవానుడు చెప్పిన గీతాశా(న్త్రమే శాస్త్రము 
దేవకీ పుత్రుడగు కృష్ణపరమాత్మ యొక్కడే దేవుడు ఆదేవుని నామములే 
మంత్రములు ఆదేవుని సేవారూపమగు కర్మ యొక్కటే కర్మ యగును 


సూతసంహిత 


సూతసంహితయందు సమాధియోగమును ఉపదేశించినది విని, 
మునులందటును తన్మయస్థితిని పొంది, మౌనులై బ్రహ్మానంద భరితులై 
యుండుట చూచి మహేశ్వరుడు ఉపదేశించినది చూడుడు దీనిని 
గ్రహించినచో బ్రహ్మవిద్యయొక్క ప్రచార ప్రాశస్త్యము నెణుంగగలరు 


యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ | 
తస్వైతే కథితా హ్యర్థాః ప్రకాశన్తే న సంశయః ॥ 


పరమభక్తునికి సర్వేశ్వరునియందు ఎటువంటి భక్తియుండునో, 
అటువంటి భక్తి గురుదేవునియందును గలిగియుండు పరమభక్తుడైన వానికి 
మాత్రమే ఇట్టి నేదాంతజ్ఞానము ప్రకాశించును దీనియందు సంశయము 
F29 


442 _శిమలయాళసద్ద్లురు గ్రంధావళి 


నుంచకుడు 
ఇత్యేవముక్వా భగవాం స్తూష్టీమాస్తే మహేశ్వరః | 
వక్తవ్యాభావమాలోక్య మునయః కరుణానిధిః ॥ 
బృహస్పతిశ్చ మునయో వేదాన్త శ్రవణాత్సునః | 
ఆనన్నాక్లిన్న సర్వాంగ ఆత్మానన్దవశో 2_భవత్‌ ॥ 


కరుణానిధియగు పరమేశ్వరుండు ఈలాగున అష్టాంగయోగమును 
బోధించినవాడై వక్తవ్యాభావమును ఆలోకనము చేసి మౌనముగా నుండి 
పోయెను మునులారా! బృహస్పతి వేదాన్త శ్రవణమువలన పులకాంకితుడై 
ఆత్మానందమునందు పరవశుడై యుండెను 

భవన్లో£.పి మహాత్మానో మత్తః ప్రాపాత్మవేదనాః | 

అభవన్కృతకృత్యాశ్చ మా శంకిధ్వం కదాచన ॥ 

మహాత్ములగు మహర్షులారా! నావలన మీరందజున్ను జ్ఞానమును, 
యోగమును కలిగిన ఈ వేదాంతసారమును విని, ఆత్మవేత్తలైతిరి మీరందణు 
కృతకృత్యత్వము నొందితిరి దీనియందు సంశయము లేదు బ్రహ్మప్రాప్తి 
గలిగిన తర్వాత కృతకృత్యుడైన యోగి అట్టి ఆత్మానుభవ జ్ఞానమును 
భక్తులకు బో ధించవలసినదని ఈ క్రింది శోకముచేత చెప్పబడుచున్నది 


స్థావయధ్వమిమం మార్గం (ప్రయత్నేనాపి హే ద్విజూః | 

స్టాపితే వైదకే మార్లే సకలం సుస్టితం భవేత్‌ ॥ 

బ్రహ్మవేత్తలారా! మీరు ప్రయత్నపూర్వకముగ నిట్టి మార్గమును 
ప్రపంచములో స్థాపించవలెను వైదికమగు ఇట్టి పుణ్యమార్గమును స్థాపించి 
తిరేని, 'ప్రపంచమంతయు సౌఖ్యము నందగలుగును 


యో హి స్థావయితుం శకో న కుర్యాన్మోహితో నరః । 
తస్య హన్తా స పాపీ స్యాదితి వేదాన్తనిశ్చయః ॥ 


ప్రచార ప్రాశస్త్యము 443 


ఇట్టి ఆత్మజ్ఞానము బొందినవాడు ప్రపంచములో ఆశ్రమములు నెల 
కొల్పి దైవమార్లమును జనులకు బోధింపగల శక్తి గలిగియుండియు, ఏదైన 
కార ణాంతరమువచే మోహితుడై అట్లు చేయక పోయినచో, అట్టిదైవ 
మార్గమును నశింపజేసిన పాపి యగుచున్నాడు ఇది వేదాన్తశా(న్ర,ముయొక్క 
నిశ్చయమని మరువకుడు 


ఈశ్లోకము |బ్రహ్మనిష్టాపద్దతిని ప్రపంచములో బోధించెడు వారిని 
గుతీంచి పామరజనులకు గల భిన్నాభిప్రాయమును తొలగించుచున్నది 


అనగా విశాలహృదయములేని సామాన్య జనులకు బ్రహ్మవేత్తలయందు గల 
దుష్పాభిప్రాయమును తొలగించుచున్నది 


యస్ట్రాపయితుముద్యుక్తః శ్రద్రయైైవాక్షమోఐ_పి సన్‌ | 
సర్వపాపవినిర్ముక్తస్పాక్షాద్దానమవాస్ప్నుయాత్‌ ॥ 
ఎవడు అట్టు స్టాపించుటకు శ్రద్దయు, తమయు గలిగియుండునో 


అట్టివాడు సర్వపాపములనుండి విముక్తుడై సాకాద్దానమును 
పొందుచున్నాడు 


యళ్ళ విద్యాభిమానేన వేదమార్గ[ప్రవ ర్హకమ్‌ | 
ఛలజాత్యాదిభిర్టీియాత్స మహాపాతకీ భవేత్‌ ॥ 


ఏమానవుడు విద్యాగర్వముచేతగాని, కుతర్కముచేతగాని, మతి 
యేదైన మోసకృత్యముచేగాని వైదికమార్గ ప్రవర్తకుని భంగపరచునో 
అట్టివాడు మహాపాతకు డగును 


య ఇమం జ్ఞానయోగాఖ్యం ఖండం శ్రద్దాపురస్సరమ్‌ । 
పరతే సుముహూర్తేషు న స దూయో2 భిజాయతే ॥ 


జ్ఞూనార్జీ జ్ఞానమాస్నోతి సుఖార్టీ సుఖమాన్నుయాత్‌ । 
వేదకామీ లభేద్వేదం విజయార్టీ జయం లభేత్‌ ॥ 


రాజ్యకామో లభేద్రాజ్యం కమాకామః త్షమాం లభేత్‌ 1 


444 శ్రిమలయాలళసద్దురు గ్రంధావళి 


తస్మాత్సర్వేషు కాలేషు పరితవ్యో మనీషిభిః ॥ 


ఏ మానవుడు భక్తిశ్రద్దలతో గూడి జ్ఞానయోగాఖ్యమగు దీనిని మంచి 
సమయములందు పరించునో, వాడు మజిల సంసారమున జన్మము నెత్తి 
దుఃఖము నొందడు దీనియొక్క పరనమువలన జ్ఞానాభిలాషగలవానికి జ్ఞాన 
మును, సుఖమును గోరువానికి సుఖమును లభించును వేదములను తెలియ 
గోరువానికి వేదమును, విజయమును గోరువానికి విజయమున్ను 
సిద్దించును రాజ్యమును గోరువానికి రాజ్యమును, శవుదమాదులు 
గోరువానికి శవుదమాదులును సిద్దించును కావున వేధాసంపన్ను 
లందజీచేతను సర్వకాలముల లోను నిది పరింపదగినది ఇక నిట్టి బ్రహ్మవిద్య 
నెవరికి చెప్పవలెనో, ఆ విషయమును గుతించి క్రింద చెప్పబడుచున్నది 


గుణాన్వితాయ శిష్యాయ వ్రదేయో2యం ప్రయత్నతః । 


శవుదమాది గుణాన్వితుడైన శిష్యునికి ప్రయత్నపూర్వకముగా 
(ప్రేమతో ఈబ్రహ్మవిద్య నుపదేశించవలయును ఇట్లు చెప్పుటచే సుగుణము 
గలవారు ఏ జాతివారైనను, బ్రహ్మచర్యాది ఏ యాగ్రమములోనుండు 
వారైనను, ఏదేశవాసులైనను, (స్త్రీలైనను, వురి యెవ్వరైనను వారికి 
ఉపదేశించవచ్చునని భావము ధర్మశా(న్హ్రములలో వివాహమును గుతీంచి 
చెప్పునప్పుడు తండ్రి యనుష్టించి వచ్చిన వైదిక ధర్మమార్గములను, 
చెడనీయక నిలబెట్టుటకు పుత్రులున్ను, తల్లి యనుష్టించి వచ్చిన 
పుణ్యకర్మలను సంరక్షించుటకు పుత్రికయు నుండవలసినందుచే 
వివాహధర్మము ఏర్పడినదని తెలుపడమైనది కుమార్తె పతియొక్క ఇంటికి 
వెళ్ళుట అత్తగారు నడిపిన పుణ్యకర్మలను నిలబెట్టుటకొఅకని చెప్పడమైనది 
ఆలాగున గురుదేవుడు శిష్యులను, ఆశ్రమములను ఏల చేయవలెనని 
తెలుపునపుడు గురుదేవుడు అనుష్టించి ఇచ్చిన బ్రహ్మమార్గమును, 
బ్రహ్మవిద్యను నిలబెట్టుటకని వచించడమైనది. అట్టు చేయనిచో, ఒకడు 
వంతెనచే అనగా వారధిచే నదిని దాటిపోయిన తర్వాత ఆవంతెనను 


ప్రచార ప్రాశస్త్యము 445 


విరుగగొట్టినవానివలె పాపి యగునని నిరూపించడ మైనది ఆలాగున 
సంసారసాగరమును దాటుటకు జ్ఞానము సేతువు వంటిది దానిని సుప్టిరము 
చేయుటయే శిష్యులయొక్క ధర్మము అది సంరక్షిం చుటయే శిష్యధర్మమగు 
నని మరువకూడదు కనుకనే సూతసంహితలో “తస్య హన్తా స పాపీస్యాదితి 
వేదాన్తనిశ్చాయః” అని చెప్పబడెను 


ఇక కరోపనిషత్తున బ్రహ్మ విద్యాప్రచారమును గుణించి తెలిపినది 
చూడుడు 


య ఇమం పరమం గుహ్యం శ్రావయేదృహ్మసంసది ! 
ప్రయతతశ్షాద్ధకాలే వా తదానన్వాయ కల్పతే తదానన్వాయ కల్పత ఇతి॥ 
నచికేతసుడా! అతి రహస్యమై శగ్రేష్టవుగు నీయుపనిషత్తు బ్రహ్మ 

సభయందుగాని, శ్రాద్రకాలమందుగాని, భోక్తలకు ఎవడు వినిపించునో, ఆ 
శ్రాద్ధము అనంత ఫలముకొఅకు సమర్ట మగుచున్నదని శ్రుతి స్పృత్యర్రమై 
పలికెనని యముడు చెప్పెను ఇందువల్ల బ్రహ్మవిద్యను ప్రచారము 
చేయుటయే వేదముయొక్క ఆశయమని విజ్ఞులు (గ్రహింతురుగాక! ఇచట 
శ్రాద్దకాలము యజ్ఞకాలము తెలుపుటకు కారణమేమన, ఆ సమయమున 
అనేకమంది జనులు చేరుదురు. అందజున్నూ వినుట కొజకని భావము 
దేవాలయములలో ఉత్సవములు జరుపుటకున్నూ, సప్తాహములు చేయుట 
కున్నూూ యజ్ఞములు చేయుటకున్నూూ, చాతుర్మాస్యవ్రతము సలుపుట 
కున్నూ ఏర్పాటు చేయబడినది అచ్చోట్లలో అనేక జనులు చేరుదురు 
వారందరున్నూ వినగలరను భావముతో నిట్లేర్ప్హడినది కావుననే అట్టి సమయ 
ములలో అన్నదానములు చేయుట మహాపుణ్యమని శా(న్హ్రుము నిర్హయించినది 
భోజనానుకూలత లేనిచో ఎక్కువ జనము చేరరు 


లన 


RA 


446 (శ్రీములయాళసద్గురు గ్రంథావళి 


(త్రచారప్రభావము 


శ్రీమన్నారాయణునినుండి, (శ్రీపరమశివునినుండి, (శ్రీబ్రహ్మదేవుని 
నుండి పరంపరగా (ప్రతిబుషి సంప్రదాయకులున్నూూ (ప్రచారకులే 


శ్రీమద్భాగవతము ప్రథమస్కంధము. 
చుచు టన అని యడిగిన శౌనకాది ముని గ్రేష్ణులకు 


'పైలుండు బుగ్వేద వరనంబు దొరకొనె 
సామంబు జైమిని సదువుచుండె 

యజువు వైశంపాయనాఖ్యుండు గైగొనె 
దుది నథర్వము సుమంతుడు పరించె 

సభిలపురాణేతిహాసముల్‌ మా తండ్రి 
రోమహర్షుణుడు నిరూఢి దాల్చె 

తమ తమ వేద మాతవసులు భాగించి 
శిష్యసంఘములకు జెప్పిరంత 

శిష్యులెల్లను నాత్మీయశిష్యజనుల 

కంత బహుమార్గముల ద్రుంచి యనుమతింప 

బెక్కు శాఖలు గలిగి యీ వృథివిలోన 

నిగమ 'మొప్పారె భూసుర నివహమందు. 
ఇప్పుడు చెప్పినది వ్యాసపరంపర యని (గహించేది ఇక శ్రీ 

దక్షిణామూర్తి పరంపర వినుడి 


సనకస్సనాతన్నౌవ ప్రభుర్యశ్చ సనన్హనః । 
విభున్సనత్కుమారళ్చ నిర్మలో నిరహంకృతిః ॥ 
సనకళ్ళీ సనవ్షశ్చ సనాతనమునిస్తతః । 
సనత్సుజాత ఇత్యేతే యోగివర్యాశ్ళివప్రియాః ॥ 


ప్రచార ప్రాశస్త్యము 447 


1 సనకుడు, 2 సనాతనుడు, 3౩ సనన్దనుడు, 4 సనత్కుమారుడు - 
వీరు ప్రభువులుగాను, నిర్మలులుగాను, నిరహంకృతులుగాను నుంటు 
న్నారు అని పైశ్లోకమున కర్ణము రెండవ శ్లోకమున సనత్కుమార స్థానములో 
సనత్సుజాత యని గలదు వీరు నలువురును మహాయోగి వర్యులును, 
ఈశ్వర ప్రియులుగాను నుంటున్నారు సనత్కుమారులవారికే సనత్సు 
జాతులని నానీన్తరము గలదు కావున వీరుభయులును నొకరేగాని, వేరువేరు 
గాదని గ్రహించవలయును 


వామదేవ పరంపర - 
అగస్త్యశ్చ పులస్తృశ్చ పులహః క్రతురేవ చ | 
తవ శిష్యా మహాత్మానో వామదేవ మహామునే! ॥ 
అగస్త్యముని, పులస్తముని, పులహముని, క్రతుముని - వీరు 
నలువురున్ను మహాత్ములు, వామదేవ మహామునియొక్క శిష్యులు 
బ్రహ్మవిద్యా పరంపర - 
ఓం నారాయణం పద్మభవం వసిష్ట్రం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ | 
వ్యాసం శుకం గౌడపదం మహో నం గోవిన యోగీంద్ర మథాస్య శిష్యమ్‌ ॥ 
శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యమ్‌ | 
తం తోటకం వార్తికకారమన్యా నసద్దురూన్‌ సంతత మానతో£_స్మి ॥ 
మూలములోనే అద్దమగుటవల్ల ప్రత్యేకతాత్సర్యము వ్రాయలేదు. 
శివపరంపర - 
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్‌ । 
అస్మదాచార్యపర్యన్తాం వవ్రే గురుపరమృరామ్‌ ॥ 
విష్ణు పరంపర - 
లత్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామ్‌ ।! 
అస్మదాచార్యపర్యనాం వన్దే గురుపరమ్పరామ్‌ ॥ 


448 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


మహర్షులు, మహాత్ములు, మతకర్తలు అందరున్నూ ప్రచారకులే 


జైనమతమునుండి ఇప్పుటి వజకుగల మతకర్తలందణున్నూ, వారి 
అను యాయులున్నూ ప్రచారకులై యుంటున్నారు కండ్లార మనము చూచు 
చున్నాము. చెవులార మనము వినుచున్నాము జైనముని కాలములో 
తానున్ను, తన భక్తులున్ను మతము నెంతో ప్రచారము చేసినారు ఇప్పుడు 
గూడా ఆమతములో విశ్వాసము గల (స్త్రీ పురుషులు ప్రచారము చేయుచునే 
యున్నారు తరువాత నేర్చడినది శ్రీబుద్దమతము బుద్దదేవుని కాలములో 
తానున్ను, తన్ననుసరించిన బౌద్దసన్న్యాసులున్నూ మహాగౌతమి, సంఘమిత్ర 
మొదలగు 'సన్వ్యాసినులున్ను పాదచారులై మతవ్యాప్తిని చేసినారు 


శ్రీ అశోకచక్రవర్తి కాలమునందు తూర్చుదేశమున జపాను 
వటజకున్నూ పశ్చిమదేశమున కొంతవరకున్నూ బౌద్రమతప్రచారము చాల 
బహుళముగా జరిగను తరువాత నేర్పడినది శ్రీశంకరవుతము ఇది 
అద్వైతవ్రబోధముగా నుండెను శ్రీశంకరాచార్యుల కాలమున తానున్ను 
సురేశ్వరాచార్య, తోటకా చార్య, పద్మపాదాచార్య, హస్తామలకా 
చార్యులున్నూ ఇక అనేక మహాపండితు లున్ను అద్వైతమతమును భారతదేశ 
మంతయు వ్యాపింపజేసిరి పిమ్మట నేర్చడినది విశిష్టాద్రైతమతము దీనికి కర్త 
శ్రీరామానుజాచార్యులు వీరున్నూ తన జీవితములో శిష్యులతో సహా 
పాదప్రయాణము చేసి, భారత దేశవముందంత టను వైష్టవవుతమును 
వ్యాపింపజేసిరి పిమ్మట నేర్చడినది ద్వైత మతము దీనికికర్త శ్రీమధ్వా 
చార్యులు వారున్ను శిష్యులతో సహా భారత బూమి నంతయు కాలినడకతో 
సంచరించి ద్వైతమతమును విస్తరింపజేసిరి 


మటల కొంత కాలమునకు అర్యవుత మావిర్భవించెను ఇది 
వేదమతము దీనికి కర్తశ్రీదయానంద సరస్వతీ స్వాములవారు వీరున్ను 
శిష్యులతో సహా ఆసేతుహిమాచలపర్యంతము ఆర్యసమాజ వ్యాప్తికొజకు 
ప్రయత్నించిరి పైచెప్పిన వుతకర్తలేగాక, వుతీకొన్నికొన్ని చిన్నచిన్న 


ప్రచార ప్రాశస్త్యము 449 


మతములు గూడా ఏర్పడినవి. వారున్నూ తమతమ మతముల వ్యాప్ర్తికొజికు 
ప్రచారములు చేసినవారలే 


కట్టకడపట నేర్చడినది కాంగ్రెసుమతము దీనికి మూలకర్త శ్రీగాంధి 
గారు, వీరు పైజెప్పిన వారివలె కేవలము దైవమును గుతించియు తమతమ 
మత సిద్దాంతములను గుతించియు యావచ్చక్తిని వినియోగపజచి, జీవి 
తాంతమువజికు మత(ప్రచారము చేసినవారు గాంధీగారి కాలమునందు భార 
తము పరాధీనముగా నుండుటవల్ల స్వాతంత్ర్యము లేనిచో మతము నిలువ 
జాలదని తలంచి, పరరాజులనుండి భారతదేశము విముక్తిపొందుటలోను, 
దైవజ్ఞానము ననుభవించుటలోను రెండింటిలోను ప్రయత్నము జరిగెను 
గాంధీగారి దేశస్వాతంపత్ర్య కార్యములోను, ఆత్మస్వాతంత్ర్యములోను అనేక 
మంది (స్త్రీలు, పురుషులున్నూ ప్రవేశించి ప్రచారముచేసి వారు తలంచిన సిద్దిని 
పొందిరి కాన మహనీయాత్ములందజును తమ ఆత్మసౌఖ్యమును మాత్రము 
అనుభవించి ఊరకయుండినవారు కారనియు, పరులకుగూడా అట్టి 
ఆత్మానందమును, ఆత్మస్వాతంత్ర్ర్యమును కలుగజేయుటలో యత్నించిన 
ప్రచారకు లనియు ఇప్పుడు మీకు అర్ధమైనదిగదా! దీనికి కారణము లన్నియు 
మొదటనే మీకు తెలుపడమైనది 


ఇప్పుడున్ను అనేకులు తమతమ మతములను ప్రచారము చేయుచునే 
యున్నారు బౌద్దమతప్రచారకులు, వేదమతప్రచారకులు, శివమతప్రచార 
కులు, వెష్ట్రమతప్రచారకులు , భక్తిమత ప్రచారకులు, యోగాసన మతప్రచా 
రకులు, వ్యాయామకళా ప్రచారకులు, ప్రాణాయామసాధన ప్రచారకులు, 
అహింసా ప్రచారకులు, కాంగ్రెసు ప్రచారకులు ఉండియే యున్నారు కండ్లార 
మనము రోజురోజు చూడకపోయినను అప్పడప్పుడు చూచుచున్నాము గదా! 
ఇదంత ఎంత సంతోషకరము!' ఆనందదాయకము! యోచించుకొనుడు 


ఈలాగున క్రైస్తవమత ప్రచారములోగల సోదరీసోదరులను, మహ 
మ్మదియత ప్రచారములో గల ఆత్మమిత్రులను మనము దర్శించుచున్నాము 


450 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వీటన్నిటియొక్క సారమేమన, మతట్రచారకులు కానివారెవ్వరున్నూ లేరు 
ఇట్టి ప్రచారముచేయుట పరవుపావనవునియు, మహాపుణ్యవునియు 
వీరందజున్ను తలంచుచున్నారు నిజముగా అటులనే యుండవలయును 
అదియే నిజమైన భక్తియు, విశ్వాసమున్ను అగును అట్టి తనగురుదేవుని 
పవిత్రవాక్యమును ఇతరులకు తెలుపుటకు అనగా ప్రచారముచేయుటకు 
మహాభాగ్యము కలిగినదిగదా! యని సంతోషించవలయును 


ఐతే వీరందణున్ను ఒక్క విషయమును మాత్రము మజచిపోక జ్ఞప్తి 
యందుంచవలయును అదేమన ఎంతో పవిత్రమై, ప్రశాంతమై, ప్రసన్నమై 
యుండు వికసించిన తమ హృదయపద్మమును మతకలహములతో, వాద ప్రతి 
వాదములతో మలినపరచి, దూషీత మొనర్చి చీకాకు కలుగజేసికొని రాక్షస 
కృత్యమునకు దిగకయుండేలాగున చూచినచో, వారందటున్నూ 
ధన్యాత్ములే, జన్మసాఫల్యమును కలుగజేసిన వారలేయని మరువనీయక 
చూచుకొన్నచాలును ఇక భౌతికదృష్టితో చూచిన ఎందరో మందుల ప్రచార 
కులనుండి, వారివారి సామానులను విక్రయించెడు కంపెనీ ప్రచారకుల 
నుండి, కట్టకడపట తాంబూలము మొదలగు కిల్లీప్రచారకుల వఅకు గల 
జనులందటీని చూచుచునే యున్నాము లోకమంతయు ప్రచారమే కనబడు 
చున్నది ఈ విషయమై కరోపనిషత్తున గల ఒక్క వాక్యమును వినుడి 


భయాదస్యాగ్ని స్తపతి భయా త్తవతి సూర్యః | 
భయాదింద్రశ్చ వాయుళ్చ మృత్యుర్ణావతి పంచమః ॥ 


పరమేశ్వరుని శిష్యులలో ఐదుగురిని మాత్రము మనమిప్పుడు చూచు 
చున్నాము తక్కిన భగవద్చక్తులు, యోగులు, జ్ఞానులు, సిద్దపురుషులు, 
మహాత్ములు ఉంటున్నారో లేదో మనకు తెలియుట లేదు ఆ పరమేశ్వరు 
నియొక్క ఆజ్ఞ ననుసరించక ఆజ్ఞోలంఘనము చేసినచో సర్వేశ్వరుండు కోపిం 
చును సర్వేశ్వరకరుణకు దూరులమై పోదుమేమో యనుభయముచేత అగ్ని 
ప్రజ్వలించి, సర్వజనులకు పక్షపాతము లేక వచన క్రియాదుల నిర్వహించు 


(ప్రచార ప్రాశస్త్యము 451 


చున్నది ఆలాగున సూర్యుడు ఒక్క కనురెప్పపాటు కాలముగూడా తప్పక 
ప్రకాశించి లోకమునకు ప్రకాశమును కలుగజేయుచున్నాడు ఆలాగున 
ఇంద్రుడున్ను త్రిలోకములను, పరమేశ్వరుని యందు భయముగలిగి పాలిం 
చుచున్నాడు ఆలాగుననే పరమేశ్వరాజ్ఞను సరిగా పాలించుచున్నానా? లేదా 
యను భయముతో ఒక నిమిషకాలమైనను వ్యర్ణముచేయక వాయువు వీచు 
చున్నది అదేరీతిగా ఐదవదగు మృత్యువు అనగా యముడున్నూ పరమేశ్వ 
రుని ఆజ్ఞను సరిగా పాలించవలెనని భయముతో ఒక్కొక్కరున్ను వారివారి 
బంధుసమూహ మంతయు ఎంతో దుఃఖముతో నేడ్చినను, లేక యెన్నెన్నో 
తమాపణలు కోరుచు ప్రార్దనలు చేయుచు, దేవతలకు క్రైుక్కులు 
మొక్కినను లక్ష్యము చేయక తన లోకమునకు జీవకోట్లను రాత్రి పగలు 
అనుఖేదము లేక తీసుకొని పోవుచునే యున్నాడు ఇదే ప్రతిమానవుని 
యొక్క ధర్మమనీ మరువకుడు, మజీయు చూడుడు 


రవిర్వాయుర్యథా వృష్టిర్లోకానాం హితకారణమ్‌ | 
తథా భవ న్తి వేదాశ్చ సర్వేషాం మోతసిద్దయే i 


సర్వేశ్వరునకు నిజమైన భక్తులు ఐదుగురు మాత్రమే యుంటున్నారు 
తక్కిన బుపషులు, మునులు, యోగులు, భక్తులు అందజున్నూ కనుపట్టుట 
లేదు గురువుయొక్క ధర్మమును లోకములో బోధించుటయే నిజమైన 
శిష్యులయొక్క ధర్మము పరమేశ్వర భక్తులు ఐదుగురే యుంటున్నారు 
వారు ఒక నిర్ణయము చేసికొన్నారు మన గురుదేవుడగు పరమేశ్వరుడు ఎట్టు 
ప్రవర్తించుచున్నాడో, మనుమున్నూ ఆలాగుననే ప్రవర్తించవలయును 
మనలో చేరదలంచు వారెవరైనను మనవలెనే ప్రవర్తించవలయును అట్టివారిని 
మాత్రమే మనలో చేర్చుకొన్న చాలును అని నిశ్ళ్చయించుకొన్నారు ఆ శిష్యు 
లైదుగు రెవరనగా 1 ఆకాశము, 2 వాయువు, ౩ సూర్యుడు అనగా అగ్ని, 
4 వృష్టి 5 భూమి వీరలలో (స్ర్త్రీలున్నూ, పురుషులున్ను ఉంటున్నారు 
దీనినిబట్టి ఆలోచించిన అనాది నుండియే బుషి పరంపరనుండియే 
ఆత్మభ్ఞాన మునకు స్ర్రీలకున్నూ, పురుషులకున్ను అధికారము కలదని 


452 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


అర్హమగుచున్నది 


ప్రతిసమాజమునకున్ను ఒక్కొక్క నియవుము గలదు దానిని 
అంగీకరించిన వారినిమాత్రమే ఆ సంఘమువారు తమలో చేర్చుకొందురు 
పరమేశ్వరుడు ఏలాగున ఫలాపేక్షను కోరక పరస్రాణుల కుపకారము 
చేయుచున్నాడో, వునమున్నూ ఆలాగున చేయవలెనని వారు 
నిర్ణయించుకొన్నారు 1 ఆకాశము- అకారాంత పుల్లీంగ (ప్రథమైక 
వచనము పురుషుడు, 2 వాయువు - ఉకారాంత పుల్లింగ ప్రధమైక 
వచనము, ఇదిన్నీ పురుషుడు, ౩ అగ్ని -(సూర్యుడు) ఇది ఇకారాంత 
పుల్లింగ ప్రధమైకవచనము వీరు ముగ్గురున్నూ పురుష వాచకశబ్దముతో 
కూడినవారు 4వృష్టి-(వర్షము) ఇడి ఇకారాంత (స్త్రీలింగ 
ప్రధమైకవచనము స్త్రీవాచక శబ్దము 5 భూమి - ఇదిన్నీ ఇకారాంత 
(స్రీలింగ ప్రధమైక వచనము 


ఇక వీరి యొక్క కార్యక్రమవిధానము వినుడి ఆకాశముయొక్క 
గుణము శబ్దము మనము ఒక వాక్యము చెప్పిన ఆకాశము ఏ ప్రతి 
ఫలమున్నూ కోరక బ్రాహ్మణ, బ్రాహ్మణేతర, (స్త్రీ, పురుష భేదములను 
పాటించక, అందటి చెవిలోనికి ఆ శబ్దమును తీసికొనివెళ్లి అంతయు 
చేయుచున్నది ఆలాగుననే వాయుదేవుడు అందరియొక్క వేడిమిని పోగొట్టి 
చల్లదనమును కలుగజేయుచున్నాడు ఆకాశమువలె పక్షపాతములేక 
అందతటిీకిని విసురు చున్నదని భావము ౩ అగ్ని(సూర్యుడు) అందటికిని 
ప్రకాశము కలుగ జేయుచున్నది అగ్ని సర్వజనులకును ప్రతిఫలమును 
కోరకనే పచనక్రియాది సేవను చేయుచున్నది 


ఈ మూడున్ను పురుషులయొక్క పనులు ఇక ఇద్దరు అమ్మ 
గారలున్నారు వారి సేవ మహత్తరము, 4 వాన కురియునప్పుడు ఏకదేశ 
మున అన్ని జాతులవారికిని సమానముగానే వర్షించుచున్నది 5 భూదేవ 
తమ్మ గారు, వీరియొక్క సేవమహత్తరము భూమియందు నెవరెవరు ఏ విత్తన 


ప్రచార ప్రాశస్త్యము 453 


మును పెట్టెైదరో, పోషణము ననుసరించి యేలాటి పక్షపాతము లేక 
అందథికిన్ని సమానముగానే ఫలమును కలుగజేయుచున్నది ఓహో! ఎంత! 
మహత్తరమైన సేవ! 

ఈలాగున సేవచేయువారిని మాత్రవే ఆ ఈశ్వరునియొక్క 
పరమభక్తుల సంఘములో చేర్చెాదరు సేవమాత్రము చాలదు బోధగూడా 
నుండ వలయు నని ఆ ఐదుగురు భక్తులున్నూ, ఆ ఓంకార మంత్రము 
నుపదేశించియు న్నారు “ఓం తద్ర్రహ్మాి” పరబ్రహ్మమంత్రము ఓంకారము 
పతంజలి మహర్షి “తస్య వాచకః ప్రణవళి” అని యోగమాత్రములో తెలిపిరి 
అనగా సర్వేశ్వరు నియొక్క పరమేశ్వరునియొక్క నావుము అనగా 
మంత్రము ప్రణవవుని భావము శ్రికృష్ణభగవానుడున్నూ గీతలో 
““ప్రణవస్పర్వ వేదేషు? అని వచించెను సర్వవేదములలోను ప్రణవమే 
పరమాత్మ స్వరూపమని నిర్ణయించినారు కావుననే, గీత అష్టమాధ్యా 
యమున అర్జును నకు ప్రణవోపదేశము ““ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” అని 
యుపదేశించిరి వేదము లన్నియు, ఉపనిషత్తులన్నియును ఈ ఓంకారమునే 
పరబ్రహ్మమంత్రముగా నుపదేశించుచున్నవి విస్తారముగా చూడదలంచు 
వారు ఓంకారమను గ్రంథమున చూడవచ్చును 


ఇక ఓంకారమును అందజున్నూ జపించవచ్చునా? లేదా అని విచా 
రించవలసియున్నది దానికి పరమహంస పరివ్రాజక సన్వ్యాసులకు మాత్రమే 
అధికారము కలదని ఒక వాదము కలదు ఇదిన్నీ ఓంకారమను పుస్తకమున 
చూడవచ్చును వుచ్చునకు మాత్రము నాలుగువాక్యములు తెలిపెద 
అర్జునుడు సన్వ్యాసియా? గృహస్టుడా? శ్రీకృష్ణభగవానుడు గీత అషప్టమా 
ధ్యాయమున ఏమి ఉపదేశించెను? కరోపనిషత్తునందు యమధర్మరాజు 
నచికేతసుడను బుషి కుమారునికి నేమంత్రోపదేశము చేసెను నచికేతసుడు 
బ్రహ్మచారియా? సన్వ్యాసియా? పరమశివుడు కాశిలో మార్కండేయుల 
తల్బులకు  ఏవుంత్రము నుపదేశించెను? వారున్నూ గృహస్టులా? 
సన్వ్యాసినులా? వైకుంరవుందు (శ్రీవిష్ణభగవానుడు గరుత్మంతునికి 


454 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


నేమంత్ర ముపదేశించెను? గరుడపురాణమున చూడుడు అది ఓంకారమా? 
మతి యొకటియా? గరుడపురాణసారమున గనందగును 


ఇక వ్రాసిన విస్తారమగును పంచభూతములు చేసెడు మహోన్నత 
మగు సేవను మనము తెలిసికొన్నాము వీరి సర్వోత్మృష్టమగు ఈ సేవ లేనిచో 
మనుష్యులేగాక, మటీయొక్క ప్రాణియైన జీవించగలుగునా? ఇక వారు 
చేసెడు బోధలు, మంత్రోపదేశములను వినుడి వర్ణాకాలమున ఆకాశము 
ఉపదేశించెడు మేఘధ్వనిని ఏకాగ్రముగా వినినచో ఆ ఓంకారమునే మీరు 
తెలీసికొనగలరు దీర్ష్వు మోక్షప్రదాయకః -అని శ్రుతి చెప్పినట్లు ఎంత 
గొప్పగా ప్రణవధ్యానము చేయుచున్నదో విన్నారుగదా! ఓంకారమును 
అందబున్నూ వినరాదు అది అతి రహస్యము అని చెప్పువారియొక్క 
వాక్యమునకు నెంత అర్ధము గలదో విజ్ఞులు తెలిసికొందురుగాక! 


రెండవవాడు వాయుదేవుడు పెద్దగాలి వచ్చినప్పుడు ఏకాగ్రముగ 
చూచిన ఆ ఓంకారమునే ఉపదేశించుచున్నదని తెలియుచున్నది శంఖము, 
భేరి మొదలగు శబ్దములు ఓంకారమునే పలుకుచున్నవి 


మూడవ శిష్యుడు అగ్నిహోత్రుడు హోవుగుండము దగ్గర 
కూర్చుండి చిత్తెకా(గ్యముతో వినిన అగ్నిదేవుడు కూడా ప్రణవమునే 
ఉచ్చరించుచున్నాడని తెలియుచున్నది హోమాగ్నినుండి వెలువడెడి శబ్దము 
ననుసరించి ఆ యజ్ఞముయొక్క ఫలితమును గ్రహించుకొనవచ్చునని 
మీమాంసాశ్యా నము పలుకుచున్నది 


నాల్గవది వర్షము వానవచ్చుటకు ముందుగా ప్రణవనాదముతో 
ఆరంభ వుగుచున్నదని మీరు (గ్రహించగలరు లేక సముద్రమునకు 
కొలదిదూరమున ఏకాంతమున కూర్చుండి అవలోకనము చేసిన ఆ 
సముద్రఘాష ఓంకారవమని మీరు తెలిసికొనగలరు లేక పర్వతము 
వైభాగమునుండి జలపాతము గలుగుచుండు 'ప్రలములోను, గోదావరి 
మొదలగు ఆనకట్టలనుండి నీరు ప్రవహించెడు సమీపప్రదేశములలో 


ప్రచార ప్రాశస్త్యము 455 


ఏకాంతమున కూర్చుండిన ఓంకార మును మీరు బాగుగా అడ్డము 
చేసికొనగలరు 


ఐదవవారగు భూదేవమ్మగారు ఏమి ప్రచారము చేయుచున్నారో, 
అదిన్నీ వినుడి, తిరుపతి మొదలగు గొప్ప దేవాలయములలో పెద్దగంట 
వాయించునప్పుడున్నూ, పూరీజగన్నాధములో తయారుచేసిన జాగంట వా 
యించునప్పుడున్నూ ఏశబ్దము గలుగుచున్నదో అదిన్నీ ఓంకారమే. భూకం 
పము ఎచ్చట గలుగునో దానికికొన్ని గంటలు ముందుగా భూమినుండి పెద్ద 
ఓంకారథ్వని గలిగినట్టు అట్టి ప్రదేశజనులు చెప్పుచుందురు 


కావుననే ఉపనిషత్తులలో ఓంకారధ్యాన మెట్టు చేయవలయునో, 
నిర్ణయిం చినప్పుడు ఘంటానాదమువలె ఉండవలయునని తెలుపడమైనది 


తెలధారామివాచ్చిన్నం ద్విక్టఘంటానినాదవత్‌ । 
ఉపాస్యం ప్రణవస్యా(గ్రం యస్తం వేద స వేదవిత్‌ ॥ 


అవిచ్చిన్నమనగా విచ్చిన్నముగాని తైలధారవలెను, పెద్దఘంటా 
నినాదము వలెను ప్రణవముయొక్క నాల్లవపాదవుగు అర్దమూత్రా 
స్వరూపము నుపాసన చేయవలయుననియు, దీనిని అనగా ప్రణవముయొక్క 
నాల్లవ పాదము నెవ్వడెజణుగుచున్నాడో వాడే వేదార్హము నెజిగిన వాడనియు, 
అట్టివాడు వేదము చదువకపోయినను వేదవేత్త యనియు, దానిని తెలిసికొని 
ఉపాసించనివాడు వేదము చదివినను చదువనివానితో సమానుడనియు 
శాస్త్రము తెలుచున్నది 


మాండూక్య(ోపనిషత్తునందు గౌడపాదకారికలందు ఈ 
ప్రణవార్హమును ఉపాసించు విధానము చక్కగా తెలిసికొనవచ్చును. ఏ 
యే[గ్రంధములలో దానియొక్క మాహాత్మ్యము తెలుపబడినదో అది 
ప్రచారము కొజకని మాత్రము మరువకూడదు దానియొక్క మాహాత్మ్యము 
అనగా ప్రభావము తెలిసినప్పుడుగదా! దాని నుపాసించుటకు పీతి 


456 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


కలుగును లేనిచో ఎవరు పాసించెదరు? దానిని గురించి యెవరు ప్రచారము 
చేయుదురు? చేయరని భావము సామాన్యముగా ఒక్కొక్క కౌషధమును 
గురించి దాని ప్రయోజన మును గుతీంచి ఎన్నెన్నియో ప్రభావములు 
ప్రకటించుచున్నారు ప్రచారము చేయుచున్నారు. లోకవముంతయు 
ప్రచారముయుముగానే యుంటున్నది ఈ విషయము ఇదివరలోనే 
తెలుపడమైనది 


ఇపుడు గురుగీతయందు పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినది 
చూడుడు ఇదిన్నీ ప్రచారమనియే గ్రహించవలయును 


ఈశ్వర ఉవాచ - 


ఇమాం తు భక్తిభావేన పరేద్వై శృణుయాదపి । 

లిఖిత్వా యత్రదానేన తత్సర్వం ఫలమశళ్చుతే ॥ 

ఏ ధన్యాత్ము డీగురు గీతను శ్రీ) గురుస్వరూపభావముతో పరమ 
భక్తితో చదువుచున్నాడో, లేక శ్రవణము చేయుచున్నాడో అట్టి మహాభక్తుడు 
(పరిం చువాడు, శ్రవణము చేయువాడును శ్రీగురుగీతను ఏక మనస్కుడై 
భక్తిభా వముతో వ్రాసి, పరమభక్తునకు ఇచ్చినచో, నెట్టి ఫలమును పొందునో 
అట్టి సర్వఫలమును బడయుచున్నాడు 


గురుగితామిమాం దేవి! హృది నిత్యం విభావయ । 

మవావ్యాధిగతెర్టుఃఖై స్పర్వదా ప్రజుపిన్ముదా ॥ 

ఓ పార్వతీదేవీ! ఈ గురుగీతను హృదయమునందు గురుస్వరూప 
మును దెలిసి నిత్యము థ్యానించుము. 'సర్వశుభములు గలుగును 
గురుస్వరూవ బ్రహ్మతత్త్వము మిగుల ప్రకాశించును ఒకవేళ మహావ్యాధులచే 
దుఃఖములు సంభవించినను, గురుధ్యానము చేయనగును ఏది నశించినను 
గురు స్వరూపము నాశనము గాదు. 


గురుగీతాతరై వైకం మంత్రరాజమిదం ప్రీయే!। 


ప్రచార ప్రాశస్త్వ్వము 457 


అన్యే చ వివిధా మంత్రాః కలాం న్నార్లన్తి షోడశీమ్‌ ॥ 


ఈ గురుగీతయందున్న శ్లోకములలోని ఒక్కొక్క అక్షరమున్ను 
మంత్రములలో శ్రేష్టమైన మహామంత్రమునుగా ఓ పార్వతీ! తెలియుము అట్టి 
ఏకైకాకర మహావుంత్రములో నానావిధములగు యంత్రముద్రాదులతో 
గూడిన మంత్రము లన్నియును పదియారవదగు నంశమును పొందజాలవు 
సాటిరావు 


ఆన స్తఫలమాప్నోతి గురుగితాజుపేన తు । 
సర్వపాపహరా దేవి! సర్వదారిద్ర్యనాశినీ ॥ 


గురుగీతను సర్వదా జపించువాడు పరిమితిలేని, యింత యని వచింప 
సాధ్యముగాని ఫలమును జెందుచున్నాడు అంతమాత్రమే కాదు శ్రీ 
గురుతత్త్వము కనుగొని నిరంతరము జపమాచరించు వాడెప్పుడును నాశ 
ములేని జ్ఞానఫలము నవశ్యముగా బడయుచున్నాడు ఈ గురుగీత దారిద్ర్య 
బాధతో దుఃఖించువానియొక్క దారిద్ర్రమును పూర్తిగా నశింపజేసి, వాని 
తీవ్రవేదనను బాపుచున్నది 


అకాలమృత్యుహరణా సర్వసంకటనాశినీ | 
యతరాత్నసభూతాది చోరవ్యా[మఘ్రవిఘాతినీ ॥ 


మతియు నీ గురుగీత అకాలమృత్యు భయమును హరించునదియు 
నెట్టికష్టములు సంభవించినను స్మరించినంత మాత్రమున వాని నన్నింటిని 
నశింపజేయునదియు, పరించినంత మాత్రమున యక్షులను, రాక్షసులను 
భూత, (్రేత,ుపిశాచాదులను తస్కరులను, వ్యాఘ్రాదులను దరిజేరనీయ 
నిదియు వాని భయముల నెల్ల పారద్రోలునదియు నగుచున్నది 


సర్వోపద్రవకుష్థాది దుష్టదోషనివారిణీ | 
యతృలం గురుసాన్నిధ్యాత్తతృలం పరనాద్భవేత్‌ ॥ 


మటీయు నీ గురుగీతాశా(న్ర్ర, పరనాదులవలన భక్తుని సర్వకష్టములు 
F30 


458 (శీమలయాళసద్లురు గ్రంధావలి 


నాశము లగుచున్నవి కుష్టు, బొల్లి మొదలైన మహావ్యాధులయొక్క దుర్నివార 
ములగు ప్రబలదోషములున్నూ హరింపబడుచున్నవి శ్రీగురు సన్నిధాన 
మున నివసించుటచే నెట్టి పవిత్రజ్ఞానము, భక్తి, వైరాగ్యము మొదలగునవి 
కలుగునో, అట్లే ప్రతిదిన మీ గురుగీతను శ్రద్ధతో పరించిన వైరాగ్యాదులు 
గలుగును 


మహావ్యాధిహరా సర్వవిభూతేస్సి ద్దిదా భవేత్‌ । 

అథవా మోసానే వశ్యే స్వయమేవ జుపేత్సదా ॥ 

మజటీయ నీ గురుగీతాశా(స్త్రము, మహాపుణ్యకేత్రాదులు సేవిం 
చియు, బాషధములు పుచ్చుకొనియు తీరని తీవ్రవ్యాధులనుగూడా భక్తితో 
పరించినంతమాత్రమున హరించుచున్నది సకలైశ్వర్యము నొసగునదియుగా 
నున్నది మణీయు నీగీతాశా(స్త్రము మోహనమందును, వశీకరణమందును 
ఉపయోగపడుచున్నది దీనిని జపించినంత మాత్రమున మోహన వశీకరణాది 
కార్యములు నెరవేరుచున్నవి 


శీ సీతారామాంజనేయ సంవాదము 
రామనామ ప్రభావము 


ఆది పరబ్రహ్మ (ప్రతి పాదక మత్యంత పరమపావనము సుమీ 

యీ దివ్యమంత్రరాజము మోదిత ధర్మార్ధ కామ మోక ప్రదమున్‌. 
సత్యజ్ఞానానంద (ప్రత్యగ్గిన్నాత్మునందు బ్రహ్మాది బుధుల్‌ 

నిత్యము రమించుచుండగ గాత్యాయని రామపదము గలిగె బరునకు౯ 
రామపద వాచ్యుడాది నారాయణుండె యతనికిని నాకు భేదమింతైన గలుగ 

ద ద్వయ బ్రహ్మమయుల మట్లగుటవలన నింతి నాయంద నేను రమింతు నెపుడు. 
రామతారక పావన రామనామ మెంత పావంబు నడగించు నంత యఘము 
శ్వపచుడైనను జేయగా జాలడనగ దత్రభావంబు నెన్నంగ దరమె నాకు. 


ప్రచార (ప్రాశస్త్వము 459 


ఈరేడు జగములందును నారీమణి విమల రామనామముచవేతం 
జీరబడని ఘనదుర్భర ఘోర మహాఘంబు లేదు కోరి వెదకినన్‌. 


బ్రహ్మహత్యాయుతము మద్యపానదశ శతమును గుర్వంగ నాకోటి గమనదురిత 
మవరిమిత హేమచౌర్యంబు లనవరతము రామనామాభిహతములో రాజవదనః! 


బ్రహ్మ హత్యాఖ్య పాపతమోఐ_ర్కబింబంబు మధుపానదోషా భ్రమారుతంబు 
తవనీయ చౌర్యపాతక్షశైల భిదురంబు గురువధూగమనాఘ కుంజర హరి 
జననీ పితృభ్రాతృవని తార్భకాచార్య గోవధారణ్యోరుదావవహ్ని 
పరసతీసంగమ పరధనాహరణాది ఘోరపంకోరగ క్రూరబ్బట్లి 
యనృతభాషణవల్లీ మహాలవిత్ర మార్యదూషణపంకేరుహద్విపేంద్ర 
మఖిలకలుపషూంబునిధిబడ బానలంబు రామనామంబు హిమ్వతెల రాజతనయ! 
రమణి! యవశముచేనైన రామనామ మమర వర్తింపబడుచుండ నఖిలపాత 
కములవే విడ్వబడు సుమ్ము నుమతి యవుడె సింహమతి భీతమృగముల చేతటోలె 
ఆనవరత రామనామ కీర్ణనవరుండు వెనుకటి యఘంబుల దలంచి వెణవవలదు 
ఘనత నేనుగునెక్కి కుక్కలను గాంచి భయపడగ నేల? మనుజుడో పంకజాక్షి! 
ఇలలోన రామనామము, సులభంబై వెలుగుచుండ జులకగ బలుకం 

గల నాలుక కలుగ గన, ల్పులు మిన్నక నరకములను బొందెద రకటా. 
ప్రాపుగ రామనామము నిరంతరమున్‌ భజియించువారికిన్‌ 

బాపము లేదటంచు బెనుపామును బట్టగవచ్చు నగ్ని సం 

దిపిత లోహఖండము నతి త్వరితంబుగ మ్రింగవచ్చు బ 

ల్కో:పము బెంచు పెద్దపులి కోజలు దీియగవచ్చు నిద్దరన్‌. 


ఏ పావమునైన దగం, బాపగలదు రామనామ భజనపరునకున్‌ 
బాపము గలదని పలుకు మ, హాపాతకి యఘము నడప నది యోపదిలన్‌. 


Vd 
FE 


460 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


శ్రీమద్రామాయణ మాహాత్మ్యము 


రాశబ్లోచ్చారణే జాతే వక్రాత్స్పాపం విగచ్చతి। 
మకారశ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి ! (ఉమాసంహిత) 


“రా అను శబ్దము నుచ్చరించగానే పాపము వదనమునుండి బయలు 
వెడలును పిదప మకారమును వినుటతోడనే భస్మమైపోవును 


రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్‌ | 
యావజ్జీవం జపన్‌ మర్త్యో జీవన్ముక్షో న సంశయః ॥ (ఉమాసంహితు 


రామ, రామచంద్ర, రామభద్ర అను నీమంత్రములలో దేనినైనను 
జీవితాంతమువరకు జపించు వునుజుడు జీవన్ముక్తుడు గాగలడు 
సంశయము వలదు 

యః కర్ణాంజలి సంపుటైరహరహస్సమ్యక్పిబత్యాదరాత్‌ 

వాల్మీ కేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు । 

జన్మవ్యాధి జరావిపత్తిమరణైరత్యంతసోప ద్రవం 

సంసారం స విహాయ గళ్ళృతి వుమాన్‌ విష్ణోః పదం శాశ్వతమ్‌ ॥ 

(ఉమాసయితు 

ఏ మనుష్యుడు, వాల్మీకిమహర్షియొక్క ముఖపద్మమునుండి లభించిన 
రామాయణమను మధువును తన కర్ణపుటమనెడు దోసిలితో ప్రతిదినము 
సాదరముగా గ్రోలుచుండునో, అతడు జననమరణ జరావ్యాధులతో మిగుల 
నుపజ్రవకరమగు సంసారమును వీడి శాశ్వతవుగు మోక్షధామమును 
జేరుచున్నాడు 


శతకోటి ప్రవిస్తీర్ణమేతద్రామాయణం మహత్‌ | 
మల్ఫొకే విష్ణులోకే చ సత్యలోకే పరన్తప ॥ (బవ్మాండపురాపుణము) 
పరమశివుడు నారదమహర్షికి చెప్పినది పరంతపుడవగు నారదా! 


ప్రచార ప్రాశస్త్యము 461 


పరమ పావనమగు నీ రామాయణము నేనుండు కైలాసమునందును, 
వైంరమునం దును, సత్యలోకమునందును శతకోటి శ్లోకములతో ప్రఖ్యాతమై 
యున్నది 

నందిశ్వరాదశ్చణవమహం రామాయణం పురా । 

విష్వక్సేనా త్తథా విష్ణుః శృణోతి చరితం సదా ॥ 

మార్కండేయాత్‌ పద్మజోఐ_పి శృణోతీమం మహామనుమ్‌ ॥ 

(బ్రహ్మాండ పురాణం) 

పూర్వము నే నీ రామాయణమును నందిశ్వరునివలన వింటిని, అట్లే 
విష్ణువు విష్వక్సేనునివలన సదా రామాయణమును వినుచుండును బ్రహ్మ 
గూడా మార్కండేయునివలన ఈ రామాయణ మహామంత్రమును శ్రవణము 
జేయుచుండును 


సంసారతాపయుక్తానాం జంతూనాం హతచేతసామ్‌ । 
శ్రీమద్రామాయణాఖ్యాన పీయూషం భేషజం స్మృతమ్‌ ॥ 


సంసారమనెడు జ్వరముతో గూడుకొన్నవారై వికలమనస్కులగు 
జీవులకు (శ్రీమద్రామాయణమను అమృతము జాషథముగా బేర్కొనబడినది 


న వేదైర్న తపోభిః స్నానతీర్ణాచరణైరపి | 

న కృదై, ర్నాశ్వమేధైెశ్చ న యజ్ఞైర్న వ్రతైరపి ॥ 

రామాయతై కళ్లోకస్య శ్రవణాద్యా గతిస్ప్ట్పృతా | 

నాస్తి నా స్తేవసా విప్ర! ఇత్యాజ్ఞా పారమేశ్వరి ॥ (బ్రహ్మాండ పురాము 

శ్రీమద్రామాయణమునందలి ఒక్కశ్లోకమును భక్తితోడ శ్రవణము 
చేయుటవలన గలిగాడు సద్గతి వేదాధ్యయనముచేగాని, తపస్సులచేగాని, 
తీర్థస్నానాదులచేగాని,  కృశచాంద్రాయణాదులచేగాని, అశ్వమేధములచే 
గాని, క్రతువులశచేగాని, వ్రతములచేగాని కలుగనేరదు, కలుగనేరదు అనునది 
పరమేశ్వరుని యాజ్ఞయై యున్నది 


462 (శ్రీమలయాళసద్లురు గ్రం ధావళి 


శృణ్వన్‌ రామాయణం భక్తా యః పాదం పదమేవ వా | 
న యాతి బ్రహ్మణః స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా ॥ 
(ఉమాసంహతు 
ఏ నరుడు రామాయణమునందలి శ్లోకపాదమునుగాని, పదము 
నైనను భక్తితో శ్రవణము జేయుచున్నాడో అతడు బ్రహ్మలోకమును 
బొందును. బ్రహ్మదేవునిచే పూజింపబడును 


రామాయణస్య వాక్యం వా పదం వా పదమేవ వా | 
భుక్త్యన్తే తు ప్రయుంజానో బ్రహ్మభూయాయ కల్పతే ॥ 


రామాయణములోని వాక్యమునుగాని, శ్లోకపాదమునుగాని, 
భోజనాంతమున పరించు నతడు బ్రహ్మత్వమును బొందుట కర్ణ 
డగుచున్నాడు 


(శ్రీరామప్రాతివదికమవశేనాపి సంగృణన్‌ । 

ముక్తిం ప్రాప్నోతి మనుజుః కిం పునర్చుద్దిపూర్వకమ్‌ ॥ 
(ఉమాసంహితు 

శ్రీరామ అను ప్రాతిపదికమును తెలియక ఉచ్చురించినను మనుజుడు 


ముక్తినొందుననగా తెలిసి యుచ్చరించిన ముక్తినాందు. ననుటలో 
'సందేహమేమి? 


చరితం రఘునాథస్య శతకోటి వ్రవిస్తరమ్‌ । 
వైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌ ॥ 


రఘురాముని చరిత్రము శతకోటి శ్లోకములతో విస్తరిల్లినది అందలి 
యొక్కొక్క యక్షరమున్ను మహాపాతకములను నశింపజేయును 


వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామినీ | 
వునాతి భువనం పుణ్యా రామాయణమహానది ॥ 


సుచార ప్రాశస్త ము 463 


పావనమైన రామాయణమును మహానది, వాల్మీకిముని యనెడు 
పర్వతము నందు సంభవించినదై రామభద్రుడనెడు సముద్రమును గుటించి 
ప్రవహించుచూ లోకమును పవిత్రము చేయుచున్నది 


వేదవేద్యే వరే వుంసి జాతే దశరథాత్మజే | 
వేదః ప్రాచేతసాదాసీత్సాక్షా ద్రామాయణాత్మనా ॥ 


వేదవేద్యుడగు పరమపురుషుడు దశరధపుత్రుడై జన్మించగా, వేదము 
వాల్మీకి మహర్షివలన శ్రీ మద్రామాయణరూపముగా నావిర్భవించెను 


వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః | 
శృణ్వన్‌ రామకథానాదం కో న యాతి పరాం గతిమ్‌ ॥ 


కవితావన విహారియగు వాల్మీకిముని సింహముయొక్క రామకధానాద 
మును వినుచు పరమగతియగు మోక్షధామమును జేరనివారెవరు? 


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |! 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 


శ్రీరాముని కౌసల్యాదేవి రామ యనియు, దశరధుడు రామభద్ర 
యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, మహర్షులు, రామబ్రహ్మమ 
నియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు 
సీతాపతి యనియు సంబోధింతురు అట్టి సీతారామునకు నమస్కారము 
శ్రీమహాభారతప్రశస్తె 
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశా(స్త్రృంబని యధ్యాత్మవిదులు వేదాంతమనియు 
నీతి విచత్షణుల్‌ నీతి శా(స్త్రృంబని కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్యసంగ్రహమని యైతిహాసికు లితిహాసమనియు 


పరమపఫౌరాణికుల్‌ బహువురాణ 'సముచ్చయంబని మహిగొనియాడుచుండ 
వివిధ వేదత్తత్త్వవేది వేదవ్యాసు డాదిముని పరాశరాత్మజుండు 


464 (శ్రీమలయాళసద్గురు గ్రంథావళి 


విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ జేసె భారతంబు. 


ఆయురర్హులకు దీర్జాయుర వాప్తియు నర్జార్హులకు విపులార్టములును 
ధర్మార్డులకు నిత్యధర్మసం ప్రాప్తియు వినయార్జులకు మహావినయమతియు 
పుత్రారులకు బహుపుత్రసమృద్దియు సంపదర్హుల కిష్టసంపదలును 
గావించు నెప్పుడు భావించి వినుచుండువారలకిమ్మహాభారతంబు. 
భక్తి యుక్తులైన భాగవతులకు (శ్రీవల్లభుండు భక్తవత్సలుండు 
భవభయంబు లెల్ల బాపి యిష్ట్రార్థ 'సంసిద్ది గరుణతోడ జేయునట్లు 


అమల సువర్ణశృంగఖురమై కపిలంబగు గోశతంబు ను 
త్తమ బహువేదవివులకు దానము సేసిన తతృలంబు, త 
థ్యమ సమకూరు భారత కథా శ్రవణాభిరతిన్స్‌ మదీయ చి 
త్రము ననిశంబు భారతకథా(శ్రవణ ప్రవణంబ కావునన్‌. 


అమలిన తారకాసముదయంబుల నెన్నను, సర్వ వేదశా 

(న్తుముల యశేషసారము ముదంబున బొందను, బుద్ది బాహు వి 
క్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సము 

ద్రము దతీయంగ నీదను విధాతృన కైనను నేరబోలునే. 


బహుభాషల బహువిధముల, 
బహుజనములవలన వినుచు భారత బద్ద 
స్పృహులగువారికి నెప్పుడు, 
బహుయాగంబుల ఫలంబు పరమార్ధమగున్‌. 


శ్రీమద్భారవతమాహాత్య్యము 
సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రధోతజే । 
ఆహైతుక్యగప్రతిహతా యయా£_£_త్మా సుప్రసీదతి ॥ 


ఏ ధర్మమువలన జనులకు భగవంతునియందు న్నిక్లీతుకము, 
నిర్విమ్నము నగు భక్తి గలుగునో, ఏ యనన్యభక్తిద్వారా అంతఃకరణము 


్ష 


ర ప్రాశస్త్యము 465 


శ 


నిర్మలమగునో, అదియే భక్తులకు సర్వోత్మృష్టమగు ధర్మము 


వాసుదేవే భగవతి భక్తియోగః [వయోజితః | 
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్‌ ॥ 


భగవంతుడగు వాసుదేవునియందలి భక్తియోగము శీఘ్రముగా 
వైరాగ్యమును, జ్ఞానమును గలిగించుచున్నది 


శ్రుతమప్యౌవనిషదం దూరే హరికథామృతాత్‌ । 

యన్న సన్తి ద్రవచ్చిత్త (ప్రేమాత్రుపులకోద్గమాః ॥ 

ఏ మనుజునకు భగవత్కధామృతము నాస్వాదించుచుండగా హృద 
యము ద్రవించుట, ఆనందబాప్ప్రములు రాలుట, రోమాంచము గలుగు ట 
లేదో, అట్టివాని యుపనిషడ్విద్య అనుభవరహితమైన పరోక్షజ్ఞానమే యగుచు 
న్నది (ఆనంద బాష్పాదులు గల్లించు హరికధామృతముకంటె అవి లేని 
ఉపనిషదాది శ్రవణము మేలైనది గాదు 


వద న్తి తత్తత్త్వవిద స్తత్త్వం యజ్ఞానమద్వయమ్‌ | 

బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే ॥ 

ఏ యద్వితీయమగు జ్ఞానము బ్రహ్మమనియు, పరమాత్మ యనియు, 
భగవానుడనియు చెప్పబడుచున్నదో, ఆ జ్ఞానమునే తత్త్వదర్శులగు జ్ఞానులు 
పరతత్త్వముగా జెప్పుచున్నారు 


తథ్ర్రద్రధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా | 

పశ్యన్వాత్మని చాత్మానం భక్తా శ్రుత గృహీతయా ॥ 

బ్రహ్మము పరమాత్మ భగవానుడు మున్నగు శబ్దములచే వ్యవహరింప 
బడు పరతత్త్వమునందు శ్రద్దధానులగు మునులు జ్ఞానవైరాగ్య యుక్తము, 
భగవత్కధాశ్రవణ ప్రాప్తము నగు పరమభక్తితో అంతరాత్మయందుగల 
పరమాత్మను దర్శించుచున్నారు 


466 (శీమలయాళసద్ల్గురు గ్రంధావళి 


తస్మాదేకేన మనసా భగవాన్‌ సాత్వతాం పతిః । 

శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యశః ॥ 

భక్తిీహీనమగు ధర్మము నాచరించుట కేవలము శ్రమయే యగును 
కావున భగవంతుడగు కృష్ణపరమాత్మను గుఆీించి ఏకా([గ్రచిత్తులై 
వినవలయును కీర్తించవలయును ధ్యానము చేయవలయును, (ప్రతిదినము 
పూజ చేయ వలయును 


వాసుదేవపరా వేదా వాసుదేవవరా మఖాః | 
వాసుదేవవరా యోగా వాసుదేవపరాః (క్రియాః ॥ 
వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః । 
వాసుదేవవరో ధర్మో వాసుదేవపరా గతిః ॥ 


వేదములు, యజ్ఞములు, యోగములు, (క్రియలు, జ్ఞానము, తపస్సు, 

ధర్మము, సద్గతి మొదలగువాని కన్నింటికిన్ని పరమలక్ష్యమగు గమ్యస్థానము 
వాసుదేవుడగు భగవాను డొక్కడే యగుచున్నాడు 

నిగమకల్పతరోర్లలితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతమ్‌ । 

పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః ॥ 

వేదకల్పవృక్షవిగళితమై శుక ముఖ సుధాద్రవమున మొనసియున్న 

భాగవత వురాణ ఫలరసాస్వాదన పదవి గనుడు రసిక భావవిదులు. 

వేదమనెడు కల్పవృత్షమునుండి గళితమైనది, శుకముఖ సుధారస 
సంయుతమైనదియు నగు భాగవత ఫలరసమును రసజ్ఞాలు, భావుకులు నగు 
భక్తులు మోకసిద్ది కలుగువజకు యావజ్జీవము నాస్వాదింపుడు 


ఆత్మారామాళ్ళ మునయో నిర్లన్హా అవ్యురుక్రమే । 
కుర్వన్హ్య హైతుకీం భక్తిమిళ్టంభూతగుణో హరిః ॥ 


ఆత్మానుసంధానపరులగు మునులు శాంతాత్ములయ్యును భగ 
వంతుని యందు నిషమ్మామభక్తి గలిగియుంటున్నారు. విష్ణువిట్టి కళ్యాణగుణ 


‘ts 
శ 


ర (ప్రాశస్త్వము 467 
విశిష్టుడై యున్నాడని యెటుంగవలయును 


శృణ్వాతాం స్వకథాః కృష్ణః పుణ్య శ్రవణకీర్తనః | 
హృద్యంతస్పా హ్యభద్రాణి విధునోతి సుహృత్పతామ్‌ ॥ 


పుణ్యశ్రవణకీర్తనుడు, సజ్జనహితకారియగు కృష్ణభగవానుడు తన 
కధలను వినువారియొక్క హృదయములలో నుండి కామాదివిషయ 
వాసనలను నశింపజేయుచున్నాడు 


ధర్మస్ప్వనుష్టితః వుంసాం విష్వక్సేనకథాసు యః | 
నోత్సాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్‌ ॥ 
భగవత్కధలయందు నిచ్చను గలుగజేయజాలనియెడల అట్టి ధర్మము 


నెంత యనుష్టించినను కేవలము శ్రమయే మిగులునుగాని, ప్రయోజనము 
గలుగదు 


విష్ణునామా స వేదేషు వేదా న్తేష చ గీయతే | 

ఏష ఏవ మహాన్‌ శబ్దో మైత్రేయ! భగవానితి ॥ 

విష్ణునామముతో భగవానుడు వేదములయందును, వేదాంతము 
లయందును కీర్తింపబడుచున్నాడు ఓ మైత్రేయా! భగవాన్‌ అనబడు నీశబ్దమే 
సర్వోత్తమమై యొప్పుచున్నది 

ఏవం (ప్రసన్నమనసో భగవద్నక్తి యోగతః । 

భగవత్త త్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే ॥ 


భక్తియోగమువలన శాంతచిత్తుడైన ముక్తసంగునకు భగవత్సాక్షాత్కా 
రము గలుగును 


అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా । 
వాసుదేవే భగవతి కుర్వన్యాత్మ ప్రసాదినీమ్‌ ॥ 


కావుననే తత్తువిదులు నిరంతరము పరమానందముతో భగవానుడగు 


468 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వాసుదేవునియందు అంతఃకరణమును పరిశుద్ధము చేయునట్టి భకీ 
గలిగియుంటున్నారు 


భేజిరే మునయో2_థాగగ్రే భగవ న్రమథోత్షజుమ్‌ | 
సత్త్వం విశుద్ధం కేమాయ కల్పన్తే యే2...ను తానిహ ॥ 


పూర్వము మునులు విశుద్దసత్త్వమూర్తియు, అధోత్షజాడునగు 
భగవంతుని సేవించిరి కావున ఎవరు పురాతన మహర్షుల ననుసరింతురో 
వారీసంసారమున శ్రేయస్సును బొందగలరు 
శ్రీవిష్ణు సహస్రనామ సోత్రమునందలి 
ఉత్తర పరిక 


ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః । 

నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ్రకీర్తితమ్‌ ॥ 

కీర్తింపదగిన పరమాత్ముడగు విష్ణుమూర్తియొక్క దివ్యవుగు 
సహస్రనామస్తోత్రము సంపూర్ణముగా కీర్తింపబడినది 


య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‌ । 

నాశుభం ప్రాప్నుయాత్కించిత్సో2.ముత్రేహ చ మానవః ॥ 

ఏ మనుజు డీసహస్రనామస్తోత్రము నెల్లప్పుడు వినుచుండునో, ఏ 
మానవుడు పరించుచుండునో, వారిరువురు ఇహలోకమునందును, 
పరలోకమునందును ఎట్టి అశుభమును పొందరు. 


వేదాంతగో బ్రాహ్మణస్సాత్‌ క్షత్రియో విజయీ భవేత్‌ । 

వైళ్యో ధన సమృద్దస్స్యా చ్చూద్రస్సుఖమవాప్షుయాత్‌ ॥ 

బ్రాహ్మణుడు( బ్రహ్మనిష్పుడు) వేదాంతార్దజ్ఞు డగును క్షత్రియుడు 
విజయసంపన్నుడగును వైశ్యుడు ధనసమృద్దిని బొందును శూద్రుడు 
సుఖము నొందును 


470 (శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


దుర్గాణ్యతితరత్యాశు పురుషః వురుషోత్తమమ్‌ । 
స్తువన్నామసహ ్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 


పురుషోత్తముడగు భగవానుని భక్తియుక్తుడై సహ(స్రనామస్తోత్రముతో 
నిత్యము నుతించు పురుషుడు దాటనలవిగాని దుర్గములను ( ఆపదలను) 
సైతము శీఘ్రముగా దాటిపోగలడు 


వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః | 
సర్వపాప విశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్‌ ॥ 


వాసుదేవు నాశ్రయించి, వాసుదేవునే పరమదైవతముగా భుజించు 
మనుష్యుడు సమస్తపాపములనుండి విముక్తుడై పరిశుద్దాత్ముడై సనాతనమగు 
పరబ్రహ్మమును బొందుచున్నాడు 

న వాసుదేవభక్తానామళుభం విద్యతే క్వచిత్‌ । 

జన్మమృత్యు జరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 

విష్ణుభక్తుల కెచ్చటను అశుభము గలుగదు జననమరణములవలన, 
జరావ్యాధులవలన భయిము గలుగదు 

ఇమం స్తవమధీయాన శ్రద్దా భక్తి సమన్వితః । 

యుజ్యేతాత్మా సుఖక్షాంతి (శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 

శ్రద్దాభక్తులతో నీ వాసుదేవ సహస్రనావముస్తవము నధ్యయనము 
జేయునతడు తాను సుఖమును, క్షమను, (శ్రీని, ధైర్యమును, స్మృతిని, కీర్తిని 
జెందును. 

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః । 

భవ న్లి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ 


కృతపుణ్యులగు భగవద్భక్తులకు క్రోధము, మాత్సర్యము, లోభము, 
ఆశుభమతి మొదలగు మలిన గుణములు గలుగనేరవు 


ప్రచార ప్రాశస్వము 471 


ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః | 

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 

స్వర్గము, సూర్య చంద్ర నక్షత్రములతో గూడిన యాకాశము, 
దిక్కులు, భూమి, సముద్రము అనునివి వుహాత్ముడగు వాసుదేవుని 
మహిమచే నిలివియుంటున్నవి 


ససురాసుర గంధర్వం సయక్షోరగరాక్షసమ్‌ । 

జుగద్వశే వర్తతే£_.దః కృష్ణస్య సచరాచరమ్‌ 1 

దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, ఉరగులు, రాక్షసులు, 
గలయీ చరాచరప్రపంచము కృష్ణపరమాత్ముని వశమునందు జీవించు 
చున్నది 

ఇంద్రియాణి మనోబుద్రిస్సత్తం తేజో బలం ధృతిః । 

వాసుదేవాత్మకాన్యాహుః చేత్రం చేత్రజ్ఞ ఏవ చ ॥ 

ఇంద్రియములు, మనస్సు, బుద్ది, సత్త్వము, తేజస్సు, బలము, ధృతి, 
క్షేత్రము, కేత్రజ్ఞాడు అనునివి వాసుదేవ స్వరూపములని చెప్పుదురు 

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పితః 1 

ఆచార[ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 

సర్వశా(న్ర్రములకు నాచారము ప్రధానముగా విధింపబడినది 
ఆచారమునుండి ధర్మమేర్పడినది ధర్మమున కధిపతి విష్ణువు 


బుషషయః పితరో దేవా మహాభూతాని ధాతవః | 
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌ u 


బుషులు, పితృదేవతలు, దేవతలు, పంచభూతములు, సప్తథాతు 
వులు, స్టావరజంగ మాత్మకమగు నీ జగత్తు నారాయణునివలన గలిగినది 


యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాళ్ళిల్పాది కర్మ చ ! 


472 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


వేదాశ్శాస్తాణి విజ్ఞాన మేతత్సర్వం జనార్దనాత్‌ ॥ 


యోగము, జ్ఞానము, అట్లే సాంఖ్యము, విద్యలు, శిల్పము మున్నగు 
కళలు, వేదములు , శాన్ర్రములు మొదలగు నీ విజ్ఞానమంతయు జనార్హనుని 
వలన ఉద్భవించినది 


ఏకో విష్ణర్మహద్బూతం పృథగ్ఫూతాన్యనేకశః | 
త్రీన్‌ లోకాన్‌ వ్యాప్య భూతాత్మా భుం క్తే విశ్వభుగవ్యయః ॥ 
కేవలుడు, సర్వభూతాత్మాడు, విశ్వరక్షకుడు, అవ్యయుడు నగు విష్ణు 
మూర్తి మహాభూతములు, మటీయు ననేక జీవరాసులుగల మూడు లోకము 
లను వ్యాపించి పరిపాలించుచున్నాడు 


ఇమం స్తవం భగవతో విష్టోర్వ్యాసేన కీర్తితమ్‌ । 
పరేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రావ్రుం సుఖాని చ ॥ 
ఏ పురుషుడు సుఖములను, శ్రేయస్సును బొందగోరునో, అతడు 
వ్యాసమహర్షి ప్రోక్తమగు నీ విష్ణుభగవానుని స్తోత్రమును పరింపవలయును 


విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్‌ । 
భజన్తి యే పుష్కరాత్షం న తే యా న్లి వరాభవమ్‌ ॥ 
న తే యాన్తి పరాభవమోన్నమ ఇతి ॥ 


లోకాధిపతి, నాశరహితుడు, అజాడు, విశ్వేశ్వరుడు నగు వాసుదేవుని 
సేవించువారు పరాభవమును జెందరు పరాభవమును చెందరు 
ఓంకారస్వరూపుడగు భగవానునకు నమస్కారము 


అధేశ్వరస్తుతి ప్రార్ధనా 
యాచనా సమర్పణోపాసనా విద్యావిషయః । 


స్తుతి విషయస్తు యో భూతం చేత్యారభ్యోక్షో వత్యతే చ ! 
అధేదానీం ప్రార్థనా విషయ ఉచ్యతే ॥ 


ప్రచార ప్రాశస్త్యము 473 


తేజోణ_సి తేజో మయి దేహి,వీర్యమసి వీర్యం మయి దేహి 
బలమసి బలం మయి దేహి, ఓజో2_స్యోజో మయి దేహి! 
మన్యు రసి మన్యుం మయి దేహి, సహో౭ సి సహో మయి దేహి 
(యజూ. ఆ.౧౯. మం౯ా 
మయీదమింద్ర ఇంద్రియం దధాత్వస్మాన్‌ రాయో మఘవానః న చంతామ్‌ । 
అస్మాకం సంత్వాశిషు సత్యా నః సంత్వాశిష। 
యాం మేధాం దేవగణాః పితరశ్పోపాసతే | (యజు. అ. ౨. మండ. ౧€) 
తయా మామద్య మేధ యగ్నే మేధావినం కురుస్వాహా ॥ 
(యజాు. ఆ. 3౨.మం.౧౪.) 


గణిత విద్యాసూచనానంతరము ఈశ్వర ప్రార్ధన, యాచన, సమర్పణ, 
ఉపాసనావిషయము, తేజో౭_సీత్యాది మంత్రములందలి విశేషము- ఆ 
సందర్భ ములెల్ల ముందర లిఖింతము కాని యో భూతం చ అను 
ముంత్రములందు ఈశ్వరస్తుతి కలదు ఆ యంశము వెనుక కొంత 
వ్యాఖ్యానించితిమి శేషించినభాగము ముందు వ్యాఖ్యానింతుము ప్రకృతము 
ప్రార్ధనావిషయము నుశ్లోఖించెదము 
తేజేఇ_సి -హే పరమాత్మా! నీవు ప్రకాశ స్వరూపుడవు మా హృద 
యములందును విజ్ఞానరూపమగు వెలుగును కృపతో నిలుపుము వీర్యమసి 
- జగదీశ్వరా! నీ వనంతపరాక్రమవంతుడవు మమ్మును సంపూర్ణ పరాక్రమ 
శాలుర జేయుము బలమసి -ఈశ్వరా! నీవు బలయుతుడవగుట, అను 
(గ్రహించి మా శరీరములను, ఆత్మను, పూర్ణబలవంతముల సలుపుము, 
ఓజో౭_సి - ఓ సర్వశక్తిమాన్‌! నీవు సకల సామర్ధ్యములకు నివాసస్థానము 
యధోచిత సమర్ధతను మా యందు నిలుపుము మన్యురసి -దుష్టత్రాస 
కరదుష్టజీవులయెడ, దుష్కర్మల దెస నీవు క్రుద్దుడవు మాయందిరెంట 
'కోధస్వభావము నిలుపుము సహో సి పరమేశా! -ఈవు సర్వమును 
'సహించు స్వభావము కలవాడవు నాస్తికుల దౌష్ట్రవ్యవహారములను సహిం 
చుచున్నావు అట్టిదే 'సహనశీలము మాకిమ్ము సుఖ, దుఃఖ, హాని, లాభ, శీత, 
ఉష్ణ క్షుధా, తృషలనుు యుడ్డాదులను, సహింపగల సహనము మాకిమ్ము 
F31 


474 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


శుభగుణములను దయచేయుము ఆశుభగుణములకు దూరముగ 
మమ్ముంచుము మయీదమింద్ర! - ఉత్తమైశ్వర్యయుక్త, పరమాత్మా! మా 
మనస్సును సుస్వభావమిళత మొనర్చి స్టిరపరపుము త్రోత్రాదీంద్రియములు 
దౌష్ట్రవృత్తాంతముల కొగ్గని యట్టు లుత్తమముల నొనర్భుము ఉత్తమేం 
డ్రయముల నిమ్ము ఇచ్చి సర్వోత్తమగుణముల సైతము జంటింపుము 
ఆస్మా౯రాయే అపారధనవా౯! -భగవంతా! మమ్ము శ్రెష్టధనవంతుల 
జేయుము ( నిందనీయమగు సంపద అవాంఛనీయము.) అట్టి రాజ్యము 
శాశ్వతముగ ప్రసాదింపుము 


“సచంతా? మ్మనునది మనుష్యుల కిశ్వరాజ్ఞు హేమనుష్యులారా! 
మీరు సర్వకాలములం దుత్తమగుణములను గ్రహింవుడు ఉత్తమ కర్మలనే 
సర్వదా చేయుడు 


అస్మాకం -హే పరమకారుణికా! మాకాంక్షలు సర్వకాలములందు 
సత్య ములే యగునట్లనుగ్రహింపుము సత్యకర్మలనే కావింప నిచ్చలు 
పుట్టునట్టు ప్రసాదింపుము భూరిరాజ్య వేర్పరచుకొని చక్రవర్తిపదవీ 
భారవహన యోగ్యత మాయెడ స్థిరపరపుము. యాం మేధామ్‌ -హే 
పరమాత్మా! అత్యం తము ఉత్తమమైనది సత్యవిద్య, దానిని ధరించుటకు 
బుద్ది మొదట యోగ్యము కావలెను ఆ మేధాబుద్దిని మాకిడుము దాని 
ప్రతాపముచే మేము విద్వాంసుల(దేవతలు వుగుదుము జ్ఞానుల 
(పితరుల మయి, సర్వకాల సర్వావస్టల మేము నిన్నును పాసింతుము 


అత్యంతము దివ్యులుచ్చరింపదగి లోకక్షేమ కరాద్ద గర్భ్చితమైనది 
స్వాహా-శబ్దము ఈ శబ్దముపట్ల నిరుక్తకారుని వుతమిది ఈయనకే 
యాస్కముని యనిపేరు స్వాహా - శబ్దమున కనేకార్టములు చూపెను 
ఇటవానిని చూపుదుము 


సు ఆహేతీ వా - ఎల్లవేళల సర్వులకు మేలై, ఇంపైన కల్యాణకరమైన 
ప్రియవచనము నుచ్చరింపవలెను భిన్నవచనము వెడలరాదు స్వావాగా 


ప్రచార ప్రాశస్త్యము 475 


హేతీవా - తమ తమ జ్ఞాన మధ్యమున స్సురించుచుండు, స్వకీయవాక్యమునే 
మనుష్యులు వాగింద్రియముతో వచింపవలెను తద్విరుద్దము తగదు స్వం 
ప్రాహేతీవా - స్వకీయ పదార్ధములనే స్వత్వములని చెప్పవలెను 
అన్యముపట్ల కాదు అనగా ధర్మ సమ్మతమైన యత్నమున 
పదాగ్దమెంత తమకు ప్రాప్తించునో, దాననే తృప్తీకలుగువలెను స్వాహుతం 
-సుగంధ ద్రవ్యముల చక్కగ సవరించి, దినప్రతిదినము హోవుము 
సలుపవలెను మిధ్యావాదము విడచిపెట్టి, నిరంతరము సత్య మునే 
సముచ్చరింపవలయునని సయితము స్వాహా - శబ్దము నిర్ణయించు చున్నది. 


యథేమాం వాచం కల్యాణీ మావదాని జనేభ్యః 
బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ స్వాయ చారణాయ ॥ 


ఈ వేదావాణి బ్రాహ్మణులకు వలెనే క్షత్రియులకు, క్షతియుల కెట్టట్లు 
వెశ్యులకు, శూద్రులకు, తమ తమ పుత్రులకు, భృత్యులకుఅతిశూ ద్రులకు 
సైతము సమానముగ వర్తించును ఇది శుక్ష యజుర్వేదము నందు కలదు 


శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్రైతి శూద్రతామ్‌ | 
తత్రియాజ్ఞాతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవ చ ॥ (మనుస్యృతి 
ఏ వర్ణమునకు తగినగుణముండునో, ఆ వర్ణ్లమున కతడుచెంది, 
తదధికారమునుకూడా పొందుచున్నాడు ఇట్లు బ్రాహ్మణుడు శూద్రుడు, 
శూద్రుడు బ్రాహ్మణుడు కాగలరు 
ఆపస్తంబ సూత్రము 

ధర్మచర్యయా జఘన్యో వర్ణః పూర్వం 

పూర్వం వర్ణమాపద్యతే జాతి పరివృత్తా ! 

అధర్మచర్యయా పూర్వో వరో జఘన్యం 

జఘన్యం వర్ణ్లమాపద్యతే జాతిపరివృత్తా ॥ 


శూద్రుడు సత్యధర్మాచరణవువలన క్షత్రియ, చెళ్య(లాహ్మణ 


476 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


వర్ణములందుపవిష్టు డగుచున్నాడు ఆయా వర్ణముల సమస్తాధికారము లతని 
కుండును పూర్వము బ్రాహ్మణ వర్ష్ణస్తుడజైనవా డథర్మాచరణము చేత 
శూద్రవర్షమున పరిగణించబడును (క్రియాపరివర్పన విధిచేత, ధర్మాచరణ 
ముత్తమవర్ణ్హమున నిలుపును జాతి, పరివర్తనముతో కూడినది 


రవిర్యాయుర్యథా వృష్టిః లోకానాం హితకారణమ్‌ । 
తథా భవ న్లి వేదాశ్చ సర్వేషాం మోక్షసిద్ర్ధయే ॥ (బ్రహ్మవిద్య) 


సూర్యుడు, వాయువు, అగ్ని, జలము, భూమి, ఆకాశము ఈ 
పంచభూ తములు సమస్త మానవులయొక్క దేహ సుఖమునకు ఎట్లు 
ఏర్పడియున్నవో, ఆలాగున వేదములున్నూ సవుస్త మానవులయొక్క 
ఆత్మసుఖముకొఅకు అనగా మోక్షముకొటకు సమానముగానే ఏర్పడి 
యున్నవి. 


ఏక వర్ణమిదం పూర్ణం విశ్వమాసీద్యుధిష్టిర ! 
కర్మక్రియా విశేషేణ చాతుర్వర్హ్యం (వ్రతిస్టితమ్‌ ॥ (మహాభారతము. 


ఓ ధర్మరాజా! మొట్టమొదట ఆర్యజాతి ఒకటిమాత్రమే యుండెను 
తరువాత సత్త్వ రజోమిశ్రతమో గుణములచే చాతుర్వర్థ్యము ఏర్పడెను 


చాతుర్వర్హ్యం మయా స్నష్టం గుణకర్మవిభా గళః | 

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్‌ ॥ (గీత) 

బ్రహ్మ, తత్రియ, వైశ్య శూద్రాది వర్ణచతుష్టయము సత్త్వరజోమి శ్ర 
తమో గుణములయొక్కయు, తపస్స్వాధ్యాయ శమోదమ అసత్యహింసాది 
కర్మము లయొక్కయు విభాగముచేత సృజింపబడినది అటువంటి సృష్టికి 
నేను కర్తను కాని వేరువిధముగా నన్ను కర్తనుకాని వానినిగాను, నాశము 
లేనివానినిగాను తెలిసికొనుము 


శూద్రోవి..పి శీలసంపన్నో గుణవాన్‌ బ్రాహ్మణోభవేత్‌ | 
బ్రాహ్మణో£_.పి క్రియాహీనః శూద్రాత్రత్యవరో భవేత్‌ ॥ 
(భాగవతము). 


ప్రచార ప్రాశస్త్యము 477 


శూ |[ద్రజన్మవుందు జన్మించినవాడై నను, శవుదవూదిె సద్గుణ 
సంపన్నుడై యుండినచో, వాడు బ్రాహ్మణుడే బ్రాహ్మణకులవుందు 
బుట్టినవాడైనను, సదాచార సద్గుణ దూరుడైనచో శూద్రునికన్న నీచుడని 
తలంపవలయును 


జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః । 

వేదపారాత్తు విప్రస్స్యాత్‌ బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః ॥ 

ఎవడుగాని జననముచే శూద్రుడును, ఆత్మసంస్కారాది కర్మముచే 
ద్విజుడును, వేదాధ్యయనముచే విప్రుడును బ్రహ్మజ్ఞానము కలుగునప్పుడు 
బ్రాహ్మణుడును అగుచున్నాడు మానవులందటున్ను శైశవావస్టలో శుచి, 
ఆచార సంస్కారము లేనందుచే శూద్రులని చెప్పడమైనది మజల సంస్కార, 
వేదాధ్యయన, ఆత్మజ్ఞానములచే బ్రాహ్మణత్వము నొందుచున్నారు ఇట్టి 
సంస్కారముండిన ఈ మానవులందజు ఎంతో ఉచ్చపస్టితిలోనికి రావలసినవా 
రలుగా నుండిరి అట్టి సంస్కారము చేయువారు లేనందుచే ఇంతదీనావస్ట 
కలిగెను 


జ్ఞానయజ్లోడుపేనైవ బ్రాహ్మణోవా£_న్యజో£_పి వా | 
సంసారసాగరం తీర్వా ముక్తి పారం హి గచ్చతి ॥ 


ఏలాగున నావచేత బ్రాహ్మణుడుగాని, ఆంత్యజుడుగాని, సాగర 
మును దాటి ఆవలి ఒడ్డు చేరుచున్నారో, ఆలాగున ఆత్మజ్ఞానమనెడు ఓడలో 
బ్రాహ్మణుడుగాని, అంత్యజుడుగాని ప్రయాణముజేసి సంసారసాగరమును 


తరించి మోక్షమనెడు దరిని జేరగలుగును 


పరోపకారలక్షణము 


పిబన్తి నద్యస్స్వయమేవ నామ్బః 
స్వయం న ఖాదన్తి ఫలాని వృక్షాః | 


478 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


నాదన్తి 'సస్యాని చ వారివావిః 
వరోపకారాయ సతాం విభూతయః ॥ 


నదులు జలమును వహించుకొనిపోయినను పానము చేయుటలేదు 
వృతముఫల పుష్పములను వహించుచున్నప్పుటికిన్ని అనుభవించుటలేదు 
మేఘములు వరములను వహించి జలమును వర్దించుచున్నప్ప టికి ని 
కేత్రఫలమును తినుటలేదు ఆలాగుననే మహాత్ముల విద్యాధనము 
పరోపకారముకొటికే అగుచున్నది 


మనుష్యులలో మూడు తరగతులు గలవారున్నారు 1 దేవ 
మనుష్యులు, 2 మనుష్యమనుష్యులు, ౩ అసుర మనుష్యులు లేక పశుజన్మ 
గలవారు దేవవునుష్యుడు తన సకలమున్నూ పరోపకారముకొటికే 
వినియోగపరచును అందువల్లనే అట్టివారిని దేవతలవలె పూజించుదురు 
రెండవవాడు ఒక్కరికి ద్రోహమున్ను, ఉపకారమున్నూ కలుగ జేయడు 
ఉండేదానిలో కొంచము మాత్రము పరోపకారము చేయును మూడవవాడు 
ఒకరికుపకారము చేయక పోవుటయేగాక, అపకారమే చేయుచుండును. ఇట్టి 
వారిని దైత్యరాక్షస, మృగవర్గములలో చేర్చడమైనది (శ్రీబుద్దదేవుడు, 
శ్రీఏసుక్రీస్తు, శ్రీశంకరాచార్య, రామానుజ, మధ్వాచార్య ప్రభృతులు, 
గాంధీగారున్నూ దేవమనుష్య శ్రేణిలో చేరినవారు కావుననే అట్టివారలను 
దేవతలవలె పూజించుదురు 


xx 
అమరకోశము - గురుబాలవ్రబోధిక 
సన్నాసి లక్షణము 
సమ్యక్‌ న్యాసః= సన్న్యాసః, బాగుగ త్యజించుట, లెస్సగా సమస్తమును 


త్యజించువాడు సన్నాసి యగును బాగుగ ఉంచుట. పరమాత్మయందు 
మనస్సును బాగుగ నుంచువాడు సన్నాసి యగును 


ప్రదూర (ప్రాశస్త్యము 479 


భితుః పరివ్రాట్‌ కర్మష్టీ పారాశర్యపి మస్కరీ ॥ 

1 భితతే ఇతి భిక్షుః = భిక్ష - భికాయాం = భికాన్నముచే జీవించువాడు 

2 పరిత్యజ్య సర్వం వ్రజతీతి పరివ్రాట్‌ = వ్రజ - గతౌ, అన్నిటిని 
పరిత్యజించి పోవువాడు 


౩ కర్మందబుషిప్రోక్త మాత్రమధీత ఇతి కర్మష్టీ = కర్మందుడను బుషి 
చెప్పిన సూత్రముల నధ్యయనము చేయువాడు 


4 పారాశర్యప్రోక్తనూ త్రమధితే పారాశరీ = వేదవ్యాసమహర్షులవారు 
చెప్పిన సూత్రముల నధ్యయనము చేయువాడు 


5 మస్కరో వేణుదండః సో౭స్యాస్తీతి మస్కరీ = మస్కరమనగా 
వెదురుగడ ఇదిగలవాడు (మాకరణశీలః కామ్యకర్మ ప్రతిషేధపరో వా 
మస్కరీ) కామ్యకర్మములను ప్రతిషేధించు స్వభావము గలవాడు అనగా 
దండిసన్యాసి ఇవి ఐదు సన్వ్యాసిపేర్లు 

పరివాట్‌ - అని సన్యాసికి పేరుగలదు సమస్తమును పరిత్యజించి, 
లోకములో ధర్మమును బోధించి, తిరుగువాడని అరమ 

1 తపోల_స్యాస్తీతి తపస్వీ = తపస్సుగలవాడు తాపసః 

2. పరంబ్రహ్మజ్ఞానం కాంక్షత ఇతి పారికాంక్షీ = పరవునగా 
పరబ్రహ్మజ్ఞానము దానిని గోరువాడు ఇవి తపస్సుగలవాని పేళ్లు 


1 వాచం నియచ్చతీతి వాచంయమః = యమ ఉపరమే = వాక్కును 
నిలుపువాడు 


2 మన్యతే ఇతి మునిః = మన = జ్ఞానే, జ్ఞానముగలవాడు, ఇవి 
మౌనవ్రతముగలవాని పేర్లు 


ఓమ్‌ తత్‌ సత్‌ 
xxx 


యాం త్రూాత్లూ లె 
చువ్నవింత్రయముంం 


ర 


మంగళమ్‌ 


ఓమ్‌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్‌ | 
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥ 


ఓమ్‌ హరలీలావతారాయ శంకరాయ పరౌజసే | 
కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః ॥ 


ఓమ్‌ కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్‌ । 
వేదాబ్దభాస్కరం వందే శమాదినిలయం మునిమ్‌ ॥ 

ఓమ్‌ బ్రహ్మణే మూర్తిమతే శ్రుతానాం శుద్ది హేతవే | 
నారాయణయతీంద్రాయ తస్మై (శ్రీగురవే నమః ॥ 


ఓమ్‌ నమళ్షీ వేంకటేశాయ శుద్దజ్ఞాన స్వరూపిణే 1 
వాసుదేవాయ శాంతాయ (శ్రీనివాసాయ మంగమ్‌ ॥ 


1. కర్మవిర్ణయము 


మోక్షేచ్చ గలవారు తవుకు గలుగు సుఖదుఃఖాదులయందు 
మోదఖేదములను జెందక అవి కర్మాధీనులమని తలంచి మలిన వాసనావశమై 
విషయములతోగూడి ప్రవర్తించెడు వునస్సును జ్ఞానవైరాగ్యములచే 
వానినుండి మరలించి పరమాత్మధ్యానమందుగాని, లేక భగవత్‌ చరణార 
విందములయందుగాని లేక సద్గురు స్వరూప థ్యానమందుగాని నిలుప 
వలెను కర్మాధీనములని తలంచి ఇంద్రియాది విషయములకు లోబడినవారు 
కోటిజన్మ లెత్తినప్పుటికిని బహుదుఃఖ కరమైన జనన మరణ ప్రవాహము 
నుండి శాశ్వత సుఖకరమైన మోక్షమనెడి దరిని జేరి జన్మరాహిత్య మను 
పదవిని బొంద నేరరు 


484 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


అనగా కర్మమునకు లోబడకూడదు కర్మ శబ్దమునకు మాయ, 
అవిద్య, అజ్ఞానము, వాసన, వృత్తి, మనస్సు - మొదలైన పేర్ణుగలవు కర్మము 
యొక్క గతి అతిసూక్మము దానియొక్క రహస్యమేమి యన వర్తమానకాల 
మందు జరుగు సుఖముగాని, దుఃఖముగాని, కలిగినను ప్రారబకర్మముచే 
కలిగినదని తలచుకొని దానికి లోబడి యుండవలెను (అనగా కర్మమున 
కథినముగా నుండవలెను కాని ఇప్పుడు చేయు కర్మముమాత్రము తన 
కధీనముగా నుండవలెను అనగా, చెడువిషయములలో సంచరించెడి 
మనస్సును అనుగమింపగూడదు ఇది ప్రవృత్తి మార్గస్థులకు కష్టముగా 
తోచినను, నివృత్తిమార్గస్థులలో జితేంద్రియులగు ధీరలకు కష్టము కానేరదు 

ఎట్లన? జీవులు సంగ్రహముగా చెప్పునపుడు (ప్రవృత్తి మార్ష్గస్టు 
అనియు, నివృత్తిమాగ్గస్థులనియు ఇరుతెగలు ్రవృత్తిమార్గస్తులు విషయ 
భోగాభిలాష గలవారగుటచే ఆ విసయవాసన నశించెడి పర్యంతము జనన 
మరణ రూపమగు సంసారచక్రమున తిరుగుచుందురు నివృత్తిమార్గస్టులు 
విషయవాసనారహితు లగుటచే జననమరణ రహితమగు శాశ్వతమోత్షమును 
అతిత్వరలో పొందుదురు ఎట్లన? ఒక నదీప్రవాహమునకు లోబడియుండు 
కొయ్యలు వైరా అన్ని వస్తువులను ఆ నదీప్రవాహము ఏలాగున కొట్టుకొని 
పోయి సముద్రమునందు చేర్చునో, ఆలాగుననే అనేక జన్మములనుండి 
వచ్చుచున్న విషయవాసన యను నదిలో మనస్సనెడి కొయ్యననుసరించినచో 
జననవురణ రూపవుగు దుఃఖ సాగరమే గతి నదీప్రవాహమునకు 
వ్యతిరేకముగా ( ఎదురుగా) పడవను గాని, బోటునుగాని నడుపుకొని 
నిశ్చితస్టలమున జనులు చేరునట్టు జన్మాంతర విషయవాసననుండి వివేక 
జ్ఞానశక్తిచే మనస్సును మరలించి పరమాత్మ చరణావింద ధ్యానమగు శాశ్వత 
సుఖమైన గమ్యస్థానమును ముముక్షువు చేరవలెను 


పడవనేలాగున తెడ్లచేతను, చుక్కానిచేతను, జలప్రవాహమును 
తప్పించి తీసికొనిపోవుదురురో ఆలాగుననే వైరాగ్య ధ్యాన ములను తెడ్డున్ను 
జ్ఞాననిష్ట యను చుక్కానియున్ను నిశ్చయముగా ముముక్షువుల కుండ 


యధార్రభారతి 485 


వలయును కర్మములనగా, జ్ఞానమార్గమగు మోక్షమునకు ప్రతిబంధములు 
ఇవి పాపకర్మములు పుణ్యకర్మములు మోకమున కనుకూలము కలుగును 
పాపకర్మబలము మోక్షమార్గమున ప్రవేశించెడి బుద్ది నడ్డగించి విషయ 
ములలో త్రిప్పును ఈ సంగతిని గ్రహించి కర్మము నతిక్రమించుటకై తగు 
ప్రయత్నము అవశ్యముగా చేయవలయును 


కర్మమనగా ప్రతిబంధము ఇదె స్తూల ప్రతిబంధమనియు, సూక్ష్మ 
ప్రతిబంథమనియు ఇరుతెగలు స్తూల ప్రతిబంధమనగా రైలుబండి మార్గ 
మధ్యమున తటస్టించెడి నదులు, పర్వతములు, మొదలైనవి రైలుమార్గమున 
కడ్డముగా వచ్చునప్పుడు తొలిచి పర్వతములను తొలగించునట్లున్ను, 
నదులను వంతెనలచే దాటునట్లును, మోత్నమార్లమున ప్రయాణము 
చేయువారిని కర్మము ప్రతిబంధించినచో, వైరాగ్యనిష్టయను తొలుచుట 
చేతను, ఇంద్రియ సంయవువును సేతువుచేతను దాటవలెను ఇది 
మందమతులై విషయాసక్తు లైనవారికి సాధ్యము కాదు 


మనుజాలలో సంక్షిప్తముగా చెప్పునప్పుడు మూడు తరగతుల 
వారున్నారు 1 మృగమనుజుడు, 2 మనుజమనుజుడు, ౩ దేవమనుజుడు 
ఈ అవస్థాభేదములు అందరికిన్ని గలవు మనుజుడు మృగావస్టయందుండు 
కాలమున కర్మమును అనుభవించవలయునేగాని, దానిని నివర్ణించుటకు 
మనుజులకు సాధ్యముగాదను బుద్ది దృఢముగా ఏర్పడి కర్మనివృత్తికొఅకు 
ఏలాటి యుపాయమున్ను యోచింపడు వానికి ఎన్ని జ్ఞానములు మహాత్ములు 
చెప్పినను మనస్సున పట్టవు మందమతులకొఅకు కర్మ మనుభవించవలెనని 
శాన్త్రమెచ్చటనో చెప్పియుండినచో, ఆ శ్యాన్ర్రములను వెతకికొని ఉదాహ 
రణముగా సొత్యమిచ్చును ఇది వానియొక్క తప్పు గాదు అది వానియొక్క 
అవస్థాభేదము జ్వరముచే జిహ్వ చెడిన వానికి క్షీరాన్న మిచ్చిన ప్రత్యక్షముగా 
చేదుగానే కనుపించును వీడు దేహబుద్ది గలవాడు, కేవలము మృగ 
ప్రాయతయందుండు మనుజాడు 


486 (శ్రీమలయాళసద్ల్గురు గ్రంధానలి 


రెండవవాడగు మనుజుడు స్వబుద్దిచే ఈలాటి విచారము చేయును 
ఏమి? కర్మము జయించుటకు గదా! మానవజ న్మమువచ్చినది కర్మము 
జయింపగూడనిదని విధి యుండినచో ఈశ్వర , ధ్యానము, యోగము, 
జపము మొదలగు తరణోపాయములగు పుణ్యకార్యము లేల 'ఏర్పడ 
వలయును? మతీయు పాపకర్మముచే రోగము గలుగు చున్నది. ఆ కర్మము 
నతిక్రమింప సాధ్యము కానిచో, ఆయుర్వేదమగు వైటద్యశ్యాాన్త్రమేల ఏర్పడ 
వలయును? మజీయు మనోజయము కొజకు గదా యోగశా (న్త్రమేర్చడి 
నది? కావున కర్మము నతిక్రమింప సాధ్యము కానిచో ఈ శా(న్ర ములు 
నిప్రయోజనము గదా! కర్మమును జయించుటకు సాధ్యము కానిచో 
సముద్ర ము ఓడవే దాటుటకు వీలుండదు అట్టు కనబడుట లేదు కనుక 
కర్మమను సముద్రమును జ్ఞానమనెడి ఓడచే దాటవచ్చును కనుక కర్మము 
నతిక్రమించి ముక్తినొందుటకు మానవజన్మ మెత్తినదని వాని హృదయమున 
తనంతటనే విచారము గలుగుచుండును. ఈలాటి పవిత్రవిచారము గలుగు 
నప్పుడు మృగజన్మమునుండి మానవ జన్మములో ్రవేశించినవాడగును 


కర్మము జయింప సాధ్యము కానిచో మార్కండేయ మహర్షి ఏలాగున 
పదునాటు వత్సరముల వయస్సున ఈశ్వరునిగూర్చి తపస్సుచేసి చిరాయు 
స్ఫుగల వాడయ్యెను? ఈ విషయమై శ్రీశంకరభగవత్స్పాదాచార్యులు శివానం 
దలహరిలో ఇట్టు చెప్పిరి అదేమన? కర్మమును లిఖించెడి బ్రహ్మదేవుని శిర 
స్సును ఈశ్వరుడు ద్రుంచి పాజఅవేసినపుడు, బ్రహ్మలిఖితమగు కర్మమును 
మార్చుచేయుటకు కరుణానిధియగు నా ఈశ్వరునకు అసాధ్యమా? కనుక 
పరమదయాళువగు ఈశ్వరునియందు భక్తి యుండినచో, కర్మము నిళ్చ 
యముగా తొలగిపోవును 


ఇక మూడవవాడు దేవమానవుడు. వీనికి మనఃపరిశుద్దత గలిగి 
జ్ఞానశక్తి ఎక్కువగా నుండుటచే తాను జననమరణములు లేనివాడననియు, 
కర్త కానప్పుడు కర్మ మెచ్చటనుండి వచ్చుననియు, తాను శుద్దుడననియు, 
ముక్తుడననియు, నిత్యుడననియు, స్వయంజ్ఞూనమే గుణముగ గలవాడ 


యధాద్దభారతి 487 


ననియు దృఢాపరోక్షజ్ఞాన ముండును వీడు కర్ములగు జనులు కర్మమని 
చెప్పునప్పుడు ఆహా! ఎంత ఆశ్చర్యము! త్రాడును చూచి సర్పమని భయప 
డుచున్నారే! శుద్దబోధ స్వరూపమగు ఆత్మయైన తన్ను తెలియక అయ్యో! 
బద్దులని భ్రమించుచున్నారు! అని లోకులను చూచి చింతించును_ కనుక 
వివేకజ్ఞానము లేనివారుమాక్రమే కర్మపాశమున తగిలి దుఃఖింతురు. 


పై నిబప్పిన మూడవస్టలున్ను తమకు తామే కలుగును శాన్హ్రము 
చదువ నక్క అలేదు ఒకరు చెప్పినది కూడ వినపని లేదు పరిపక్వ 
కాలముమాత్రము గలుగవలెను ఎట్లన స్త్రీ పురుషులకు యౌవన 
కాలారంభమున రతిక్రీడాది విషయోద్రేకమనోవృత్తులు తెలిసికొనుటకై 
శ్యాస్త్రమున్ను, గురూప దేశమున్ను అవసరము లేకయే యెట్లు విషయో ద్రేక 
మనోవృత్తి తనకుతానే గోచరమగునో అటు పైజెప్పిన మూడవస్టలున్ను 
కాలపరిపక్వత ననుసరించి తమకుతామే గోచరమగును అనగా బ్రహ్మనిష్ట 
చేయుచు రాగా రాగా హృదయమున సవుస్త వేదరహస్యములును 
ప్రకాశించును 


అనగా బ్రహ్మ శివో౭హం, సో౭హం- అని జపము చేయకయే 
కాలము పరిపక్వముగు నప్పుడు, వృక్షము పుప్పించునట్టు అదే నీతో 
శుద్దుడనియు, ముక్తుడనియు, స్వయంప్రకాశుడనియు. చెప్పును 
పాడుబావి యందుండు పూడు(బురదు తీసినప్పుడు శుద్ద జలముత్పత్తి 
యగునట్లు హృదయ మందుండు అనాది విషయవాసనలను వివేకవైరాగ్యము 
లను బుద్దిచే పాజిద్రోలునప్పుడు జ్ఞానానందము స్వయముగా గలుగును 
దీనికి ;శ్రీవాల్మీకిమహర్షియే దృష్టాంతము ఆయన ఒక బోయవాడై 
యుండియు, మనస్సును ఆత్మతో సంఘర్షణము చేయుటచే ప్రవహించిన 
అమృతధారలు (శ్రీమద్రామాయణ మున్ను, (శ్రీజ్ఞానవాసిష్టమున్ను మనము 
చెప్పు సూర్యచంద్రులవలె లోకపావనము చేయు పవిత్ర గంధ్రములైనవి 


శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతీ వాసనాసరిత్‌ | 


488 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి ॥ 


అనేక జన్మములనుండి వచ్చుచుండు విషయవాసన యనునది, 
శుద్దమార్గ వునియు, అశుద్దమూార్లవునియు రెండుత్రోవలుగా పాటు 
చుండును కావున ముముక్షువు లైనవారు తమ హృదయమందు స్ఫురించు 
మనోవృత్తి సన్మార్గమా? లేక అసన్మార్గమా? అని బుద్దిచే గమనించి కనిపెట్టి 
చెడుమా ర్ల్గవశమై మనస్సు పోవుచుండినచో, అభ్యాసధ్యాన యోగములచే 
మనస్సును చెడుమార్గము నుండి త్రిప్పి, శుద్దవాసనయగు మోక్షమార్లములో 
ప్రవేశపెట్ట వలెను లేనిచో నదియందు పడియుండు కొయ్యలు 
సముద్రమునకుపోయి చేరునట్టు సంసారసాగరమున పోయి ప్రవేశించును 


వాసనా ద్వివిధా ప్రోకా శుద్దా చ మలినా తథా | 
మలినా జన్మహేతుస్స్యాత్‌ శుద్దా జన్మవినాశినీ ॥ 


సమస్తమనుజాలకును, మనోవృత్తులు రెండు తరగతులు ఒకటి 
సంసారవిషయభోగముతో గూడిన మలినవాసన రెండవది మోక్షోపాయము 
కోరు పరిశుద్దవాసన యనబడును మలినవాసనావశమై పోయెడి మనస్సు 
జననమరణ రూపమగు సంసారమునకు కారణమగును మోతోపాయ 
ధ్యాననిష్టా, వేదాంత శ్రవణ, మనన, నిదిధ్యాసనావశమై పోయెడి మనస్సు 
ముక్తికి కారణమై మోక్షముననుండి సుఖించును అని శ్రీ) వసిష్టభగవానులు 
శ్రీరామచంద్రుని కుపదేశించిరి 


యస్వ్వవిజ్ఞూనవాన్‌ భవత్యమనస్కస్సదాణ_శుచిః | 
న స తత్పదమాషోతి సంసారం చాధిగచ్చతి ॥ 


ఎవడు వివేకజ్ఞాన శూన్యుడై మనసును విషయవాసన నుండి 
మరలించి పరమాత్మ ధ్యాననిష్టయందు నిలుపజాలక మహాఅశుచియగు 
విషయముల మను గుంటలోబడి ఊరబందివలె పొరలాడునో, వాడు 
మనోనిరోధముచే పొందదగిన పరమపదమగు ముక్తినాంద జాలనివాడై, 
జననమరణ రూప మగు దుఃఖసాగరమున ప్రవేశించి బహువిధములగు 


యధార్రభారతి 489 


కష్టముల పాలగును 


యస్తు విజ్ఞానవాన్‌ భవతి 'సమనస్కస్సదా శుచిః | 
సతు తత్ప్సదమాష్నోతి యస్మాద్భూయో న జాయతే ॥ 


ఎవడు వివేకజ్ఞానము గలవాడై మనసును సాంసారిక విషయముల 
నుండి వశీకరించి పరమాత్మ ధ్యానమున నిలిపి సర్వదా శుద్దమగు ఆచారనిష్ట 
గలవాడై, సదా బ్రహ్మవింతన చేయుచుండునో, వాడు శాశ్వతసుఖమగు 
్హమోత్షమునొంది వురల జననవురణరూప దుఃఖసాగరవుగు ఈ 
సంసారమునకు రానేరాడు అనగా నిత్యముక్తు డగును అని కరోపనిషత్తు 


యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్‌ | 
తత స్తతో నియమ్వైతదాత్మన్యేవ వశం నయేత్‌ ॥ 


అతి చంచలమున్ను, అస్టిరమున్ను అగు మనస్సు ఆత్మసుఖమునుండి 
బహిర్ముఖముగా పోయి యిం|ద్రియ విషయములగు ఏయే విషయములలో 
సంచరించుచుండునో, ఆయావృత్తినుండి ధ్యానబలముచే వశీకరించి పరమా 
త్మ ధ్యానమున స్థిరముగా నిలిపి అభ్యసింపవలెను 


అసంయతాత్మనా యోగో దుష్రావ ఇతి మే మతిః | 
వశ్యాత్మనా తు యతతా శక్యోల_వాప్తు ముపాయతః ॥ 


అభ్యాస యోగధ్యాన వైరాగ్యములచే మనస్సును స్వాధీనము చేసికొ 
నుటకు సాధ్యముకాని వానికి ధ్యానయోగాభ్యాసమువలన పొందదగిన 
బ్రహ్మ నిష్ట సిద్దింపనే సిద్దింపదని నాయొక్క (ఢ్రీ)కృష్ణస్వామియొక్క) ముఖ్యా 
భిప్రాయము కాని ప్రతిదినము ధ్యానయోగాది వైరాగ్యములతో గూడి 
నిష్టవేయువాడు, మనసును స్వాధీనము చేసికొని పరబ్రహ్మధ్యానమున నిశ్చల 
బుద్దిగలిగి జీవన్ముక్తుడగును అని (శ్రీకృష్ణస్వామి తనయొక్కముఖ్యా 
భిప్రాయమును వెల్లడిచేసెను 


ఇం|(ద్రియాణాం హి చరతాం యన్మనో£_నువిధీయతే । 
F32 


490 _శ్రీమలయాళసద్దురు (గ్రంధావలి 


తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి I 


ఎవనియొక్క మనస్సు విషయవాసనలతో గూడి ఇంద్రియములకు 
లోబడి తిరుగుచుండునో, వానియొక్క జ్ఞానము సముద్రములోనుండు 
పడవను గొప్పగాలి నియతస్థానము చేరనీయక, అలలచే ముంచివేయునట్లు 
ఆత్మను నాశనము చేయును కనుక విషయవాసనలనుండి మనస్సును అవళ్య 
ముగా త్రిప్పవలెను లేనిచో సంసారసాగరమున మునిగిపోవునని (శ్రీవాసు 
దేవు డుపదేశించెను (భగవద్గీత) కావున బుద్దిమంతుడైనచో నింతేచాలును 

వేదశా(న్ర్ర0బులు వివరించి బుధులచే జదివింపవచ్చు దా జదువవచ్చు 

యజ్ఞదానతపంబు లథధికారిజనముచే జేయింపవచ్చు చ దాజేయవచ్చు 

నిలలోన గలతీర్ధముల కేగ నన్యుల బోధింపవచ్చుదా బోవవచ్చు 

నష్ట్రాంగ యోగవిద్యల నార్యులకు నుపదేశింపవచ్చు సాధెంపవచ్చు 

గాని యెవ్వారికైన విజ్ఞానయోగ 

గతిని దేహేంద్రియము లరికట్టి మనము 

నాగి యంతర్ముఖముజేసి యనవరతము 

నిశ్చలసమాధి నిష్టచే నిలుపరాదు. 


జ.యుగనిర్ణయము. 


కృత, త్రేతా, ద్వాపర కలియుగములను నాల్గు యుగములలోను 
సర్వదా నాలుగు నాలుగు యుగము లున్నవి వాని భేదగతులు కాలదేశముల 
ననుస రించి కాదు సత్య, దాన, తపముల ననుసరించి యున్నవి అనగా 
అహింసా, సత్య, దాన, తపో, జ్ఞాన, విజ్ఞానములలో గూడి కృతకృత్యులై 
సదా బ్రహ్మ నిష్టయం దున్నవారు ఏకాల వుందుండినను వారు 
కృతయుగమునం దున్న వారే పైనుదాహరించిన అహింసాది గుణములతో 
మూడు భాగములు చేరి యజ్ఞాదులయందు అభిలాషగలవారు 
తేతాయుగమం దున్నవారు. అహిం సాది గుణములలో రెండు భాగములు 
చేరి థర్మాధర్మ మిశ్రగుణములు గలిగి అర్చన పూజాదులయందు 


యభాకళ్టభారతి 491 


ఆసక్తిగలవారు ద్వాపరయుగ మందున్న వారే, దైవభక్తి, జీవకారుణ్య, 
ఆధ్యాత్మజ్ఞానళూన్యులై, దేహాత్మబుద్దితో గూడి కలుషహృదయులై 
వర్తించువారు సదా కలియుగ మందున్నవారు ఇదియే యుగములయొక్క 
రహస్యము 


యుగభేదములచే మనోవృత్తులకు భేదము గలుగవలసి యుండినచో, 
కృతయుగమున హిరణ్యాక్ష హీరణ్యకిపులును, ప్రవ్లాదుండును ఉండిరి 
కృతయుగ మాహాత్మ్యము హిరణ్యకశివుని హృదయమున ప్రకాశించి 
యుండినచో ఏల క్రూరకృత్యములు చేయవలయును? కనుక యుగ 
బేదములు మనఃపరిపక్వభేదములే కాని కాలభేదము కాదు 


హిరిణ్యకశివుడు కృతయుగ మందుండినవాడైనను, హృదయము 
విషయాసక్తిచే కల్మషమై యుండుటచే కలియుగ స్వభావమే కలిగినది శ్రీ) 
ప్రవ్లాదుడుమాత్రము నిత్యనిష్టా భగవద్భక్తులతో గూడి యుండుటచే నిజ 
ముగా కృతయుగమందుండినవాడే ఈలాగున త్రేతాయుగమున రావ 
ణకుంభకర్ణాదు లుండినను రాగోద్రేకముచే కల్మషహృదయము గలవారగు 
టచే కలియుగస్వభావమే యుండెను శ్రీ), విభీషణుడు ధర్మనిష్ణుడును భగవ 
దృక్తి గలవాడగుటచే త్రేతాయుగమం దుండినను కృతయుగమందున్న వాడే 
ఆలాగుననే దుర్యోధనాదులు ద్వాపర యుగమందుండిన వారైనను, రాగ 
ద్వేషలోభములకు లోబడి స్వదేహాభిమానులును కల్మషహృదయులు నగు 
టచే కలిగియుమం దుండువారే ఆ ద్వాపరయుగముననే ధర్మరాజాదులు 
సత్యనిష్టులును, భగవద్భక్తి గలవారు నగుటచే పరిశుద్ద హృదయము గలవారే, 
కృతకృత్యు లైనందున కృతయుగమం దుండువారే 


ఈ లాగుననే కలియుగమున జన్మించిన వారిలో (శ్రీబుద్దదేవులు, 
శ్రీశంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు, శ్రీ) 
వైతన్యస్వాములు, (శ్రీగురునానక్కువారు, శ్రీక్రీస్తుదేవులు మొదలు గాగల 
యెందటో మహాత్ములు జన్మించిరి వీరిని కలియుగమేమైన బాధించెనా? 


492 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


కనుక, ఈదృష్టాంతములచే కలియుగముగాని, ద్వాపరయుగముగాని, 
తేతాయుగముగాని కృతయుగముగాని, వారివారి మనః పరిపక్వత 
ననుసరించి యుండును గాని మజీయొక విధముగా నుండునని తలంచుట 
విచారశూన్యము 


శర్కర (చక్కెర) కృతయుగమందును మధురముగానే యున్నది 
ముసాంబరము కృతయుగమందును చేదుగాన్నే యున్నది ముష్టికాయ 
అప్పుడున్ను, ఇప్పుడున్న, చేదుగాను, నిమ్మపండు కృతయుగమందును 
కలియుగవుందును పులుపుగానే యున్నది సూర్యుడు అప్పుడున్ను, 
ఇప్పుడున్ను ఉష్ణముగాను, ఆలాగుననే చంద్రుడు శీతలముగానే యున్నాడు 


కనుకనే (శ్రీ మద్భాగవతమున పరీక్షిత్తు మహారాజుతో కలి వచ్చియుం 
డుటకు స్టలవుడిగినపుడు ప్రాణిహింసకుని యందును, సురాపాయి 
యందును, వ్యభిచారిణి యగు (స్త్రీయందును, అసత్యములాడు వానియం 
దును, జూదమాడు వానియందును, దైవభక్తి లేనివానియందును నికృష్ట 
కృత్యములు చేయు వారియొద్దను ఉండుటకై యాజ్ఞాపించినట్లు కనబడు 
చున్నది 


మటీయు భగవద్భక్తులును, జీవకారుణ్య పరులును, సత్య 
ధర్మనిష్టులు నగు వారి సమీపమునగూడ ప్రవేశింప గూడదని కలితో 
చెప్పినట్టు కనబడుచున్నది అమావాస్యరాత్రి కటికవీకటి లోకమంతయు 
నిండియుం డినను, ఒకయింటిలో చిన్నదీప మొకటి వెలిగించి యుండినచో, 
ఆ చీకటి ఆయింటిలోపల ప్రవేశింప సాధ్యము గానట్ల్టు కలిగాని, 
మాయగాని, అజ్ఞా నముగాని, లోకమున నిండియుండినను యెవరి 
హృదయమున పరమా త్మధ్యానమను దీపము ప్రజ్వలించియుండునో 
వారిహృదయములో కలిగాని, మాయగాని ఇతరములగు నేయొక్క 
దుష్రవృత్తులు గాని ప్రవేశింపజాలవు 


యధార్రభారతి 493 
ఆ.వర్ణనిర్ణయము. 


బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శళూద్రుయ నాలుగు జాతులలో సర్వదా 
నాలుగువర్ణములు గలవారున్నారు అనగా జాతులనునవి వారివారి మనః 
పరిపక్వతారతమ్యములే గాని మతియొకటి గాదు అనగా శుక్ష, శోణిత 
రూపమై, అపరిశుద్దమై, అశాశ్వతమైన, పంచభూత సమ్మేళనమైన శరీరమును 
విచారించినచో దాని కొకజాతి లేదు ఆలాగుననే పరిశుద్దమై సత్యజ్ఞూనా 
నందములతో గూడి శాశ్వతమైన పరమాత్మకును జాతిలేదు మటీ వారివారి 
శమ, దమ, తప, శ్శాచములను , సత్త్వ, రజస్తమోగుణములను అనుసరించి 
జాతిగలదు అనగా శమ, దమ, సత్య, జ్ఞాన, విజ్ఞానములతోగూడి, 
జన్మముచే బ్రహ్మజ్ఞానమందు నభిలాషగలవారై నితాంతాపార సర్వభూత 
దయాస్వరూపులై, సమస్త జీవరాసులయందును, సహోదర భావముతో 
గూడినవారై, సర్వసంగపరిత్యాగులై, సర్వదా బ్రహ్మనిష్టయం దున్నవా 
రెవరైననువారు బ్రాహ్మణోత్తములే 


శౌర్య, తేజుపరాక్రమములతో స్వభావముగానే లోకసంరక్షణయం 
దభిలాష గలవారై, సత్య, ధర్మ, ప్రతిష్టల కొకు, స్వదేహత్యాగమునుగూడ 
చేయువారై, రాజ్యతంత్ర ప్రవర్తకులైనవారు ఏ కులవముందు జన్మించిన 
వారైనను వారు క్షత్రియులే 


దాన, ధర్మపరులై, గురు , దైవ, సాధు, సజ్జన సేవకులై కృషి 
వాణిజ్యూది క్రియలయం దభిలాషగలవారు ఏకులమం దున్నవారైనను వారు 
వైశ్యులే 


సత్య, దాన, ధర్మములందు పూర్ణాసక్తి లేనివారై, శిశ్నోదరపరులై, 
స్వబుద్దిచే జీవనోపాయము జరుపదగు మనోబలము లేనివారై, శౌచార 
హీనులై, మద్యమాంసాడి భోజన పియులై సేవావృత్తిచే జీవించువారెవరైనను 
వారే శూ(దులు ఇవి సాధారణ ధర్మములు 


494 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


ప్రారబ్దకర్మవశముచే, ఏయే పనియందుండిన వారైనను బ్రహ్మ 
జ్ఞానముతోను, జీవకారుణ్యముతోను, దైవభక్తితోనుగూడి సత్యనిష్ణలై 
ప్రకాశిం చుచున్నవారు బ్రాహ్మణులే ఇదియే వర్ణభేదములయొక్క 
రహస్యము అనగా బ్రహ్మజ్ఞానులే బ్రాహ్మణులు జ్ఞానహీనులు, దయా 
శూన్యులును, శౌచాచా రదూరులును, సత్యరహితులును అగువారెవరైనను 
వారే శూద్రులు 


శూద్రోజ_పి శీలసంపన్నో గుణవాన్‌ బ్రాహ్మణో భవేత్‌ | 

బ్రాహ్మణోఐ2_పఏి క్రియాహీనళ్ళూద్రాత్రత్యవరో భవేత్‌ ॥ 

శూ(ద్రకులమందు జన్మించినవాడైనను శాంత, శవు, దవమూది 
సంపన్నుడైనచో వాడే బ్రాహ్మణుడు బ్రాహ్మణకులమం దుద్భవించిన 
వాడైనను, తపో, ధ్యాన, నిష్టాది బ్రహ్మవిచారము ₹ చే, శూద్రునికంటె 
హీనుడని శానన్త) సమ్మతము మహాభారతములో- 


సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ బ్రహ్మ చేంద్రియని[గ్రహః | 

సర్వభూతదయా బ్రహ్మ ఏత ద్రాహ్మణ అక్షణమ్‌ ॥ 

సత్యము చెప్పువాడు (బ్రాహ్మణుడు తపస్సే బ్రాహ్మణత్వము 
జితేంద్రి యత్వమే బ్రాహ్మణత్వము సమస్త జీవరాసులయందును 
దయాస్వరూపుడై యుండువాడు బ్రాహ్మణుడు. ఈ పైనిజెప్పిన గుణములే 
బ్రాహ్మణుని లక్షణ ములు- అని యున్నది 

సత్యం నాస్తి తపో నాస్తి నాస్తి చేంద్రియని[గ్రహః | 

సర్వభూతదయా నాస్తి ఏతచ్చండాలలత్షణమ్‌ ॥ 

సత్యము లేకుండుట, తపస్సు లేకుండుట , ఇంద్రియని[గ్రహము 


లేకుండుట, సర్వభూతములయందును దయ లేకుండుట, ఏది గలదో అదే 
చండాలుని లక్షణము 


యథార్షభారతి 495 
4. ఆశమనిర్ణయము. 


బ్రహ్మచర్య, గ్వాక్షస్ట్ర, వానప్రష్ట, సన్నాసములను నాలుగు 
ఆశ్రమములలో ఒక్కొక్క దానియందు సంతతము నాలుగు ఆశ్రమము 
లున్నవి వాని భేదాదులు, జటాముండనకాషాయ ధారణాదుల ననుసరించి 
గాదు యమ, నియమములు మొదలగు సాధనచతుష్టయ సంపత్తియగు 
సాధనముల ననుసరించియున్నవి అనగా అనాదియై అజ్ఞానాంధకారమైన 
శిఖాచ్చేదన మును, సత్త్వ, రజస్తమోగుణాతీతవును దండమును, 
పాత్రాపాత్ర భేదములే కయే పరమాత్మ సర్వత్ర గలడను కమండలమును, 
ఈషణత్రయ, వాసనా త్రయత్యాగమైన యజ్ఞోపవీత విసర్ణ్షనమును, 
అహంశబ్బార్ధమైన జీవత్వము నశించి పరమైన పరమాత్మస్వరూపానుభవము 
గల పరమహంసస్థి ఏఎయాగ్రమములో గలిగి సర్వవాసనానాశమై, బుద్దికి 
సాక్షియైయుండు స్థితి తటస్టించునో అదియే సన్న్వాసము 


ఇం|[డ్రియసంయమియై యేకాంతమగు హృదయ గుహయందు 
విరక్తియను ముక్తికాంతతో గూడ ప్రవేశించి, అధ్యాత్మజ్ఞానమైన జ్ఞానాన్నీ 
యందు మనోవృత్తులను సమిధలను, విషయవాసనయను ఆజ్యముతోను, 
సోహంభావనయను అజపావుంత్రముతోను, సంతతము హోవుము 
చేయువాడు వాన ప్రస్టుడే 


ధర్మశా(న్హ్ర్యముల ననుసరించి అధియజ్ఞములైన పంచ యజ్ఞముల 
తోను, ధర్మమునకు విరోధములేని కావుముతోనుగూడి, దైవభక్తి, 
జీవకారుణ్యము, అధ్యాత్మనిష్ట వేదాంతశ్యా(న్త్ర విచారముగలవారు 


అత్య 


గహ స్టులు 


సద్గురుని సమీపించి మోత(ప్రదవేదాంతశాస్రాబ్యాసియై, ఇహపర 
సౌఖ్యమునకు కారణమగు వేదాధ్యయనమం దాసక్తుడైనగాని, లేక ప్రణవాది 
మంత్రజప సక్తుడై, కర్మముచేతను, మనస్సుచేతను, వాక్కుచేతను, బ్రహ్మ 


496 (శీచులయాళసద్నురు (గ్రంథావళి 


చర్యనిష్టతొ పరబ్రహ్మమునందు సంచారశిలుడై బ్రవ్మాకార వృత్తిగలిగ్తి సర్వ 
సాక్షిత్వమును పొందినచో అదే సన్న్యాసము వాసనాత్యాగము ఏయాశ్రమ 
మందైనను సంపూర్ణముగా గలుగనిచో అదే సంసారము 


మౌనా న్న మునిర్భవతి నారణ్యవసనాన్మునిః । 
సల్లక్షణం తు యో వేత్తా న మునిశ్రేష్ట్ర ఉచ్యతే ॥ 


మాటలను బందుచేసిన మాత్రముచే వాడు ముని కాడు సంసారము 
విడిచి అరణ్యమున నివసించు కారణముచే బుషి కానేరడు మటీ యెవడు 
సతామాత్రవుగు బ్రహ్మము నెజింగియుండునో వాడెచ్చోటనుండినను 
ముని శ్రేష్టుడే 


ఏకమేవాద్వితీయం యద్గురోర్వాక్యేన నిశ్చితమ్‌ । 

ఏతదేకాంతమిత్యుక్తం న మరో న వనాంతరమ్‌ ॥ 

ఎవడు పరిశుద్దాంతఃకరణుడై, బ్రహ్మనిష్టుడగు సద్గురువును ఆశ్ర 
యించి, వారి వాక్యములచేత నిశ్చయింపబడినదియు, శ్రవణ, మనన, 
నిదిధ్యాసనముల ద్వారా తెలిసికొనబడినదియు, ఏకము, అద్వితీయము 
అయినదియు అగుబ్రహ్మ మేదిగలదో అదే యేకాంతమని చెప్పబడినది 
అంతేగాని, మరముగాని, వనాంతరముగాని కాదు (బ్రహ్మనిష్యా దిధ్యాన 
తపస్సులు లేనివాడు మరములోగాని, వనములోగాని యుండినను సంసా 
రమధ్యమం దున్నవాడే అని ఉపనిషద్వాణి 'సన్న్రాసం నిర్మలం జ్ఞానం సన్నా 
సమనగా మల, అజ్ఞాన, విక్షేప రహితమయిన స్వరూపజ్ఞానమే 

గుహాయాం గేహే వా బహిరపి వనేవా౬_ద్రిశిఖరే 

జలే వా వహ్నొ వా వసతు వసతేః కిం వద ఫలమ్‌ । 


సదా యస్వైవాంతఃకరణమపి శంభో తవ పదే 
ఫ్రితం చేద్యోగోల_సౌ స చ పరమయోగి స చ సుఖీ ॥ 


కొండగుహయందుండినను సరే, లేక తన యింటిలో నుండినను 


యధార్దభారతి 497 


సరే, లేక కాశ్యాది దూరదేశమందుగాని, నిర్ణనస్టలమగు అరణ్యమందుగాని, 
పర్వతోపరిభాగముందుగాని, గంగాతీరమునందుగాని, పంచాగ్ని మధ్య 
మందు గాని, నివసించినమాత్రముచే గొప్ప ప్రయోజన మేమియును లేదు 
సంసారమం దుండినను సదా పరమేశ్వర ధ్యాననిష్టయందు మనస్సును 
లయపజచినచో వాడే సన్వ్యాసియు, వాడే యోగియు, వాడే పరమానంద 
పరమసుఖియునని ( ముక్తుడని) శివానందలహరి 


5. జననమరణనిర్ణయము. 


మోక్షమునకు అనేక జన్మములు జరుగవలయు ననుట శరీరపు 
మార్పులు గాదు అనగా పుట్టుట గిట్టుట గాదు శుద్దాశుద్ద సాత్తికాది 
జ్ఞానాజ్ఞానముల యొక్క త్యాజ్య స్వీకారములతోగూడి యున్నవి 
అనగా, జనన మరణాదులు స్టూలదేహ సంబంధమైనవి శుద్దాశుద్దవృత్తులు 
సూక్మదేహ సంబంధములు, స్టూలదేహమునకు మార్పు వచ్చినప్పటికిని 
జీవునికి మార్పు లేదు ఒకనికి పదికవచములు(చొక్కాయలు జీర్ణమై 
క్రొత్తక్రొత్త కవచములు, స్వీకరించిన ప్పటికిని ఏలాగున వానికి నాశము 
లేదో, ఆలాగుననే జీవదేహములయొక్క స్టితులును 


మాయాసంబంధమైన రాగద్వేషాదుల నణచి, భక్తి, జ్ఞానవైరాగ్యాది 
సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి, ధ్యానమందు మనఃప్టిరత గలు 
గుటకు తగు ప్రయత్నము చేసినయెడల నొక జన్మములోనే అనేక జన్మములు 
గతించును ఈస్టీతిని బడయక మనోవృత్తులకు ఏలాటిమార్పు లేనియెడల 
అనేక జననమరణాదులు జరిగినప్పటికిని అదే జన్మములోనే యుండును 
ఏలయనగా, ఒకడొకతరగతి యందు జదువవలసిన [గ్రంధములు చదువక 
యుండినయెడల పదిసంవత్సరములైనను అదే తరగతిలోనే యుండును 
గదా! 


మహాప్రజ్ఞాశీలురు అత్యంత శ్రద్దాస్వ్తభావముతో గూడి, ఒకసంవత్స 


498 _శ్రీమలయాలళసద్దురు గ్రంధావళి 


రములోనే నాలుగయిదు సంవత్సరములు చదువ వలసిన [గ్రంధములు చదివి 
విజయము పొందుచున్నారు లేక ఒకడు గంగాస్నానమునకు పాదచారియైపో 
యినచో, సుమారు ఆజుమాసములు పట్టును. రైలుబండిని ఆశ్రయించిన 
ఆజుదినములుగూడ నవళ్యము లేదుగదా? దీని రహస్య మేమియన, హృద 
యమందుండు మాయావిషయములను విడిచి శమదమాదులగు జ్ఞానసం 
పత్తును పొందినదే జననమరణ మనంబడును అనగా హృదయమందుండు 
ప్రాపంచికమగు నొకవృత్తిని విడిచినచో అప్పుడే ఒక్క జన్మము పైకెక్కిన 
వాడగును ఆలాగున ఎన్ని దుర్గుణములను విడుచుటకు సాధ్యమగునో అన్ని 
జన్మములు అప్పుడే పైభాగమున కెక్కిన వాడగును 


యదా తే మోహకలిలం బుద్రిర్య్యతితరిష్యతి | 
తదా గన్లాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 


ఓ అర్జునా! ఏ సమయమున నీయొక్కబుద్ది విషయమోహమను 
అజ్ఞాన మును దాటునో, అనగా ఎప్పుడు వివేకబుద్దిచే హృదయ మందుండు 
అనాది యైన ప్రాపంచిక కాలుష్యమను దుర్వృుత్తులను విడుచునో, ఆ 
సమయమున నీవు ఇంతవజకు గురుముఖమునుండి వినిన వేదాంతాగమును 
ఇంకమీద వినుటకై కోరికగల సమస్త వేదాంతవిషయములును గోచరమగును 
అనగా బుద్ది యెప్పుడు ప్రకృతి నతిక్రమించునో, అప్పుడుమాత్రమే వేదాంత 
విషయము గోచరమగును విషయవాసనతోగూడి యుండునంత వజికును, 
శ్రవణము యొక్కయు, మననముయొక్కయు అర్ధము స్ఫురింపదు. బుద్ది 
అంతర్ముఖముగా తిరుగునప్పుడు బ్రహ్మము గోచరమగును ఆ బుద్దియొక్క 
తిరుగుటయే శరీరపు మార్చని (గ్రహింపదగినది అని భగవద్గీత 
అధ్యాయము 2 

యదా సర్వే ప్రముచ్యంతే కామా యే౭_స్య హృది శ్రితాః | 

అథ మర్యో౭._మృతో భవత్యత్ర బ్రహ్మ 'సమళ్ళుతే ॥ 


ఏ సమయమున ముముక్షువైనవాని హృదయమందుండు సమస్త 


యధథార్రభారతి 499 


ప్రాపంచిక విషయములను కావుములు వీడిపోవునో అప్పుడే వాడు 
జననమరణ రహితమగు అమృతత్వము(ముక్తి) నొందుచున్నాడు వాడు 
శరీరముతో గూడియుండినను |బ్రహ్మస్వరూపుడే(ముక్తుడే) అనగా, 
ఎప్పుడు హృదయమందుండు ఒక్కొక్క వృత్తుల నతిక్రమించి ధ్యానభక్తిచే 
పైభా గమునకు వెళ్లునో, అప్పుడే ఒక్కొక్క జన్మముచే పొందదగిన అవస్థలను 
పొందిపొంది ముక్తుడగును- అని కరోపనిషత్తు 


కనుకనే చిన్నస్టితియం దుండువారుగూడ _ ధ్యానశక్తిచే ఒక్కొక్క 
అవస్టను దాటిదాటి ఒక జన్మముననే గొప్ప మహాత్ము లగుచున్నారు. దీనికి 
వేమన యో గీంద్రులే దృష్టాంతము కనుక ప్రయత్నపూర్వకముగా 
వృత్తిరాహిత్యము చేసికొనదగినది ప్రాపంచికవిషయ మొకదానిని కోరినచో ఆ 
సంకల్ప మనుభవించుకొజకు మజియొక జన్మమెత్తవలెను అదే జననము 
హృదయ వమందుండు ప్రాపంచిక వుగు నొకవృత్తిని విడిచినచో ఆ 
సంకల్పముయొక్క ఫలము ననుభవించుటకు తగిన జన్మము నశించినది ఇదే 
మరణము కనుకనే విస్సంకల్పుడై ప్రారబ్దవశముచే వచ్చెడి భోగముల 
ననుభవించి యుండవలయునని శాసనము చెప్పు రహస్యము ఇది చాల 
సూత్మమైన సంగతి 


6.బాల్యయౌవనాది నిర్ణయము. 


బాల్యము, యౌవనము, వార్దక్యములను అవస్తలు మూడింటిలోను 
సదా మూడవస్టలు గలవు వాని తారతమ్యములు వయస్స్యరూపాదుల ననుస 
రించి గాదు జ్ఞాన, విజ్ఞాన, భక్తి, వైరాగ్యాదులు పక్వాపక్వస్థితుల ననుసరించి 
యున్నవి అనగా శాంతులై, దాంతులై, భక్తి వైరాగ్య జ్ఞానములతోగూడి, 
పరిపక్వహృదయులై, శరత్కాలమందు మేఘములు వదలిపోయిన నిర్మలా 
కాశమువలె, రాగద్వేషాదులు నశించి నిర్మలాంతఃకరణులై పరిపక్వమయిన 
పండువలె మధుర స్వభావముతో గూడి సర్వసంసార విషయవిముక్తులై, 
అహోరాత్రములయందును, దైవభక్తిచే సాత్తికగుణముతోగూడి కరుణా 


500 (శ్రీమలయాళసద్గురు[గ్రంధావళి 


స్వరూపులైన వారు బాలురైనను వారే వృద్దులు 


ఇద్రియాది విషయములలో ఆసక్తులై, ఆశచే పూరితులై, రజోగుణ 
స్వభావము గలవారై, ధర్మమార్గములో ప్రవృత్తి మార్గస్సు లైనవారు యౌవన 
దశయం దున్నవారు 


సదా ఆహారనిద్రాదులయందు ఆసక్తులై, ఆటపాటలయందు కాలము 
వ్యర్ణముగా గడిపి దేహవాసన, లోకవాసన, శాన్ర్రవాసనల యందు తృప్తిలేక 
జ్ఞానహీనులై, ఆయుస్సంతయును అనావశ్యక విషయములలో ఖర్చుపెట్టి 
మోత్షమార్గ మొకటిగలదను విచారము చేయనివారు వృద్దులైనను వారే 
బాలురు 

న తేన వృద్దో భవతి యేనాస్య పలితం శిరః | 

యో వై యువా£_ప్యధియానస్తం దేవాః స్టవిరం విదుః ॥ 


ఒకనికి ముసలితనము వచ్చి వెండ్రుకలు తెల్లగానైనను, శరీరము 
జీర్ణత్వము (అనగా మధిమి) నొందినను, విషయవిరక్తియు, బ్రహ్మనిష్టయు 
లేనిచో నతడు వృద్దుడు గాడు మతీయు నెవండయితే, బాలుడైనను విషయ 
వైరాగ్య ముగలిగి బ్రహ్మనిష్పుడై యుండునో వానిని దేవతలును, 
మహాత్ములును ముస లివాడని తలంతురు- అని మనుస్ఫృతి అనగా 
చిన్నతనవముందు బ్రహ్మనిష్ట గలిగినచో, జన్మాంతరవుందు బ్రహ్మనిష్ట 
యందుండిన పరిశుద్దాత్ముడు ఆజన్మమందు ముక్తిపాందక శేషముకొజకు 
జన్మమెత్తిన పుణ్యపురుషుడు 


7.చతుర్విధ జీవుల నిర్ణయము. 


స్వేదజ, ఉద్చ్బిజ్ఞ అండజ, జరాయుజములను నాలుగు విధములైన 
జీవరాసులలోను ఒక్కొక్క దానియందు నాలుగు విధములయిన 
జీవరాసులున్నవి వాని భేదములు కరచరణాద్యవయవముల ననుసరించి 
గాదు మైత్రీ కరుణాముదితోపేకాదుల ననుసరించి యున్నవి అనగా 


యధార్రభారతి 501 


జీవకారుణ్యము, దైవభక్తి, అధ్యాత్మ ధ్యాననిష్ట గలిగి సర్వసహోదర 
బావముతో ధర్మ మార్గమందు సత్త్వగుణ ప్రవర్తకులైనవారు జరాయుజులైన 
మనుష్య జన్మమునందు చేరినవారే 


పరవిత్తాపహారులై, శిశ్నోదర ప్రీణనపరులై, ఆహార నిద్రామైధునాదు 
లనే పరవముపురుషారములని నమ్మువారై, ప్రాణిహింసకులై, పరజనుల 
పీడించి, అధర్మముచే ధనము సంపాదించి యిం|డ్రియాడిసుఖముల 
ననుభవించువారు అండజములైన మకరి మొదలుగాగల జంతువర్గములో 
చేరినవారు 


సదా పరద్రోహశీలురై, క్రూరకృత్యములందు తాత్పర్యము గలవారు, 
తేలు, నల్లి, మొదలైన స్వేదజములగు విషజంతువులలో చేరినవారు 


ధర్మమార్ల్గ ప్రవర్తనముచేనగు స్వదేహపోషణము తెలియక తమోగుణ 
ప్రధానులై, సోమ రులై, పరాధీనతతో జీవించువారై, జడస్వభావము గలవారు 
ఉద్భిజములైన వృక్షజన్మమునుండి పైకెక్కినవారు గారు. 


ఆహార నిద్రా భయ మైథునాని సామాన్య మేత త్పశుభిర్నరాణామ్‌ ! 
జ్ఞానం నరాణామధికో విశేషః జ్ఞానేన హీనాః పశుభిస్సమానాః ॥ 


ఆహారము, నిద్ర భయము, మైధునము, మొదలుగాగల యింద్రియ 
సుఖములును, శరీరసంరక్షణమును, పుత్రసంరక్షణాది క్రయలన్నియును 
మానవులకు వలెనే పశుపక్షాది 'సమస్తజంతువులకును సమానధర్మములు 
అనగా శరీరపోషణాదులు, ఇద్రియ సుఖములును మనుజాల కున్నట్లే మృగ 
ములకును గలవు కావున జీవకారుణ్యము, దైవభక్తి, ఆత్మవింతనము మొద 
లుగాగల పవిత్రగుణములు మానవులకు విశేషలక్షణములు ఈజ్ఞ్జానము 


లేనిచో, మానవుడై యుండినను ద్విపాదపశువే-_ అనిన ద్రనడ్ద్యమనము- 


ఉత్తర గీత. 


502 _శ్రీనమలయాళసద్లురు గ్రంధావళి 


8. దేవమానవుల నిర్ణయము. 


ఒక్క మనుష్యజన్మములోనే దేవ, మానవ, రాక్షస, అసురులను 
నాలుగు విధములయిన జన్మము లున్నవి అనగా మనుష్యమనుష్యుడు, 
మనుష్య దేవుడు, మనుష్యరాక్షసుడు, మనుష్య - అసురుడు వీరియొక్క 
భేదములు జనన, మరణ, స్టూల, సూక్ష్మ, శ్వేత, కృష్ణాదులైన దేహ 
ధర్మముల ననుసరించి కాదు శ్రవణ, మనన, నిదిధ్యాసనముల ద్వారా 
స్తూల, సూక్మ కారణ శరీరములయొక్క పోషణ దూషణములను వారిచే 
లోకమందు జరుగు నపకారోపకార గుణములనుబట్టి కనుగొనవచ్చును 
అనగా, సూర్యుడేలాగున ప్రతి ఫలమును గోరక, జీవులకు ప్రకాశ 
మిచ్చుచున్నాడో, యేలాగున ప్రత్యుప కారము నపేక్షింపక మేఘము 
వర్షించుచున్నదో, అట్టు పరోపకారముకొజుకై స్వార్ధమును గోరక సమస్త 
జీవరాసులయందును కరుణగలవాడై వారి మేలు కొజఅకు పాటుపడి 
(బ్రహ్మనిష్టాబలముచే దేహత్రయము నతిక్రమించి సాక్షిమాత్రుడగు పరమాత్మ 
తానను అపరోక్షానుభవమునొందిన పరమపురుషుడు మానవాకారుడగు 
దేవుడు 


మైత్రి, కరుణ, ముదములతోగూడి సత్య, దాన, ధర్మముల తప్పక 
ధర్మ పత్నీసమేతుడు, _సంతానోత్పత్తికొజకు మాత్రము కామరతుడై, 
దైవభక్తి అధ్యాత్మ నిష్టల యందు ప్రవర్తించువాడై, యౌవనకాలమందు 
మాత్రము గృహస్టధర్మమందుండి తదనంతరము విరక్తుడై, బ్రహ్మనిష్టావలం 
బియైనవాడు మనుష్యులలో మనుష్యుడు స్వార్దపరుడై, దేహాత్మబుద్ది 
గలవాడై, శిశ్నోదర ప్రీణనము కొజకు మనస్సువేతను, కర్మముచేతను, 
వాక్కు చేతను పరప్రాణిపీడకుడై, క్రూరకృత్యమందు భయములేని వాడై, 
కరినోక్తు లాడు స్వభావము గలవాడై, అహంకార మమకారములతో 
జంతువులను హింసించి తినుటయందుత్సుకుడై, దానిచే పాపములేదని 
చెప్పువాడు మానవ రాక్షసుడు 


యధార్హభారతి 503 


దేవ, వేద, సాధు, సజ్జన దూషణములచే పరమానంద భరితుడై, 
మద్యపాన నీచభోజన ప్రియుడై, నాస్తిక బుద్దితో దేహాత్మస్వభావము గలవాడై, 
దంభాహంకారయుక్తుడై, అధర్మము అన్నియును ధర్మములను 
వివాదశీలుడై, మరణమువజి కింద్రియసుఖము ననుభవించుటయే మనుష్య 
జన్మము యొక్క ముఖ్యప్రయోజనమని చెప్పువాడు మానవజన్మమెత్తిన 
యసురుడు 


వీరిని గనిపెట్టుటకు అనుమాన ప్రత్యక్ష దృష్టాంతము ఎట్లన ఒక 
పాత్రమును శోధించునపు డింగున వాసన యున్నచో ప్రస్తుత మింగువ గను 
పడనప్పుటికిని ఆపాత్రమందు పూర్వమింగువ యున్నట్టును, ఆలాగుననే ఒక 
పెట్టెను తెజచునపుడు సుగంధవాసన గ్రాహ్యమౌనెడల దానియందు 
సుగంధమునకు గారణమగు వస్తువు గలదని నిశ్ళయించ వచ్చునుగదా? 
ఆలాగుననే ఒక్కొకరి మనోవాసనా వృత్తిగుణముల ననుసరించి వారి 
జన్మమును కనుగొనవచ్చును 


వుద్యపానరతో డదైత్యః-అనగా సురాపానవుందాసక్తి గలవాడు, 
మానవవేషధారియగు అసురుడు మాంసాశీ చ నిశాచరః - అనగా జంతువుల 
హింసించి తినుటలో పీతిగలవాడు మానవరాత్షసుడు సత్యధర్మరతో 
మర్త్యః- అనగా సత్య, ధర్మ, నిష్టలతో వర్తించువాడు నిజమగు మానవుడు 
బ్రహ్మనిష్టాపరో దేవః అనగా బ్రహ్మనిష్ట్రయం దత్యంతా సక్తిగలవాడు, 
మానవదేవుడు- అని నారాయణస్మృతి ఇంకను ఈ విషయమున 
శ్రీభగవద్గీత 16-వ అధ్యా యములో విశదముగా గనందగును 


9.అవస్తాత్రయ నిర్ణయము. 


జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులను అవస్థలు మూడింటిలో సదా 
వమూడవస్టలు గలవు వానిభేదములు నిద్రాహారాదులు మొదలైన 
క్రియలకొఅకు దినరాత్రుల ననుసరించి గాదు పరిపూర్ణమై యవిచ్చిన్నమైన 
పరమాత్మ యొక్క బోధా బోధల ననుసరించి యున్నవి. అనగా ప్రణవార్ధమై, 


504 (శ్రీమలయాళసడద్గురు గ్రంధావలి 


సచ్చిదానందమయమై, దేహత్రయ విలక్షణమై, అవస్తాత్రయ సాక్షియైన 
పరమాత్మయందు స్టిరమైన నిలకడ యెవరికి గలిగియుండునో వారిది సదా 
జా(గ్రదవసస్ట యనంబడును. వీరు యోగశా(న్హ్యరితిగా నారూఢులని 
పిలువబడుదురు 


అభ్యాసకాలములోను, _వేదాంతశాన్రము వినునప్పుడును, 
మహనీయులతో సంసర్గసమయములలోను, ధ్యాననిష్టాసమయములలోను, 
ఈ దేహాదిప్రపంచము స్వప్నమువలె మిధ్యయగును నేను ప్రపంచాతీతుడను 
పరిశుద్దస్వరూపుడను అనెడి భావము గలిగి ప్రపంచముఖమై మనసు పోయి 
నవెంటనే స్వప్నము కన్నవానివలె విసృతి యెవరికి గలదో, వారు స్వప్నావ 
స్ట్రయం దున్నవారు వీరిని అభ్యాసులని చెప్పుదురు 


సాధునజ్ఞన సాంగత్యమునకును, మోక్షదాయకములైన [గ్రంధావ 
లోకమునకును, సర్వానర్ధ నివృత్తియైన ముక్తిపదమునకును సాధనములైన 
భక్తి, ధ్యాన, పుణ్యకర్మములలో నభిలాష యెప్పుడు గలుగునో, అప్పు 
డజ్ఞాననిద్రనుండి మేల్కొనుటకు ప్రారంభించిన వారగుదురు 


ఆజన్మ మరణపర్యంతము పరమాత్మ నెవ్వరెణుంగక యున్నారో, 
వారాహారాది దినచర్యలు చేయుచున్నప్పటికిని మహామోహమగు గాఢథసుషు 
ప్తియం దున్నవారు లేక మరణపర్యంతము పుత్ర మిత్ర, దారాది, ధన, 
ధాన్యము లందు కాలమును వ్యర్థ్ణపజచి ఆత్మజ్ఞానవిషయమునను, సంసార 
సాగర దుఃఖనివృత్తికొఅకును, ఈశ్వర కరుణకొఅకు నేదైన నొక పుణ్య 
కర్మానుష్టానము చేయక విషయానందమందు మగ్నులెనవారును మహామోహ 
మైన నిద్రయందుండువారు కేవల మజ్ఞానముచే దేహాత్మబుద్దియే వీరిస్టితి 
అల్పమైన జ్ఞానముచే జీవుడే తానను బుద్దిగలవారు స్వష్నావస్టయం 
దుండువార ధ్యానబలముచే, పంచకోశములను దాటి అచలమైన శుద్దబోధ 
స్వరూపమైన పరమాత్మయే తానను దృఢ ప్రజ్ఞయే జా(గదవస్ట 
యనంబడును ఇవియే అవస్థాత్రయము యొక్క తారతమ్యములు 


యధథార్రభారతి 505 


దేహోఐణ_హామిత్యేవ జడస్య బుద్ది దేహే చ జీవే విదుష స్వ్వహంధిః | 
వివేకవిజ్ఞానవతో మహాత్మనో బ్రవ్మాహమిత్యేవ మతిస్పదా2£_౬_త్మని॥ 


కేవలము తెలివి విీహీనుడై జడప్రాయుడైన వానికి దేహమే తాననుబుద్ది 
దృఢపడి యుండును వీడు చేయుపని యంతయును దేహసుఖము కొబకుం 
డునేకాని మనః పరిశుద్దతకొఅకు కొంచెమైనను పుణ్యకార్యము చేయడు 
కొంచెము తెలివి గలిగి కొంత శాస్త్రువిచారమునుు పుణ్యకర్మముచే కొంత 
మనజారిశుద్ద్వమును గలిగినవానికి దేహాభిమానము కొంత తొలగి జీవుడే 
తానను బుద్దిగలిగి యుండును నిశ్ళేషహృదయ పారిశుద్ద్యము గలిగి జితేం 
డ్రియుడై, ఆత్మానాత్మ విచారమును జేసి తత్త్వమస్యాది మహావాక్యార్ధమును 
శ్రవణ, మనన, నిదిధ్యాసనములు చేసి అపరోక్షానుభవముగల మహాత్మునకు 
సదా శుద్దబోథమగు బ్రహ్మమే తాననుభావము ప్రబలమై యుండును- అని 
వివేకచూడామణి 


10.స్పే పురుషుల నిర్ణయము. 


(స్త్రీలలో పురుషులును, పురుషులలో (స్త్రీలును గలరు వారి 
భేదములుస్తన కేశాద్యవయవముల ననుసరించి కాదు దేహేంద్రియాది 
మనోవృత్తులైన ఇంద్రియముల యొక్క అధీన అనధీన వృత్తుల ననుసరించి 
యున్నవి. అనగా (స్త్రీ యొక్క స్వభావము అబలాత్వముచేత పురుషాధీన 
మనియు, పురుషలక్షణము బలముచే (స్త్రీ తన స్వాధీనమనియు కొందణు 
విషయలంపటులగు మందశా(స్త్రుజ్ఞులు చెప్పుదురు అది చాల తప్పు, 
అధ్యాత్మవిచారణచే గలుగు దీని రహస్యార్ధవేమి యన సర్వసాక్షిర్చ్దై, 
పంచకోశాతీతమై, శుద్దబోధమే రూపముగాగల నాకు లింగఖేద మెట్టు 
గలుగును? (స్త్రీ వేషథా రియైన పురుషుడేలాగున (స్త్రీ కానేరడో ఆలాగున 
దేహత్రయ విలక్షణుడై, స్వయం ప్రకాళుడైన నాకు లింగభేదము లంట వని 
నిశ్చయించుకొని ఇంద్రియాది మనోవృత్తులను జ్ఞాన, వైరాగ్యాభ్యాసములతో 
గూడిన ధ్యాన యోగముచే నిగ్రహించుకొని ఈ ప్రపంచముంతయు 
F33 


506 _శ్రీమలయాళసద్దురు గ్రంధావలి 


మాయావిలాస మని దృఢబోధ గలిగి, అన్ని వృత్తులను తన కధీనము 
చేసికొనినవా రెవరైనను వారే పురుషులు ధ్యానాభ్యాస వైరాగ్యహీనులై 
విషయచేష్టలగు నింద్రియములకు లోబడి కాముపరవశులై తిరుగువా 
రెవ్వరైనను వారే నిజముగా స్త్రీలు, అనగా, మాయా విషయమైన 
కామవిషయముల కథినలు అబలలు 


నైవ (స్త్రీ) న పుమానేష నైవ చాయం నవుంసకః । 
యద్యచ్చరీరమాదత్తే తేన తేన స యుజ్యతే ॥ 


ఈ యాత్మ (స్త్రీయును గాదు, పురుషుడును గాడు, ఆత్మ నపుంసక 
మును గాదు మటీ యెట్లుండునన ఏయే శరీరము నాత్మ స్వీకరించునో, 
ఆయారూపముతో గూడి ప్రకాశించును అనగా ఆత్మ స్వయంజ్యోతి స్వరూ 
పమైనది అది సూక్యమైనది అగ్ని యేలాగున ఉపాధులననుసరించి వర్ణభేద 
ములతోను, స్ట్రూలసూక్షముగాను ప్రకాశించునో ఆలాగున నాత్మయును, 
ఉపాధుల ననుసరించి (ప్రకాశించును - అని తేజో బిందూపనిషత్తు 


యథా చ నటకః కళ్చిద్వేషాంతర సమీహయా । 
గృవ్దాతి వివిధం వేషం వస్తుత్వే నట ఏవ సః ॥ 
దేహీ వస్రాణ్యనేకాని దధాతి వివిధేహయా । 
వస్రాణి వివిధానీహ ధారక స్తేక ఏవ సః ॥ 


ఏలాగున వేషధారియగు నొకడనేకవిధములగు స్త్రీ వేషములను, 
పురుషవేషములను మతీయు ననేకవిధములగు వేషములను ధరించినను, 
(డ్రస్సులు తీసివేయుటకు ముందుగాన దుస్తులతో గూడియుండునపుడును 
పురుషుడొకడే యగుచున్నాడో, ఆలాగున నాత్మ యనేక విధముగు స్త్రీ 
పురుషుల శరీరములను ధరించియుండినను, ఆత్మకు (స్త్రీ, పురుషాది భేద 
ములు లేవు ఎట్లన? వేషము లన్నియును, వస్రాభరణాదులను తీసివేయు 
నప్పుడు పురుషు డొక్కడే మిగులును గదా? ఎట్లన కొన్ని కొన్ని స్టలములలో 
జాతరజురుగు కాలములలో పెద్దపెద్ద (స్త్రీ పురుషరూపములగు బొమ్మలను 


యభాద్రభారతి 507 


జేసి వానిలోపల మనుష్యులు ప్రవేశించి యాడించునప్పుడు చూచువారికి 
భయం కరముగా గనుపించినను, లోపల నున్నవాడు మనుష్యుడే ఆలాగున 
ఆత్మానాత్మ విచారణముంజేసి ఆనాత్మయగు స్తూల, సూక్షకారణములు 
అను దేహములను విడిచియు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన 
మయానందమయ కోశములను విచారణచేసి విడిచినచో సాక్షియగు నాత్మ, 
శుద్ద ప్రజ్ఞారూపుడై కనబడును - అని గరుడపురాణము 


అన్నకోశ విహీనాత్మా ప్రాణకోశ వివర్షితః । 
మనఃకోశ విహీనాత్మా విజ్ఞానాది వివర్ణితః ॥ 


ఆత్మ అన్నకోశమునకు పైనున్నవాడు, ఆత్మ ప్రాణకోశము 
నతిక్రమించినవాడు, ఆత్మ మనోమయ కోశమున కెగువ నున్నవాడు, ఆత్మ 
విజ్ఞానమయ కోశమునకును, ఆనందమయకోశమునకును, విలక్షణుడై 
సాక్షిగా నుండువాడు 


జ్రప్రిరేవ వరం బ్రహ్మ జ్ఞప్తిరేవ వరం వదమ్‌ |! 
జ్ఞప్రిరేవ వరో మోకో జ్ఞప్తి రేవ పరం సుఖమ్‌ ॥ 


సాక్షియై యుండు ప్రజ్ఞయే (బోధయే పరబ్రహ్మము ఆ సాక్షియగు 
బోధము తానై యుండుటయే పరమపద మనబడును ఆ ప్రజ్ఞామాత్రమగు 
బోధము తానగుటయే మోక్షమని చెప్పుదురు ఆ సాక్షియగు జ్ఞప్తిమా(త్రమై 
శేషించి నిలుచుటయే పరమానందమగు పరమసుఖము - అని బుభుగీత 


సంగ్రహము 


ఓ ప్రాజ్ఞులైన ప్రియసోదరీ సోదరులారా! సర్వవేద, శాస్ర, 
పురాణేతిహాసాదులయొక్క ఆంతర్య రహస్యవేవున? తత్త్వ్వవుస్యాది 
మహావాక్యములయొక్క మహత్తైన సారార్ధమై నేతి నేతీతి వాక్యములచే ప్రకృతి 
యొక్క వికృతులను లక్యపెట్టక దైవానుగ్రహమును బొంది సద్దురుకృపకు 
బాత్రులై, దేహేంద్రియ మనోబుద్ద్యతీతమైై, సర్వాధిష్టానమై యుండు 


508 _శ్రినులయాళసద్లురు (గంధావళి 


ఏయొక్క కేవల బోధస్వరూపము సత్తామాత్రమై యున్నదో, దానిని జ్ఞాన 
ధ్యానము లనెడు శౌర్యపరాక్రమములచే బొంది, సత్తామాత్రమగు పరబ 
హ్మమే నేనను అపరోక్షానుభవమును బొంది, మల, అజ్ఞాన, విక్షేప, సంశయ 
రహితులై ఈ ప్రపంచమంతయు నాచే కల్పితమని దృఢట్రజ్ఞాలై, పావన 
పవిత్రమైన పరమసమాధిని ఎవరు పొందుచున్నారో వారే ధన్యాత్ములు వారే 
బ్రాహ్మణోత్తములు వారే జీవన్నుక్తులు వారే అవధూతలు వారే ఆచలులు 
వారే పరిపూర్ణులు, వారే అమనస్కులు, వారే రాజయోగులు వారే 
సన్నాసులు, వారెవరైనను వారుగదా మహనీయులు ! 


ఓ ఆర్యోత్తములైన పావనులగు సోదరీసోదరులారా! ఈ మహావస్టను 
పొందగోరువారు ఉత్తమ, మధ్యమ, కనిష్టాధికారుల ననుసరించి హృదయ 
గంధి భేదనమునకై, పుణ్యకర్మములు నిష్కామముగా జేసి మలనివార 
ణమును, దైవోపాసనచే మోహనివృత్తియును, సద్గురు హస్తమస్తక సంయోగ 
ముచే విక్షేపనివృత్తియును, స్వప్రయత్నబ్రహ్మనిష్టానుభవముచే సంశయ, 
విపర్యయ నివృత్తియును పొందవలయును 


అనగా యజ్ఞ, దాన, తపములైన పుణ్యకర్మములు, శ్రద్ధాభక్తులతో 
గూడి ఈశ్వరార్పణముగా జేయుచు రాగా రాగా కారవస్తువులచే 
వులినవ(స్త్రృవులో నుండు మాలిన్యము పోయి నిర్మల మగునట్ను 
సర్వపాపములును నశించి వునఃపరిశుద్దత గలుగును తద్ద్వారా 
విషయవైరాగ్యము గలిగి నిత్యానిత్య వస్తు వివేకము స్టిరపడును దానిపైని 
పవిత్రమైన దైవభక్తిచే ప్రకృతి దోషములు క్షయించి గాలి లేనిచోట నుండు 
దీపమువలె స్వస్వరూప ధ్యానమందు మనఃస్టిరత గలుగును తదుపరి 
సద్గురు కటాక్ష వీక్షణామృతమువచే దృక్‌, దృశ్య, దర్శన ములైన త్రిపుటి 
నశించి భేదబుద్దియైన యజ్ఞానము కయించి అద్వితీయ మైన బ్రహ్మాకారవృత్తి 
గలిగి పరిపూర్ణానంద సుఖస్వరూపు లగుదురు 

ధ్యాతృధ్యానం పరిత్యజ్య |క్రమాద్ద్వేయైకగోచరమ్‌ | 


యధార్రభారతి 509 


నివాత దివవచ్చిత్తం సమాధిరభిధీయతే ॥ 


ధ్యానము చేయువాడు ధ్యాతృధ్యానము లను వీనిరెంటిని విడిచి 
క్రమముగ ధ్యేయాకారమగు వస్తువు తానై, గాలి లేనిచోట నుండు దీపమువలె 
చలనరహి తుడై, స్వస్వరూపుడై, ప్రజ్ఞామాత్రుడై నిలుచుటయే సమాధి 
యనంబడును క్రమాత్‌ అని ప్రయోగించియుండుటచే ప్రపంచము, 
దేహము, ఇంద్రియ ములు, మనస్సు, ఇవియన్నియును బుద్దిచే ఒక్కొక్కటిని 
విడిచి విడిచి తుదకు బుద్దినిగూడ విడుచునప్పుడు సాక్షియగు 
తానుమాత్రము శేషించును ఈ స్టితి గలుగుటకై యింద్రియార్దములనుండి 
మనస్సును అంతర్ముఖముగా జేసి గంభీరమగు ధ్యానము చేయవలయును 


ఓ పరిశుద్దాత్మ స్వరూపులైన, సోదరీ సోదరులారా! మహాదుఃఖ 
కరవుగు సంసారసాగరమును దాటుటకును, శాశ్వత సుఖమైన 
మోక్షమునకును, సుల భమై, కష్టనష్టములు లేనిదై, వేదసారమై, సర్వమత 
సమ్మతమై, సజ్ఞనహి తమగు నొక సుక్ష్కోపాయము గలదు అదేమన? 
పరవునీచవృత్తియం దున్నవా డైనను, లేక అంత్యజాతి సంభూతుడై, 
దురాచారపరుడై యున్నను ప్రతిదినమును అన్నపానాది క్రియలచే, 
నశాశ్వతవుగు నీస్టూలదేహ  పోషణకొటికు _ సమయము(అనగా 
స్నానమునకును, శౌచమునకును, భోజనమునకును, ఇతర కృత్యములకును 
కాలనిర్ణయము లేర్చజచినట్లు శాశ్వతమైన తనయాత్మను దైవభక్తి, ధ్యాన, 
జప, ప్రార్ధనలచేతను, జీవ కారుణ్యముచేతను, ఆధ్యాత్మవిచారములచేత 
నెవరు ప్రతిదినమును పోషించె దరో వారే ధన్యాత్ములు 


ఒక్కదినము (అహోరాత్రములు అలువది ఘడియల కాలములో 
తక్కువపక్షము సూర్యోదయమునకు ముందుగా నొక ఘడియకాలమును 
ఆలాగుననే సంధ్యాకాలముగాని, లేక రాత్రిలోనెప్పుడైనన నొక ఘడియ 
సమయమందైనను ఏకాగ్రచిత్తము గలవారై (పేమతోగూడి దైవప్రార్దన, 
ధ్యానజపముల చేసినయెడల నీజన్మములోనే భగవత్కరుణ గలిగి 


510 (శ్రీమలయాళసద్లురు గ్రంథావళి 


మనఃపరిశుద్దతను పొంది పరమపదమైన మోక్షమును పొందవచ్చును పగలు 
ధ్యానము చేయుటకై ప్రతిబంధ మున్నవారికి రాత్రికాలము చాలమంచిది 
అప్పుడేయొక్క విచారముండదు వీరు రాత్రిలో ఆహారము తక్కువగా భుజిం 
చవలెను మజీయు నితరప్రతిబంధములు లేక సమయ మెక్కువగా దొరకున 
పుడు మటియు నొకింత యధిక సమయము ధ్యాననిష్ట చేయువారికి 
శీఘ్రముగా మాయావిముక్తి గలుగును ప్రతిదినమును ఆలాగున చేయుచు 
రాగా రాగా దివ్యరసాయనముచే గొప్పరోగము శాంతమగునట్లు రాగద్వే 
షాదులైన పొపసంఘములు నశించి పరిశుద్దాత్ము లగుదురు 


దీనికి వారివారి యిష్టదేవతా ధ్యానము శ్రేష్టము పరమాత్మ 
అనంతకోటి నామరూపములతో ్రకాశించుచున్నాడు దీనికి మోతదాయక 
మహా మంత్రములైన శ్రీ అష్టాకరినిగాని, పరిశుద్దమైన (శ్రీ) శివపంచాక్షరిని 
గాని, సంసారతారకమైన శ్రీరామతారక మంత్రమునుగాని, ఆత్మానాత్మల 
నైక్యముజేయు నజపా ముంత్రముగాని, వేదసారమై యతిపవిత్రవుగు 
నోంక్కారమునుగాని అనుష్టానము చేయవచ్చును ఈ మంత్రములు గూడ 
తెలియనివారు నిర్మలభక్తితోగూడి కృష్ణా! నారాయణా! గోవిందా! శివా! 
శంభో! మహాదేవా! పరమాత్మా! సర్వేశ్వరా! (శ్రీరామ, రామ, రామా! అను 
మొదలగు దివ్యనామములను జపింపవచ్చును పైనిజెప్పిన యన్నిటికిని 
వెరాగ్య[శ్రద్దలే ప్రధానములుగాని, మంత్రములు ప్రధానములు గావు 


మహానీచుడుగూడ జ్ఞానమార్గావలంబి యైనయెడల నీజన్మములోనే 
మోక్షము నొందవచ్చునని పైనిచెప్పిన విషయమున కొకదృష్టాంతము 
చెప్పెదను ఒక తియ్యని మామిడిపండు లేతకాలములో(అనగా కసుగాయు 
చేదుగాను, వగరుగాను, మధ్యకాలమునందు పులుపుగాను, పరిపక్వకాల 
మున తేనెతో సమానముగ మధురముగాను ఎట్టు మాజుచున్నదో ఆలా 
గునను, శ్యుక్షపక్ష చంద్రుడేలాగున దిన దినమును వృద్దిపొందునో ఆ రీతిగా 
నీ భక్తులును బ్రహ్మధ్యాన నిష్టాభ్యాసముచే తమోగుణ, రజోగుణములు 
నశించి సత్త్వగుణ ప్రధానులై జ్ఞాను లగుదురు మతీయు రసవాదముచే 


యధార్షభారతి 511 


తాకవు మేలాగున బంగారమగు చున్నదో, మజియు నగ్నిసంయోగమునే కట్టె 
లెట్లు భస్మమగునో, ఆలాగుననే వీరును జ్ఞానా గ్నిచే సమస్త పాపసంఘములను 
భస్మము చేసి కొన్నవా రగుటవలన పరిశుద్దస్వరూపు లగుదురు 


దీనికి కరుణానిధులైన శ్రీ) కృష్ణభగవంతులు జీవుల పైనికరుణ గలిగి 
వీరియొక్క అల్పాయుస్సును, స్వల్పబుద్దిని పరీక్షించి పరిపూర్ణదయతో శ్రీ, 
భగవద్గీతయందు రాజయోగ రహస్యమను తొమ్మిదవ యధ్యాయమున 
ప్రమాణము చేసి సెలవిచ్చియున్నారు పరమాత్ములైన శ్రీ కృష్ణస్వాముల వారి 
వచన మసత్యమగునా? 


ఆర్యశిరోమణులైన సోదరీసోదరులారా! అందును ఈ భగవ 
ద్వచనమును విశ్వాసముతో నమ్మి భగవద్చ్బక్తిపరులై సర్వదుఃఖ నివృత్తి 
కరమైన శాశ్వతానంద నిర్వాణసుఖమును పొందుదురుగాక! 


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌ | 
సాధురేవ స మంతవ్య స్పమ్యగ్వ్యవసితో హి సః ॥ 


ఎంత దురాచారము గలవాడైనను నన్ను (భగవంతుని అనన్యభక్తితో 
సేవించుచుండినచో, వాడు పరమ శ్రేషుడనియే తలంపవలెను ఏలననగా, 
వాడు పరమేశ్వర ధ్యానముచేత సమస్తపాపములు నశించి పరిశుద్దాత్ముడై 
యుండును వాడును పరమాత్మ ధ్యానానందముచే శుద్దుండనైతినని మంచి 
నిశ్చయము గలవాడు గదా? అనగా, మలినవ(న్త్ర్యము సబ్బువేసి యుతుకు 
నప్పుడు నిర్మల మగునట్లు ఎంత పాపాత్ముడైనను పరిశుద్దాత్ము డగును 


చప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి | 
కాంతేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 
ఓ యర్జునా! అతిదురాచారుడైనను నిర్మలభక్తితో నన్ను ధ్యానించు 


వాడు అతిశీఘ్రముగా మహాత్ముడగును మజీయు వాడు శాశ్వతమగు 
ముక్తిని బొందును నాభక్తుడెప్పుటికిని దుఃఖమున బడువాడు గాడు ఇట్లు 


512 (శ్హీమలయాళసద్లురు గ్రంధావలి 


నీవు జనమధ్యమున భేరిని వాయించి ప్రతిజ్ఞజేసి చెప్పుము 


మాం హి పార్ట! వ్యపాశ్రిత్య యే2._పి స్యుః పాపయోనయః | 
(స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేణ పి యాంతి పరాం గతిమ్‌ ॥ 

ఓ అర్జునా! అంత్యజాతి సంభూతులైన నీచ జన్మము గలవారిలో 
నెవరై ననుసరే అట్టివారును, (స్త్రీలును, వైశ్యులు మొదలుగాగల వీరందును 
నన్నుసేవించి ధ్యానించినచో నిశ్చయముగా నుత్తమగతియగు పరమపదమును 
పొందుదురు 


అపిచేదసి పాపేభ్య స్పర్వేభ్యః పాపకృత్తమః । 
సర్వం జ్ఞాన ఫ్రవేనైవ వృజినం సంతరిష్యసి ॥ 


మహాపాపాత్ము లందజకంటెను మిక్కిలి పాపాత్ముడవై యుండిన 
వాడవైనను పరమాత్మ ధ్యాననిష్టాపరుండవైనచో ఆ పాపసంఘవుగు 
సాగరమును జ్ఞానమను తెప్పచే సుఖముగా దాటుదువు 


యథైదాంసి సమిద్గోఐ_గ్నిర్భస్మ సాత్కురుతే2_ర్జున । 

జ్ఞానాగ్షిస్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥ 

ఓ యర్వునా! వుండుచుండెడి యగ్ని సమిధలను (కట్టెలను 
భస్మముచేయున ట్లు (బ్రహ్మనిష్ణనియొక్క జ్ఞానాగ్ని కర్మము లన్నింటిని 
భప్మము చేయును 


తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ | 
భవామి న చిరాత్నార్థ! మయ్యావేశిత చేతసామ్‌ ॥ 


ఓ యధర్జునా! నాయందు చిత్తము స్థిరముగా నిలిపి ధ్యానించువా 
రెవరైనను వారిని నేను జననవురణరూప దుఃఖసంసారమునుండి 
అతిశీఘముగా నుద్ద రింతును అనగా నీచయోనియందు జన్మించిన 
వారైనను సరే లేక యితర జాతులయందు జన్మించి యధికపాపముచేసిన 


యధార్రభారతి 513 


వారైనను సరే, నాభక్తులను నేనుద్దరింతును తెలివిలేని బాలుడెంత 
తప్పుచేసినను పశ్చాత్తాపముతో తల్లిని పిలిచి యేడ్భునపుడు ఆమె (ప్రేమతో 
పరుగెత్తివచ్చి యాలింగనము జేసి స్తన్యమి చ్చునట్లు, అల్బబుద్దిగల జీవులు 
చేసిన తప్పులను పశ్చాత్తాపముతో ప్రార్టించు నపుడు కరుణానిధియై 
జగన్మాతయు, పితయునైన పరమాత్మ క్షమించి జ్ఞానసుధామృతము నిచ్చి 
కృతార్జునిగా జేయును 


విధినా£_విధినా వాపి భక్తా యే మాముపాసతే | 
తేభ్యః ఫలం ప్రయచ్చామి ప్రసన్నో£_హం న సంశయః ॥ 


ఎవరైనను విధిప్రకారముగాని, విది తెలియకయేగాని భక్తితో 
మాత్రము నన్ను(శివుని సంసేవింతురో అట్టివారికి నేను ప్రసన్నుడనై వారి 
యభిలాషను పూర్తి చేయుచున్నాను దీనియందు సంశయము లేనేలేదు అని 
శ్రీ పరమశివులవారు శ్రీశివగీతయం దానతిచ్చిరి. అనగా భగవద్భక్తి 
చేయువారికి తాము చేయు భజనధ్యానములు విధిప్రకార ముండునా లేదా? 
యను సంశయము పనిలేదు 


భక్తిరష్టవిధా హ్యేషా యస్మిన్‌ మ్లేచ్చే2_పి వర్తతే | 
సవిప్రేంద్రో మునిశ్లీమాన్‌ సయతిః స చ పండితః | 
తస్మై దేయం తతో గ్రాహ్యం స చ పూజ్యో యథా హ్యహమ్‌ ॥ 


అష్టవిధములగు భక్తి యేయొక్క మ్రచ్చునియం దుండునో, వాడే 
బ్రాహ్మణోత్తముడు, వాడే సన్నాసి, వాడే పండితుడు వాని కన్ని 
బ్రహ్మవిద్యలను చెప్పవచ్చును వాడు భగవంతునివలె పూజార్షడు అని 
వామనపురాణము అన్హాదపి పరో ధర్మః- అనగా, పరమధర్మవుగు 
బ్రహ్మవిద్య చండాలుని వద్దనుండికూడ గ్రహింపవచ్చునని మనువులవా 
రుపదేశించిరి 


ఓ సోదరిసోదరులారా! కరుణావూర్తులైన ,శ్రీవాసుదేవుల 
వచనమును, శ్రీ పరవుశివుని వచనమును ఆస్తిక బుద్దితో నమ్మి 


514 _శ్రీమలయాలళసద్ద్లురు (గ్రంధావళి 


ధన్యులగుదురుగాక ! పైనిజెప్పిన యీ దశోపదేశములు వజసూచికోప 
నిషద్రీతిగా దూషణం జ్ఞాన హీనానాం భూషణం జ్ఞానచక్షుషామ్‌॥/"కి 

అనగా ఈవిషయము లవివేకులై, దేహాత్మబుద్ది గల జ్ఞానహీనులకు 
దూషణము గాను, ఆత్మబుద్దులగు వివేక జ్ఞానులకు భూషణముగాను 
ఉండును 

ఇది శ్రీ మలయాళస్వామి యాశయము 
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు 
ఓం శాంతిః శాంతిః శాంతిః 


శ్రుమాదము నొందకుడు 


(ప్రమాదము నొందకుడు 


అవతారిక 


ఈ చిన్నపొత్తము “తత్త్వమసి? మహావాక్యమును ఒకసారి శ్రవణము 
చేసిన చాలుననియు, వురల మరల (శ్రవణవునన నిదిధ్యాసములు 
చేయవలసిన అవసరములేదనియు వెప్పువారిని గురించి వ్రాయడమైనది 


ఒకానొకడు పూర్వజన్మ తపో, ధ్యానములచే అంతఃకరణము శుద్దమై 
వాసనాక్షయము, మనోనాశము కలిగి ఆత్మజ్ఞానోదయము మాత్రము 
దృఢముగా గలుగకపోయిన ఈ జన్మములో తత్త్వమసి మహావాక్యము 
గురుదేవునివలన ఒకసారి శ్రవణముచేసిన చాలును అట్టివాడు ఎల్లప్పుడు 
ఆత్మస్టితిలోనే యుండగలుగును అట్టివాడు అరుదు ఆవిషయమంతయు 
దీనియందు గానవచ్చును వాసనాక్షయ, మనోనాశములు సిద్దించుటకొరకే 
శ్రవణ, మనన, ధ్యానాదులు చిరకాలము చేయవలెనని చెప్పుట. వాసనాక్షయ 
మనోనాశములుగలవారు లోకములో ముముక్షువు లెంతమం దిగలరో 
బుద్దిమంతులు తెలిసికొనగలరు 


రోగము గలిగి బాధపడువాడు తనకు రోగము లేదనియు, 
ఆరోగ్యవం తుడనై ఉన్నాననియు, ఆలాగున ఆకలిబాధచే తపించువాడు 
తనకు క్షుద్చాధ లేదనియు, తృప్తుడనై ఉన్నాడననియు చెప్పినచో వాడేగతి 
పొందగలుగునో, ఆలాగున వాసనాక్షయ మనోనాశము గలుగని వారియొక్క 
స్టితియునుండునని విజ్ఞులు (గ్రహింతురుగాక! మరియు పర్వత 
గహ్వరములలో అనేక సంవత్సరములనుండి నిబిడమై యుండు 
అంధకారము దీపము వెలిగించి నంతనే పటాపంచలైపోవుననియు, ఆలాగున 
అనేక జన్మ ములనుండి హృద యగహ్వరములో నుండు అజ్ఞాన తమస్సు ఒక 
మహావాక్య శ్రవణముచేతనే నశించుననియు, ఇనుము పరుసవేది 
సంబంధముచే అప్పుడే సువర్ణము కాగల దనియు, ఆలాగున కీటకము 
('భ్రమరమును భావించి తుమ్మెదగా మారు నట్టున్ను ఈతత్త్వమసి 
మహావాక్యమును ఒకేసారి శ్రవణము చేసిన చాలునని చెప్పు వాక్యములో గల 


518 (శ్రీమలయాళసద్లురు (గ్రంధానలి 

సత్యమును ఈ (గంధము నిర్ణయించుచున్నది అయితే పర్వతబిలములో 
దీపము ప్రకాశించిన వెంటనే చీకటి నశించవలెను గదా! ఇనుము పరుసవేదిచే 
బంగారమైనచో మరల ఇనుము గుణము లేకపోయి సువర్ణము కావలెను 
గదా! ఆలాగున కీటకము భ్రమరమైనచో రెక్కలు ఏర్పడి యెగిరిపోవలెను 
గదా! పురుగురూపముగా నుండి గూటిలో నుండ కూడదు గదా యని 
ఈలాటి విషయములగురించి ఈ చిన్న [గ్రంధము నిర్ణయించుచున్నది ఇదే 
దినిలో గల సారము 


ఈలాటి యుక్తులు సరికావనియు, భవరోగము అస్టిగతమగు పురాతన 
ద్లిగ్గవ్యాధివంటిదనియు, ఒకరోజు చేయు బౌషధముచే నశింపజాలదనియు, 
వ్యాధి నయము అగువరకు, జాషథపధ్యసేవ లుండవలెననియు ఈ ([గ్రం ధము 
నిరూపించుచున్నది దానికి కావలసిన శానన్తృుములున్ను, మహనీయుల 
అనుభవవాక్యములున్ను దీనియందు నిరూపించడమైనది 


మననేత్రము విన్నదైనను మహోన్నతములగు పర్వతములను, విశాలమైన 
మహారణ్యములను, అపారమైన సముద్రమునెట్లు చూపగలుగుచున్నదో, ఈ 
చిన్న గ్రంధమున్ను ఆలాగున విస్తీర్ణమగు అనేక వేదాంతశా(న్త్రుముల సార 
మును సంక్షిప్తముగ చూపగలుగును కీటకము భ్రమరమగుట కెంతకాలము 
(భ్రమరమును భావన చేయవలెనో, గుహలోగల చీకటి నశించుటకు దీపము 
వెలుగవలసి ఉండిన (ప్రమిద, తైలము, వత్తి యెట్లు అవసరమో యోచించు 
కొనవలెను. ఆలాగుననే పరుసవేది సంయోగముచే ఇనుము బంగారమగును 
పరుసవేది యిప్పుడెచ్చట ఉండును? ఎవరికి దొరకును? దీనిని జ్ఞాపక 
ముంచుకొనవలెను అప్పుడు సత్యము గోచరము కాగలుగును ఓం 

ఇట్లు 
మీ చరాచర సుఖాభిలాషి 
మలయాళస్వామి 


హా 


రో 
శ్రుమాదము నొందకుడు 


(బబ్రహ్మనిష్టులలో గల ప్రమాదము 


బ్రహ్మనిష్టా విషయమున ప్రమాదములో పడిపోకూడదని (శ్రీ శంకర 
భగత్సాదులు హెచ్చరించుచున్నారు 
వమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన । 
వ్రమాదో మృత్యురిత్యాహ భగవాన్రహ్మణస్సుతః ॥ 
బ్రహ్మనిష్టులు ఎల్లప్పుడును జాగ్రత్త గలిగి ప్రమాదములో పడకుండ 
చూచుచుండవలయును (ప్రమాదము గలుగుట వురణవము వంటిదని 
తలంచవలెనని బ్రహ్మమానస పుత్రుడగు సనత్సుజాతుడు చెప్పెను 
ఈప్రమాదవిషయమై శుష్కవేదాంత తమోభాస్కరములో విస్తార 
ముగా తెలుపడమైనది అయితే దానిలో విద్యావిహీనులున్ను, నీచాచార 
పరులున్ను, హింసాపరులున్ను, మద్యపానరతులున్ను, ఆచరణ శూన్యు 
లున్ను, మాదక పదార్ధములగు గంజాయి నల్లమందు, బంగి మొదలగు 
దుష్ట్రపదార్ధములను సేవించుకొని వేదాంతము చెప్పుచుండు వారునగు వారిని 
గురించియే యెక్కువగా తెలుపడమైనది మరియు రజోగుణము, తమో 
గుణము గలవారిని గురించియే వివరించడమైనది సూర్యోదయమైన వెంటనే 
లోకములో గల తవుస్సు నశించునట్లున్ను, చీకటిలో సంచరించెడు 
గుడ్తగూబ మొదలగు జంతువులు పారిపోయి స్వస్తానమగు పర్వత 
గహ్వరములో చేరునట్లును నేటి పరిస్థితి ఏర్పడెను 


సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తే తు కలౌ యుగే | 
నానుతిష్టంతి మైత్రేయ శిశ్నోదర పరాయణాః ॥ 


ఓమైత్రేయి మహర్షీ! కలియుగమునందు అందరును వేదాంతు 


520 (శ్రీమలయాళసద్ల్గురు గ్రంధావళి 


లగుదురు సర్వదా బ్రహ్మమే తామని చెప్పుదురు. బ్రహ్మనిష్పులు చేయ 
వలసిన అనుష్టానము కొంచెమైనను చేయరు మరియు నెట్టుందురనగా 
శిశ్నోద రపరాయణులై(జిహో్వోవస్టలను తృషప్తిపరచువారు) ప్రబలముగ 
తిరుగుదురని పరాశరవచనము అట్టి కాలము దాటిపోయినది భాస్కరో 
దయమున సర్వజనులున్ను భూలోకమున మంచి ప్రకాశములో సంచరించు 
టకున్ను, మార్గము బాగుగా గోచరించుటకున్ను, దారి తప్పక సంచరించుట 
కును అవకాశవేర్పడి కంటకాదులలో కాలు పెట్టకను, మలమూత్ర 
పంకిలమాలిన్యములు త్రొక్కకను ఎట్టు విహరింప గలుగుచున్నారో అట్టి స్టితి 
ముఖ్యముగ పావన మగు ఆంధ్రదేశమునకు దైవానుగ్రహమువలన గలిగెను 


ఇట్టి ప్రమాదము తొలగిపోయినను మరియొక ప్రమాదము గూడ 
ముము క్షువులు, జిజ్ఞాసువులు, విద్యావంతులు దాటవలసియున్నారు 
అదేమన? చాలావరకు సత్త్వ గుణము గలవారున్ను, విద్యావంతులును, 
బోధనాశక్తి గలవారును, ఉన్నత కులములో జన్మించినవారున్ను మేధా 
సంపన్నులును అగు వేదాంతులలో కొందరిని గుటించి జాగ్రత్తపడవలసి 
యున్నది. 


సత్త్వగుణముకూడా ప్రకృతిలో నిదే, ఇది సుకువూరముచేత 
తీవ్రవైరాగ్యనిష్ట కలుగనీయక, బ్రహ్మసాకాత్కారము రూఢి కలుగువరకు 
ధ్యానాదులు చేయనీయక, శ్రవణము వుత్రము చేయించి వునన 
నిదిధ్యాసనాదుల పైకి పోనీయక అడ్డు పరచుచుండును. ముముక్షువులు, 
విద్యావంతులు డీనిని కూడ తొలగించి అపరోక్ష సాకాత్కారము వరకు 
ధ్యాన, నిష్టా తపస్సు లొనరించిన ధన్యులు కాగలరు గీత పదునాల్గవ 
అధ్యాయమున ఈ గుణత్రయమును గురించియు, గుణత్రయాతీతుని 
గురించియు మీరు చక్కగ తెలిసికొనగలరు ఈ మూడుగుణములును 
ప్రకృతి సంబంధము లైనవి అనియు, జీవునకు బంధనములనియు 
శ్రీకృష్ణభగవాను డుపదేశించెను బంగారుగొలుసైనను, రాగిగొలుసైనను, 
ఇనుపగొలుసైనను బంధించుటలో సమానములే 


ప్రమాదము నొందకుడు 521 


సత్త్వం రజస్తమ ఇతి గుణాః (ప్రకృతి సంభవాః । 
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌ ॥ 


భగవన్మాయవలన గలిగినవి సత్త్వము, రజస్సు, తమస్సు అనునట్టి 
మూడు గుణములు ఈ గుణములకంతణె వేరైన నాశరహితుడైన యాత్మను 
ఇవి దేహమునందు బంధించుచున్నవి 


అనగా ఆత్మను విముక్తి గలుగజేయనీయక ప్రకృతిలో బంధించునని 
తాత్స ర్యము అది యెట్లు బంధించునో క్రింద తెలుపబడుచున్నది 


సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత | 
జ్ఞానమావృత్య తు తమః (ప్రమాదే సంజయత్యుత ॥ 


ఓ అర్జునా! త్రిగుణముల వ్యాపారము సంక్షిప్తముగా తెలిపెద 
సత్త్వగుణము బలవత్తరమై ఇంద్రియ సుఖషాధనములైన విషయముల 
యందాత్మను ప్రవర్తింపజేయును రజోగుణము బలవత్తరమై భోగములను 
అనుభవించుటకు సాధనములైన కర్మల యందాత్మను ్రవర్తింపజేయును 
తమోగుణము ఆత్మకు చేయదగిన కార్యములను, చేయ నీయక ప్రమాదా 
దులయందు 'ప్రవేశమును కలుగజేయును త్రిగుణములను గుతీంచి, దానిచే 
కలిగెడు ఫలములను గురించి ఈ అధ్యాయమున బహుళముగా చెప్పుడమై 
నది కావున ముముక్షువులుు, జిజ్ఞాసువులు ఈ మూడు గుణములను 
గురించి విశేషముగ గ్రహించుకొనవలయును ఏలన ఈ త్రిగుణములే సంసార 
పాశము కాన వీనినుండియే ముముత్తువులు ముక్తులు కావలసియున్నారు 
గదా! ఈ త్రిగుణములనుండి విడుదల పాందుటయే మోక్షవుని ఈ 
అధ్యాయమున కడపట తెలుపడమైనది 


గుణానేతానతీత్య త్రీన్‌ దేహే దేహసముద్భవాన్‌ । 

జన్మమృత్యు జరాదుణ్లార్విముకో£_మృతమశ్చ్ను తే ॥ 

జీవుడు దేహోత్పత్తికి(పునర్ణన్మమునకు కారణభూతములైన సత్త్వ 
F34 


522 _శ్రీిమలయాలళసద్దురు గ్రంధావళి 


రజస్తమోగుణములను వైరాగ్యముచేతను, వివేకజ్ఞానముచేతను అతిక్రమించి 
(త్యజించి) పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు మొదలగువానిని 
చెందక ప్రకృతినుండి విముక్తుడై నాలో నైక్యమును పొందుచున్నాడు అనగా 
మృత్యువును దాటి అమృతు డగుచున్నాడు మోక్షమును పొందుచున్నాడని 
భావము 


ఇచ్చట చెప్పిన ఈ సత్త్వగుణము మలినసత్తు మనండును ఏలయన 
ఇది త్రిగుణములతో కూడినది త్రిగుణములు ప్రకృతి సంబంధములు వ్యావ 
హారికమందు ఈ మూడుగుణములను మాత్రము వ్యవహరింతురు ప్రకృతి 
లోనుండు మానవులకు ఈ సత్త్వగుణము గొప్పది అయితే విశుద్దసత్త్వము 
మరియొకటి గలదు అది అవ్యవహారము ఇది జీవన్ముక్తుల కుండవలసినది 
ఇది కలుగపోయిన మోక్షము సిద్ధించదు ముక్తుడున్ను కాజాలడు పైజెప్పిన 
సత్త్వగుణమే సామాన్యముగా బ్రహ్మనిష్టులని చెప్పువారికి పూర్తిగ కనుప 
డుటయే అరుదై యుండగా, రజోగుణము కొంత, తమోగుణము కొంత 
కనబడునప్పుడు వారు ఇక నెంత కాలము వైరాగ్యముతో ఏకాంత ప్రదేశ మం 
దుండి బ్రహ్మవిచారము, ధ్యానము చేయవలసియుండునో వారిలో వారే 
యోచించుకొనుట బాగుండును లేనిచో వారిని నిందించినట్టు తలంచగలరు 


విశుద్ధసత్త్వము 
ఇప్పుడు విశుద్దసత్త్వముయొక్క తత్త్వమును శంకరుడు చెప్పినది 
చూడుడు 
విశుద్దసత్త్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః వరమా ప్రశాన్తిః । 
తృష్తిః ప్రహర్షః పరమాత్మనిష్థా యయా సదాననరసం సమృచ్చతి ॥ 
విశుద్దసత్త్వ ముయొక్క. లక్షణములు ఎల్లపుడున్ను ప్రసన్నతయు, 
ఆత్మానుభవమున్ను, మిక్కిలి శాంతియు, అనగా సర్వేంద్రియ వ్యాపార ఉప 


రమ రూపశాంతియు, మిక్కిలి తృప్పియు, అత్యధిక సంతోషము, దేనివల్ల 
సదానందరసమును లెస్సగా పొందుచున్నాడో, పరమాత్మయందు నిష్టయు 


(ప్రమాదము నొందకుడు 523 


గలుగుచున్నదో, అదే విశుద్దసత్త్వములో నుండు ముక్తాత్మునియొక్క” 
స్వభావమని తెలిసికొనవలయును 


ప్ర- జ్ఞాన మొకటియే ముఖ్యమైన దనియు, అదొకటియే ముక్తిని 

గలుగజేయునదనియు, తక్కిన జప, ధ్యానాదులు అముఖ్యములనియు, 
క్రింది మెట్టులో నుండేవారికి చెప్పబడినవనియు, దానివలన ప్రయోజనము 
లేదనియు, కొందరు వేదాంతులు చెప్పుచున్నారే? 


ఉ - అది నిజము, జ్ఞానమే ముఖ్యమైనది అయినను, అడి ధ్యానము 
లేక ఈశ్వరాను (గ్రహము కలుగక అంతఃకరణశళుద్ది యేర్పడక శమదమాదె 
గుణము లలవడక శ్రవణ, మనన, నిధిద్యాసలు చేయక యెట్లు సిద్దించునో, 
ఏశా(న్త్రుము గాని యే బుషీగాని చెప్పియుండలేదే అందువల్లనే 
సనత్కుమారమహర్షి యిట్లు తెలుపుచున్నాడు 


న ప్రమాదో౭_త్ర కర్తవ్యో విదుషా మోక్షమిచ్చతా | 
ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా ॥ 


మోక్షమును కోరెడు విద్యావంతు డెప్పుడున్ను ప్రమాదమును 
పొందకూడదు అనగా బ్రహ్మసాక్షాత్కార ప్టితి కలుగువరకు అనుష్టానములో 
అజాగ్రత్త చెందరాదు అజా([గ్రత్త గలిగి స్వరూపస్థ్టితి నుండి బహిర్‌దృష్టి 
కలిగినచో సూర్యు డస్తమించినపుడు చీకటి లోకమును ఆవరించునట్లు 
హృదయమున మాయ ప్రవేశించును రాత్రికాలములో ఇంటిలోగల దీపము 
ఆరిపోయిన వెంటనే చీకటి ప్రవేశించి గృహమును అంధకారము చేయున 
దేగాక, దేనినికూడ కనుపడకుండ చేయునుగదా! 


ఉన్నతోద్యోగము లభించుటయే గొప్పకార్య మయినను దానికి తగిన 
ఉన్నత పరీక్షలో ఉత్తీర్ణుడు కానిచో నెట్టు సిద్దించును? జ్ఞానమే గొప్పుదైనను 
నిరంతర ధ్యానము లేనిచో అది లభించునది కాదు రాజ్యమునకు మహారాజు 
గుట గొప్పుసంగతి, అయినను మహారాజు లేక సార్వభౌముడు కావలసి 
యుండిన నేమి చేయవలెనో, ఆ విషయమై శంకరుడు తెలిపినది చూడుడు 


524 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


అకృత్వా శత్రుసంహారమగత్వా౭_ఖిల భూశ్రియమ్‌ | 
రాజా£.హమితి శబ్దాన్నో రాజూ భవితు మృర్లతి ॥ 


శత్రువులను జయింపక్క సకలరాజ్య పట్టాభిషిక్తుడుగాక తాను 
రాజును రాజునని చెప్పుచుండిన రాజు కాగలుగునా? అదే ప్రకారము 
అంతఃకరణ వృత్తులను, వాసనలను జయింపక, తాను బ్రహ్మనని, 
బ్రహ్మా౭స్మి యని యెన్నిసార్లు చెప్పినను, అది నిప్ర్రయోజునము బ్రహ్మము 
కాజాలడు. హృద యములో అధివసించియుండు అవిద్యారాజును, 
తనపరివారములగు ప్రకృతి గుణములను నిశ్ళేష మొనల్చి మహావాక్య శ్రవణ, 
మనన, నిదిధ్యాసములచే బ్రహ్మాకార వృత్తి గలుగ జేసికొనవలయును 


పగటి వేషధారి రాజలాంఛనములను వేసికొని, వీధిలో 
పరివారములతో కూడి తాను రాజునని చెప్పుచు, తిరుగుచుండినను రాజు 
కాగలుగునా? అని జనక భూపాలుడు సులభాయోగినిని అడిగెను 
భారతమున సులభా జనక సంవాదమున నిది కనందగును ఆలాగున 
పరమపావనులగు మహాత్ముల పవిత్ర వేషమును వేసికొని, పరమపవిత్రమగు 
బ్రహ్మాత్మైక్యజ్ఞానమును పొందనిచో జన్మసాఫల్యము పూర్తికాజాలదు ఈ 
విషయమై గీతాచార్యు డుపదేశించినది చూడుడు 


యతన్లో యోగిన్మ్రానం పశ్యన్యాత్మన్యవస్టితమ్‌ । 
యతంతో£౬_వ్యకృతాత్మానో నైనం పశ్యన్య్యచేతసః ॥ 


జ్ఞానసిద్దికొఅకు ప్రయత్నపరులై యుండువారు జ్ఞానులయొక్క 
అనగా యతలయొక్క లేక బుషులయొక్క వేషములు ధరించి దానికి తగిన 
ధ్యాన నిష్టాపరులై ఉండువారు తనయందుగల ఆత్మను లేక ఈశ్వరుని లేక 
బ్రహ్మ మును దర్శించుచున్నారు. పైజెప్పిన విధముగ మహనీయాత్స్నుల 
చిహ్నము లను ధరించి అట్టి మహనీయాత్ములవలె అనుష్టానము చేయక, 
ఆత్మసంస్కారము చేసికొనక విషయవాసనాదులచే దూషితమైన హృదయము 
గలవారు అట్టి ఆత్మను, బ్రహ్మమును పొందజాలరు. 


ప్రమాదము నొందకుడు 525 


మరియు శంకరులు తెలిపినది చూడుడు 


న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధశబ్దతః । 

వినా౭-.పరోకానుభవం బ్రహ్మశబ్దైర్న ముచ్యతే ॥ 

ఆయుర్వేదములో గల గొప్పగొప్ప బాషధముల పేర్లు మాత్రము రోగి 
యైనవాడు చెప్పుచు కూర్చుండిన, రోగశాంతి కలుగునా? ఆరోగమునకు 
తగిన కౌషధసేవయు పధ్యమును గలిగి యుండిన మాత్రము రోగము 
శమించును. ఆలాగుననే భవరోగ సంబంధ విషయములు వాసనలు రహిత 
మొనర్భక, నియమనిష్టలలో నిలువక నేను బ్రహ్మము ననుచు కూర్చుండిన 
ముక్తి కలుగదు వ్యాధి నశించువరకు జాషధ, పధ్యసేవలు విడువక యుండే 
వాని రోగము రహితమగును గాని, తదితరుల భవరోగ మెట్టు శాంతించును? 


ఈ విషయమై (శ్రీశంకరభగవత్పాదులు ఆత్మబోధ మున తెలిపినది 
చూడుడు 


ఏవం నిరంతర కృతా బ్రహ్మైవాస్మీతివాసనా । 
హరత్యవిద్యావిజేపాన్‌ రోగానివ రసాయనమ్‌ ॥ 


దివ్యరసాయనమును పధ్యముతో సహా సేవించుటవలన రోగము నశిం 
చునట్టు, ఎల్లప్పుడును బ్రహ్మానుసంధానాభ్యాసము చేయుటవలన కలిగిన 
సంస్కారరూపమైన సద్వాసన ఆవరణ విక్షేపశక్వాత్మకమైన అవిద్యను 
బొత్తిగా పోగొట్టునని దృఢముగా నమ్మవలయును బ్రహ్మ్మావాస్మి అను 
నిరంతరా భ్యాసమువల్ల ఆత్మానుభవము దృఢముగా గలుగును 


4.నిరంతరా భఖభ్యాసము 
ప్ర- “బ్రహ్మైవాస్మి” అని ఒకసారి శ్రవణముచేసిన మాత్రము చాలదా? 


అదే మనన, నిదిధ్యాసములై పరిణమించి యెల్లప్పుడున్ను బ్రహ్మాకారస్టితిలో 
నిలుకడ గలుగును మరల నెల్లప్పుడును ధ్యానమేల చేయవలెను? 


వ్‌26 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


ఉ - మహానుభావా! అట్టివారు లోకములో అరుదు ఉండిన 
ధన్యాత్ములే సంశయము లేదు అయితే తనకు లేని వుహివును 
ప్రకటింపజూచిన ఏదో కాస్త మహివు ఉండిన అది పోవునదేగాక 
భావికాలమున రానున్న మహిమాతి శయము రాకనే పోవును ఇదిన్ని 
బ్రహ్మనిష్టులు జ్ఞాపకముంచవలెను బ్రహ్మా కారస్టితి యెవరికి గలుగునో 
వారికి సదా బ్రహ్మాకారభావనయే యుండును మనో వాక్కాయ కర్మలచే 
నెల్లప్పుడును అట్టి విషయములనే వారు చెప్పుచుం దురు సూర్యోదయమైన 
పిమ్మట చీకటి యుండకూడదు గదా! చీకటి నశింపకయుండిన 
సూర్యోదయము కాలేదని నిళ్ళయింపవచ్చును గదా! ఒక తేనె 
అమ్మెడివాడొక పాత్రలో మంచితేనె తెచ్చియుంటినని చెప్పినచో దానిని 
పరిశోధించి కొనేవారు క్రిందను పైనను, ప్రక్కలను రంధ్రమువేసి చూచిన 
అంతటను మధురమైన శేనె మాత్రము కనుపించును అట్టుగాక ఒక ప్రక్క 
చేదు, మరియొక ప్రక్క కారము ఇంకొకప్రక్క ఉప్పు, వేరొకప్రక్క పులుపు 
కనుపడుచుండిన అది అసలు తేనె కాదనియు, కల్తీ అనియు యెట్లు 
తెలుసుకొనుచున్నామో, ఆలాగున అమృతమయమగు ఆత్మను, దైవమును, 
బ్రహ్మమును పొందినవారి మనోవాక్కాయ కర్మలన్నియు అమృతమయములై 
బ్రహ్మానందమయములై, ఆనందమయములై సత్యమయములై ఉండును 
అదే దానికి గురుతు 


ఈవిషయమై జగద్గురువు శంకరులు ఏమి చెప్పిరో చూడుడు 
శ్రుతేశ్శతగుణం విద్యాన్మననం మననాదపి | 
నిదిధ్యాసం లక్షగుణమనన్తం నిర్వికల్పకమ్‌ ॥ 


నిర్వికల్ప సమాధికి (|బ్రహ్మసాతాత్కారమునకుు అంతరంగ సాధన 
ములను తెలుపుచున్నారు శమదమాదులు, యమనియమాదులు బహిరంగ 
సాధనములని తెలియవలెను వేదాంతవాక్యశ్రవణముకంటెను, వేదాంతశా 
(న్తుముల పరనములకంటెను, మనన మనునది నూరింతలు మేలగును ఆ 
మననముకంటెను నిదిధ్యాసము లక్షరెట్టు ఫలము కలది యగును ఆ 


(ప్రమాదము నెందకుడు 527 


నిదిధ్యాసముకన్నను నిక్వికల్చసమాధి (పరమాత్మానుభవము) పరిమితి లేని 
ఫలము గలది అని తెలియవలెను 


ఇట్లు వేదాంతాచార్య (శ్రీశంకరాచార్యులవారు తెలుపుచుండగా, 
శ్రవణ మొక్కటియే చాలుననియు, మనన ధ్యానము లవసరము లేదనియు 
చెప్పువారి జ్ఞానమెటువంటిదో విజ్ఞులు తెలిసి కొందురుగాక! 


6.(చఛవణము 


నిదిధ్యాసవునగా భ్యానవుని (గ్రహించునదిె ఇట్లు ధ్యానము 
చేయువారు తక్కువస్టితిలో నుండువారనియు, ధ్యానముకూడ లేనివారై 
ఉండువారే గొప్ప వారనియు బోధించువారు ఎట్టి స్థితిలో నుండువారో 
ముముతువులు తెలిసి కొందురు గాక! అయితే ధ్యేయాకారస్టితి 
పొందినవారికి ధ్యానమవసరము లేదు పొందువరకున్ను తప్పక ధ్యానము 
చేయవలయును పొందినచో అట్టి జీవన్ముక్తునియందు సదా బ్రహ్మాకారవృత్తి 
తప్ప తక్కిన వృత్తులు విషయ ములు, వాసనలు, సంకల్పము లుండవు 
ఈలాగున ధ్యానము తపస్సు, ఇంద్రియ నిరోధము, ఏకాగ్రత 
లేకపోవుటవల్లనే పూర్వక బుషుల స్టితి వీరికి కలుగకపోవుచున్నది 
అంతేగాదు ఒక సంకల్పసిద్దిగాని, వాక్ళుద్దిగాని వీరికి లేకపోవుట కిదే 
కారణము మరియు వువొత్ముల దర్శనమునకు సమిత్సాణులై, 
ఫలపుష్పాదులు తీసికొని జనులు వెళ్ళకపోవుట కున్ను కారణమైనది 
దీనివల్ల అణిమాది అష్టసిద్దులను సంపాదించవలెనని తలంపుకాదు పరమ 
బుషులు గలిగియుండు భావము ఉండవలెనని భావము ఈవిషయమై 
కపిలమహర్షి వచించినది చూడుడు 


ప్రథమం శ్రవణం కృత్వా ద్వితీయం మననం తథా | 
నిదిధ్యాసనకం పశ్చాత్‌ సాక్షాత్కార స్తదా భవేత్‌ ॥ 


మొదట గురుముఖము ద్వారా తత్తవుస్యాది మహావాక్యమును 


528 (శీమలయాళసద్ల్గురు గ్రంధావళి 


శ్రవణము చేయవలయును తదుపరి శ్రవణము చేసిన దంతయు, నితర 
చింతలు మాని ఏకాగ్రచిత్తముతో మననము చేయవలయును తర్వాత 
మననము చేసిన పరబ్రహ్మవుందు నిలుకడ కలిగి స్వరూపప్టితినుండి 
చలింపక ఉండెడు నిదిధ్యాసమున ధ్యానము గావించవలెను ఇది పూర్విక 
బుషులయొక్క పద్దతి అని ముముక్షువులు గ్రహించెదరుగాక! అట్లు 
చేయకపోవుటే ఆపరమ బుషులయొక్క స్తానమును పొందక పోవుటకు 
హేతువని ఉత్తమ జిజ్ఞాసువులు గ్రహించేది ఒక ఉద్యోగమునకు మూడు 
[గ్రంధములు(అనగా మూడు భాగములు చదువవలసి యుండిన, ఆ 
మూడింటిలో ఉత్తీర్డులైని వారికి ఆ యున్నతోద్యోగము లభించును ఒక్క 
భాగములో మాత్రము ఆరితేరినవారికి ఉద్యోగమెట్టు లభింపదో, ఆలాగున 
పై జెప్పినశ్రవణ, మనన, నిదిధ్యాసములు మూడింటిలోను ఆరితేరిన వారికే 
జీవన్ముక్తి యను బ్రహ్మపద ప్రాప్తియగు ఉద్యోగము లభ్యపడును 


ఈవిషయమై పతంజలి మహర్షి యోగశా(న్హ్రములో వచించినది 
చూడుడు 


సతు ద్షీర్ధ కాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః | 


అభ్యాసము తపముతోడను, బ్రహ్మచర్యముతోడను, శ్రద్దతోడను, 
జపరూపవిద్యలతోడను కూడి చిరకాలము నిరంతరము అనుష్టింపబడునేని 
దృఢమై బాహ్యసంస్కారములచే తిరస్కరింపబడ కుండుటయేగాక, ఆ 
బాహ్యసంస్కారములను తానే తిరస్కరించును అనగా హృదయసంస్కార 
వాసనావృత్తులను రహిత మొనర్చి బ్రహ్మాకారస్టితియగు ఆరూఢపస్టితిలో నిల 
బడును 


మరియు వేదవ్యాస మహాముని బ్రహ్మసూత్రములలో నిరూపించి నది 
చూడుడు ఇచ్చట బ్రహ్మవిచార ఫలమును గురించి విచారింపబడును అందు 
శ్రవణాదులు ఒక్కమారు అనుష్టించిన చాలునా లేక మరల మరల (అనగా 
ఫలము వచ్చ్చునంతవరక్సు ఆచరించుచుండవలయునా అను సంశయమును 


(ప్రమాదము నొందకుడు 529 
ఈ మొదటి అధికరణమున విచారించుచున్నాడు 
చతుర్థాధ్యాయము - (ప్రథమపాదము 


1. ఆవృత్తి రసకృ దుపదేశాత్‌ ॥ 


బ్రహ్మజ్ఞాన సాధనములగు శ్రవణాదులను పలుమారు అనుష్టింప 
వలయును ఈ శ్రవణాదులవలన కలుగు ఫలము దృష్ట ఫలము ఆ ఫలము 
(సగుణ బ్రహ్మముయొక్కగాని, నిర్గుణ బ్రహ్మముయొక్కగాని సాక్షా 
త్కారము) కలుగునంతవరకు ఆ ఉపాసనలను ఆచరించుచునే యుండ 
వలయును ఉపాసన యనగా పలుసార్లు ధ్యానము చేయుటయే. మరియు 
ఏదైన సూత్ష్యూర్థ ప్రతిపాదకమగు ఒక శ్లోకము హృదయస్థము చేయవల 
సియుండిన ఒకసారి చదివిన చాలదు గదా పలుమారు వల్లించి యెట్లు 
కంరస్టము చేయవలెనో, అట్లు సూక్యాతిసూక్యమై, మనోబుద్దుల కతీతమైన 
బ్రహ్మమును సాకాత్కరించుకొనవలసియుండిన నెంత కాలము ధ్యానము 
చేయ వలెనో తీవ్రతర, తీవ్రతవు ముముక్షువులు (గ్రహించెదరుగాక! 
ఏకసంధా గ్రాహులు ప్రపంచములో నెంతమంది ఉన్నారో యోచింతురుగాక! 


బృహదారణ్యకమందు యాజ్ఞవల్య్యమహర్షి మైత్రేయికి బోధించినది 
చూడుడు 


6. యాజ్జ్ఞవల్యమహర్షి 


ఆత్మావాఐ2._రే ద్రష్టవ్యః శ్రోతవ్యో। మన్తవ్యో నిదిధ్యాసితవ్యః 1 

ఓ మైతేయో! ఈ ఆత్మ దర్శింపదగినది, శ్రవణము చేయదగినది, 
మన నము చేయందగినది నిదిధ్యాసలు చేయందగినది ఇట్లు ఉపనిషత్తులు 
తెలుపు చుండ శ్రవణ మొకటియే చాలునని వీరు వచించుట యెంత 
ఆశ్చర్యకరమో ముముక్షువులే తెలిసికొందురుగాక! ఒకవేళ శ్రవణ 
మొకదానివల్లనే మనన నిదిధ్యాసల సాక్షాత్కారము తనకు కలిగినదని 


530 (శ్రీమలయాళసద్లురు గంధానలి 


చెప్పినచో బ్రహ్మాకారవృత్తికన్న అన్యవాసనలుగాని, స్వభావములుగాని 
తవులో ఉండకూడదు గదా! పరుసవేది సంయోగముచే నినుము 
బంగారమెనచో మరల నినుము సంబంధ లోహగుణము, దానియందుండక 
పోవునుగదా! బంగారవే. కావలయును గదా! పరుసవేది గలదని 
శాస్త్రములో విన్నాముగాని చూచినవారెవరున్ను లేరు ఆలాగున శ్రవణ 
మొక్కదానిచేతనే మనన నిదిధ్యాసన సాక్షాత్కారము పొందినవారిని ఎవరును 
చూడలేదు ఈలాటి విచారము చేయకపోవుటయే ప్రమాదము కలుగుటకు 
కారణము 


ఒక్కొక్క గురువు దగ్గరలోను, మరములలోను, ఆశ్రమములలోను, 
ఏకాంత ప్రదేశములలోను, కొండగుహసమీపములలో నిప్పుడు వందలాది 
ముముక్షువులు, వేలాది జిజ్ఞాసువులు ఇంకను అనేక భక్తులు శ్రవణము 
చేయుచున్నారు శ్రవణముచేతనే మోక్షమైనచో వారందరును జీవన్ముక్తులు 
కావలసి ఉన్నారు గదా! ఆలాగున నెచ్చటను కనుపించుట లేదు ఎవరైన 
గురుముఖమున శ్రవణము చేసినదానిని వునన నిదిధ్యాస లొనర్చి, 
సాక్షాత్కారము గలిగినవారు కొందరు మాత్రమే కనబడుచున్నారు ఇది 
ప్రత్యక్షానుభవము గదా! 

రాగిని స్ఫుటము చేసి సువర్ణమైనచో మరల తామసంబంధపు 
చిలుముం డురాదు ఈ విషయమై యోగవాసిష్టమున వసిష్టమునీంద్రుడు 
చెప్పినది చూడుడు 


యఛశైకం చ నువర్ణాది మిళితం రజతాదినా । 
అల్బమూల్యం ప్రజాయేత తథా జీవోలి.వ్యహంయుతః ॥ 
యథైవ హి సువర్ణాది కూరాదేః శోధితం శుభమ్‌ । 
పూర్వవన్మూల్యతాం యాతి తథా జీవోఐ_పి 'సంస్కృతేః ॥ 


ఏలాగున శుద్దమగు అపరంజి బంగారమునందు వెండి రాగి యిత్తడి 
మొదలగు చెడు లోహములు చేరినచో అది స్వల్పవుగు విలువగల 


(ప్రమాదము నొందకుడు 531 


దగుచున్నదో, ఆలాగున ఆత్మ శుద్దపర బ్రహ్మము లేక ఈశ్వర స్వరూపముగా 
నున్నప్పటికిన్ని , ప్రకృతిసంబంధములగు అహంకారాది గుణములతో 
చేరునప్పుడు కించిద్‌జ్ఞుడైన ప్రాకృతగుణములతో గూడిన జీవుడగుచు 
న్నాడు అట్లెనను మలినబంగారము స్ఫుటము చేసిన తరువాత ఎట్లు అప 
రంజి బంగార మగుచున్నదో, అప్పుడు దానికి పూర్వముండెడు విలువ యెబ్లే 
ర్పడుచుండునో ఆలాగున ఈ బద్దజీవుడుగూడ ఆత్మసంస్కారము చేసికొని, 
శ్రవణ, మనన, నిదిధ్యాసములచేత ఈశ్వరత్వమును, బ్రహ్మత్వమును 
పొందుచున్నాడు ఇదే శ్రవణాదిత్రయముచే గలిగెడు ప్రయోజనము 


ప్రత్యక్షముగా చూడుడు ఒక్కొక్క మానవుడు తపస్సుచే శుద్దమై 
బ్రహ్మవిచారముచే దైవత్వము పొందునపుడు అట్టివారిని ఈశ్వరస్వరూపము 
గా తలంచుటయు, పూజించుటయు చూడటము లేదా! శ్రవణవిషయమై 
కరోపనిషత్తున తెల్పినది చూడుడు 


శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్యంతోఐ2_ పి బహవో యం న విద్యుః 
ఆశ్చర్యో వక్తా కుశలోఐ2_స్య లబ్బా 2_2_శృ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః॥ 
ఓనచికేతసుడా! ఏ యాత్మ శ్రవణము చేయుటకును, శ్రవణము 
చేసినను తెలిసికొనుటకును అలవి గానిదో, అట్టి ఆత్మను గురించి 
చెపువాడును, తెలిసి కొనువాడును అరుదై యున్నాడని యముడు పలికెను 
మరియు ఒక వేళ చెప్పువాడు దొరికినను అతడు బ్రహ్మనిష్టాపరుడగు 
గురువరేణ్యునిచేత సుశిక్షితుడై యుండుటయు అరుదు ఒకవేళ 
గురువైనవాడు సుశిక్షితుడైనను శమదమాది గుణములు గలిగి బ్రహ్మచర్య 
వ్రతనిష్టగలవాడును, చిత్తెకాగ్రత సిద్దించినవాడునగు శిష్యుడు దొరకుట 
యున్ను మహాప్రయాసము అట్లు దొరికినచో అది పరమాశ్చర్యము ఈ 
విషయమే శ్రీభగవద్గీతలో కృష్ణభగవానుడున్ను ఏడవ అధ్యాయమున 
తెలిపెను 


మనుష్యాణాం సహ(పేషు కళ్చిద్యతతి సిద్దయే । 


532 _శ్రీమలయాలళసద్దురు గ్రంధావలి 


యతతామపి సిద్దానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 


వేలకొలది మనుష్యులలో నాకానొకడు ఆత్మజ్ఞానసిద్ది కొకు 
(ఈశ్వర ప్రాప్తికొరకు) యత్నించుచున్నాడు ఆలాగున వేలకొలది 
యత్నపరులలో ఒకానొకడు మాత్రమే సరిగా అనుష్టానము గలవాడుగ 
ఉండును అట్టి అనుష్టానముగల వేలకొలది జనులలో ఒకానొకడు మాత్రమే 
గ్రంధివిముక్తిని పొంది నన్ను అనగా పరమాత్మను పొందుచున్నాడు 


ఈ విషయమై అష్ట్రావ క్రమునీంద్రుడు జనకమవుహారాజా గారికి 
అష్ట్రావక్రగీతయం దుపదేశించినది చూడందగును 


7. అష్టావక్ర మహాముని. 


శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే | 
సాధవో నైవ సర్వత్ర చందనం న వనే వనే ॥ 


రాళ్ళగుట్ట లనేకములు అచ్చటచ్చట విస్తారముగా నుండినను వానిలో 
మాణిక్యరత్న మెంత దుర్గభమో, గజసమూహములు ఎన్నియో ఉండినను 
ముత్యములుగల యేనుగెటుల అరుదో, వృక్షము లెల్లెడలను అనేకములుగా 
నుండినను వానియందు శ్రీగంధవృక మెటుల దుర్గభమో ఆలాగున సాధు 
వులు, సన్యాసులు అనేకులు అంతటను కనుపించుచుండినను నిజమైన సాధ 
నానుష్టాన పరుడైన సాధువు గానుపించుట మహాదుర్లభముగా నుండును 


భిద్యతే హృదయ గ్రంథిశ్ళిద్యంతే 'సర్వసంశయాః ! 
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరాపరే ॥ 


పరబ్రహ్మము సాక్షాత్కరించునపుడు హృదయగ[గ్రంధులు అన్నియు, 
భేదింపబడుచున్నవి ఈ బ్రహ్మనిష్ణనియొక్క సర్వసంశయములు తీరును 
ఈతనియొక్క సమస్తకర్మములు క్షయించునని కరత్రుతి పలుకుచున్నది 


హృదయ[గ్రంధులనగా ముడులు, ఏముడులన అనాత్మ స్వరూపము 


(ప్రమాదము నొందకుడు 533 


లగు విషయవాసన, ప్రకృతిగుణములతో బంధింపబడిన ఆత్మయొక్క 
బంధములు నశించును జీవాత్మ పరమాత్మ అగునా యను సంశయము 
తొలగును సమస్త కర్మములును విలయము నొందును దీనియొక్క 
అర్ధమును బాగుగా చింతన చేసినచో తాను ముక్తాత్ముడైనాడా? లేక 
యింకను ప్రాకృతవిషయ పాశములచే బద్దుడై యున్నాడా? అని 
తెలిసికొనవచ్చును కావుననే శ్రవణ మొక్కటి చాలదు వునన 
నిదిధ్యాసములచే బాగుగా చింతన చేయవలెనని శా(న్రము చెప్పుట సిద్దము 


(ప్రమాదినో బహిశ్చిత్తా పిశునాః కలహోత్సుకాః । 
సన్న్రాసినోణ పి దృశ్యం తే దేవసందూషితాశయాః ॥ 


కొందరు సంన్యాసాశ్రమమును (గ్రహించియు, వేదాంత విచారాదుల 
యందు శ్రద్దలేనివారును, బాహ్యవిషయములయం దాసక్త మగు చిత్తము గల 
వారును, ఇతరజనులయొక్క దోషములను, తదితర జనులతో చెప్పు స్వభా 
వము గలవారును, ఒకరితో నొకరు కలహించువారుగా నున్నారు కారణము 
దేవతలచే దూషితములైన హృదయము గలవారగుట ఇట్టివారు అదృష్ట 
ములగు విఘ్నదేవతలు మానవశరీరము గ్రహించినవారని |గ్రహించుకొ 
నవలెను వీరున్ను విఘ్నదేవతలలో ఒకతరగతిలో చేరినవారే అయితే మొట్ట 
మొదట చెప్పిన శిశ్నీదర పరాయణులగు మలినవిఘ్న దేవతలు కారు గొప్ప 
ప్రజ్ఞయు, మేధాశక్తియు గలవారే యని విద్యారణ్యగురుడు జీవన్ముక్తి 
ప్రకాశికయందు తెలిపెను 


8.శుష్కవెేదాంతులు 


శుష్కవేదాంతినః కేచిత్‌ భిక్షుకా విఘ్న దేవతాః । 
చర న్లి బ్రహ్మవిద్యాయాం మా గచ్చన్తు ముముత్షవః ॥ 


వేదాంతము చదివినవారు కొందరు సన్నాసులు, మరికొందరు 
శుష్కవే దాంతులై బ్రహ్మవిద్యకు విఘ్న దేవతలై భూలోకములో 


534 (శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


సంచరించుచున్నారు కావున ఓ ముముక్షువులారా! వారి చెంతకు జనకుడు, 
వారు మిమ్ములను అనుష్టానరహితులను చేయుదురు 


సరియైన సన్నాసులచెంత చేరినచో జీవుడగు మిమ్ములను శివుడుగా 
జేయుదురు అట్లు కానివారిచెంత చేరినచో శివుడగు మిమ్ములను పశువుగా 
మార్చివేయుదురు ఇది బాగుగా జ్ఞప్తియందుంచుకొనుడు అట్టిస్టితి, అట్టి ఆ 
పత్తు ఇప్పుడు ప్రపంచమునకు వచ్చినది భిక్షువులై యుండువారలలో చాలా 
మందిన్ని బిచ్చకారు లగుచున్నారు ఇది కడుంగడు శోచనీయము “భి 
యొక్క వత్తు లోపించినపుడు “బి అగుచున్నదికదా! ఆలాగుననే *క్షు కారము 
భ్రష్టమ గునపుడు “చి కారమగుచున్నది అనగా భికువులలో కొందరు 
బిచ్చకారులగుచున్నారు ఈ (ప్రమాదమునుండి వేుుముతువులను 
రక్షించుటకు భితువులందరున్ను, [బ్రహ్మనిష్ణలందరున్ను, విద్యావంతు 
లందరున్ను, వీరికి సహాయముగా శ్రీమంతులందరును ప్రయత్నము 
చేయవలసిన కాలమాసన్న మైనది 


స్వరాజ్యమును పరరాజాలు ఆక్రమించెడు కాలము తటపస్టించినపుడు 
దేశీయులందరున్ను ఒకే మనస్సు గలవారై ధైర్యసాహసములతో పరరాజులను 
వారిసైన్యముల నెదుర్కొని పరాజితులుగా చేసి ఎట్టు ఓడించవలసి 
యున్నారో, అట్టి విపద్దళ, స్వారాజ్యమగు ఆత్మరాజ్యమునకు కలుగుకాలము 
ఆసన్నమైనది. కావున ముముక్షువు లందరు జాగ్రత్త గలిగి యుండుడు 
తస్మాత్‌ జాగ్రత జా (గత 


శ్రవణం గురుశాస్రాభ్యాం మననం తు 'స్వయుక్తిభిః | 
విజ్ఞానం స్వానుభూత్యేతి శ్రవణాదేరసంకరః ॥ 


గురువువల్లను, శా(న్ర|ములవల్లను వినుట శ్రవణము విన్నదానిని తన 
యుక్తులతో ఆలోచించుట మననము తన అనుభవమువలన విజ్ఞానము కలు 
గును ఆలాగున వరుసగా మూడున్ను చేయుచున్నప్పుడే శ్రవణము సంపూ 
శ్లమగును లేనిచో అసంపూర్ణమని గ్రహించేది 


ప్రమాదము నొందకుడు 535 


శ్రవణం తు గురోః పూర్వం మననం తదనంతరమ్‌ । 
నిదిధ్యాసనమిత్యేత త్పూర్లబోధస్య కారణమ్‌ ॥ 


ప్రథవుమున గురుముఖమున తత్తువుస్యాది మహావాక్యమును 
శ్రవణము చేయవలెను తరువాత శ్రవణము చేసిన దానిని బాగుగ మననము 
ఏకాంత మున చేయవలెను. పిమ్మట నిదిధ్యాసనము (అనగా ధ్యానము) చేసి 
ధ్యేయా కారస్టితిపాందుట పూర్ణబోధముయొక్క పద్దతి యగును ఆలాగున 
చేయనిచో ఆశ్రవణము అసంపూర్ణమే యగును సంపూర్ణబోధము 


గాజాలదు 
9. యోగతత్వోపనిషత్తు 


ఈవిషయమై యోగతత్వోపనిషత్తునందు శ్రీ) నారాయణమూర్తి 
చతుర్ముఖ బ్రహ్మదేవుని కుపదేశించినది చూడుడు బ్రహ్మదేవుని ప్రశ్న 
యోగము చేత మోక్షము గలుగునా? లేక జ్ఞానము చేత మోక్షము సంభవిం 
చునా? అను ప్రశ్నకు శ్రీ నారాయణమూర్తి బోధించినది చూడుడీ! 


యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్‌ 

యోగో2_పి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి | 

తస్మాద్ద్యానం చ యోగం చ ముముక్షుర్పథఢమభ్యసేత్‌ ॥ 

యోగములేని జ్ఞానమెట్ట్లు మోక్షము నొసంగును? అట్లే జ్ఞానము లేని 
యోగమున్ను వోక్షము నొసంగదు కాబట్టి మోక్షమును గోరువాడు 
జ్ఞానమును, యోగమును చక్కగా అభ్యసింపవలయును 


ఇది (శ్రీనారాయణమూర్తి బ్రహ్మదేవునకు ఉపదేశించిన వాక్యమని 
మరువకుడు యోగమనినను, తపస్పనినను ఒకటే యని గ్రహించేది 
జ్ఞానము ఆత్మస్వరూపమును సృష్టముగా తెలుపును యోగము అంతఃకరణ 
ములో గల విషయవాసనలను, ప్రాకృత సంస్కారములను శుద్దపరచి బుద్ది 
నేకాగ్రముగాను నిర్మలముగాను చేయును. ఇదే యోగమందుగాని, తప 


536 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


స్సునందుగాని, జ్ఞానమునందుగాని గల రహస్యము కావుననే యిప్పుడు 
జ్ఞానము నొకదానిని మాత్రము శాన్రములద్వారా శ్రవణము చేసినవారై 
యుండినను, హృదయములో గల వాసనాక్షయము, మనోనాశము కలుగ 
కున్నది గీతయందు శ్రీకృష్ణభగవానుడు దీనినే ఉపదేశించెను 


సన్వ్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః | 

యోగయుకో మునిగ్ర్రహ్మ న చిరేణాధిగచ్చతి ॥ 

ఓ అర్జునా! సంన్న్యాసయోగము(జ్ఞానము) యోగానుష్టానము 
లేకయే (అంతఃకరణశుద్ది లేకయే పొందుటకు సాధ్యముగానిది 
యోగనిష్టాపరు డగు ముని (మననశీలుడు (బ్రహ్మమును శీఘ్రముగా 
పొందుచున్నాడు 


అసంయతాత్మనా యోగో దుష్ర్రావప ఇతి మే మతిః | 
వశ్యాత్మనా తు యతతా శక్యోవి_.వాప్తుముపాయతః ॥ 


ఈయోగమును అభ్యాస వైరాగ్యములచేత నిగ్రహింపబడని మనస్సు 
గలవాడు బొందజాలడు మాటిమాటికి నెడతెగక ప్రయత్నించుచు అభ్యాసవై 
రాగ్యములతో గూడిన మనోనిగ్రహ మనునట్టి ఉపాయముగల యోగి ఈ 
ఆత్మయోగమును పొందగలడు 


10పంచదశి. ధ్యానదీపము 


అనాత్మబుద్రి శైథిల్యం ఫలం ధ్యానాద్దినే దొనే ! 

పళ్యన్నపి న చేద్చాయేత్కో౬_.వపరో౭_స్మాత్పశుర్వద ॥ 

ఏ పురుషుడు బ్రహ్మధ్యానమువలన ్రతిదినమందును అనాత్మబుద్ది 
శైధిల్యరూపమగు ఫలమును జూచుచున్న వాడగుచుండియు ధ్యానమును 
చేయడో, వీనికు టె ఇతరమైన వశువెద్దియో వెప్పుమా? అనగా నిట్టివాడు 
పశు ప్రాయుడని అభిప్రాయము ఇది విద్యారణ్య గురుం డుపదేశించి 


(ప్రమాదము నొందకుడు 537 


నదేగాని, నేను చెప్పినట్టు తలంప కుందురుగాక! 


బోధాదూర్హ్వం చ తద్ద్యేయం జీవన్ముక్తి వ్రసిద్దయే । 

కామాది శ్లేశబంధేన యుక్తస్య న హిముక్తతా ॥ 

వేదాంతశా(స్త్ర విచారణబలముచే తత్త్వబోధము గలిగినను జీవన్ముక్తి 
దృఢపడుటకొరకు మరల మరల |బ్రహ్మచింతనము, తదేకధ్యానము అవ 
శ్యముగా జేయవలెను రాగద్వేషములను విషయాది దోషములు గలవాడు 


యోగి అయినను ముక్తి గలుగదు ఇదిన్ని (శ్రీవిద్యారణ్య గురువాక్యమని 
మరువకుడు 


యథా సౌధాది నిర్మాణం గగనే వితథం భవేత్‌ । 
తథా యోగాదికం త్యక్త్వా జ్ఞూనసిద్దిం సువివ్రత ॥ 


ఏలాగున సౌధము నిర్మించువారు చారువ మొదలైనవి కట్టక ఒకటి 
రెండు మూడు అంతస్తులు నిర్మింపక, ఆకాశమందు నాల్గవ అంతస్తు 
కట్టదలంచిన తాను పెట్టిన ఇటుక, సున్నము మొదలైనవి నిలువక క్రిందకు 
జారిపోవు చుండునో, ఆలాగున యోగ, ధ్యానాదులు చేయక నాలుగవ 
అంతస్తగు మోక్షహర్య్యమును నిర్మించ తలంచు వానిగతియు నుండునని 
మరువకుడు అది నిలువజాలదు 

మణిమంత్రాషధథై ర్వహ్నిః సుదిపోల పి యథేవ్టనమ్‌ | 

(ప్రదగ్టుం నైవ శక్తః స్యాత్రతిబద్దస్తథైవ చ ॥ 

భ్ఞూనాగ్నిరపి సంజాతః ్రదిప్లః సుదృఢోఐ_పి చ | 

ప్రదగ్హుం నైవశక్ష్తః స్యాత్ర్రతిబన్చస్తు కిల్చిషమ్‌ ॥ 

అగ్నిహోత్రుడు గొప్పగా ప్రజల్వించు చుండినను మణి, మంత్ర, 
జాషధములచే కట్టుబడిన యేలాగున కట్టెలనుగాని, కట్టకడపట 
శుష్కతృణమును గాని దహింపజేయ శక్తి లేకపోవుచుండునో, ఆలాగున 
ఆత్మజ్ఞూనబోధము చెప్పుటకు గొప్ప సమర్ద్రత గలవాడైనను విషయాది 
F35 


538 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


దోషము కలిగియుండిన ప్రతిబంధమును, అవిద్యా, కామాదులను 
భస్మీకరింపజాలడు దీనికన్న ఇక  నెక్కువ చెప్పుంబనిలేదు గదా! 
అంతఃకరణములో గల వాసన, వృత్తి, అవిద్య, గుణములు నశించుటకే 


ధ్యానము చెప్పడమైనది 


1 1. అనుభూతిప్రకాశము 


యాగజ్ఞానమనుషానాద్వినా న స్వర్గదం తథా । 
బ్రహ్మణ్ఞానమనుష్థానా డ్వినా నర్వాప్తిదం కథమ్‌ ॥ 


యజ్ఞములనుగూర్చి తెలిసికొన్నంత మాత్రమున, బహుళముగ 
వివరించి చెప్పకలిగినంత మాత్రమున స్వర్షప్రాప్తి యెట్లు కలుగును? 
యజ్ఞమును విధి ప్రకారము ఆచరించిన మాత్రమున గదా స్వర్లఫలము 
లభించును బ్రహ్మజ్ఞా నమును తెలిసికొనుటచేతను, బోధించుటకు శక్తి 
కలిగినంత మాత్రము చేతను అనుష్టానము లేనిదే సర్వాత్మకత్వమగు 
ఆత్మజ్ఞాన మెట్టు సిద్ధించునని అనుభూతి ప్రకాశ మడుగుచున్నది. 

గృహత్యాగో వనేవాసః సన్న్రాసో మౌనమేవ చ | 

ఇత్యాది లత్షణై రేవ కృతార్జో నైవ జాయతే ॥ 

కణంవాన వృథాకాలం నయేద్యస్తు స ధన్యవా౯। 

స ఏవ సుకృతి లోకే వూర్ణవెరాగ్యభాగ్యవాన్‌ ॥ 

గృహత్యాగముచేతను, వనమున నివసించుట చేతను, సన్న్య 
సించుటవలనను, మౌనముగా నుండుటవలనను ఇత్యాది లక్షణములచేత 
కృతార్చుడు కాజాలడు 


ఒక తణకాలమైన వృధాచేయక (బ్రహ్మభావములో లేక 
భగవచ్చింతనలో కాలము గడుపువాడెవడో వాడే ధన్యాత్ముడు. వాడే 
లోకములో మహాపుణ్యా త్ముడు వాడే పూర్ణవైరాగ్య భాగ్యవంతుడు 


పైజెప్పినవన్నియు దేహసంబంధ గుర్తులేగాని దానికి తగిన 


(ప్రమాదము నొందకుడు 539 


అనుష్టానము గలిగియుండినచో వాడు ధన్యాత్ముడే, సందేహము లేదు 


12.సో9౨ హయు 


యథా చ మలినే వస్తే రంగశ్ళుభతరో న హి । 
ఇాళనే హి కృతే శుద్దే సర్వో రంగః (ప్రసజ్ఞతే ॥ 


ఏలాగున మలినమైన వస్త్రము ఎంత మంచిరంగు అద్దినను ఎట్లు 
నిలువ జాలదో, శుద్దముగా ఉతికిన తరువాతనే రంగు వేసినప్పటికిన్ని 
ఏలాగున పట్టుకొనునో, ఆలాగున అంతఃకరణములో విషయవాసనాది 
దోషముండిన వుహావాక్యవుగు (బ్రహ్మా౭_స్మి యని, సో౭హం అని, 
శివోత_హం అని యెన్ని సార్గు భావించినను అది ఫలింపజాలదు 


మలినోఐణ హి యథాఐ_౭_దర్శో రూపాలోకస్య న కమః । 
తథాజ_విపక్వకరణ ఆత్మజ్ఞానస్య న క్షమః ॥ 


ఏలాగున వులినమైన అద్దములో తనస్వరూపము స్పష్టముగా 
(ప్రతిపలింపజాలదో, ఆలాగుననే శుద్దముగాని అంతఃకరణమున 
బ్రహ్మభావన నిలువజాలదు బ్రహ్మానుభవమునకు నిలుకడ గలుగదు 


ఫలం కతకవృత్నస్య యద్యపష్యంబు ్రసాదకమ్‌ । 
న నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి ॥ 


ఏలాగున చిల్లగింజపేరు ఎన్ని సార్టు ఉచ్చరించినను జలము శుభ్రము 
కాదో, కతక రేణువును చక్కగా నూరి, నీటిలో కలిపిన మాత్రముచే నీరు 
శుభ్రమగునో ఆలాగున “|బ్రహ్మా౭ స్మి 'సోఇ౬ హం “శివోజ_హంి? అని 
యెన్నిసార్లు జపించినను ఆత్మసాక్షాత్కారము కలుగదు నిదిధ్యాసన 
పరమగు ధ్యానము చేతనే అట్టిజ్ఞానము సిద్ధించును 


ఆంత స్తిమిరనాశాయ శాబ్దబోధో నిరర్ధకః । 
న నశ్యతి తమోనామ కృతీయా దీవవార్తయా ॥ 


540 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావలి 


గృహాంతరాళములో రాత్రి కాలమున నిబిడమైయుండు చీకటి 
పోవుటకు దీపము, డీపమని యెన్ని సార్లు ఉచ్చరించినను తమస్సు ఎట్లు 
నశించదో, శుద్రముగా దీపము వెలిగించిన మాత్రముననే అంధకారమెట్లు 
పటా పంచలగునో ఆలాగున చక్కని ధ్యానపరవుగు నిదిధ్యాసన 
చేయుటచేతనే అవిద్య నశిం చును దీనియం దొక రహస్యము గలదు 
దీపప్రకాశముచేతనే చీకటి నశించుననియు, ఆలాగున జ్ఞానప్రకాశము చేతనే 
అజ్ఞానము తొలగు ననియు కొందరు చెప్పుదురు అది నిజమే అయితే 
దీపము వెలుగుటకు సాధన ములగు తైలము, వత్తియును, ప్రమిదయున్ను 
లేనిచో నెవడు దీపము వెలిగించ గలుగును? ఎచ్చటైన వెలిగించ గలుగునా? 
కావున సాధనసంపత్తియు, వైరాగ్యబోధోపరతులు కలిగిన హృదయమందు 
మాత్రమే జ్ఞానజ్యోతి వెలుగును అదే యిప్పుడు ప్రపంచములో కొరత 
పడియున్న ది 


ప్రమిద, తైలము, వత్తి అను ఉపకరణములు లేనిచో నెన్ని అగ్గిపుల్లలు 
గీసి వెలిగించినను దీపము వెలుగజాలదు, కావుననే బహుకాలము వేదాంత శ్ర 
వణము జేసియు ఆత్మజ్యోతి వెలుగకపోవుట అని విజ్ఞులు గ్రహింతురుగాక! 
తైలము, ప్రమిద, వత్తి అను ఉపకరణము లుండిన స్వ(గావుమున 
పూరిగుడిసెలో నుండు ముదుసలి అయినను దిపము వెలిగించును అట్టి 
సాధనలు లేనిచో బదరికాశ్రమాది పుణ్యభూమిలో మంచి మరమున లేక 
కొండగుహయందు శా(న్హ్రపారంగతుడగు పండితుడైనను లేక సర్వసంగ 
పరిత్యాగియుగు సన్నాసియైనను దీపమెట్టు వెలిగింపజాలడో అను 
సత్యవెరింగిన జాలును ఈ పరమ సత్యమును తెలుసుకొనజాలక 
పవిత్రులగు అనుష్టానము గలవారిని జూచి వీరందరు క్రింది మెట్టులో 
నుండువారు, దీనికన్న పరమైయుండు పరమసత్యముననింకను నెరుగ లేదని 
చెప్పువారి స్టతిని విజ్ఞులు తెలిసికొందురుగాక! 


దారుణగాఢాంధకారం బడంగునే వసుధపై గృతదిప వార్తవలన 
నాకొన్న మనుజుని ఆకలి దిరునే ఘనసరసాన్నవర్ణనమువలన 


(ప్రమాదము నొందకుడు 541 


నియిపేదవాని పేదఠికంబు వోవునే ద్రవ్య (ప్రభావ కీర్తనమువలన 
రోగపీడితుని బల్‌ రోగంబు దీరునే కలితాషధ ప్రసంగంబువలన 
జండిపడి బుద్దిలో వెలినిండి మిగుల దట్టమైనట్టి యజ్ఞాన తమము దెగునె 
తర్కిత విచిత్ర శబ్ద బోధంబువలన ఫలిత యోగానుభవ దృష్టివలనగాక! 


13. ప్రశ్న 


ప్రశ్న భగవద్గితయందు జ్ఞానమే గొప్పదని చెప్పలేదా? 
నహి జ్ఞానేన సదృశం వవిత్రమిహ విద్యతే । 
తత్స్యయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥ 


ఉత్తరము నాయనా! మీరు చెప్పిన వాక్యము సత్యము అయితే 
మొదటిపాదము మాత్రమే చదివితివి రెండవపాదము చదివియుండినచో నీ 
సందేహము కలుగదు కావుననే పూర్వాపరములను తెలిసికొనియే సిద్దాం 
తము చేయవలెనని శా స్త్రనిర్ణయము లేనిచో వాది ప్రతివాదుల నుభయులను 
విచారింపక తీర్పు చెప్పిన న్యాయా ధిపతివలె నుండునని గ్రహించుకొనవలెను 
మొదటి పాదములో, లోకములో జ్ఞానముతో సమానమైనదియు, పవిత్రమై 
నదియు మరియొకటి లేదని శ్రీకృష్ణభగవాను డుపదేశించెను , రెండవపా 
దమున అట్టిజ్ఞానమును యోగసిద్దిని పొందినవాడు కాలము పరిపక్వమగు 
నపుడు తనలో తానే పొందుచున్నాడని తెలిపినది చూడుమా! అప్పుడు మీ 
సంశయము నివారణము కాగలుగును ఈ అధ్యాయములోనే భగవానుడు 
తెలిపి నది చూడుడు 


యథైధాంసి సమిద్దో౬_గ్నీ రృస్మసాత్కురు తే2_ర్హున । 

జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥ 

ఏప్రకారము చక్కగా రగులుచుండెడు అగ్నిహోత్రుడు సమిధలను 
అనగా కట్టెలను హోమద్రవ్యములను భస్మము చేయుచున్నాడో, ఆ ప్రకా 
రముగానే జ్ఞానమనెడు అగ్ని సమస్తకర్మలను భస్మము చేయుచున్నది 


542 (శ్రీమలయాళసద్లురు గ్రంధావలి 


నిర్మలాత్మా! దీనియందు ప్రజ్వలించుచుండు అగ్నిహోత్రుడు 
సమిధలను భస్మమొనర్చునని తెలుపడమైనది మండుచుండు అగ్నిలో హవన 
మొనర్చెడు హవిస్సు, సమిధలను భస్మ మొనర్చవలెను గదా! అది సత్యమే 
అయితే హోమించిన హోమద్రవ్యములు, హవిస్సు, నవధాన్యములు, నవవిధ 
సమిధలు అట్లే యుండినచో నిప్పు మండుటలేదని తెలుసుకొనవచ్చును గదా! 
ఆలాగుననే హృదయములో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్టుచుండిన పైజెప్పిన విధముగా 
కర్మలన్నియు, వాసనలన్నియు ప్రాకృతవృత్తులన్నియు సమసిపోవలెను గదా! 
ఈవిషయవాసన వృత్తి గలిగియుండినచో దానియందు నిప్పు లేదని [గ్రహించు 
కొనవలెను 


14. జ్ఞానము 


కావుననే పదమూడవ అధ్యాయమున (శ్రీకృష్ణభగవానుడు 
8-వళ్లోకము నుండి 12-వ శ్లోకమువరకు జ్ఞానికుండవలసిన అమానిత్వాది 
గుణములను వివరించిన తరువాత పదుమూడవ శ్లోకము నుండి 19-వ 
శ్చోకమువరకు జ్లేయస్వరూపమునుగూర్చి “కేయం యత్త[త్రవక్యామి? యని 
ఉపదేశించినది ఇది ఒకటి (గ్రహించినచాలును మరియు 12-వ 
అధ్యాయమున 13-వ శ్లోకము *“అద్వేష్టాసర్వభూతానాంి నుండి 17-వ 
శ్లోకమువరకు ఐదు శ్లోకములవేత పరమభక్తుని లక్షణముపదేశించడమైనది 
దీనికన్న పరమభక్తులున్ను, జ్ఞాను లున్ను గ్రహించవలసినది లేదు ఇక ఆరవ 
అధ్యాయములో (శ్రీభగవాను డుప దేశించిన పరమసత్యమగు ఒక శ్లోకమను 
నిరూపించి ఈ అధ్యాయమును నిలిపెద 


ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్చిషు | 

అనేక జన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 

పట్టుదలతో యత్నించుచున్న యోగనిష్టుడు పాపరాహిత్యము గలవాడై 
అనే కజన్మములయంచదు అభ్యసించుటవలన పొందట గిన యోగసిద్దిని 
పాందినవాడై జ్ఞానము గలిగి సర్వోత్తమమగు మోక్షమును పొందుచున్నాడు 


ప్రమాదము నొందకుడు 543 


7-వ అధ్యాయములో నీలాటి మరియొక శ్లోకముగూడ కలదు. ఇదంతయు 
శ్రీభగవానునియొక్క సర్వోపదేశమని గ్రహించవలెను 


బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ్రవద్యతే | 
వాసుదేవస్సర్వమితి 'స మహాత్మా సుదుర్గభః ॥ 


ఎవడు అనేక జన్మములలో నాచరించిన పుణ్యసంస్కారమువలన 
అంతః కరణము శుద్దమై, కడపట సమస్తమును వాసుదేవమయమను జ్ఞానము 
గలవా డగుచు నన్ను పాందుచున్నాడో, అటువంటి మహాత్ముడు మిక్కిలి 
దుర్లభుడు 


(శ్రీభగవానుడు అటువంటివానిని మహాత్ముడనియు, మిక్కిలి దుర్రభు 
డనియు తెలిపెను దుర్రభుడని చెప్పక సుదుర్లభుడు అని ఉపదేశించెనే, 
వైష్ణవులు అంతయు విష్ణమయమనియు, శైవులు అంతయు శివమయమ 
నియు, వేదాంతులు అంతయు బ్రహ్మమయ మనియు చెప్పెడి వాక్యమిది 
గదా! కావుననే సర్వం ఖల్పొదం బ్రహ్మ అని వేదాంతముయొక్క అంతిమ 
పదమని (గ్రహింపుడు విష్ణుభక్తులైనను, శివభక్తులైనను, వేదాంతులైనను ఇట్టి 
అవస్థ తమకు కలుగవలెను అప్పుడే పూర్ణత్వము పొందిన వారగుదురు 


1 6. జీవన్ముక్తికి సాధనములు 
1 తత్త్పజ్ఞానము, 2 మనోనాశము, ౩ వాసనాక్షయము అను ఈ 
మూడు జీవన్ముక్తికి సాధనములు. 


ఈ విషయము యోగవాసిష్టవమున ఉపశము[ప్రకరణముయొక్క 
అంతిమభా గమునంటదు తెలుపడమైనది 


వాసనాక్షయ విజ్ఞాన మనోనాశా మహామతే! | 
'సమకాలం చిరాభ్యస్తా భవంతి ఫలదా ఇమే ॥ 


వాసనాకయమ్ము తత్త్వజ్ఞానము, మనోనాశము - ఈ మూటిని 


544 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


నేకకాలమునందు చిరకాల మభ్యసింపవలెను ఇట్టి చిరకాలాభ్యాసము 
చేతనే యీ మూడు మోక్షఫలము నియ్యగలవని యర్థము. 


త్రయ ఏతే సమం యావన్న స్వభ్యస్తా ముహుర్ముహుః । 

తావన్న పదసంప్రాప్తిర్భవత్యపి సమాశతైః ॥ 

ఈ వాసనాత్షయము మొదలగు మూడుసాధనములు ఎంత వరకు 
సమకాలమునందు మాటిమాటికి చక్కగా నభ్యసింపబడవో, యంతవరకు 
నూజుసంవత్సరములకైనను మోక్షము కలుగనేరదు ఈ మూడున్ను 
ఏకకాలములోనే అనుష్టించవలయును కల్పశా(న్త్రమందు త్రిఫలయోగము 
గలదు అనగా కరక్కాయ, తాండ్రకాయ, ఉసిరిక కాయ ఈ మూడు చూర్ణ 
ములను ఒకే కాలమున తేనెలో కలిపి సేవించవలెను ఒక్కొక్క కాలమున 
ఒక్కొక్క చూర్ణము సేవించిన నెట్టు ఫలమును కలుగజేయదో, ఆలాగున 
దీపము వెలిగి చీకటి నశించవలసి యుండిన ప్రమిద, తైలము, వత్తి యివి ఒకే 
సమయమున ఒకేస్టలమున నుండినమాత్రమే దీపము వెలుగును, భిన్న భిన్న 
కాలములలో కాని భిన్నభిన్న స్టలములలోగాని ఉంచిన దీపము ప్రకాశించి 
తమస్సును రహిత మొనర్పజాలదు కావున వాసనాక్షయ, మనోనాశ, తత్త్వ 
జ్ఞానములు మూడున్ను ఏక కాలములోనే అభ్యసించవలెను మనోనాశనమైన 
తరువాత వాసనాతయమునుగాని, వాసనాకయా నంతరము తత్త్వజ్ఞానా 
భ్యాసముగాని చేయవలెనని తలంచవలదు 


కొందరు ఉద్యోగస్టులుగాని, గృహస్టులుగాని తమ పన్నులన్నియు 
పూర్తి అయిన పిమ్మట నేకాంత ప్రదేశమున, నిర్మలస్టలమున జేరి 
బ్రహ్మచింతన చేయవలెనని తలంతురు ఇది మాయవచేసిన మోసమని 
జ్ఞాపకముంచుడు ఏలన మీరెంతకాలము జీవించ గలరని చెప్పగలరు? కావున 
నీసంసారకాలములోనే భగవత్‌స్మరణ, (బ్రహ్మ నిష్ట చేసికొనేలాగున 
చూడవలెను లేనిచో మోసపోయెదరు సంసారములోనే కొంచెము 
కాలమును సంపాదించి, కొంచెము పవిత్రతను సంపాదించుకొని 


ప్రమాదము నొందకుడు 545 


అనుష్టానము చేయుచుండవలెను లేనిచో సేతుస్నానమునకు పోయిన వారు 
సముద్రములోగల అలలు అణిగిన తరువాత స్నానము చేయవచ్చునని తలంచి 
నట్టుండును వీరెంతకాలము కూర్చుండినను సముద్రమున్నంతవరకు కెరట 
ములు ఉండనే ఉండును కావున అలలు అణిగేది లేదు. వీరు స్నానము చేసేది 
లేదు కావున నీ క్షణములోనే జాగ్రత్త వహించుకొనుడు 


వాసనాతయాదులను మూడింటిని సమకాలముగా స్వల్పకాలము 
అభ్యసించితే చాలదా? చిరకాలము ఏల అభ్యసించవలయునంటే చిరకాలా 
భ్యాసమునకు ప్రయోజనము వసిష్టమహర్షిచే చెప్పబడినది కొందరు వేదాం 
తులు తత్త్వమసి మహావాక్యమును ఒకసారి శ్రవణముచేసిన చాలదా? మరల 
నెల్లప్పుడున్ను ప్రతిరోజాన్ను ఎందుకు ధ్యానము చేయవలెనని అడుగుదురు. 
ఇట్టివారే దీనియందు మొదట చెప్పబడిన విఘ్నదేవతలని మరువకుడు దీనికి 
వారు ఈ లాగున చెప్పుదురు మీపేరు రామకృష్ణుడు లేక కృష్ణమ్మ అని ఒక 
సారి వినిన చాలదా? మరల మరల రామకృష్ణుడు కృష్ణమ్మయని యెందుకు 
అనుకొనుచుండవలెను ఇట్టి వాక్యము విఘ్నదేవతలదని మరువకుడు వారు 
చెప్పేరీతి కాదు పూర్వతనమైన, ఆస్టిగతమైన ద్వీగ్టకాల వ్యాధికలవాడు ఒక్క 
సారి మందు ఎట్టు తిన్న చాలదో, వ్యాధి నశించువరకు జాషధసేవ, పధ్యమెట్లు 
గలిగియుండవలెనో, ఇట్టిదే భవరోగమునకు (బ్రహ్మజ్ఞా నౌషధవుని 
మరువకుడు కనుకనే 


ఏవం నిరంతరకృతా బ్రహ్మైవాస్మీతి వాసనా । 
హరత్యవిద్యావిక్షేపాన్‌ రోగానివ రసాయనమ్‌ ॥ 


అని ఆత్మబోధలో శంకరు లుపదేశించిరి దీని అర్ధము ఇదివరలో 
వ్రాయబడినది 


త్రిభిరేత్రైశ్చురాభ్య స్తైదయ([గ్రంథయో దృథాః | 
నిశ్శంక మేవ త్రుట్యంతి బిసచ్చేదాద్గుణా ఇవ ॥ 


546 (శీములయాళసద్గురు గ్రంధావళి 


ఈ వాసనాకయాదులు మూడు చిరకాల మభ్యసింపబడిన పతమందు 
దృఢములైన యవిద్యా కామ కర్మవాసన లన్నియు తామరకాడను త్రుంచితే 
దానియందుండు దారము లన్నియు తెగిపోవునట్లు నిస్సంశయముగా నశిం 
చును. ఇదియే చిరకాలాభ్యాసమునకు ప్రయోజనము స్వల్బకాలాభ్యాసము 
నకు ఇట్టి ప్రయోజనము కలుగనేరదని భావము దీనియందు ఒక 
రహస్యము గలదు తావురకాడగాని, అరటి వూసగాని విరిచినను 
దానిలోగల సూక్ష్మ మైన దారము తెగిపోదు విరిచి బలాత్కారముగా, లాగి 
కొంచెము దూరమునకు విసరవేయవలఠతెను ఆలాగున సంసారవాసనా 
రూపమగు మాయాపాశమును, వైరాగ్యముచేత త్రుంచినను దానికి దగ్గర 
నుండరాదు దూరముగా వెళ్లవలెను 


జన్యాంతరశతాభ్యస్తా రామ సంసార సంఫ్రితిః | 
సా చిరాభ్యాసయోగేన వినా న క్షీయతే క్వచిత్‌ ॥ 


ఓ రావుచంద్రా! ఈ సంసారప్టితి అనేక సహ(స్రజన్మలనుండి 
యనుభవించబడి దృఢమూలమై యున్నందున విశేషకాలము తత్త్వజ్ఞానాదుల 
యొక్క యభ్యాసము లేక నశింపనేరదు 


చింతచెట్టు మొలకెత్తిన వెంటనే గోటితో ద్రుంచి పారవేయవచ్చును 
అది యెంతకెంతకు ముదిరి పెద్దవృక్ష మగుచుండునో అంతకంతకు ఎక్కువ 
సేపు మంచిగొడ్డలిచేత నరకవలసియుండును ఇదే సంసారవృక్షముయొక్క 
స్వరూపము కావున నెంతెంత బాల్యావస్టల నుండి విముక్తి పొందదలచిన 
అంతంత సులభముగా నుండును మరియు మట్టిదుత్తయందు చిరకాలము 
నూనెగాని నెయ్యిగాని ఉండినచో ఆ నూనెగాని, నెయ్యిగాని వెంటనే 
పారవేసిన ఆపెంకులో చిరకాలము నుండెడి చమురు నశింపదు ఆ మట్టి 
పాత్రను చాలసేపు నిప్పులో పెట్టి కాల్చవలెను అప్పుడే దానియందుగల 
చమురు నశించును సంసార వాసనలో తగులుకొనిన జీవి, క్రొత్తమట్టీ 
పాత్రవలె నుండును. సంసారవాసనలో, విషయములో నెంతకాల 


ప్రమాదము నొందకుడు 547 


ముండునో, అది నశించుటకు చిరకాలము భగవత్‌ చింతనా, ధ్యాన, 
తపములు చేయవలసియుండును కావుననే శ్రీభగవద్గీత, పదిహేనవ 
అధ్యాయమున ,(శ్రీకృష్ణభగవాను డిట్టుపదేశించెను 


న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్లో న చాదిర్న చ సం[ప్రతిష్టా | 
ఆశ్వళ్లమేనం సువిరూఢమూల మసజ్లశ (స్తేణ దృఢేన ఛిత్వా ॥ 


ఈ సంసారవృక్షముయొక్క రూపము తెైలియబడదు ఆలాగున 
అంత మున్ను తెలియబడదు మొదలున్ను తెలియబడదు స్రితియున్ను 
తెలియబడదు అనగా దినియొక్క ఆది, మధ్య, అంతములు సామాన్య 
జనులకు గోచ రము గావు లెస్పగ పారిన వేరులు గల యీ సంసారమనెడి 
అశ్వత్ల వృక్షమును దృఢమైన వైరాగ్యమనెడు గొడ్డలి చేత ఛేదించవలెను 


అసంగమనియు, దృఢమనియు నీఖడ్గముయొక్క లక్షణము తెలుప 
బడినది అనగా మంచి ఉక్కుతో చేయబడిన గొడ్డలి బాగుగ నూరినదిగా 
నుండవలెను బలముతో నరుకవలెనేగాని లేనిచో నిడి తెగదు 


తళతళ మెరిసెడు తగరవుకత్తిచే నరికిన నిది తెగునది కాదు కనుక 
తీవ్ర వైరాగ్యనిష్ట గలవారిచేతనే ఈ సంసారవృక్షమును ఛేదించుటకు సాధ్యమ 
గును అందువల్లనే కొందరు స్వల్పస్వల్ప వైరాగ్యము కలిగియు, స్వల్పస్వల్ప 
భక్తిగాని, ధ్యానముగాని, తపస్సుగాని చేసియు అజ్ఞానమను సంసారవృక్ష 
మును ఛేదింపజాలక శ్రమపడుచుందురు 


1 6.యోగవాసిష్టము 
తత్త్వజ్ఞానం మనోనాశః వాసనాత్షయ ఏవ చ । 
మిథః కారణతాం గత్వా దుస్పాధాని ఫ్రితాని కహా, 


తత్త్వజ్ఞానము, మనోనాశము, వాసనాతయము - ఈమూడు 
నొకదాని కొకటి కారణములుగా నున్నందున ప్రత్యేకముగా కాలభేదముచేత 
నభ్యసించినయెడల సిద్దింపనేరవు 


548 (శ్రీమలయాళసద్లురు గ్రంధావళి 


యావద్విలినం న మనో న తావద్వాసనాత్షయః | 
న క్షీణా వాసనా యావచ్చిత్తం తావన్న శామ్యతి ॥ 


ఎంతవరకు మనస్సు నశించదో అంతవరకు వాసనలు నశించవు ఎంత 
వరకు వాసనలు నశింపవో అంతవరకు మనస్సు కూడ నశించదని అర్ధము 


యావన్న తత్త్వవిజ్ఞానం తావచ్చిత్తశమః కుతః । 
యావన్న చితోవశమో న 'తావత్తత్త్వవేదనమ్‌ ॥ 


ఎంతవరకు తత్త్వజ్ఞానము కలుగదో, అంతవరకు చిత్తనాశము 
కలుగదు ఎంతవరకు చిత్తనాశము కలుగదో అంతవరకు తత్త్వజ్ఞాన 
ముదయము కాదని భావము. 


మనోనాశనమునకు మనస్సు నశించిపోవలెనని అర్దము కాదు 
మనస్సులోగల దృశ్యాది విషయములు నశించవలెనని (గ్రహించవలెను మన 
స్సులో నేమియు తెలియకుండునట్టి అవస్టయే మోక్షమని కొందరు చెప్పు 
దురు అది వట్టి భ్రాంతి మాత్రము సువర్ణములోగల మలిన లోహములను 
స్ఫుటముచేసి శుద్దమొనర్భేలాగున బ్రహ్మవిచారముచే అనాత్మ భావనమును 
రహితమొనర్చి శుద్దాత్మస్వరూపుడై యుండవలెను. ఇదే దీనియొక్క నిజా 
వ్రము అట్టు గాక బంగారమందుగల చెడు లోహములను స్ఫుటము చేసి శుద్ద 
పరచవలసి యుండుదానికి బంగారమునుకూడ నశింపజేయవలెనని చెప్పిన 
ట్లుండునని మరువకుడు వేదాంతులలోను, తపస్వులలోను, యోగస 
మాధినిష్ట కలవారలలోను పైజెప్పిన ఒక దురభిప్రాయము గలదు 
దానియొక్క నిజము తెలిసికొనుడు 


శ్రవణాదిభిరుద్దిప్త జ్ఞానాగ్ని పరితాపితః | 
జీవస్పర్వమలాన్ముక్త స్ప్వర్ణవద్టోతతే స్వయమ్‌ ॥ 
బంగారు మలినలోహములతో గూడి ఉన్నప్పటికిన్ని, వాటికి 


చేయవలసిన పుటాది సంస్కారములచేత వాటియందుండు మాలిన్యము 
నివర్తింపబడి బంగారు తనకు తానే ప్రకాశించుచున్నట్టు, జీవుడును శ్రవ 


(ప్రమాదము నొందకుడు 549 


ణాద్యఘబ్యాసము వల్ల వాడుకపడి సంసారహెతుభూతమైన మూలా 
జ్ఞానము వల్ల నివర్తింప బడినవాడై తనకుతానే స్వయం జ్ఞానస్వరూపుడై 
ప్రకాశించుచున్నాడు అని శంకరులు ఆత్మబోధ యందు తెలిపినారు 


1 ౯.వదారసాగరము 


” శ్రవణాదిత్రయముచే గలిగెడు ప్రయోజనము” ”విచారసాగరము” 
1 యుక్తివలన వేదాంతవాక్యముయొక్కతాత్పర్య నిశ్చయంబును 
శ్రవణమందురు 


2 జీవబ్రహ్మల అభేదమునకు సాధకము లయిన, భేదమునకు బాధక 
ములయిన యుక్తులచేత అద్వితీయ |బ్రహ్మచింతనంబును మనన మందురు 


౩ అనాత్మాకార వృత్తియొక్క పరిత్యాగముచేసి, వ్యవ ధాన 
రహితముగా, బ్రహ్మాకారవృత్తియొక్క స్థితిని నిదిధ్యాసన మందురు 
నిదిధ్యాసనమున యొక్క పరిపక్వావస్టనే సమాధియందురు ఈ 
శ్రవణాదిత్రయము జ్ఞానమునకు సాతాత్సాధనము గాదు అయినను 
బుద్దిదోషములయిన అసంభావనా విపరీతభావనలకు నాశకముగా నున్నది 


శ్రవణమువలన ప్రమాణాసంభావన, మననమువలన ప్రవేయా 
సంభావన, మజియు నిదిధ్యాసనమువలన విపరీతభావన దూరమగుచున్నది 
ఈ (ప్రకారముగా శ్రవణాదిత్రయము సంశయాదిత్రయమునకు నాశకముగ 
నున్నది 

1 వేదాంతవాక్యములు అద్వితీయ [బ్రహ్మ [(ప్రతిపా దికములా? లేక 
అన్యార్థ ప్రతిపాదకములా? ఇట్టి 'సందేహము ప్రమాణము నందగుచున్నది 
అది ప్రమాణాసంభావన 2. జీవ |బ్రహ్మల అభేదము సత్యమా? లేక భేదము 
సత్యమా? ఇట్టి సందేహము ప్రమేయమునందు గలుగుచున్నది అది ప్రమే 
యాసంభావన మజీయు, ౩ దేవాదికము సత్యము, జీవబ్రహ్మల భేదము 
సత్యము ఆ ఇట్టిజ్లానమును విపరితభావన యందురు ఈ రీతిగా శ్రవణా 


550 (శ్రీములయాళసద్లురు గ్రంధావళి 


దిత్రయము అసంభావనా విపదితభావనలకు నాశకరము ఆసంభావనా 
విపరీత ,బావనలు జ్ఞానమునకు ప్రతిబంధకములు కనుక జ్ఞాన ప్రతిబంధక 
నాశన ద్వారమున, శ్రవణాదికము జ్ఞానమునకు హేతువందురు కాని 
సాక్షాత్‌ హేతువుగాదు కనుక శ్రవణాదిత్రయమునకు పరంపరగా 


జ్ఞానహేతుత్వము జెప్పబడినది 


దీనిముఖ్యమగు సారమేమనగా, 1 శ్రవణమువలన ప్రమాణగత సంశ 
యనివృత్తియు, 2 మననము వలన ప్రమేయగత సంశయనివృత్తియు, ౩ నిది 
ధ్యాసమువలన విపరీతభావనా నివృత్తియు గలుగుచున్నవి కావున శ్రవణ 
మొకటి మాత్రము చాలదు మనన నిదిధ్యాసములు ఉండవలయును లేనిచో 
ప్రమాణగత సంశయనివృత్తి మాత్రము గలుగును తక్కిన ప్రమేయ గతసం 
శయ విపరీతభావనలు తొలగవు ఇదియే దీనిలో తెలియదగిన విషయము, 


జ్ఞానమునకు సాక్షాత్సాధనము శోత్రసంబంధమైన వేదాంతవాక్యమే 
ఆ వేధాంత వాక్యము రెండువిధములుగా నున్నది ఒకటి అవాంతరవాక్యము 
రెండవది మహావాక్యము పరమాత్మయొక్క లేక జీవునియొక్క స్వరూపము 
బోధించునట్టి వాక్యము అవాంతరవాక్యము మటీయు జీవపరమాత్మల 
యొక్క ఏకత్వమును బోధించునట్టి వాక్యము మహావాక్యము అవాంతర 
వాక్యమువలన పరోత్షజ్ఞానము, ముతీయు వుహావాక్యమువలన 
అపరోక్షజ్ఞానము కలుగుచున్నది బ్రహ్మమున్నది అను నీ జ్ఞానము 
పరోక్షజ్ఞానమనియు, నేను బ్రహ్మము అను నీజ్ఞానము అపరోక్షజ్ఞానమనియు 
ఎతుంగవలయును త్వం బ్రహ్మ అని ఆచార్యులు చెప్పిన వాక్యమునకు 
శోత్రముతో సంబంధమయిన క్షణమే అహంబ్రహ్మ - అను అపరోక్షజ్ఞానము 
ద్యోతక మగుచున్నది శ్రోత్రముతో వాక్యసంబంధము లేనియప్పుడు 
ఆజ్ఞానము పొడవుదు అందువలన శ్రోత్రసంబంధముగల వాక్యము 
జ్ఞానమునకు హేతువు గానున్నది దానిలో అవాంతరవాక్యము పరోక్ష 
జ్ఞానమునకు, మహావాక్యము అపరోక్షజ్ఞానవునకు హేతువు. ఇది 
సంక్షిప్తముగా చెప్పడమైనది విస్తారముగా విచారసాగరములో కనందగును. 


ప్రమాదము నొందకుడు 551 


అధికారిని గురించి ముందుగా నిర్ణయించవలసి యుండినను, ఈచిన్న 
పాొత్తముయొక్క ఆశయము (శ్రవణ మనన నిదిధ్యాసనములు తప్పునిసరిగా 
ఉండవలయునని నిరూపించుట యగుటచేతను, వాచావేదాంతులకు సాధన 
చతుష్టయసంపత్తిగల అధికారియే యుండవలయునని అభిప్రాయము 
లేనందుచేతను ఇది కట్టకడపట చేర్చడమైనది 


1 వేదాంతమునకు బ్రహ్మసూత్రమే మకుటమగుటవేత (శ్రీవ్యాసభ 


గవానుడు మొట్టమొదట ' అధాతో బ్రహ్మజిజ్ఞాసా' అని ఉపదేశించెను దీనిలో 
'అధీ అనుపదమునకు (శ్రీశంకరభగవత్సాదులు ఏమి యర్దమును నిర్ణ 
యించిరో, దానిని తెలుపుటకు మచ్చుకు మాత్రముగ తెలుపడమైనది. అధ 


శబ్దమునకు అనంతరమనియే భాష్యకారులందరు భాష్యమును వ్రాసియు 
న్నారు. అప్పుడు దేనియొక్క అనంతరము అను ఆకాంక్ష వచ్చుచున్నది 
సాధన చతుష్టయ సంపత్తి గలిగినపిమ్మట అని భాష్యకారులు సమాధానము 
చెప్పిరి సాధనచతుష్టయ సంపత్తి యనగా 1 నిత్యానిత్య వస్తువివేకము, 
2  ఇహాముత్ర ఫలభోగమవిరాగము, ౩ శమాదిషట్కుసంపత్తి, 
4 ముముత్తుత్వము ఇది వేదాంతబాలబోధమునుండి సూత్ర భాష్యము 
వజికు గల అన్ని గ్రంథధములలోను గలదు వేదాంతులకందజటికిని తెలిసిన 
విషయమే శమాదిషట్క సంపత్తిలో ఆరు లక్షణములు గలవు 1 శమము, 
2 దమము, ౩ ఉపరతి, 4.తితిక్క 5 శ్రద్ద, 6 సమాధానము. ఇప్పుడు 
శ్రవణ మొకటియే చాలున నియు అదియే మనన నిదిధ్యాసములుగా 
మారుచున్నదనియు చెప్పువారికి పైనుదాహరించిన శమదమాదిగుణములు, 
సాధన చతుష్టయ సంపత్తి ఎంతవటజకు ఉండునో అను విషయము 
బుద్దిమంతులకు వదలివేయడమైనది 


౩ ఆత్మబోధమందు శ్రీశంకరభగవత్చాదులు అధికారిని గురించి 
ఏమి చెప్పిరో చూడుడు 


552 శ్రినములయాళసద్దురు గ్రంధావళి 


తపోఖిః జిణపాపానాం శాంతానాం వీతరాగిణామ్‌ | 
ముముతూణా మపేక్షో£.యమాత్మబోధో విధీయతే ॥ 


1) తపస్సులచేత క్షీణించిన పాపము గలవారును, అంతఃకరణము 
లోగల దోషములు శమించినవారును, ఐహికాముష్మిక ఫలభోగములందు 
ఇచ్చలేని వారును అగు తీవ్ర మోక్షాపేక గల వారికి ఈ ఆత్మబోధ అపేక్షింప 
దగినది. 


2) శ్రవణముమాత్రము చాలునని వెప్పువారికి పైచెప్పిన గుణములు 
ఎంతవఅకు గలవో తెలిసికొనుట తీవ్రముముక్షువులకు వదలి వేయడ మైనది. 


౩ వివేక చూడామణియందు అధికారిని గురించి (శ్రీ శంకరాచా 
ర్యులవారు ఏమి ఆనతిచ్చిరో అదియును తెలిసికోదగినదే 


వివేకినో విర కస్య శమాదిగుణ శాలినః 1 
ముముక్షో రేవహి బ్రహ్మజిజ్ఞాసా యోగ్యతా మతా ॥ 


వివేకము, విరక్తి, శమదమాది గుణములు గల ముముక్షువే బ్రహ్మవిచా 
రము చేయుట కర్షుడగునని సమ్మతము దీనియొక్క భావమునుగూడ తెలిసి 
కొనుట జిజ్ఞాసువులపై వేయడమైనది 


4 ఇక అందటును పారాయణము చేసెడు శ్రీమద్భ్బగవద్గీతలో 
అధికారిని గురించి 5-వ అధ్యాయమున 7-వ శ్లోకమున నిరూపించినది 
చూడుడు 


యోగయుక్తో విశుద్దాత్మా విజితాత్మా జితే(ప్రియః । 
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లివ్యతే ॥ 
(1) శుద్దాంతఃకరణుడును, (2) జయింపబడిన మనస్సు 


గలవాడును, (3) ఇంద్రియ నిగ్రహము గలవాడును, (4) సమస్త ప్రాణులు 
తమవంటివే యను సమభావము గలవాడును, (5 యోగనిష్రాపరుడు 


ప్రమాదము నొందకుడు 553 


నయినవాడు కర్మల నాచరించుచున్న వాడైనను, ఆ కర్మలచే బద్దుడు గాడు. 


ఇప్పుడు యోగులమని చెప్పుచు ఏ కర్మలు చేసినను మాకంటవు అని 
చెప్పు వా రెట్టిస్టితిలో నున్నారో దీని యొక్క అర్టముగూడ గీతాపారాయణ 
నిష్టగల భక్తులు గ్రహించులాగున వారిపై పెట్టడమైనది ఈలాగున సమస్త 
వేదాంత ([గ్రంధములలోను అధికారిని గురించి తెలుపబడియున్నది. 
అదంతయు వ్రాసిన ఈ [గ్రంధము పెరుగును ఇది సంగ్రహముగ 
నిరూపించడమైనది |బ్రహ్మనిష్ణలకు గల (ప్రమాదములను గూర్చియు, 
విఘ్నములను గుజించియు నిర్విమ్నయోగసిద్ది అను గ్రంధమున విస్తారముగా 
గనందును. 


ఓంకారాది జపోఐ.ప్యేవం భావగర్చో హ్యుదాహృతః । 

ధ్యేయవస్తు 'స్వరూపస్య దార్వ్యాయ హి జపో మతః ॥ 

బ్రహ్మోపాసకులు, నారాయణోపాసకులు, శివోపాసకులు, కృష్ణో 
పాసకులు, రామోపాసకులు మొదలగు వారందటును వారివారి యొక్క 
ఉపాసనా దైవసాక్షాత్కారము కొఅకును, జ్లేయమగు బ్రహ్మముయొక్క 
దృఢానుభవము కొటికున్ను భావగర్భములగు తత్తదోంకారాది మంత్రము 
లను జపించవలయునని శాస్త్ర సమ్మతము 


6 


F36 


'శ్రభగవట్తతాష్రాద/(ాధ్యాయు 


యుక్తసోపా నము 


మ 


రో 


శ్రీభగవద్లీతాష్టాదరాభఖ్యాయ 


ముక్తిసోపానము 


ప్‌రిక 
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణకీర్తనమ్‌ । 
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్‌ ॥ 
'మోతస్థానం పరం పార్ట! సగుణం వా£ి_థ నిర్గుణమ్‌ | 
సోపానాష్ట్రాదశైరేవం పరం బ్రహ్మాధిగచ్చతి ॥ 
(గీతా ద్వితీయ మాహాత్మ్యము) 
ఓ అర్జునా! సగుణమైనటువంటి లేక నిర్గుణమైనటువంటి 


మోత్షస్థానమునకు పదునెనిమిది యధ్యాయములను సోపానములనుగా 
జేసికొని మనుష్యుడు పరబ్రహ్మను పొందుచున్నాడు 


అంతరార్ధము - 


దృశ్యం దేహం చ వాగాది శ్రోత్రాదిన్లియపంచకమ్‌ | 
ప్రాణాదిపంచకం చైవ తథా£_న్తఃకరణమేవ చ ॥ 


ముక్తిసౌధన్య సోపానా ఆష్ట్రాదశ ఇతీరితాః । 
ఏతాన్కమేణ చారుహ్య బ్రహ్మభూయాయ కల్పతే ॥ 
1 దృశ్యము, 2 దేహము, ౩ వాక్సాణి పాదపాయూపస్టలను 


పంచకర్మేన్రియములు, 4 త్వకృకు[్రోత్రజిహ్వాఘాణములను పంచజ్ఞానే 
(న్లియములు, 5 ప్రాణాపాన ఉదాన వ్యానసమానములను పంచప్రాణ 


558 (శ్రీమలయాళసద్గురు గ్రంధావళి 


వాయువులు, 6 అన్తఃకరణము - ఈ పదునెనిమిదియు ముక్తియనెడు 
భవనమునకు మెట్లుగా జెప్పబడినవి మనోబుద్ది చిత్తాహంకారములుతో 
నాలుగునుజేరి యొకే అంతఃకరణవుని వ్యవహరింపబడును వీనిని 
క్రముముగాదాటి ముముక్షువు బ్రహ్మస్వరూపుడగుచున్నాడు. (ముక్తు 
డగుచున్నాడు ) 

గీతా నామధేయములు - 


గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ । 
బ్రహ్మవిద్యా (బ్రహ్మవల్లీ త్రిసన్వ్యా ముక్తగేహినీ ॥ 
ఆర్దమాడ్రా చిదానన్దా భవఘ్నీ భయనాశినీ | 

వేదత్రయీ పరానణ.న్తా తత్వార్ధజ్ఞునమళురి ॥ 


1 గీతా, 2 గంగా, ౩ గాయత్రీ, 4. సీతా, 5 సత్యా, 6 సరస్వతీ, 7. 
బ్రహ్మవిద్యా, 8 బ్రహ్మవల్లీ, 9 త్రిసన్వ్యా, 10 ముక్తగేహినీ, 11 అర్హమాత్రా, 
12 చిదానందా, 13 భవఘ్నీ, 14 భయనాశినీ, 15 వేదత్రయీ, 16 
పరా, 17 అనంతా, 18 తత్వార్ధజ్ఞానమంజరీ - అని భగవద్గీతకు 
సేర్టుగలవు ఇందువల్లనే 18 అధ్యాయము లేర్పడినవి ఈ విధి ననుసరించియే 
తృతీయాధ్యాయాన్తమున శ్రీకృష్ణ భగవానులిటుల నుపదేశించిరి. 


ఇ॥ప్రియాణి పరాణ్యాహురిన్లియేభ్యః పరం మనః । 

మనసస్తు పరా బుద్దిర్యో బుద్దేః పరతస్తు సః ॥ 

ఏవం బుద్దేః పరం బుద్ద్వా సంస్తభ్యాత్మానమాత్మనా । 

జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్‌ ॥ 

స్టూలదేహము 1, ప్రాణములు ర్‌, కర్మే(షియములు ర్‌, 
జ్ఞానేంద్రియములు 5, మనస్సు 1. బుద్ది 1 చేరి పదునెనిమిది వీనికి 
పరమైనది పరమాత్మ స్వరూపము ఈ ముక్తిసోపాన ము రహస్యము 
నుపదేశించు చున్నది కరోపనిషత్తున్ను ఈ సత్యమును తెలుపుచున్నది 


ముక్తిసోపానము 559 


ఇంద్రియభ్యః పరా హ్యార్దా అర్టేభ్యళ్చ పరం మనః । 
మనసళ్ళీ పరా బుద్దిః బుద్దేరాత్మా మహాన్సరః ॥ 
మహతః పరమవ్యక్త మవ్యకాత్సురుషః వరః | 
పురుషాన్న పరం కించిత్సా కాష్టా సా పరా గతిః ॥ 


ఇంద్రైయములకన్న విషయములు సూతక్ష్మములు, వానికన్న మనస్సు 
సూక్మము, మనస్సుకన్న బుద్ది సూక్ష్మము, బుద్దికన్న వుహత్తత్త్వృము 
సూక్మమైనది అ మహత్తత్త్వముకన్న అవ్యక్తవుు సూత్మముయినది 
అవ్యక్తముకంటె పురుషుడు (ఆత్మ) మహత్తరుడు ఆ యాత్మయే 
పరమాత్మస్వరూపము దానికన్న పరమైనది మజియొకటి లేదు అదియే 
పరాకాష్ట 


జాగ్రత్స్వవ్న సుషుప్యాది ప్రపంచం యత్ర్రకాశతే | 
తద్రవహ్మోహమితి జ్ఞాత్వా సర్వబనైముచ్యతే it 


జాగ్రత్స్వప్నసుషుప్తులను మూడు దేహములను, దేహధర్మములను 
ఏది ఎప్రకాశింపజేయుచు స్వయం ప్రకాశమై యున్నదో, అదియే యాత్మ ఆ 
యాత్మయే బ్రహ్మవుని యెవడెబుంగుచున్నాడో, వాడు సమస్త 
సంసారబంధములనుండి ముక్తుడగుచున్నాడు అని కైవల్యోపనిషత్తు 


స్నానం దానం తపో హోమః పూజా సజ్జ్ఞనసంగతి ః | 
బ్రహ్మవిద్యా ప్రబోధళశ్చ ముక్తిసోపానసప్తకమ్‌ ॥ 


1 స్నానము, 2 దానము, ౩ తపము, 4 హోమము, 5 పూజ, 
6 సజ్ఞనసాంగత్యము, 7. బ్రహ్మవిద్యా ప్రబోధము ఈ ఏడును ముక్తియను 
సౌధము నెక్కుటకు సోపానములు (శ్రీభగవట్షితాష్ట్రాదశాధ్యాయ 
ముక్తిసోపానములో జేరువారికి పైన నిరూపించబడిన యేడును 
అనుష్టేయములు 


560 (శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


సర్వశా(స్త్రమయీ గీతా సర్వవేదమయో హరిః | 

సర్వతీర్థమయీ గంగా సర్వతేజోమయో రవిః॥ 

ఏలాగున గంగ సర్వతీర్థమయమైయున్నదో, ఏలాగున సూర్యుడు 
సర్వతేజోమయుడై యుంటున్నాడో, ఏలాగున హరి సర్వవేదమయుడై 
యున్నాడో, ఆలాగున గీతయు సర్వశా(న్త్రమయమై యున్నది 

సంసారసాగరం ఘోరం తర్తుమిచ్ళతి యో నరః | 

గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన స ః ॥ 


భయంకరమైన సొగరమును దాటుటకు ఓడ యెట్టిదో, ఆలాగున 
సంసార సాగరమును దాటుటకు భగవద్గీత అట్టిది కాన ఏ మానవుడు అనేక 
దుఃఖములకు కారణవుగు సంసారసాగరమును దాటగోరుచున్నాడో 
అట్టివాడు శ్రీభగవర్గీత యను నావను అవలంబించినచో యేలాటి 
ప్రయాసలేక సుఖముగా తీరమును జేరవచ్చును 


మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్‌ | 
క్వచిత్స్రర్భం న కుర్వన్తి నళినీదళమమృసా ॥ 


ఎవరైతే గీతాధ్యానము జేయుదురో వారికి కమలప[త్రమునకు 
నీరంటని చందమున, మహాపాపములుగాని, _ఉపపాపములుగాని 
కొంచెమైనను అంటవు 


ఓమ్‌ తత్‌ సత్‌ 


నమ 


రో 
శ్రీభరవద్లీతాష్టాదశాధ్యాయ 
ముక్తిసోపానము 


1. ప్రథమ సోపానము 
అర్జున విషాద యోగము 
ఏవముక్తా£_ర్హునస్సంఖ్యే రథోపస్ట ఉపావిశత్‌ | 
విసృజ్య 'సశరం చావం శోకసంవిగ్నమానసః ॥ (1547) 
అర్జునుడిట్లు చెప్పి దుఃఖముచేత చలించిన మనస్సు గలవాడై 


ధనుర్పాణములను విడిచి యుద్దమునందు దిగులు నొంది రధముపై 
చతికిలబడెను 


2. ద్వితీయ సోపానము 
సాంఖ్య యోగము 
అవ్చ్ఫే ద్యోఇ.యమదాహో£.యమక్షేద్యోఇ_శోష్య ఏవ చ | 
నిత్యస్పర్వగణస్టాణురచలో£_.యం సనాతనః ॥ (2-24) 
ఈ యాత్మ ఛేదింప నలవిగానిది. దహింప నలవిగానిది. తడుప 
శక్యము గానిది. ఎండింప సాధ్యము కానిది సర్వవ్యాపక మైనది 
నిశ్ళలమును అనాదియు నైనది ఇంద్రియములకు గోచరము గానిది, 
మనస్సుచేత చింతింప నలవిగానిది, సనాతన మైనది 
౩. తృతీయ సోపానము 
కర్మ యోగము 
తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర | 
అసక్తోహ్యాచరన్కర్మ పరమాస్నోతి పూరుషః ॥ (3-19) 


562 _శ్రీమలయాళసద్దురు గ్రంధావళి 


కావున ఓ అర్జునా! ఫలమందాసక్తి లేక నిరనరము నియతమగు 
కర్మను జేయుము ఎందుకనగా ఫలాసక్తిలేక కర్మను జేయుచున్న పురుషుడు 
ముక్తిని బొందును 


4. చతుర్ధ సోపానము 
జ్ఞాన యోగము 
వీతరాగ భయక్రోధా మన్మయా మాముపా శ్రితాః | 
బహవో జ్ఞూనతవసా పూతా మద్భావమాగతాః ॥ (4-10) 
రాగద్వేషభయములను వదలినవారై ప్రపంచమంతయు భగవన్మయ 


ముగ జూచుచు నన్నాశ్రయంచుటచే ననేకులు పవిత్రులై నా భావమును 
బొొందిరి 


5. పంచమ సోపానము 
కర్మ సన్యాస యోగము 
సన్నాసః కర్మయోగళ్ళ నిశ్రేయసకరావుభౌ | 
తయోస్తు కర్మసన్నాసాత్కర్మయోగో విశిష్యతే ॥ (5-2) 
జ్ఞానయోగమును, కర్మయోగమున్ను ముక్తిని గలుగజేయు నవియే 


అయినను కర్మను విడిచి యుండుటకంటె నిమ్రావుకర్మయోగము 
నవలంబించి ప్రవర్తించుటయే (శ్రెష్టము 


6. షష్ట సోపానము 
ఆత్మసంయమ యోగము 
యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ది పాండవ । 
న హ్యసన్న్యస్తసంకల్పో యోగి భవతి కశ్చన ॥ (6-2) 
ఓ అర్జునా! దేనిని సన్న్రాసమని చెప్పుదురో అద్దానిని నీవు యోగమని 


తెలిసికొనుము. ఎవడు మనస్సుయొక్క సంకల్పములను రహిత మొనర్భలేదొ 
వాడెన్నటికిని యోగి కాజాలడు 


ముక్తిసోపానము 563 


7. సప్తమ సోపానము 
విజ్ఞాన యోగము 
రసోలి_హమప్పు కౌన్తేయ ప్రభా౭_స్మి శశిసూర్యయో ః | 
ప్రణవస్పర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥ (7-8) 
ఓ అర్జునా! జులవుందలి రసమున్ను, సూర్యచంద్రులయందలి 
ప్రకాశమున్ను, వేదము లందలి ఓంకారమున్ను, నరులందు కృతకృత్యతా 
రూపమగు పుణ్యస్వభావమున్ను నేనై యున్నాను 
8. అష్టమ సోపానము 
అక్షర పరబ్రహ్మ యోగము 
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మామనుస్మరన్‌ । 
యః ప్రయాతి త్యజునేహం 'స యాతి పరమాం గతిమ్‌ ॥ (8-13) 
పర(బ్రహ్మవాచకమైన “*ఓంి” యనెడి యేకాక్షరము నుచ్చరించుచు, 


ఓంకారస్వరూపుడైన పరబ్రహ్మమును (భగవానుని ధ్యానించుచు నెవడు 
దేహమును విడుచునో అట్టివాడు సర్వోత్తమమైన ముక్తిని బొందును 


9 నవమ సోపానము 
రాజవిద్యా రాజగుహ్య యోగము 
అపీ చేత్సుదురాచారో భజతే మామనన్య భాక్‌ । 
సాధురేవ స మన్తవ్యస్సృమ్యగ్వ్యవసితో హి సః ॥ (9-30) 
ఎడతెగని భక్తితో నన్నే సేవించువాడు మిక్కిలి దురాచారుడైనను 


పాపియైనను వానిని గ్రేషుడనియే తలంచవలయును ఏలయన నెల్లప్పుడు 
నితరచింతలు లేక నాయందే నిశ్చల బుద్దిగల భక్తుడు పవిత్రుడే యగును 


564 (శీమలయాళసద్లురు గ్రంధావళి 


10. దశమ సోపానము 


విభూతి యోగము. 

యద్యద్విభూతిమత్సత్తం (శ్రీమదూర్దిత మేవ వా। 

తత్తదేవావగచ్ళ త్వం మమ తేజోవ_ంశసమృవమ్‌ ॥ (10-41) 

ఈశ్వర _ సంబంధమైనదియు, చైతన్య యుక్తమైనదియు, 
అత్యన్లోత్సాహముతో గూడుకొనినదియు నగు వస్తుసమూహ మేదిగలదో 
అది యంతయు నాతేజో౭ంశమువలననే గలిగిన దానినిగా నీవు 
తెలిసికొనుము 


11. ఏకాదశ సోపానము 

విశ్వరూప సందర్శనయోగము 

మత్కర్మకృన్మత్త్తరమో మద్నక్తస్సంగవర్దీతః । 

నిక్వైరస్ప్సర్వభూతేషు యస్ప మామేతి పాండవ! ॥ (13-55) 

అర్జునా! ఎవడీశ్వరార్పణబుద్దితో సత్కర్మలను జేయుచు, నీశ్వరునే 
పరమశరణ్యమని నమ్మి భగవద్భక్తి గలవాడై దేనియందును సంగములేక యే 
ప్రాణియందును వైరబుద్దిలేక యుండునో అతడే నన్ను బొందును గాని 
యితరులు పొందరు 


12. ద్వాదశ సోపానము 
భక్తి యోగము 
యే తు ధర్య్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే । 
శ్రద్రధానా మత్పరమా భక్తాస్తే£_.తీవ మే ప్రియాః ॥ (12-20) 
ఎవరీశ్వరునే పరమగతి యని నమ్మి మోక్షప్రదములై ఈ అమృత 


వాక్యములను నేను చెప్పిన విధమున నాచరించి శ్రద్దతో నడుచు 
కొనుచున్నారో అట్టి భక్తిగలవారు నాకు మిక్కిలి ప్రియులు 


ముక్తిసోపానము 565 


13. త్రయోదశ సోపానము 
జ్షేత్ర కేత్రజ్ఞవిభాగ యోగము 
సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌ । 
వినశ్యత్స్వవినశ్యన్లం యః పశ్యతి స పశ్యతి ॥ (13-28) 
ఎవడు బ్రహ్మాది స్తంబపర్యన్తముగల సమస్త ప్రాణులయందు 
సమానముగా నుండునో, వస్తు సముదాయము నశించుచుండినను నెవడు 


నాశమును బొందడో, అట్టి పరమేశ్వరుని సమస్తములోను సమానముగా 
జూచువాడే నిజముగా జూచువాడు 


14. చతుర్దశ సోపానము 
గుణత్రియవిభాగ యోగము 
గుణానేతానతీత్య త్రీన్‌ దేహీ దేహసముద్భవాన్‌ | 
జన్మమృత్యుజరాదుజ్జైర్విముక్షోవి మృతమళశ్చుతే ॥ (14-20 
దేహము వచ్చుటకు కారణభూతము లయిన సత్త్వరజస్తమో 
గుణములను దేహి ఎపుడతిక్రమించునో అప్పుడతడు జన్మ మృత్యు జరా 
దుఃఖములచే విడువబడి మోక్షము నొందును 
15 పంచదశ సోపానము 
పురుషోత్తమప్రాప్తి యోగము 
యతనో యోగిన్హ్రైనం వశ్యన్యాన్యవస్రితమ్‌ | 
యతనోల2..ప్యకృతాత్మానో నైనం పశ్యన్యచేతసః ॥ (15-11) 
ధ్యానాదులచే బ్రహ్మస్వరూపమును తెలియ ప్రయత్నము జేయుచున్న 
ధ్యానయోగులు (జ్ఞానులు తమయందున్నట్టి యీ యాత్మను దర్శించు 


చున్నారు ధ్యానభజనాది ప్రయత్నములు జేయుచున్నను, చిత్తశుద్దిలేని 
యవివేకులు ఈ యాత్మను తెలిసికొనజాలరు 


566 _శ్రీమలయాళసద్ద్లురు గ్రంధావళి 


16 షోడశ సోపానము 


దైవాసురసంపద్వాభాగ యోగము 

య శ్చా(న్హ్రవిధిముత్సజ్య వర్తతే కామకారతః | 

న స సిద్దిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్‌ ॥ (16523) 

ఎవడు శా(న్హ్రవిధి నుల్లంఘించి తన యిష్టానుసారముగా ్రవర్తించునో 
అట్టివాడు కార్యసిద్దిని బొందడు ఈ లోకమున సుఖము నొందడు 
మరణానన్తరము మోత్షమును బొందడు 


17 సప్తదశ సోపానము 
శ్రద్ధాత్రయవిభాగ యోగము 
'సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత! । 
శ్రద్దామయో£_యం పురుషో యో యతథ్ర్రద్ధస్స ఏవ సః ॥ (17-3) 
ఓ అర్జునా! సమస్త ప్రాణులకును వాని వాని పూర్వజన్మ సంస్కార 
ములతో గూడిన అన్తఃకరణమునకు దగిన శ్రద్దయే కలుగుచున్నది పురు 
షుడు (జీవుడు) శద్దాస్వరూపు డగుచున్నాడు అనగా ఎవడెట్టి శ్రద్దగలవాడో 
వాడట్టి శ్రద్దతో గూడినవాడగును 
18 అష్టాదశ సోపానము 
మోకసన్న్యాస యోగము 
సర్వధర్మాన్బరిత్యజ్య మామేకం శరణం వజ! 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ (18:66) 
సర్వథర్మముల విడనాడి నన్నొకనినే శరణు పొందుము నేను నిన్ను 
అన్ని పాపములనుండి విడిపించెదను, శోకింపకుము ఓమ్‌ తత్‌ సత్‌ 


xxx 


| సమాధిచేయు విధానము 


జీసమాధిచేయు విధానము 


అవతారిక 


అనేకమంది భక్తులు సాధువులు, సన్యాసులు, యోగులు, మహనీ 
యుల దేహవియోగానంతరము వారి పాంఛభౌతిక శరీరము నెట్టు సమాధి 
చేయవలెనని అడుగుచుందురు అందువల్ల యంత్రములతో, బీజాక్షరముతో 
సంక్షిప్తముగా “సమాధి చేయువిధానము? అను పేరుతో నీ చిన్నపొత్తము 
వ్రాయబడినది దీనియందు నిరూపించిన భూసమాధిగాక, జలసమాధి 
మరియొకటి గలదు. అది లోతైన పుణ్యనదిలో చేయుదురు అప్పుడు ఈ 
భూసమాధిక్రవముము ననుసరించి చేయవలసిన పనిలేదు పూజా[క్రము 
ప్రకారము చేసికొని జలసమాధి చేయవచ్చును సమాధిక్రమము దేశమును, 
సం(ప్రదాయమును అనుసరించి అనేక విధములుగా నున్నది సంగ్రహముగా 
నిది వ్రాయబడినది ఇక నేదైన విపులముగా దీనియందు చేర్చవలసి 
యుండినచో వ్రాసిపంపిన పరిశీ లించి మరుముద్రణమునందు చేర్చబడును 
సజ్జనులు రాజహంసవలె క్షీర నీర విభాగము చేసి సారగ్రాహులై యుందురు 
గదా! 

ఓం సత్యం శాన్తం దయ 


ఇట్టు 
తమ చరాచర సుఖాభిలాషి 


(శ్రీమలయాళస్వామి. 


షమ 


ర 
సమాధిచేయు విధానము 


ముఖం 


1 దీనికిముందు ఆ స్టలములో ఏదియు లేనిచో, ఉత్తర ముఖముగా 
గాని తూర్పుముఖముగా గాని యుండవచ్చును. 


2.ఆ స్టలములో మరముగాని, దేవాలయముగాని, గొప్పవారి 
యొక్కగాని లేక తమ గురువుయొక్క గాని సమాధి యుండినచో, అవి 
అన్నియు ఏ ప్రక్క ముఖములుగా నుండునో ఆలాగున చేయవచ్చును లేక 
పెజెప్పినవాని ముఖమునకు కుడిప్రక్కగాని, ఎడమపక్క గాని ముఖముగా 
నుండవలయును అనగా ఆ స్థలములో తూర్పుముఖముగా పెజెప్పిన 
వానిలో ఏదైన నుండినచో క్రొత్తగా సమాధి చేయువారి ముఖము 
ఉత్తరముగాని, దక్షిణము గానియుండవలెను ఉత్తరముఖముగా పైజెప్పిన 
వానిలో ఏదైన ఉన్నచో, క్రొత్తగా సమాధిచేయువారి ముఖము తూర్పుగాని, 
పడమటగాని పెట్ట వలయును ఈలాగున తక్కిన రెండు దిక్కుల 
ముఖములను గ్రహించుకొ నవలయును అనగా దేవాలయ మూలస్థానము 
నకు రెండుప్రక్కలను దర్శ నము చేయురీతిగా నుండవలయును లేక 
స్థలము ననుసరించి సమ్ముఖముగా (ఎదురు ముఖముగా కొంచెము 
దూరముగా నుండవలయును. లేక కుడిప్రక్కగాని, ఎడమప్రక్కగాని 
యుండవచ్చును. 


పృథివ్యాధి చక్రములున్ను, బీజాక్షరములున్ను చేయుటకు ఉప్పు, 
కర్పూరము మొదలగునవి పూర్తిగా వేయక అక్షరము లిఖించుటకుమా త్రము 
వేసి తక్కినవి శరీరము చుట్టు శిరస్సు వజకు వేసి ప్రక్కల మట్టితో 
పూడ్చుకానివచ్చి శిరస్సుపై మాత్రము సహస్రార చక్రము లిఖించి, 
ప్రణవమును వ్రాయవలయును. తర్వాత భూమికి సమముగా మట్టితో 


572 శ్రీమలయాళసద్నురు[గ్రంధావళి 


ప్రతిష్టింపవచ్చును అట్టు ప్రతిష్టించినచో నిత్యమున్ను అభిషేకపూజాదులు 
జరుగవలెను. లేనిచో మంచిశిలలో గురువులయొక్క పాదుకలను చేసి 
(వ్రతిష్టంచిన చాలును అట్టు గానిచో ఓంకారము శిలపై చెక్కించి 
స్థాపించవచ్చును సామాన్యముగా తులసికోట కట్టి తులసికూడ (ప్రతిష్టింతురు 
ఏయే ప్రతిష్ట చేయుదురో దానికి సంబంధించిన ఆవాహనాది మంత్రములతో 
(ప్రాణప్రతిష్ట చేసి దానికి సంబంధించిన పూజాదులు నలుపవలెను, 
మొదటినుండి అంతమువరకు మంగళవాద్య, భజన, నామసంక్షీర్తనము 
లుండవలెను 


ఓం శివం శాంతమమృత మర్వైతమ్‌ 


Cy 
(1) సమాధిస్థాపన చేసెడి విధానము 
పృద్వీచ(క్రం వుణ్యస్థ్ర లమృత్తిక 
పృద్వీబీజం ©) అ లేక 
మూలాధారం శుద్దమైన ఇనుక 


లం 


పృధివ్యాత్మనే, (గ్రంధతన్మాత్రానందాత్మనే శ్రీ గురుదేవాయ 
నమః పృధివ్యాత్మకం గంధం సమర్పయామి. 


సమాధిచేయు విధానము 573 


(2) 


జలచ (కము 


జలబీజం ఉప్పు 


స్వాధిష్టానము 


వం - అబాత్మనే, రసతన్మాత్రానందాత్మనే-శ్రీగురుదేవాయ నమః 
ఆబాత్మకం స్నానం సమర్పయామి. 


(3) 
అగ్నిచ(క్రము 


ఆగ్నిబీజము కరూర్పము 


నాభిస్థానము 


రం- తేజ ఆత్మనే, రూవతన్మా(త్రానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. 
తేజ - ఆత్మకం దీపం సమర్పయామి. 


576 _శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


విధానము కలదు సమాధియైనవారి దేహసంబంధులు ఏదైన కర్మకాండ 
క్రియలు చేయ వలసియుండిన ఆపదవరోజులోనే పూర్తిచేసికొనవలయున 
ఆరాత్రిలో సమాధి చుట్టునున్ను పదిదీపములకు తక్కువలేక ఎన్నైన 
పెట్టవచ్చును ఆదినము రాత్రియందు భజనలు హరికథలు శక్తికొలది జరుప 
వచ్చును సుండలు మొదలైన ఫలహారములు వినియోగపజచవచ్చును పది 
టెంకాయలు కొట్టి హారతి చేయవచ్చును కర్మకాండతంతులన్నియు 
అంతటితో పూర్తి యగును. కర్మకాండక్రియలు లేనివారైనను పదవరోజున 
నారాయణబలి చేయవలయును అప్పుడు దీపములు, నైవేద్యములు, 
హరికధలు. ఉపన్యాసములు, శక్ష్యమసారముగ చేయవలయును 


మరల నలుబదవరోజాన మండలాభిషేకము ఉదయమునుండి పూజు, 
గీతాపారాయణ మొదలైనవి చేసికొని, అనుకూలముండిన సాధువూజలు 
గూడ చేసికొనవచ్చును (యతిపూజలు వురియు సమారాధన, 
వ్యస్త్రదానము, పుస్తకదానము శక్త్యనుసారముగా చేయవచ్చును ఆ దినమ, 
రాత్రిలో పదవరోజున చెప్పినట్టు భజనాదులు చేయవచ్చును 

మండలాభిషేకవిషయమై కొన్ని సంప్రదాయములవారు సమాధి యైన 
నలుబదవరోజాలోను, మరికొన్ని సంప్రదాయములవారు నలుబది ఒకటవ 
రోజులోను చేయుదురు మజీయు సమాధియైన ఆదినమునుండి పైచెప్పిన 
రోజుల ప్రకారముగాను, ఇంకను కొందటు ఆ దినమే భూసమాధి చేసినచో 
ఆదినమునుండియు, మరికొందలటు పరమసమాధి చేసిన దినమునుండియు 
రోజులు లెక్క పెట్టుదురు. కొందలు జలసమాధిగూడ చేయుదురు దానికి 
పుణ్యనది యుండవలయును మరికొన్ని సంప్రదాయములవారు అగ్ని 
సంస్కారము అనగా దహనము చేయుదురు వారికి భూసమాధి[క్రమ 
మవసరము లేదు పూజమాత్రము చేసిన చాలును 


సమాధి కట్టించ దలంచువారు సంవత్సరారాధన రోజునకు పూర్తి 
చేయవలయును సమాధిపైన మందిరముగాని, మరముగాని కట్టదలంచు 
వారు ఎప్పుడైన చేయవచ్చును దానియందు జ్ఞాపకార్ధము గురుదేవు 


సమాధిచేయు విధానము 577 


డుపయోగించెడు పుస్తకములుగాని, దండకమండలములుగాని, పాదుకలు 
గాని వ్యాఘాసనాదులుగాని, జపమాలగాని, యింకేదైన వారికి మిక్కిలి 
ప్రీతికరములగు వారుపయోగించెడి వస్తువులుగాని యుంచవచ్చున) 
వారుపదేశించెడి ముఖ్యవాక్యములు వ్రాయవచ్చును 


పూజాసంగ్రహము 
1 ధూపం 
ధూపం నానాపరిమళం యక్షకదమ మిశ్రితమ్‌। 
దశాంగద్రవ్యసంయుక్త మంగీకురు మయార్పితమ్‌॥ 
2 దీపము 


దివం కాంచనపాత్రస్టం నవగోఘృతసాధితమ్‌! 

ఆర్బయామి మహాధ్వాంత గజుపంచాస్యసన్నిభమ్‌॥ 

౩ నైవేద్యము 

నైవేద్యమన్నం సూపాది శాకవక్వాన్న సంయుతమ్‌ 

'స్వర్ణపా త్రస్థితం స్వాదు భుక్తా త్వం తృ్నప్తిమావ్నుహి॥ 

4 హారతిమంత్రములు 

ఓం ఈశానస్పర్వవిద్యానామీశ్వరస్పర్వభూతానామ్‌। 
బ్రవ్మాధిపతిర్పహ్మణో£_ధిపతిర్పహ్మా శివోమే2_స్తు సదాశివోమ్‌॥ 
అన్తర్భోతిర్భహిర్టోతిః ప్రత్యగ్వోతిః పరాత్పరః। 
జ్యోతిర్యోతిస్పయం జ్యోతిరాత్మజ్యోతిళ్ళివో_.స్వ్వహమ్‌॥ 
ఆత్మజ్యోతిర్మనోజ్యోతి ర్టోతిశ్చక్షుస్స పశ్యతి। 

స బాహ్యాభ్యన్తరజ్యోతిస్సా జ్యోతిశ్శివముచ్యతే ॥ 

5 ప్రదక్షిణం 

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ। 

తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే॥ 


హరిః ఓమ్‌ తత్‌ సత్‌. 


576 _శ్రీనులయాళసద్లురు గ్రంధావళి 


విధానము కలదు సమాధియైనవారి దేహసంబంధులు ఏదైన కర్మకాండ 
క్రియలు చేయ వలసియుండిన ఆపదవరోజులోనే పూర్తిచేసికొనవలయున 
ఆరాత్రిలో సమాధి చుట్టునున్ను పదిదీపములకు తక్కువలేక ఎన్నైన 
పెట్టవచ్చును ఆదినము రాత్రియందు భజనలు హరికథలు శక్తికొలది జరుప 
వచ్చును సుండలు మొదలైన ఫలహారములు వినియోగపజచవచ్చును పది 
టెంకాయలు కొట్టి హారతి చేయవచ్చును కర్మకాండతంతులన్నియు 
అంతటితో పూర్తి యగును. కర్మకాండక్రియలు లేనివారైనను పదవరోజున 
నారాయణబలి చేయవలయును అప్పుడు దీపములు, నైవేద్యములు, 
హరికధలు. ఉపన్యాసములు, శక్ష్యమసారముగ చేయవలయును 


మరల నలుబదవరోజాన మండలాభిషేకము ఉదయమునుండి పూజు, 
గీతాపారాయణ మొదలైనవి చేసికొని, అనుకూలముండిన సాధువూజలు 
గూడ చేసికొనవచ్చును (యతిపూజలు వురియు సమారాధన, 
వ్యస్త్రదానము, పుస్తకదానము శక్త్యనుసారముగా చేయవచ్చును ఆ దినమ, 
రాత్రిలో పదవరోజున చెప్పినట్టు భజనాదులు చేయవచ్చును 

మండలాభిషేకవిషయమై కొన్ని సంప్రదాయములవారు సమాధి యైన 
నలుబదవరోజాలోను, మరికొన్ని సంప్రదాయములవారు నలుబది ఒకటవ 
రోజులోను చేయుదురు మజీయు సమాధియైన ఆదినమునుండి పైచెప్పిన 
రోజుల ప్రకారముగాను, ఇంకను కొందటు ఆ దినమే భూసమాధి చేసినచో 
ఆదినమునుండియు, మరికొందలటు పరమసమాధి చేసిన దినమునుండియు 
రోజులు లెక్క పెట్టుదురు. కొందలు జలసమాధిగూడ చేయుదురు దానికి 
పుణ్యనది యుండవలయును మరికొన్ని సంప్రదాయములవారు అగ్ని 
సంస్కారము అనగా దహనము చేయుదురు వారికి భూసమాధి[క్రమ 
మవసరము లేదు పూజమాత్రము చేసిన చాలును 


సమాధి కట్టించ దలంచువారు సంవత్సరారాధన రోజునకు పూర్తి 
చేయవలయును సమాధిపైన మందిరముగాని, మరముగాని కట్టదలంచు 
వారు ఎప్పుడైన చేయవచ్చును దానియందు జ్ఞాపకార్ధము గురుదేవు 


సమాధిచేయు విధానము 577 


డుపయోగించెడు పుస్తకములుగాని, దండకమండలములుగాని, పాదుకలు 
గాని వ్యాఘాసనాదులుగాని, జపమాలగాని, యింకేదైన వారికి మిక్కిలి 
ప్రీతికరములగు వారుపయోగించెడి వస్తువులుగాని యుంచవచ్చున) 
వారుపదేశించెడి ముఖ్యవాక్యములు వ్రాయవచ్చును 


పూజాసంగ్రహము 
1 ధూపం 
ధూపం నానాపరిమళం యక్షకదమ మిశ్రితమ్‌। 
దశాంగద్రవ్యసంయుక్త మంగీకురు మయార్పితమ్‌॥ 
2 దీపము 


దివం కాంచనపాత్రస్టం నవగోఘృతసాధితమ్‌! 

ఆర్బయామి మహాధ్వాంత గజుపంచాస్యసన్నిభమ్‌॥ 

౩ నైవేద్యము 

నైవేద్యమన్నం సూపాది శాకవక్వాన్న సంయుతమ్‌ 

'స్వర్ణపా త్రస్థితం స్వాదు భుక్తా త్వం తృ్నప్తిమావ్నుహి॥ 

4 హారతిమంత్రములు 

ఓం ఈశానస్పర్వవిద్యానామీశ్వరస్పర్వభూతానామ్‌। 
బ్రవ్మాధిపతిర్పహ్మణో£_ధిపతిర్పహ్మా శివోమే2_స్తు సదాశివోమ్‌॥ 
అన్తర్భోతిర్భహిర్టోతిః ప్రత్యగ్వోతిః పరాత్పరః। 
జ్యోతిర్యోతిస్పయం జ్యోతిరాత్మజ్యోతిళ్ళివో_.స్వ్వహమ్‌॥ 
ఆత్మజ్యోతిర్మనోజ్యోతి ర్టోతిశ్చక్షుస్స పశ్యతి। 

స బాహ్యాభ్యన్తరజ్యోతిస్సా జ్యోతిశ్శివముచ్యతే ॥ 

5 ప్రదక్షిణం 

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ। 

తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే॥ 


హరిః ఓమ్‌ తత్‌ సత్‌. 


